శ్రీవానీవీ పృరాణము విషయ సంగ్రహము 


ఆ 

0 ద్వకా వ్యము శ్రీ స్మాందపురాణాంతర్గత ఊరుజోపాఖ్యానంగా పేర్కొనబడుతున్న వైశ్య వంశ 
గాథకు పురాణశైలిలో కావ్యీకరణమీ వాసవీపురాణం. ముందు వచ్చిన కావ్యాలేవీ ఇంత 
విస్తృతాలు కావు. శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘంవారు 'శ్రీవాసవకన్యకా పురాణము” 
అను పేర 1951లో ప్రకటించిన సంస్కృతమూలం +తెలుగు వచనానువాదం ఆధారంగా 
ఈ స్వేచ్చానువాదం పద్యకావ్యంగా రూపుదిద్దుకొంది. వైశ్యుల కథలో సామాన్యంగా 
తలెత్తే అనుమానాలు దాదాపుగా పరిహరించబడ్డాయి. పురాణాలలో అక్కడక్కడా కనిపించే 
పునరుక్తి దోషాలు సాధ్యమైనంతవరకు తగ్గించబడ్డాయి. అవసరమైన చోట్ల హిందూధర్మ 
రక్షణకై ఉపయోగపడతాయనుకున్న కొన్ని ప్రసిద్ధ అవాంతర కథలు స్వీకరించబడ్డాయి. 
మూలంలోని కథ 60 అధ్యాయాలే కాగా ఇందులో 102 అధ్యాయాలుగా విస్తరించ 
బడింది. వైశ్యజాతి హిమాలయాలలోని పతకాయి పర్వత శ్రేణినుండి గోగర్భమార్గం ద్వారా 
భారతదేశంలో ప్రవేశించిందనే రావుబహదూర్‌ శ్రీ తుంపూడి భగవంతంగుప్త గారి 
అభిప్రాయాన్ని స్వీకరించాను. వాసవీమాత సాక్షాత్‌ విశ్వమాత మహేశ్వరీ అవతారం 
గాను, నారాయణీ స్వరూపంగానూ భావించాను. నాయీ అభిప్రాయాలను వైశ్యసోదరు 
లందరూ మన్నిస్తారని ఆశిస్తున్నాను. విస్తృతపరిథిలో ప్రస్తుత సమాజంలో వైశ్యులు 
కానివారు లేరుకదా! అహింస, క్రమశిక్షణ, నీతులను బోధించడమే ఈ కావ్యంయొక్క 
పరమార్థం. స్వస్తి ! 


అణి 


డా.చింతలపూడి వేంకటేశ్వర్లు గుప్త 


అ) అధ్యాయంలో రూలర్‌ 


1. మణిగుప్తాదులు సాలంకాయనుజేరి వైశ్యుల అగ్నిప్రవేశమునకు కారణమడుగుట. 

2. అత్ర్యగస్యాదుల కోరికపై సూతమహర్షి వైశ్యవృత్తాంతమును వివరించుట. 

3. ధర్మనందనుడు జన్మించుట, చదువుకొనుట. 

4. అరణ్యమున ధర్మనందనుడు బ్రాహ్మణబాలకునికై కిరాతునికి తన్నుతాను సమర్పించు 
కొనుట, రాజునుజూచి భయపడిన కిరాతుడతనిని గుహలోదాచి తాను చెట్టెక్కుట. 

5. మగధరాజు కిరాతుని చంపి వెనుదిరుగుట, చ్యవనుడు శిష్యునిగానక విలపించుట. 

6. వాసుకి వెంట ధర్మనందనుడు ఆదిశేషుని దర్శించుట, రెండువరములు కోరుకొమ్మనగా 
సృష్టినిర్మాణ క్రమము, కలియందు వైశ్యవృత్తాంతము కోరుకొనుట. 

7. ఆదిశేషుడు సృష్టినిర్మాణ క్రమమును వివరించుట. 

రి. వైశ్యులు కులాధిపత్య దోషమున బ్రాహ్మణశాపమును పొందుట, జగన్మాత కులమున 
పుట్టి శాపమును తొలగించునని బ్రహ్మ అనునయించుట. 

9. వైశ్యులు అపరార్శునికి శాపవృత్తాంతమును చెప్పి కలియందు మర్తలోకమున 
శాశ్వతముగ నుండలేమనుట. 

10. అపరార్మ నారదుల సందేశములగొని వైశ్యులు భూలోకమున సంతానముగని శివునికై 
తపస్సును చేయుట, ఇష్ట పదార్థములను వర్ణించుట. 

11. వైశ్యులకు శివుడు ప్రత్యక్షమై వరములిచ్చి కైలాసమునకు చేర్చుట. 

12. అక్కడ యవ్వనవతియైన కీర్తికన్యక వనవిహారము చేయుట, గంధర్వరాజు చిత్రకంఠుడు 
ఆమెను చూచి ప్రేమించుట, అందుకిష్టపడని వైశ్యులు తలపగిలిచత్తువని శపించుట. 

13. మేనరికముపై వైశ్యుల వాదోపవాదములు, కణ్వమహర్షి ఆగమము. 

14. కణ్వమహర్షి వైశ్యుల సందేహముల దీర్చి చనుట. 

15. కీర్తికన్యా సుదంతుల వివాహము, చిత్రకంఠుడు నందీశ్వరునిచేత భస్మమగుట. 

16. దక్షుడు శివుని పిలువకుండ యజ్ఞము చేయుట, సతీదేవి శివునికాదని పుట్టింటికేగుట. 

17. బ్రహ్మ విష్ణువులు జన్మించుట, ఈశ్వరుని ప్రాకృతరూపమున చూడగోరుట, ముందు 
బ్రహ్మ సృష్టిగావించుట, బ్రహ్మలోని అహంకారమునుండి దక్షుడుద్భవించుట. 


18. సృష్టి లయతప్పుట, ఈశ్వరుడు ప్రాకృతరూపమును పొందుట, బ్రహ్మవిష్ణువులు 
అంబదర్శనమడుగుట, అందుకు దక్షుని ప్రోత్సహించమనుట. 

19. దక్షుడు భార్యనుకూడి తపస్సుచేయుట, పరాశక్తి దక్షుని కూతురుగా జన్మించుట. 

20. శివుని కాదన్న దక్షుని బ్రహ్మాదులంగీకరింపజేయుట, సతీ శివుల కల్యాణము. 

21. చంద్రుడు రోహిణీప్రియుడగుట, దక్షుడు శపించుట, శివుడు సమస్యను పరిష్క్మరించుట, 
దక్షుడు కోపించి బ్రహ్మ చేసిన యాగమందు శివునికి యజ్ఞభాగార్హత లేకుండ చేయుట. 

22. శివుడులేకుండ దక్షుడు యజ్ఞమునిర్వహించుట, పతినింద భరించలేక సతీదేవి 
భస్మమగుట, వీరభద్రుడు యజ్ఞమును ధ్వంసముచేయుట, దక్షునకు మేకతల అతుకుట. 

28. భార్యభస్మము చేబూని శివుడు పిచ్చివాడగుట, విష్ణువు భస్మమును వెదజల్లగా పద్దెనిమిది 
శక్తిపీఠములు వెలయుట, తారకుని చంపుటకై జగన్మాత హిమవంతునింట పుట్టుట. 

24. బ్రహ్మ దేవతలకు శివపార్వతులను కలుపుమనుట, వారు మన్మధుని నియమించుట. 

25. మన్మధుడు శివుని తపమును చెడగొట్టబూనుట, శివుడు వానిని భస్మముచేయుట. 

26. విలపించు రతీదేవికి భర్తనుసాంగుని చేయుట, బ్రహ్మాదులు శివుని పెండ్లికొప్పించుట. 

27. సాలంకాయనుడు వైశ్యులకు పురుషసూక్తమును బోధించుట. 

28. నారదుని ప్రేరణతో శివుడు హిమాచలమున గౌరిని చూచుట. 

29. వృద్ధరూపమున శివుడు పార్వతిని పరీక్షించుట, పార్వతి తనతండ్రిని అడుగుమనుట. 

30. పెండ్లి పెద్దగా విష్ణువు సప్తర్నులను రాయబారమంపుట, హిమవంతుడంగీకరించుట. 

31. శివుని పెండ్లికి అందరిని పిలచుట, హిమవంతుని ఎదురుకోళ్ళు. 

32. శివ పార్వతుల కల్యాణము. 

33. అందరు కానుకలిచ్చుట, భూలోకమునుండి కానుకలు రాకపోవుట, వైశ్యులను పంపుట. 

34. వైశ్యముని బాలకునివలన కానుకలు బడయుట, భార్గవుని శాపము. 

35. ఈశ్వరుని కాలప్రమాణము, సమాధికి దూర్వాసుని శాపము. 

36. కుమారస్వామిచే తారకాసుర సంహారము. 

37. నారదుడు శివునికి భూలోకస్థితి వివరించుట, వైశ్యులబంపి గోబిలము నుద్ధరించుట. 

38. వైశ్యులనునందిని భూలోకమునకుపంపుట, ఆదిశక్తి వైశ్యుల కూతురగునని మాటిచ్చుట. 

39. బ్రహ్మ విష్ణు మహేశ్వరులును భూమికి వత్తుమనుట, వైశ్యులు గోగర్భమున చేరుట. 

40. గోకర్ణమార్గమున వైశ్యులు భూమికిచేరుట, బ్రహ్మ భాస్మరాచార్యుడగుట, తల్లి నందిని 
వారి సంసారములు నిలబెట్టుట, వైశ్యులు పద్దెనిమిది పట్టణముల చేరుట. 

41. వైశ్యులు ధర్మనందనుని వృత్తాంత మడుగుట, ఆదిశేషుడు వైశ్యవృత్తాంతము వినిపించి 
ఇంటికి చేర్చెనని చెప్పుట. 

42. సాలంకాయనుడు భూమికిదిగిన సిద్ధవైశ్యుల పేర్లు కొన్ని చెప్పుట. 


48. వైశ్య వంశక్రమము, తులాధారుడు జాజిలియందలి గర్వమును తొలగించుట. 

44. పద్మాక్షుడు పుట్టుట, శూద్రకన్యకు శ్రవణుడు పుట్టుట, దశరథునివలన మరణము. 

45. గోముఖుడు యముని ప్రార్థించి దీర్భాయువగుట, విసుపుచెందిన గోముఖునకు 
మాండవ్యుడు కాకి రూపమిచ్చి రక్షించుట. 

46. కల్లారుని తపస్సు, సమాధి ఉద్వాహునిగని మహామాయకై తపస్సు చేయుట. 

47. మహామాయ మధుకైటభులను చంపుట. 

48. మహామాయ మహిషాసురుని మర్జించుట. 

49. మహామాయ శుంభ నిశుంభులను అంతము చేయుట. 

50. సమాధి కుసుమగుప్తునిగా పుట్టుట. 

51. కుసుముని బాల్యము, చదువు, వివాహము, కల్లారుని వానప్రస్తము. 

52. కుసుముడు తండ్రిని చూడగా మనుమని అడుగుట, పుత్రకామేష్టిచేసి బిడ్డలను కనుట. 

58. వాసవీ విరూపాక్షులు బాల్యమున ప్రవేశించుట, విద్యాభ్యాసము. 

54. విష్ణువర్థనుని దిగ్విజయయాత్ర, పెనుగొండపురమున ఆహ్వానము. 

55. రాజు పెనుగొండలో వాసవిని చూచి మోహించుట. 

56. రాజు విరహవేదన, విజయసింహుని రాయబారము. 

57. వైశ్యులందరితో మంత్రివర్గ సంవాదము, మంత్రుల బెదిరింపు, విందుకాహ్వానము. 

58. బాలనాగరులు రాజుకు కతికిన అతకదని చెప్పుట, రాజు తిరుగుప్రయాణము. 

59. పద్దెనిమిది పట్టణముల వైశ్యులకు కబురు పంపుట. 

60. వైశ్యులందరు వివిధ వాహనములపై పెనుగొండకు వచ్చుట. 

61. చర్చలందు రెండు వాదములు, రెండు వర్షములు. 

62. కుసుమగుప్ప్తుడు కన్యనీయవలదనువారిని సేకరించుట, అగ్నిప్రవేశమునకు పరీక్షించుట. 

63. రెండు వర్గములు విడిపోవుట. 

64. ఆత్మహత్య పాపమను వైశ్యులకు ఆచార్యుడు వళిష్ట జగన్నాథ వృత్తాంతము చెప్పుట. 

65. భద్ర శ్రేష్టికి విష్ణుసందేశ వృత్తాంతము, సంతానములేని ధర్మ(శేష్టిని అంగీకరించుట. 

66. అగ్నిప్రవేశ విషయమును కుసుమ శ్రేష్టి వాసవికి తెలుపుట. 

67. తలిదండ్రులకు వాసవి విశ్వరూపమును చూపించుట, జ్ఞాన బోధ. 

68. ఆరువందల పన్నెండు గోత్రములవారు నాలుగుదిక్కులకు పారిపోవుట. 

69. ఆలయమున వైశ్యసమావేశమున వాసవి విశ్వరూపదర్శనము. 

70. బాలనగరులకు వాసవీమాత సందేశము. 

71. వృద్ధవైశ్యులు బాలనగరులకు మేనరిక వివాహపద్ధతులు బోధించుట. 

72. బుషిగోత్రములు - సిద్ధపురుష గోత్రములు. 


723. 
74. 
75. 
76. 
(గగ 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
రిర్‌. 
86. 
87. 
రిరి. 
89. 
90. 
91. 
92. 
99. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


భాస్మరాచార్యుడు వేదవతికథను చెప్పుట. 

సాలంకాయనుడు విష్ణువర్ధనుని విరహమును వర్ణించుట. 

వైశ్యభటుడు తనతండ్రి మల్హణుని కథచెప్పి అగ్నిప్రవేశమునకు అనుమతి కోరుట. 
ఆచార్యుడు అగ్నిగుండముల నిర్మాణమును మల్పణునికి వివరించుట. 
రాజుపంపిన బ్రాహ్మణునకు వివాహవిధులచెప్పుట, విలాసవంతమైన విడిదినిచ్చుట. 
వాసవి చెలులనూరడించుట, బాలనగరులకు కర్తవ్యబోధ, ఆచార్యునకు దానశాసనము. 
విష్ణువర్ధనుని వంశచరిత్ర. 

వైశ్యులు వాసవితో అగ్నిగుండముల వద్దకు బయలుదేరుట. 

మృగశిరా నక్షత్రం పుట్టిన కథద్వారా జంతువులును ఆత్మత్యాగము చేయుట. 
వాసవ్యాదులు గుండములబడబోవ అగ్ని అణగిపోవుట, కారణములు చెప్పుట. 
బ్రహ్మ భృగువులయెడల అగ్నిచేసిన అకార్యములు. 

వాసవి అగ్నిదేవుని జ్వలించునట్లు పురికొల్పుట. 

పురజనులకు వాసవి విశ్వరూపమును చూపుట, దండకము. 

వాసవి తొల్లి యక్షిణీరూపమున దేవతలను పరీక్షించిన విధము చెప్పుట. 
వాసవీమాతతో వైశ్యదంపతుల అగ్ని ప్రవేశము. 

రాజు విరహంతో వికలమనస్ముడై పిచ్చిపనులు చేయుట. 

రాజు పరివారముతో పెనుగొండకు బయలుదేరుట, ధౌమ్యుడు అద్దుపడుట. 
రాజు పురోహితుడు, మంత్రి, చారుల విన్నపములు వినకుండ ముందుకేగుట. 
వాసవి మరణవార్తవిని రాజుతల వ్రక్కలగుట. 

రాకుమారుడు పితృవియోగమున విలపించుట, దేహమును సంస్క్మరించుట. 
రాకుమార, వైశ్యకుమారులు పరస్పరము ఓదార్చుకొనుట. 

వైశ్యబాలకులను గయకు పంపి రాకుమారుడు దీక్ష వహించుట. 

ఆచార్యుడు వైశ్యబాలకులకు గయాపిండ మాహాత్యమును తెలుపుట. 
వైశ్యబాలకులు ప్రయాగలో స్నాన దానాదులు చేయుట, కాశీలో వ్రతము చేయుట. 
గయలో పిండప్రదానము చేయుట, వాసవి ప్రత్యక్షమై కలశద్వయమిచ్చుట. 
నైమిశమున పుండరీకునివలన గదాధరుని కథ వినుట. 

వాసవీమాతకు అర్ధరాజ్య సమర్పణము, తిరిగి రాజపురోహితునకు దానమిప్పించుట. 


100.వైశ్యబాలకులకు భాస్మరాచార్యులు దశలింగవిధులు తెలుపుట. 
101. పెద్దరికమునకు విరూపాక్షుని విముఖత, ఆచార్యుని కోరికతో పెద్దశెట్టియగుట. 
102. పొత్తుగుడుపులు, సేవకులకు సత్మారములు, ఫలశ్రుతి. 


శ్రీకారము 


ఉ. శ్రీకర! కార్య సిద్ధి కర! సిద్ధి వినాయక ! విఘ్న రాజ ! దీ 


చం. 


క్షాకర ! దక్షుండీవకద కామితయత్నముందీర్చ ! తొల్త నీ 
వాకిటంజేరి మొక్కులిడువారికి నోటమిలేదు కాదె ! జ 
న్మాకర పాపనాశకర ! నాకృతి సత్మృతింజేయ వేడెదన్‌. 


శ్రీజనకాత్మజాంబక కుశేశయ కౌసుమ శీకరోద్ధ ల్రతిన్‌ 
తేజము చల్లనై తపన దిశ్యకరాన్వయజాత రాజు రే 

రాజయి రామచంద్రుండయి, రాగనిరంజన పూర్ణచంద్రికన్‌ 
భూజనులన్‌ భరించుపతి భూతిని నన్ను భరించి కాచెడున్‌ ! 


తే.గీ. శాంతమున కాటపట్టులు కాంతియుతులు 
సాహితీయోగపీఠస్టు లాహితాగ్ను 
లెల్లసిద్దులు శివరూపు లుల్లసితులు 
సద్దురుజనుల మనమున సంస్మరింతు. 


కం. శారద, శారద సురనద 
నీరజ, నీరజభవ వదనేందుసుధ, సుధా 
సారద, సర్వద, సతతము 
నా రసన వసించుగాత నల్లురిలోనన్‌. 


శ్రీకారంబిది తల్లి ! నీదు ఘనసౌశీల్యంబు కావ్యంబుగా 
లోకమ్ముల్‌ కొనియాడ వ్రాయుటకు నాలోసుంతకూర్చుండుమో 
లోకాధీశ్వరి ! వాసవీజనని ! నిన్‌ లోగొన్న నాకింక నే 
చీకుంజింతయులేదు, హాయిమెయి నేజీవింతు కావ్యంబునన్‌ ! 


శ్రీవాసవీ పురాణము 


శ్రీవాసవీ పురాణము 
మొదటి అధ్యాయము 


కం. శ్రీ వాసవి! శ్రీ కన్యక ! 
శ్రీ వైశ్య కులాగ్ర నేత్ర! శ్రీ గాయత్రీ ! 
శ్రీ వహ్ని మండల పుటీ ! 
సావిత్రీ ! జ్ఞాన శక్తి ! సామ్రాజ్యవతీ ! 


ఉ. శ్రీ వసువాస మీ వసుధ శ్రీలు రచించెడు దివ్యవారి, స 
ద్భావ తరంగ రంగ నట భారతిపాద పవిత్రకారి, తృ 
ష్టావన కంజ ప్రేర్త్వరి, సనాతన సంస్కృతి మేలుదారి, గో 
దావరి, చల్లగా మనుపం దాపసి నాడొక టొప్పు నద్దరిన్‌ ! 


2 


లోలోత్సల మరంద లోల పుష్పంధయ 
మ్మవనత ఫలిత ద్రుమాలయమ్ము 
వికచ కమల షండ విహరణోత్సుక హంస 
మమల మల్లీలతోద్యాన వనము 
లహరీ విహారి జల విహంగ కూజిత 
ప్రతినద ద్దశదిశాప్రాంగణమ్ము 
బహుళ గాన విదగ్ధ పరభృతారామంబు 
శుకముఖ్య సద్ద్విజశోభితమ్ము 
తే.గీ. యాజి కాహూత నిర్దరహర్షకమ్ము 
సాంధ్య హోమాజ్య ధూమప్రసారకమ్ము 
రాజ బుషిపుంగవాది విరాజితమ్ము - 
అద్ది వేదధ్వని ఫలించు నాశ్రమమ్ము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1 


వ. అందు వేద వేదాంగ విదుండును జితేంద్రియుండును తపో నిష్టుండును 
ప్రాచీనుండును బ్రహ్మ సమానుండును మహాత్ముండును నగు సాలంకాయన బుషి 
సత్తముం డనంత శిష్య కోటి పరివృతుండై నిత్యంబుం బితృ దేవతలకుం బ్రీతిం 
జేయుచు వసించు చుండె. 3 


ఉ. అంతట నొక్కనాడు నిగమాధ్యులు నిత్య తపోనిమగ్ను ల 
త్యంత శుభాను వర్తనులు ధౌతమనస్ములు వల్మలాజినుల్‌ 
సంతత పుణ్య తైర్ధికులు సౌమ్యులు చక్రధరాత్మజుల్‌ మహా 
దాంతులు వచ్చి రచ్చటకుం దారలు జందురుం జుట్టినట్లుగాన్‌ ! 4 


వ. అటులం దన్ను జూడ వచ్చిన మణిగుప్తాది వైశ్య బుషి పుంగవులకు 
నమ్మహర్షి యథోచిత రీతి నతిథి సత్మారంబుల గావించి మృదు మధుర వచనంబులం 
గుశలంబు లడుగ. ర్‌ 


కం. సాలంకాయన మునిచేం 

జాలన్‌ సత్మారమంది సద్వైశ్యబుషుల్‌ 

లీలాబాలేందుధరున్‌ 

బోలిన మునిచంద్రు నంతం బొగడిరి భక్తిన్‌. 6 
ఆ.వె. భగవదంశ మీవు వర మునిశార్జూల ! 

నిన్నుం జూచి నంత నిఖీల పాప 

మంతరించుం గాదె ! యాదిత్యు పొడ సోక 

నంధకార మెల్ల నడంగు పగిది. 7 


కం. మేము కృతార్థుల మైతిమి 
నీ ముఖపద్మమును జూచి, నీ పదసేవల్‌ 
నోములు పండిన గాక మ 
రే మనుజునకు లభియించు నిలపైం జూడన్‌. 8 


కం. నీ దర్శనంబు దొరికిన 
మేదిని లోటేమి కలుగు? మేథావిభవా ! 
పేదకు చింతామణి కద 
నీ దివ్యవిలోకనంబు నిగమవిపంచీ ! 9 


వ. మేము తీర్ధసేవాతత్పరులమై (బ్రహ్మకుండంబు వీడి పుణ్యగంధమనో 
హరంబులును నభ్రంకషద్రుమాకీర్ణంబులును సిద్ధగంధర్వాది సేవితంబులునగు 
పతకాయి హిమాలయ హేమకూట పారియాత్ర బృహదాచల సురాచల వింధ్య 
సహ్య (కౌంచ వేంకటాచల గంధమాదనాదులగు శైలంబులం బర్యటించియును, 
పుణ్య సలిలంబుల జగత్రయంబుం బవిత్రంబుంజేయు ధారా (బ్రహ్మపుత్ర భాగీరథీ 
యమునా సరస్వతీ చర్మణ్వతీ చంద్రభాగా శరావతీ గోమతీ రేవా సింధు కావేరీ 
పినాకినీ కృష్ణాది జీవనదుల జలకంబులాడియును, సింధు మహాసింధువును 
'సేవించియునుం దనివితీరని యెడందల నఘంబుం బాపుకొన నీ గోదావరీ 
పవిత్ర జలంబుల సేవింప నిటకు వచ్చితి మిట సకలభవదోష నివారణంబులగు 
నీ పదకంజంబులంగనుంగొంటిమి. సకలతీర్థనిషేవణ ఫలంబు నిను వీక్షించి 
నంత మాత్రంబునం బొంది కృతార్జ్థుల మైతిమి. 10 


మ. మహనీయంబగు నొక్క గాథ వినంగా మా మానసం బెంతయున్‌ 
తహ పాటొందుచునుండె నింతదను కా తాపంబు దీరంగ నో 
మహనీయా ! కలి, వైశ్యవంశ మెటు సమ్మానంబు సాధించునో 
మహి వహ్నిం బడ నేమి కారణమొకో మాకింత విన్సింపవే | 11 


కం. అన విని ప్రసన్నమతియై 
విన వేడిన వైశ్యబుషుల వీనుల విందై 
అనయము పుణ్యప్రదముగ 
మునిముఖ్యుండు కథను జెప్ప మొదలిడె నిటులన్‌. 12 


తే.గీ. వైశ్యబుషులార ! కలి యందు వైశ్యకులము 
వాసవీకన్యచే నెట్లు వర్ధమాన 
మగునొ వినిపింతు నది విన్న మానవాళి 
సకల సౌఖ్యంబు లొనగూడి సంతసిల్లు. 13 


2 


ఏ దేవి కృతయుగం బాదిలో దైతేయ 
శుంభ నిశుంభుల దంభ మణచె 

నే దేవి జమదగ్నియిల్లాలుగా త్రేత 
భార్గవుంగని (తుంచె బాహుజులను 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 3 


ఏ దేవి గోవిందు సోదరీమణి యౌచు 
ద్వాపరదానవ దర్ప మడంచె రెండవ అధ్యాయము 

నా దేవి యికమీద నార్యవైశ్యుల యింట 
కన్యయి వెలయును కలి యుగమున 

తే.గీ. విష్ణువర్థనుండను రాజు విజ్ఞవీగి 

తనదు కులగౌరవము మీద దాడి జేయ 

ధర్మమును గావ నాతని తనువు నడిచి, 

బాంధవులంగూడి కైవల్యపదముం జేరు. 14 


కం. అతుల సుగుణాకరీ ! పా 
లిత సకలభువన వసంత లీలేందు ముఖీ ! 
వితరణ చింతామణి ! గృహ 
వితర్ధి శోభాకరీ ! కవిత్వోల్లేఖీ ! 


కం కల పీ కక సూతర్నులు తే.గీ. అనగ వైశ్యానుకంప్యులు హర్షమంది 


తొలి చెప్పెను శౌనకాది దులి ముఖ్యులకున్‌ సూతుండన నెట్టివాండు, భూస్పృశుల గాథ 
పలికెద నా పావనకథ శౌనకాదుల కుగ్గడించంగ నేల 
మలిగా మీరెల్ల వినుండు మానిత భక్తిన్‌ . 15 కలిగె, ననగ సాలంకాయనులు వచించె. 


కం. అత్యంతపుణ్యనిలయము 
నిత్యము వేదాంతచర్చ నెలకొను చోటున్‌ 
సత్యము నైమిశ నామక 
మిత్యము మునులకు నొక వన మిలం గల దందున్‌. 


కం. ఎవ్వం డీ కథం జదువునొ 
యెవ్వం డీ కథను జెప్పు నెవ్వండు వినునో 
అవ్వానికె చింతామణి 


అవ్వానికె కల్పతరువు నమరుల గోవున్‌ ! 16 
తే.గీ. అన్ని బుతువులం బుప్పించు నట్టి జువ్వి 
పొన్న సంపెగ కానుగ బొట్టు గిప్ప 
ఇది శ్రీ వానవీవురాణ మందు సాలంకాయనమునిచే వానవీవురాణకథా రావి వెలగ అశోకముల్‌ మావితతులు 
ప్రారంభమను ద్రథమాధ్యాయము సంపూర్ణము. చక్కగానొప్పు నొక గొప్ప చట్టునుండి. 


చం. చెలగు మృదంగనాదములు చిత్తము నుయ్యెలలూప గోమతీ 
జలవహ జాలువారు కడు చల్లగ మెల్లగ, దాని గట్టుపై 
కల దొక యాశమంబు మునికాంతలసేవల నిండుపున్నమై , 
పులులకు మేకపోతులకుం బొందుం గుదిర్చెాడు శాంతిధామమై. 


(కంజ ప్రేర్వరి= అమృత ర్యురి, దులి= బుషి 


4 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


వ. అందు వేదవిహిత బ్రహ్మతత్త్వ సంపన్నులును బ్రహ్మాండనిర్దేశకులు నగు 
నత్రగస్యాపస్తంబ వసిష్ట వ్యాస పరాశర మందపాల మైత్రేయ మాండవ్య కాశ్యప 
కణాద కపిల కుద్దాల కుత్స వత్సక గార్ల గాలవ గౌతమ శతానంద శౌనక 
చ్యవన సుతీక్షణ శుక శక్తి జమదగ్ని జాబాలి భృగు బభ్రు శరభంగ శ్వేతకేతు 
విశ్వామిత్రాది మునిపుంగవులెల్ల రొండు క్రతురాజం బొనరించుచుండి రంత. 21 


పీ నారచీరలు కట్టి నాగచర్మము కప్పి 
చదునుగా నెరసినజటలు చుట్టి 
మేలైనభస్మంబు మేనెల్ల ధరియించి 
పులిచర్మ మొకరీతి మొలకుం జుట్టి 
వేదపురాణముల్‌ వేదాంతశాస్త్రంబు 
లితిహాసజాలంబు మదినిం బట్టి 
యిందుమౌళిని మించి యింద్రియంబులం గట్టి 
దివ్యమౌ నొక యాగదీక్షం బట్టి 
తే.గీ. అటకుం జనుదెంచె హరుం బోలు నట్టి ఘనుడు 
పుడమి కథకులకున్‌ గురుపుంగవుండు 
భాను మరపించు తేజోవిరాజితుండు 
సూతుండను పేరుగల యొక్క పూతమౌని. 22 


తే.గీ. అంత మునులెల్ల రెదురేగి సంతసమున 
దెచ్చి కుశమందితాసనస్థితునిం జేసి 
అర్థ ్యపాద్యాదివిధులచే నతిథిం దనిపి 
కుశల మడిగిరి తామునుం గూరుచుండి. 23 


వ. అనంతరంబు పుణ్యకథా శ్రవణాభీలాషులగు శౌనకాదిమహర్షు లా 
మునిసత్తము నిట్లు వేడుకొనిరి. సకల పుణ్యప్రదమును, పరమ పవిత్రమును, 


6 శ్రీవాసవీ పురాణము 


మహామహిమాన్వితమునై స్మాందపురాణాంతర్గతమగు నూరుజోపాఖ్యానమను 
పేరుగల వైశ్యమహాపురాణమును నందలి శ్రీవాసవీమాత పవిత్రగాథను వినువారికి 
పుష్మరజలములం గ్రుంకులిడినపవిత్రత చేకూరుననియును, బంగారుకొమ్ములుగల 
నూరుగోవులను వెదవిదుండైన బ్రాహ్మణునకు దానమిచ్చిన ఫలితము ప్రాప్తించు 
ననియును, గతయుగముల రాజసూయాదులంజేయుటవలన పొందగలుగు పుణ్య 
ఫలమీ కలియుగమున నీవైశ్యపురాణకథాంశము కలిగిన గ్రంథమును దానము 
చేయుటవలన మాత్రమే సిద్ధించునని విందుము. 24 


ఉ. వ్యాసుని కూర్మిశిష్యుండ వనంతుని మించు వచోవిలాసతన్‌ 
భాసురపుణ్యగాథలగు భాగవతాది మహాపురాణముల్‌ 
వేసవి జల్లగాలులటు వేడుక మీరంగం జెప్పినాడ వో 
భూసుర! అట్టి వైశ్యకథం బూర్జముగా వివరించి చెప్పవే ! 25 


చం. అనవిని సూతుండంత మునులందరి కోరికందీర్ప నెంచి తా 
వినమితమౌళియై తొలుత వేడెం జిదాత్మం బరాశరాత్మజున్‌ 
మినుకుంజెలిన్‌ వినాయకుని మేరుశరాసను వెన్ను వాక్చతిన్‌ 
మనమున నిల్పి పల్మె నతిమాన్యము వైశ్యపురాణరత్నమున్‌. 26 


ఇది శ్రీ వాసవీవురాణ మందు నైమిశారణ్యమున వైశ్యమునులు సూతుని గని 
వైళ్ళవురాణమును వినగోరుటయను ద్వితీయాధ్యాయము సంపూర్ణము. 


(వైశ్యానుకంప్యులు = వైశ్యమునులు, ఇత్యము = ప్రాప్యము, మినుకుచెలి = సరస్వతి, వెన్ను= 
విష్ణువు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 7 


వాం 


మూడవ అధ్యాయము 


కం. శ్రీమదఖిలాండ కోటి సు 
దామా కందుక విలోల దక్షిణ హస్తా! 
శ్రీమదఖిలాండ కోటి సు 
దామా కందుక విచాల దారిద్ర హరా! 


కం. అనగనగా నొక నాడా 

'పెనుబాములటేండు వేయిపిలకల విదురుం 

డనఘుండు ధర్మ సుతునకు 

వినిపించిన గాథ యిద్ది వినుండీ ! ప్రీతిన్‌. 27 
తే.గీ. అదియు నారదుం దేకాంతమందు నాదు 

చెవినివేసినకథ యిది చెప్పకుండ 

దాచియుంచితి మీ కయి వేచియుంటి 

ననుడు తాపసు లాశ్చర్యమున మునింగి. 28 
ఉ. ఎక్కడ ధర్మనందనుండు, ఎక్కడ శేషుండు ! వారి మధ్యమా 

యొక్క భవిష్యపుణ్యచరితోక్తికి హేతు వదెట్లు గల్లెనో 

మక్కువమీర మాకు ననుమానము దీర సదాపవిత్రమౌ 


నక్నథ సర్వముం దెలుపవయ్య | జగన్నుతమౌనిశేఖరా | 29 
వ. అనుచు బ్రార్ధించిన సూతుండును నత్యంతసమ్ముదంబున నా పురా 
వృత్తాంతంబుం బ్రవచింపం దొడంగె. 80 


కం. ఆర్యావర్తము నందున 
ధైర్యమునకు నెలవు సకలధర్మాలయమున్‌ 
కార్యస్థిరనరనారీ 
తిర్యగ్వాసము పురము ప్రతివ్రాన మనన్‌. 31 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


మామిడిపండ్లతోటలును మల్లెలు పొన్నలు పూలతావులున్‌ 
భూమికి సేదదీర్చు రసపూరము నర్మదవాకయున్‌ సదా 
క్షేమత నొప్పు సంఘమును గెంపులుం బచ్చలు రత్న రాసులున్‌ 
(మ్రేముడి దానధర్మములు పెంపు వహించును నప్పురంబునన్‌. 


అందు గల యిందిరాప్రియ 

నందనుల నడుమ నలరుచు నాణంబున నా 
నందముగ గడపుచుండెను 

కందెరుగని ధర్ముందచట గర్వరహితుందై. 


ధర్మముం దప్పడు సతుల 

కర్మములను మాన డెందు గణుతింపగ నే 
మర్మమును లేని యాతండు 

నిర్మలసుజ్ఞాని కాని నేరండు సుఖమున్‌. 


ధరకు మించిన యోర్పరి ధర్మపత్ని 

కదుపు పండని కతమునం గనులు దుదడువం 
జూచి యెదం జేర్చి యోదార్చం జూచుం గాని 
గొంతు పెగులదు దుఃఖంబు గుండె దిగదు. 


దానము ధర్మమంచుం బలుదారుల సత్కృతు లాచరింతు రా 
మానిత వైశ్యదంపతులు మాన్యుల (మొక్కుదు రెల్లవేళ సం 
తానము గోరి దేవతల తావుల నర్మిలిం గొల్చివత్తు రే 
మౌనులు దారసిల్లినను మానసముంతురు వారి ముందరన్‌. 


అట్లుండ నొక పరి. 


భూమింజయుందను విప్ర 

స్వామిం గనె ధర్ముం డొక్క సాయాహ్నము నం 
దా మంద్ర యమున యొడ్డున 

నేమంబునం బూజంజేసి నెమ్మదిం దెలిపెన్‌. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


32 


33 


34 


35 


36 


37 


38 


తే.గీ. బ్రహ్మవిదులందు గ్రేష్ణుండవైన భూసు 


కం. 


రాగ్రణీ ! నాకు సంతతివ్రతము నొకటి 
వైష్ణవంబైనదానిని వరముగా మ 
దీయదుఃఖంబుం బాపగం దెలుప గదవె. 39 


అన విని భూమింజయుండును 

వినుమని వివరించె నొక్క విష్ణువ్రతమున్‌ 

మనమునం గోరిన దానినిం 

గొనుమని యందించు దానిం గొంగుకడానిన్‌. 40 


వ. కార్తిక శుద్ధ త్రయోదశి నాడు సతీసమేతంబుగ లక్ష్మీపతిపూజం బ్రారంభించి 
నిత్యాగ్నిహో త్రంబు నొనరింపుచు హవిశ్ళేషంబు భక్షింపుచుండు మనియును, 
సత్సంతానంబునొందు మనియునుం బలికి యాతం డంతర్జానంబయ్యె నంతట 
ధర్మశ్రేస్టియు నట్ల యొనరింపుచు నొక్క వత్సరం బత్యంతశ్రద్ధా భక్తులం గొలువ 
నప్పురుషోత్తముండును జతుర్భుజంబుల తోడం దులసీమాలాలంకృతుండై ప్రత్యక్ష 


మయ్య. 


శో. 


తే.గీ. 


౧౧ 


కం, 


41 
నమః పద్మపలాశాక్ష ! దేవదేవ నమోస్తుతే ! । 
లక్ష్మీపతే ! నమస్తేత స్తు గోవింద ! పురుషోత్తమ ! ॥ 42 


అనుచు నోరార బరమేశు నభినుతించి 
నీవ నను గావవలె నంచుం దీవరించి 
వరదుపదములపై బడి వదలండాయె 
వరము బడయగనెంచిన వైశ్యవరుండు. 43 


మెచ్చిన లచ్చిమి పెనిమిటి 

యిచ్చెను వెనువెంట వరము నీప్సిత సుతునిన్‌ 

మచ్చు సుమా నీతికి నని 

బచ్చుకు వివరించి చనియె వచ్చిన త్రోవన్‌. 44 


కం. 


కం. 


తే.గీ. 


నెరవేరిన కోరికతో 

పరమానందంబు తోడ భార్యాయుతుండై 

చరచర యింటికి నడచెను 

వరచరితుండు ధర్ముండతుల వరలాభమునన్‌. 45 


అంతట శ్రేష్టిదంపతులు నచ్యుతు మిక్కిలి భక్తి శ్రద్దలన్‌ 

స్వాంతము నిండుగా నొక వసంతమునిండ భజించి రంత వే 
దాంతసమ[గ్రదీధితుల ధర్మువు ధారుణి మెట్టి నట్టు ల 
త్యంతకళావిలాసమున నన్వయవర్ధనమయ్యె వారికిన్‌. 46 


తలిదండ్రు లంత ముదమునం 

బిలిచిరి బ్రాహ్మణులం జంటి పిల్లనికిం గా 

గల సంస్మారంబుల వెసం 

గలిగింపగ నంత వారుం గడంగిరి తీర్చన్‌. 47 


శాస్తబద్ధంబులై సాగె జాతకర్మ 

లంతం బదునొకండవ వత్సరాంత మందు 

పేరు నిడంబోవ నింగి తాం బిలిచి పలికె 

ధర్మనందనుండను పేరు తగినదనుచు. 48 


వ. పురోహితులు నట్ల గావించి రంత. 49 


సః 


తలిదండ్రులు ప్రమోదతతవాటి విహరింప 
దరలె వత్సరమొండు ధర్ముం దంత 
చైతన్యమూర్తియౌ చక్కనిబాలకు 
నుపవీతు గావించి యొజ్జం జేర్చ 
బాలకుండును దండ్రి పంపున (శ్రద్ధగా 
పండ్రెండు వర్షముల్‌ భక్తి మీర 
గురువు చ్యవనుసేవ గుతితోడం గావించి 
గురువిద్యలెల్లను గుజుతుం గనియె 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 1 


తే.గీ. తృప్తి నొందిన భృగువంశబుషియు నంత 

వేదవేదాంగ విదుందైన విజ్ఞశిష్యు 
నింటి వాదవు కమ్మోయి యిష్టకామ్య 
సిద్ధనాందుమీయనుచు నాశీర్వదించె. ర్‌0 

మధ్వాక్కర. అయినను ధర్మనందనుండు నటులే యనుచుం బోవలేదు 
ప్రియమారగ మతియొక పది రెండేడు లందె నిలువగ 
దయసేయుమా యని వేడి తరువాత గురువాక్యమున హృ 
దయముంతు నని (మొక్కె గురునిదయ నెటింగినవాండు గనుక 51 


వ. శిష్యుని హృదయమెతింగిన చ్యవనుండందులకంగీకరింప నతండును 52 
భీ ఇరు సంధ్యలందును గురుహోమవేళల 


సరగునం దోద్పడు జాగులేక 
వన మెల్ల గాలించి ఫలమూలములు దెచ్చి 
బలినివేదనముల వజలంజేయు 
సమిధల సమకూర్చు సాధించు దర్భల 
సత్రంబులకు నెల్ల సంతరించు 
పుష్పంబులను దెచ్చి పొదవి మాలలు గట్టి 
కూర్చుం నర్చావేది కొలుచువేళ 
తే.గీ. తలను నాలుకయట్టులం దలపు లెతిగి 
భక్తి సేవించు సతతంబుం బరమగురుని 
నాతం దొసగినది తినుచు నన్యచింత 
మాని బహుకాల మట నుండె మాన్యబుద్ది. 53 


ఆ.వె. మహితకీర్తికరము మహనీయచరితమ్ము 
పుత్రవృద్ధికరము పుణ్యపథము 
ధనము బలముం గూర్చు ధర్మనందనుగాథ 
వినినం జాలుం దొలగు విఘ్నచయము. 54 


ఇది శ్రీ వానవీవురాణమందు ధర్భనందనుని జన్మ, విద్యాభ్యాస వృత్తాంతంబులను 
తృతీయాధ్యాయము సంవూర్ణము. 


12 శ్రీవాసవీ పురాణము 


నాల్లవ అధ్యాయము 
౧ 


కం. శ్రీమ దఖండ దయా వర 


దామర పూర భవ హిమవ దచలేంద్రో త్సం 
గామృత సింధు తరంగ వి 
రామ శ్రీచక్ర నిలయ ! రమణీయ సుధీ ! 


మ. ఒక నాడా సుకుమారుం డొంటిగ ప్రసూనోల్లూనముల్‌ రోయుచున్‌ 
వికచోగ్రాటవిలో చరించు తతి నుద్వే లార్తనాదం బొకం 
డొకచోం గర్జపుటంబునం బడ నెవండో పాప మల్లాడు న 
ట్టై కటా! యంచటంజేరి చూచె నొక కౌటీర్యున్‌ కిరాతార్దితున్‌. 55 


చం. ప్రబలనిషాదు పాశములం జిక్కిన బాలకు మోము జూడ నం 
దబల చతుర్ముఖాంశ మనిలాహతపత్రవిధంబుం దోచె నా 
శబర దురాత్ము సాహసము సంస్కృతధర్శనిరోధమై మదిన్‌ 
విబుధవిధేయవృత్తి ప్రభవింపం గిరాతునిం జూచి యిట్లనెన్‌. 56 


శా. పాపాత్మా! కడ జాతి బుద్ధివి కదా పాపంబు యోచింతువే 
యే పాజుం గని వేదశాస్తముల మౌనీంద్రుల్‌ బ్రశంసింతురో ! 
భూపాలాళి శిరంబు వంచునొ ! దయాంభోరాశి యుప్పొంగునో | 
ఆ పాటుం జెజవెట్టం బాడియె దురాత్మా? పాదముల్‌ బట్టుమా ! 57 


వ. అవ్వింధ్యాచల గుహాకర్ణపుటంబుల నప్పలుకులు ప్రతిధ్వనింప దృశాన, 
నిశాదు లిరువురు నొక్క్మమారుగా నులికిపడి. 58 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త ls 


వాం 


2 


చిరుచేలమునుం జుట్టి చిరుకోల ధరియించి 
చిరుకోప మురువుగా నురుమువాడు 
కృష్ణాజినముం గప్పి కృష్ణనామము వెట్టి 
జిష్టువై కనుల భాసించువాడు 
సత్త్వంబుగలవాడు సత్త్వమార్గమువాడు 
సత్యంబుం దెలిసిన చంటివాడు 
ధర్మనందను వోలె ధర్మోపదేశంబుం 
జేయగా వచ్చిన చిజుతవాడు 
తే.గీ. కట్టెదుట నుంటం గాంచి నిర్జాంత పడిరి 
విజయవిహ్వలితాబద్ధ విగ్రహముల 
పాజుం డొక తోడు దొరకె నం చూఅడిలగ 
నడుమ వీడెవ్వ డని క్రుంగు నడవిమనిషి, 59 


కం. తన పని కాటంకము గని 
కినిసిన నా వ్యాధు డంత కేకలు వేసెన్‌ 
“సిన కూనా పానము మీ 
దన బయ మెయ్య దొసి పొడిసెదన్‌” బొమ్మంచున్‌. 60 


వ. సుడులు దిరుగు కిరాతుం గనుబొమముడు లా వైశ్యబాలకు హృదయ 
తంతువుల ధర్మంపుముడి నింకను బిగియింప. 61 


తే.గీ. అటులె కానిమ్ము నను జంపు మా ద్విజన్ము 
వదలివేయుము వేగంబ వ్యాధముఖ్య | 
గోకులాగ్రజన్ములం గావంగోరి కోరి 
బొంది నర్పించువాడె పో పొందు ముక్తి. 62 


వ. అనుచు నాత డా కిరాతుం జెంత కరుగ నతందును బాలకుం జిలుక 
పలుకులకు తలపునం జలంబు తొలంగి కృపాజలంబు వొడమ. 63 


14 శ్రీవాసవీ పురాణము 


కం. “యిందెమ్మకు పెతి యేటా 
యిందుకు మనిసిని బలేసి యిచ్చుట మాలో 
యిందల మామూలొరె నీ 
కెందుకు పోపోర పోజ ! యొక్కడి కైనా” 64 


ఆ.వె. అనుచు జాలి గదుర నడవి నాయకుం డాడ 
ధర్మనందనుండుం తలకండాయె 
వాని బదులు నన్ను వనదేవి కిమ్మంచు 
మొండిపట్టుతోడ (మల వ్రాలె. 65 


వ. మాట వినక మరణపాశంబు మెడను వైచికొని మహీసురు మృత్యుముక్తుం 
జేసిన ధర్మనందనుపై క్రుద్దుండైన కిరాతుండు దన్ను లక్ష పెట్టని నేరమునకు 
మిగుల శిక్షంపనెంచి తక్షణంబ చారలదుప్పి నొండు రెండు కుందేళ్ళ నైదు తోడేళ్ళం 
జంపి బాలకు శిరంబున నుంచి మెడత్రాడుంబట్టి రాలగుట్టల ముండ్లమట్టులం 
బులులతెట్టల నలవిగాని దట్టమైన యటవీమార్గంబున వేగంబ నిర్ణమించునెడ నా 
వైశ్యబాలకుండు. 66 


సీ నడియెండ నొడ లెండ నడ యెండి వడి కుంద 
మెడం బిండు నురిదండ మిన్ను దండు 
మిడినేల నడ తూలి మెడ వ్రేలు తోడేలు 
పడ నేలం జొతి కేలు బాద ట్రేలు 
తుదముట్టు నెదగుట్టు సొదవెట్టి పడంగొట్టం 
జెడందిట్టు కడగొట్టు మడమ ముట్టు 
కసినోడ్చి దయనూడ్చి వెసనీడ్బ బిగినెడ్చుం 
గేల్నోడ్చుం గనుమోడ్డుం గీళ్ళు విడచు 
తే.గీ. బాల్యచాపల్యమున నింత బాధపడుచుం 
దిరిగి విధినెంచి విధి యంచు. దెప్పతిలును 
గురుపథంబున మన ముంచి కుళ్ళబొడుచు 
వేటగానికి శుభ మంచు వేడుకొనును. 67 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 15 


తే.గీ. అట్టి తలి నమ్మహారణ్యమందు మగధ 
ప్రభువు మృగయార్థ మరుదెంచె బలముతోడ 
భటుల డప్పులచప్పుళ్ళబారి నుండి 
లొద్దలను గూలు మెకములు దద్దరిల్లె. 68 


ఆ.వె. కలకలంబునందు కలగుండువడిన కి 
రాతుం డెందుం బోవరాక బాలు 
నొండు బిలమునందు నుంచి జాతినిం గప్పి 
చెట్టునెక్కి దాగె గుట్టుగాను. 69 


తే.గీ. గొప్పదియు గొప్పకప్పున్న దొప్పయినది 
గుట్టయినదియు. దొలిగుట్టుం గట్టంబెట్టు 
నట్టి తొల్లిటికథ యిద్ది గట్టిబుద్ధి 
తోడ విన్నట్టివారికి తొలగు భయము. 70 


ఇది శ్రీ వానవీ వురాణ మందు ధర్భనందనుందు కిరాతు చెజ వడిన వృత్తాంతం 
బను నాల్గవ అధ్యాయము నంపూర్థము. 


(ప్రసూనోల్లూనముల్‌= పువ్వులు, దర్భలు, రోయు= వెదకు, కౌటీర్యుడు= తోడులేనివాడు, 
దృశానుడు= బ్రాహ్మణుడు, పోజడు= బాలుడు, ముండ్ల మట్టులు= బాధించుముళ్ళు, 
తెట్టలు= సమూహములు, చొలికాడు= కిరాతుడు) 


16 శ్రీవాసవీ పురాణము 


ఐదవ అధ్యాయము 


కం. శ్రీకరి ! కరుణాకరి ! సుగు 
ణాకరి ! కర కాంతి కారి ! అవగుణ ధరుణీ ! 
భీకరరిపుషద్భిదురా ! 
వ్యాకృత పరతత్త్వ కంధి ! వాజ్మీ! జననీ ! 


వ. సత్మథాశ్రవణాభిలాషు లగు వైశ్యమునీంద్రులు మగధప్రభు వృత్తాంతంబు 
విన ముచ్చటవడ నమ్మునిపుంగవుడు జిరునగవున నిట్లనియె. 


తే.గీ. భద్రుండను రాజు శ్రీరామభద్రు వోలె 


మగధం బాలించి పేర్గన్న మానధనుండు 

ఆతం డొకనాడు వేటకై యరుగుదెంచె 

వింధ్యపర్వత ప్రాంతాటవీ పథాల. 

శుండాంతాస్త మదేభకుంభ చర గర్జోత్పన్న భేరీధ్వనుల్‌ 
మండూకాస్త ముఖప్రవాహ విష సంపన్నాహి కైవారముల్‌ 
ఖండోలీ రుషవాల మోక్ష మకరాక్రాంతాబ్ద గంధాంబువుల్‌ 
రుండాలెత్తి సపర్యంజేసినవి రాజాకానం గాలూనగన్‌ . 


కం. పెక్కు మృగంబులం గూలిచి 


2 


స్రుక్మిన యా నృపతి యొండు చూతచ్చాయన్‌ 
ప్రక్కను బజచిన వెనుకా 
ప్రక్కకు ననుచరులు వచ్చి పల్మిరి వేద్మన్‌. 
కొవ్వెక్కి కాల్చువ్వు క్రుద్ధమహిషముల 
క్రూర నారాచాలం గూల్చినాము 
అడవిపంటల మెక్కు నడవిపందుల నెల్ల 
తుటిలోన నంతమొందించినాము 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


71 


72 


73 


74 


భయదఘోరాకార భల్లూకతతి నెల్ల 
భల్లమ్ములకు బలిపజచినాము 
తరుశాఖలన్‌ వలి తెరువరులను మింగు 
కొండచిల్వలం దెగంగొట్టినాము 
తే.గీ. క్రోల్పులులగములం గూలంగొట్టినాము 
చండసింహంబులం జాల చెండినాము 
బలిమి మత్తేభయూధముల్‌ పట్టినాము 
పిల్చి ప్రభు విచ్చు మెచ్చుకై నిల్చినాము. 75 


వ. అటుల వినయవినమిత గాత్రులైన పరిజనుల జూచి భద్రుండును సంతృప్త 
మానసుండై ధనకనకరత్నాభరణాది వివిధ భూరిపారితోషికంబుల యథావిధి 
సత్మరించి స్తిమితుండై భోజన భాజనాదులం గావించి సుఖసల్లాపంబులం గావించు 
మంత్రి మండలంబున నొకింత విశ్రమించు తలంపున మేను వాల్చి పైకిం జూచుడు. 


తే.గీ. ఆకు లలమిన యెత్తెనమ్రాకు మీద 
నక్కిచూచెడు బోయ వాడొక్కరుండు 
బీక్క జచ్చిన చూపుల నక్క వోలె 
కనులంబడె నంత యొరుపెక్కెం కన్నుదోయి. 77 


చం. కనలిన కన్నుదోయి ప్రతిగా నిటు సేనల కానవెట్టె నీ 
జనపదమందు నిట్టి నరజంతువు పాంథజనారి పాపి భో 
జనయుతుండాట భద్రుండు ప్రజాహిత పాలకు డెట్టులోర్చు మీ 
ధనువుల శూలఖడద్గముల దానముం జేయుడు వీని మిత్తికిన్‌. 78 


వ. అంతట నా భటనివహంబు నొక్కుమ్మడి నానావిధశస్త్ర ప్రయోగంబులు 
గావించి. 79 
ఉ. భోరున పైకింబారు శరపుంజము బోయను గ్రుచ్చు చుండ, నా 
భీరువు నుక్కుమీరి యతిభీకర మారణ శూల ప్రాసముల్‌ 
జోరుగ నాటె, సేనలును జుట్టెను వానిని నాయుధమ్ములన్‌, 
తీరుగ వ్యాధుం డాకసము తెన్నుగం జేకొని పైకిం బాతినన్‌ 80 


18 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. క్రుద్ధ భూజాని యవ్వాని క్రొవ్వుం బాప 
నర్ధచంద్రాస్త్ర మొండు కర్ణాంత మూని 
విడువ నద్దానిచే బోయ విడచెం దనువు 
సంతసమ్మున నా రాజు చనియెం దిరిగి. 81 


తే.గీ. అచట మధ్యాహ్న మగుడు నా చ్యవనమునియు 
శిష్యుం గానక మిగిలిన శిష్య తతినిం 
గూడి వనమెల్ల నెలుగెత్తి గోల వెట్టె 
వెదకి వేసారి దురపిల్లె వెక్కి వెక్కి 82 


ఉ. ఆత్మసమానుందైన నియతాత్ముండు ఛాత్రుండు గానరామిం దా 
నాత్మం గలంగి చింతిలు మహాముని యొట్టులొ యిల్లు జేర్చె భూ 
తాత్మను, నొంటిపాదమునం దాపసదీక్ష వహించె రేబవల్‌ 
పత్మ దిశోన్ముఖుండగుచుం బథ్యము లొల్లక శిష్యు రాకకై. 88 


తే.గీ. తనయు విషయంబుం దెలిసిన తల్లిదండ్రు 
లొక్క పెట్టునం గూలిరి దిక్కుం దప్పి 
యెట్టకేలకు గురుం జేరి యెడద హరినిం 
బూని ప్రాయోపవేశంబుం బూని రచట. 84 


కం. అని చెప్పెడు సాలంకా 
యను గాధకు వైశ్యుల హృదయమ్ములు బరువె 
క్కెను బాలకు విషయమ్మును 
విన వేడుకమీఆ వారి వీనులు రిక్కెన్‌. 85 


ఇది శ్రీవానవీవురాణమందు కిరాతుని మగధరాజు వధియించిన వృత్తాంతంబను 
ఐదవ అధ్యాయము సంపూర్ణము. 


(శుండాంతాస్త= తొండము చివరతో త్రోయబడిన, కుంభచర= సింహము, ఖండోలీ= 
సరోవరము, భూతాత్మ= బాహ్యశరీరం, పత్మము= ఆకాశము) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 19 


వాం 


ఆరవ అధ్యాయము 


కం. అయిగిరి నందిని ! నందిత 


దయిత వినోదిని ! త్రిభువన తాపస వినుతా ! 


నయన వశంకరి ! తోషిణి ! 


భయదాసుర శోషయిత్రి ! భాగ్య విధాత్రీ ! 


వ. (శ్రోతల యుత్సుకతం దీర్చ నమ్మునివరుం డనంతరకథం బ్రవేశించె. 86 


పీ శంభు కంఠపుచుట్టు, జలధి కవ్వపుచుట్టు, 

విఘ్నేశు నడికట్టు, వేల్పు టుద్ది, 
వాయుభుక్కుల టేడు వాసుకి యొక్కనా 

డాదిశేషుని జూడ నరుగం దలచి 

శివుని యానతినొంది శివశైలమును డిగ్గి 


భూమార్గ్దమునం దన పురముం బట్టి 


పాతాళవీల మందు పాషాణమునం గప్ప 


బడి తాను నిలబెట్టం బడుట రోసి 


తే.గీ. చండ్ర నిప్పులు [గ్రక్కుచుం జట్టు జూడ 


నదియు మందు వ్రేల్చినయట్టు కుదిలబడియె 


కాని పిసరంత గమలని కందుం జూచి 
యక్కజంబున వాసుకి యుక్కు సడలె. 


తే.గీ. మెఖలాజినధరుందైన మేరుధీర 
చిత్తు నబ్బాలు ధ్యానంబుం జిత్తగించి 


చిలువజేదంతం బ్రియమునం బలుకరింపం 
గనులు తెజచిన బాలుండు గనియుం జిలువ. 


20 


87 


రికి 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


నమస్తే నాగరాజాయ కాద్రవేయాయతే నమః । 
నమశ్శంకరభూషాయై నమో భక్త ప్రియాయతే ॥ 


అనుచు స్తుతియింపం దనిసిన యహివరేణ్యుం 
దస్తు దీర్దాయు వారోగ్యమస్త టంచు 
నెవ్వండవు నీవు చెప్పుమీ యేమి కోరె 

దిద్ది నాగలోకపుదారి, యెరుగు మనంగ. 


నేను ధర్మశ్రేష్టి సూనుండ బుషివర 
చ్యవనశిష్యుండ నిందు సమిధ లేర 

వచ్చి చూచితి వ్యాధబాధితుం డగు నొక్క 
భూసురు నసువుల నాస విడచి 

యున్నవానిని విడు మన్నం, గాదన్న కి 
రాతున కీ శరీరమ్ము నమ్ము 

కొన్నవాడను, వాడు నన్నిచ్చటకుం దెచ్చి 
దాచి పో నతనికై వేచియుంటి 

ననగ నబ్బాలకుని దీక్ష నభినుతించి 

చనియె వాసుకి యంత రసాతలంబు 

నం దనంతునితో ధర్మనంద నార్ధ 

గాధ వినిపించె నాగలోకము వినంగ. 


ధర్మనందనుగాధ తబ్బిబ్బు సేయంగ 
తక్షణం బవ్వాని దర్శనంబుం 
జేయంగోరిన యట్టి చిలువరాయండు వాసు 
కిం బంపెం దన యింటికిం బిరానం 
దోడ్తేర నతండును దొల్లింటి చోటికిన్‌ 
జని వానిం దనతోడ సాగు మనగం 
దనదికానితనువుం దరలింపం దనవల్ల 
కాదంచు నాతండు గదలడాయె 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


89 


90 


91 


21 


ఆ.వె. కపటి స్వార్ధపరుండు గలుషాత్ముం డగుంగాక ! 
ఆడి తప్పు టద్ది వాడి గాద 
టంచు నియ్యకొనని యర్భకునీతికి 
ముగ్గు(డగుచు నిట్లు ముచ్చటించె. 92 


ఆ.వె. తెలిసికొంటి నిజము దివ్యదృష్టినిం జేసి 
పుడమిటేడు వచ్చి బోయం దునిమె 
కాన తప్పు లేదు కదలుమా ఫణిరాజు 
నిన్ను జూచు వేడ్క నిలిచినాడు. 93 


వ. అదివిని ధర్మనందనుండు నాగేశుమీది విశ్వాసమునంజేసి యతని పిఖుంద 
రసాతలంబుం జని నాగాధిపసముద్ధ్భృత నవరత్నఖచిత నాగకన్యాపరివేష్టిత సువిశాల 
దివ్యమందిరంబున నున్నతాసనాసీనుండును నైరావత తక్షక కర్కోటక ధనంజయ 
శంఖచూడ మహానాగాధినాయక సంసేవ్యమానుండును సహస్ర మణిమండిత ఫణ 
వినిర్ధూత సమస్తతిమిరుండును ముహుర్ముహు ర్విసహగస్ర జిహ్వా లేలిహానుండును 
సురాధ్యక్షుండును నగు నాదిశేషుం గని పులకితాంతరంగుండై పాదాభివందన 


మాచరించి. 94 
శ్లో. నమస్తే దేవదేవాయ పురుహూతస్తుతాయచ । 
ఆదిదేవాయ శాంతాయ భోగినాం పతయే నమః ॥ 95 
శ్లో నమ స్సహస్రశీర్నాయ ఆదిశేషాయ భూభృతే | 
చతుర్వ్యూహస్య తల్పాయ వేదవేద్యాయ తే నమః ॥ 96 


తే.గీ. పుడమి మైత్రేయకుల గోత్రజుండను నేను 

ధర్మనందన నాముండ ధర్ము సుతుండ 

సకలలోకాళిరక్షక ! సత్‌స్వరూప ! 

నన్నుం బాలింపుమో దేవ ! నాగదేవ ! 97 
ఆ.వె. ముద్దుంగొల్పు బాలు ముద్దుమాటల కాది 

శేషుం దెంతొ సంతసించి వాని 

రంజితాత్ముండ్డె చిరంజీవ యంచు దీ 

వించి వరము నొండు వేడు మనంగ. 98 


ఆ.వె. దేవదేవ నీదు దెస నాదు చలబుద్ది 
పాయకుండ నిమ్ము భక్తసులభ 
జన్మ జన్మలకును జగమేలు నీ యందు 
భక్తి కుదురనిమ్ము భక్తపాల ! 99 


వ. అనెడు నాతని నిస్ఫృహేం[ద్రియంబులగు నిస్వార్థకామనల కానందమంది 
వియోగంబున దుఃఖించు నాచార్య పితరుల కానందంబుంగూర్చ నిలుంజేరి సుహృ 
దాదరణీయంబగు గార్హస్థం బత్యంతభక్తి నాచరింపుమని దీవించి వేరొండు వరంబు 
వేడుకొనుమనిన నతండును వినయ వినమితాంగుడై తన చిర వాంఛితంబు నిట్లు 
వెల్లడించె. 100 


సీ ఉరగాధినాథ ! నే వర మేదియును వేడ 
వృత్తాంతములం గొన్ని వివర మిండు 
భావిగతము లెల్లం బలుకంగ నేర్తువు 
కనుక నడుగుచుంటిం జనవు కొలది 
నాలుగు యుగముల నడచు చంద్రార్నాది 
కాలప్రమాణంబు కలుగు విధము 
నాలుగు జాతులు నడువందగు విధమ్ము 
కలియుగంబున వారి కర్మహాని 
ఆ.వె. రాజు నందు తోడ రాజవంశాంతంబు 
విష్ణువర్ధన విభు వెట్టిచేత 
వైశ్యవంశ మందు వైశ్వానరుని దాడి 
వీని విధముం దెలియ వేడుచుంటి. 101 
వ. బాలకు విషయసం[గ్రహణాసక్తత కెంతయు నయ్యాదిశేషుండు సంతసించి 
వల్లెయని తద్వ్భృత్తాంతంబు వివరింపం దొడంగె. పరమపావనంబును నూర్జస్మ 
రంబును (శోతవ్యంబును నగు నీ గాధ నిత్యంబుం బరించు వారలు దీర్చాయువులు 
నధిక సంపన్నులు బుత్రవంతులు యశోవంతులు నగుట సత్యంబు. 102 
ఇది శ్రీవానవీవురాణమందు ధర్భనందనునియెద నాదిశేషుండు (వనన్నుం 
డగుటయను ఆరవ అధ్యాయము సంపూర్ణము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 23 


వాం 


ఏడవ అధ్యాయము 


కం. విలయప్రచండమారుత, 
మలయసమీరద్వితయ సమన్విత హృదయా! 
విలసన్మరాళ ధిషణా ! 
సులభా భక్త జన ! నిహిత శుభగుణ సదనా ! 


వ. పదునేడులక్షల యిరువదియెనిమిదివేల సంవత్సరంబులు కృతయుగ 
ప్రమాణంబు, త్రేతాయుగంబు పందైండులక్షల తొంబదియారువేల యబ్దంబులు, 
ద్వాపరం బెనిమిదిలక్షల యరువదినాలుగువేల వర్షంబులు, నాలుగులక్షల ముప్పది 
రెండువేల యేండ్లు కలియుగంబు నీ నాల్హుయుగంబులుC జేరి యొక మహా 
యుగంబగు నిట్టి మహాయుగంబులు డెబ్బదియొండు గడచిన నొక మన్వంతరంబు 
లేక నింద్ర కల్పంబగు నిట్టివి పదునాల్గు గతించిన బ్రహ్మ కొక దినంబగు, 
శతాయువులగు ధాతలు నూర్గురు గతించిన దీర్జాయువనియెడి ముని కొక్క 
దినంబగు, నిట్టి దీర్చాయువు లిరువదియేడుకోట్లు గతించిన రోమశాఖ్యు రోమం 
బొండు గళితంబగు, నిట్టి రోమశాఖ్యులు ముప్పదికోట్లు మరణించిన నష్టావక్రు 
శల్యం బొండు జీర్ణంబగు, నిట్టి యష్టావక్రులు నలుబదికోట్లు గతించిన పాదద్రుజ్యుని 
కొక్క క్షణంబు గడచు నిట్టి పాదద్రుజ్మును లిరువదియర్చుదములకోట్లు గతించిన 
మహేశ్వరున కొక్క నిమేషమాత్రంబగు నియ్యది మహర్షి వాక్యంబు, మరియు 
మహేశ్వరుండన = 103 


చ. బయటకు రాడు లోనం జెజిం బట్టెద మన్నను కానరాడు లో 
బయలునుం దానయౌచుం దను జెందనిదేదియు లేకయుండుం దా 
నియమము లేక లోకముల నిష్ట గతి న్నియమించు చుండు వా 
జృయమునకందం డంతర సమాగతుం డప్రభవుం డనంతుండున్‌. 104 


24 శ్రీవాసవీ పురాణము 


ఉ.  సృష్టియు సృష్టికర్తయును సృష్టిపతుల్‌ నశియింటత్రు గాక తా 
నష్టము లేక వెల్లు; నది నైజమగున్‌ పరమాత్మ, కింక వి 
స్పష్టత సాగరమ్ము లొక పాటున విశ్వము ముంచి వైచినన్‌ 
(భ్రష్టత నొందం డెల్లం దన భాగముగాం గొని వెల్లు నిత్యమై. 105 


ఉ. స్థావరజంగమాదులును సారససంభవు డెల్ల దేవగో 
త్రావళు లంతరించినను రమ్యత రాజిలు చుండు భూనభో 
రావము లేకమై జగము రాత్రిబడంగ, స్వరూపహీనమై 
పోవగ తానె యొంటరిగం బొల్చెడి నెల్లెడలన్‌ యథాస్థితిన్‌. 106 


తే.గీ. అట్టి పరమేశ్వరుం డొక్క హంస యట్లు 
వేదముల నెల్ల వివరించె నాది యందు 
ప్రభవ మొందించె నటుపైన ప్రకృతి సతిని 
నామె తత్త్వ్వంబు నండ్రు మహత్తటంచు. 107 
తే.గీ. మహదహంకార మద్దాని మహితగుణము 
సత్వ రాజస తామస తత్త్వములును 
జ్ఞాన కర్మేంద్రియములును బాణ పంచ 
కంబు భూతంబు లైదు గుణంబు లందు. 108 
తే.గీ. రాజసముం గూడి పరమేష్టి (బ్రహ్మ యయ్యె 
సత్వ్వమునుC గూడి విష్ణువై సంచరించె 
తామసము గూడి శంభుండై తాండవించె 
మూడు మూర్తుల తన రూపు ముక్తి కిరవు. 109 
వ. ఆ జగన్నియంత నిజాధికారంబులగు నిగమాధికారజగన్నిర్మాణ కాశలంబులు 
బ్రహ్మ రూపంబునకును, చక్రాయుధజగ[ద్రక్షాదక్షతలు మహావిష్ణు రూపంబునకును, 
త్రిశూలవిశ్వసంహారనైపుణ్యంబులు శివరూపంబునకును సంక్రమింపంజేసె. 110 
సీ నలువ యంతట సృష్టిం గలుగం జేయగ నెంచి 
ముక్కంటి ధ్యానించె ముందుగాను 
అంత మనసు నుండి యపరార్ముం డుదయించె 
ప్రాణ మందున దక్షపతి జనించె 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 25 


ప్రభవించె నతని యపానమునం (గతువు 
పుట్టె వ్యానమునందు పులహుం డంత 
తగ నుదానము నందు తాత పులస్తుండు 
సరి సమానము నందు సద్వశిష్టు 
ఆ.వె. డుదయ మంది నెల్ల రుత్సాహవంతులై 
సంతుం బెంచి రంత వంతు మీతి 
బ్రహ్మయునుం వీజుంద ప్రత్యంగ మందున 
విశ్వ సృష్టిం జేయ వేడ్క మీటి. 111 


వ. శిరంబున గగనంబునుం గరంబుల వాయువును నేత్రంబుల సూర్య 
చంద్రులును లలాటంబున నింద్రాగ్నులును నాభీ యందంతరిక్షంబును రోమ 
కూపంబుల లోకంబులును ముఖంబున దేవతలును భుజంబుల వసు రుద్రాదిత్య 
రాక్షసులును నూరువుల యక్ష గుహ్యకులునుం బాదంబుల గంధర్వ కిన్నర కింపురు 
షాదులును శేషాంగంబుల నక్షత్ర గ్రహ తారకాదులును సాగర పర్వత మాతృకా 
సప్తకంబులును నదీ ద్రుమ లతాదులును మృగ పశు పక్షి గణంబులును నవయవ 
క్రియాసంకేతానుసారము క్రమంబున నుద్భవించి రందు దేవతలు బ్రాహ్మణులను పేర 
బాహుజులు క్షత్రియులనుపేర నూరుజులు వైశ్యులనుపేర నం(ఘిజులు శూద్రులను 
పేర భూమిని స్థిరపడిరి. 112 


ఆ.వె. స్రష్ట యంతం దనదు సృష్టి నెల్లరకును 
యోగ్యజీవనంబు యోగ్యభుక్తి 
యోగ్యవాసములను యోగ్యమర్వ్యాదాశ్ర 
మాది నియతిం జేసి యాదుకొనియె. 113 


వ. ఆయుష్మరంబు నమిత్రకర్శనంబు విభూతివర్ధనంబునునగు నీ చరాచరోత్పత్తి 
క్రమవృత్తాంతంబు వినువార లిహపరంబులం బూజింపబడుదు రిదిసత్యంబు. 114 


ఇది శ్రీ వానవీవురాణ మందు యీశ్వరభవంబగు నృష్టిరవాన్యంబను ఏడవ 
రము. 


అర్య, 
ణి 


అధ్యాయము సం 


26 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఎనిమిదవ అధ్యాయము 


కం. దరహాసామృత స్రోత 


శ్చర సుమనో హృదయ భావ సాంద్ర రసావి 


ష్క్మరణ నిరంతర మగ్నా! 


పరిపూర్ణ దయాంతరంగ పావన గంగా ! 


అటుల ధర్మనందనాఖ్యున కహిరాజు 
చెప్పి యున్న యట్టి సృష్టివిధము 

నిచట వైశ్యమునుల కిటుల సాలంకాయ 
నర్షి విపులపరచె హర్షమెసగ. 


అంత నలువాయి నాల్లు కులాంతరముల 
నెటింగియుండుట గుణ కర్మ లెంచి చూచి 
వారివారికి తగినట్టి వంతులొసంగి 
శిక్షకుల నియమించి యాశీర్వదించె. 


వేదపాలనంబు విప్రజాతికి నిచ్చె 
క్షేత్రపాలనంబు క్షత్రియులకు 
వసుధపోషణంబు వైశ్యసంతతి కిచ్చె 
ననుమతించె శూద్రు లనుసరింప. 


సుర భూసుర బుషి సంగతి 
సరిం జూడగ నంగిరసుని, ధరణీశులకున్‌ 
గురుని వశిష్టుని, వైశ్యుల 


గురువుగ నపరార్ముంగూర్చి కూర్శిన్‌ విధియున్‌. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


115 


116 


117 


118 


27 


వ. విధాత పనుపునం గర్మభూమి కేతెంచిన వర్ణచతుష్టయంబుం దమ తమ 
యాచార్యనిర్దిష్టితంబులగు కర్మల భక్తిశద్ధల నాచరించి యశస్వంతులై బ్రహ్మకిష్టం 
బగు బీజవృద్ధిని బాటింపుచు నిరంతరం బానందంబునం జరించి రం దపరార్ము 


మార్గంబున వైశ్యగణం బున్నతిని సాధించిన క్రమం బెజుంగుడు. 119 
సీ. ప్రదియు రెండేడుల ప్రాయంబుం బ్రాప్తింప తే.గీ. 
శుభశరత్మాలంపు సుదినమందు 


గృహ్యోక్తి నుపనాయగేయసంస్మారులై 
సాంగత్రయీవిద్యం జదివినారు 


వాణిజ్యమందున వడ్డీలయందున 


మితలాభమునుం గొండు బ్రతుకుకొజకు 


రత్నాలం గొని యమ్ము యత్నాల లాభాల 
ఖర్చు చేయుడు ధర్మకార్యములకు 
బ్రహ్మచర్యంబుం బాటించి వ్రతముం బూని 
యమల గార్హస్ట్రధర్మంబు లాచరించి 
యజ్ఞయాగంబు లొనరించి యశమునొంది 
శాస్త్రమార్గంబుం దప్పకం జనుడు మీరు. 


122 


సారంగచర్మంబుం జారు మౌంజీదండ వ. అట్లు మృదూక్తుల కులధర్మంబు లుపదేశించి యపరార్ముండు నిజావాసంబు 
యజ్ఞోపవీతముల్‌ యావదుక్త జేర వైశ్యకులంబును గురూపదేశంబును భక్తిం బాటించుచు బ్రాహ్మణ క్షత్రియుల 
ధారణం బొనరించి తరుణార్మతేజులై ననుసరించుచుం దమ గోత్రంబుల వృద్ధి గావించిరి. 123 


బ్రహ్మచర్యంబునం బ్రబలినారు 
తే.గీ. విద్య లరువదినాలుగు విబుధగుణము ళ్‌ 
లెలమి నేర్చిరి యపరార్ము కలిమింజేసి 
కూర్మి నతండును వారల గోత్ర ప్రవర 
భేదములం దలంచి వివాహవిధులం గూర్చె. 120 


ఉ. పొందిన గార్హపత్యమునం బొందుగ శోభిలు శిష్యకోటికిన్‌ 
విందుగ సర్వవస్తు క్రయవిక్రయ జ్ఞానముం దద్దుణంబులున్‌ 
ఛందము నార్యధర్మములు సత్య వ్రతంబును సద్ద్విజత్వమున్‌ 
కందువ యజ్ఞకర్మ లధికారములన్‌ దయచేసి యిట్లనెన్‌. 121 


పితృదేవబుషులకుం బ్రీతిసేయుడు భక్తి 
బుణవిముక్తులు కండు బుతముకొబకు 
పంటలు పండించి పశువులం గాయుడు 
ప్రజ పాడిపంటలం బ్రబలుకొజకు 


2 


28 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తే.గీ. 


అలనాడు మానవు లన్నిలోకంబుల 
నంచలవలె విహరించినారు 
అలనాడు మానవు లబ్దంబు లిరులక్ష 
లించుకంజేసి జీవించినారు 
అలనాడు మానవు లన్ఫతం బెజుంగ రను 
ఖ్యాతిం గాంచి పొగడ్త లందినారు 
అలనాడు మానవు లమరసమానులై 
ముల్లోకములం గీర్తి ముంచినారు 


ధాత కోరిక మన్నించి ధరణియందు 
మూడు కులముల వారును ముచ్చటలర 
గోత్రములం బెంచి గణముల గూర్చినారు 
అంచితంబగు సంతృప్తి మించినారు. 


వాం 


124 


29 


తే.గీ. అంత నొకనాడు నలువ తా నంతరంగ 

మందుం దలచిన యంత నా ముందుం జనిరి 

బుషులు నా వెన్మ మనుజపూరుషులు భక్తి 

కరయుగమ్ములు జోడించి శిరమువంచి. 125 
తే.గీ. తాను చెప్పిన విధమునం దమ తమ కుల 

ములనుం దామరతంపరై వెలయం జేసి 

ముందు నిలచిన మనుజుల నందం గని 

గోత్రగణసంఖ్య వివరింపం గోరె నలువ. 126 


తే.గీ. నూటతొమ్మిది గోత్రమ్ము లోటలేక 
పదునెనిమిదిగణంబులం బరగు చుంటి 
మనుచు బ్రాహ్మణపక్షాన మనవింజేసె 
బుషి వరుండగు దుర్వాసుం డెలమి మొదట. 127 


తే.గీ. క్షత్రియుల నుండి బుషి ధనంజయుడు లేచి 
గోత్రములు నేడు గణమొండు మాత్ర మనుచు 
పలికె నంతట వైశ్యుల పక్షమున స 
మాధిబుషి పల్మె బ్రహ్మసమ్మతిని నిటుల. 128 


తే.గీ. ధాత! నీ యాజ్ఞ మాదు గోత్రములు పెరిగి 
యేడు వందల పదునాలు గేర్పడినవి 
నీదు శిక్షణమున గాదె నిలచితి మెటు 
లయిన నధికులమై మేము జయము నంద! 129 


వ. ఈ విధంబున నెల్లవర్ణంబుల వారును తమ తమ గోత్రంబుల వృద్ధి 
క్రమంబు వినిపింప బ్రహ్మదేవుండును నానందించి తగు వరంబుల వేడుం దనినం 
దపంబునందును బ్రహ్మచర్యంబునందును వేదవిహితకర్మంబులయందునుం దమ 
కనురక్తి తప్పకుండునట్లు భూసురులును, ధర్మరక్షణమునందును దుష్టశిక్షణము 
నందును దమకు శక్తిని జేకూర్చునట్లు క్షత్రియులునుం బ్రార్థించి రంత గోత్రాధిక్య 
గర్వంబున మూడవ వర్ణము ముందునిలువ నలువయు. 130 


30 శ్రీవాసవీ పురాణము 


కం, 


2 


తే.గీ. 


చం. 


వైశ్యులు వాసిమీఅం బరివారముం బెంచిన తీరుం జూచి సా 
దృశ్యము లేమిం జేసి శరదిందువదాన్యత వేదుండంచు సం 

వేశ్యత నుండ వారుం గడు వేడుక నగ్రకులాధిపత్య మా 

వశ్యక మంచు వేడిరట, (బ్రహ్మ ముదంబున నట్లె పొమ్మనెన్‌. 131 


గో త్రాధిక్యముం గలిగిన 

మాత్రంబున నొంది నట్టి మద వేగముచే 

పాత్రము మజచిరి విశుల న 

పాత్రులు కొందబు పెలుచన పాలసులగుచున్‌ ! 132 


వర్ణాధికుల మన్న వరగర్వమునం గన్ను 
కానక వారు లోకమ్ము మజచి 
యందాక నా స్థాయి నలరిన బ్రాహ్మణ 
వరులను జూచి యొండొరులుం జేరి 
వింతచేష్టలం తోడ వికటాట్టహాసాల 
గేరి చంకలు (గుద్ది గేలించేయ; 
తోబుట్టువుల తంతుతో విస్తు పోయిరి 
వైశ్యులందున శిష్టవైశ్యగణము, 


గోరుచుట్టును రోకటం గొట్టి నట్టు 

లసలె యున్నతిం గోల్పోయి మసలుచున్న 

బ్రాహ్మణుల కోపమును జూచి బ్రహ్మ పలికె 

తనయులకు నచ్చజెప్పెడు తండద్రివోలె. 188 


కులముల గౌరవంబు సమకూరిన యంతన నెల్ల బాధ్యతల్‌ 
పొలయును గాని, మీ కిటుల పోతరమబ్బెనె వైశ్యులార ! వి 

ప్రులు, కడు సౌమ్యవర్తనులు, భూమి జనించెడు దేవతల్‌ కదా! 
నిలకడనొంది నెచ్చెలిమి నింపుడు మీ హృదయమ్ములందునన్‌. 134 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 31 


సీ. చేసిన తప్పుకు శిక్షయున్‌ తప్పదు 

భువికేగి బాధలు పొందవలయు 

శాంతమ్ము సత్యమ్ము సమతయున్‌ మమతయున్‌ 
ధర్మమార్లమ్ములన్‌ దాటవలదు 

'నిత్యి 'కన్య' యటంచు నిత్యకీర్తనం బొందు 
విశ్వేశ్వరీదేవి విష్ణుమాయ 

మీ వంశమున యందు మిమ్ము బ్రోవగంబుట్టు 
వంశోన్నతిని గావ వహ్ని ముట్టు 

తే.గీ. ఆమె వెనువెంట నెవ్వార లగ్నిదూకి 

పాపములం బాపుకొని విప్ర భవ్యకరుణ 

నందెదరొ యట్టి వారలు పొందగలరు 

తమ సగోత్రుల తోడ నుత్తమపదంబు. 135 


వ. మరియు నగ్నింబ్రవేశించువార లెల్ల లోకంబులం గీర్తింపబడుదు రట్లు 
కాని వార లాత్మకులంబు నుండి వెలివడుదురంచు న న్నలువ వీడ్కొలుప వినమి 
తాంగులై కొందజును నిరాదరంబునంగొందజును నిజలోకంబుల కరిగిరి. 186 


ఇది శ్రీ వానవీవురాణమందు వైశ్యులకు (్రావాణశావంబను నెనిమిదవ 
అధ్యాయము సంపూర్ణము. 


ణి 


(వసుధపోషణము= పాడిపంటలతో భూజనుల పోషణము, గృహ్యము= కర్మబోధక 
గ్రంథము, ఉపనాయము= ఉపనయనము, కందువ= క్రమముగా, సంవేశ్యత= వేగిరపాటు) 


తొమ్మిదవ అధ్యాయము 


కం. అయి తుర్యతుర్య శివ స 
న్మయ హృద్వాసిని ! హిమనగ మాతంగ నిజా 
అయ ! జనగణ హిత వరదా! 
వియదంభోరాశి శుభ్ర వేణీ భరణా ! 


తే.గీ. అంత సంతాపమున వైశ్యసంతతు లొగి 
తిరిగి నిజలోక మరుదెంచి దివ్యకాంతి 
నలరు నపరార్మ బుషి ముందు తలలువాల్చి 
విన్నవించిరి తామున్న విధము నిట్లు. 137 


ఉ. వందన మో గురూత్తమ ! భవాద్భృశ సన్ముని యొజ్ఞ యయ్యు మా 
చందము లిట్టు లయ్యెం ! గులసాధన నగ్రత తొల్లి వీడియం 
బందియు విప్రకోపమున నంచితగోత్రము లుత్తలమ్ములై 
కుందుచునుంటి మయ్య ప్రతికూలములయ్యెను దైవయోగముల్‌. 138 


ఆ.వె. మర్యలోక మన్న మరణంబునకు దారి 
దుఃఖభాజనంబు దుస్సహంబు 
దురితజనులు సల్పు దుష్మర్శ్మముల నెన్న 
వశమె వేయినోళ్ళ ఫణికినైన ! 189 


2 


పరధనమ్ములం గోరి పరకాంతలనుం గోరి 
దొంగలై పరులను దోచువారు 
మద్యపానము నందు మాంసభక్షణమందు 
మత్తులై రే బవల్‌ మసలువారు 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 3 


వాం 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


పోషించు ప్రభువును భూషించుచునె వెన్మ 
ద్రోహ మూనుచు వాని దోచువారు 
ఆలిమాటలు విని అమ్మనాన్నల కింత 
కూడు పెట్టక వెళ్ళగొట్టువారు 
ఆస్తికై కుక్కలై పోరు నన్న దమ్ము 
లాస్తికై కోడలినిం గాల్పు నత్త లింక 
కుత్సితంబుల ్రతికెడి క్రూర జన్ము 
లున్న నరకంబు నర లోక మెన్న కలిని. 140 


బ్రాహ్మణుల క్షాత్రధర్మంబు ప్రబలు నచట 

క్షతియుల వైశ్యవృత్తంబు పాత్రమగును 

వైశ్యులకు శూద్రతత్వంబవశ్య మగును 

శూద్రు లందున ఛండాల ముద్ర పడును. 141 


కామకీలాలమై గంభీరమైనట్టి 
కోధకల్లోలమై రోజునట్టి 
దుర్లోభలవణమై దుస్పర్శమైనట్టి 
మోహశైవాలమై ముంచునట్టి 
మదవిషోపేతమై మలినమ్ము నైనట్టి 
మాత్సర్యనక్రమై మనెడునట్టి 
అంగనావ్యసనాహియై ఘోరమైనట్టి 
దంభ శైలాధ్యమై తనరునట్టి 


నరకభీకరద్వీపమై పరగునట్టి 

దిశల యొడ్డుల నొారయుచుం దెర్లునట్టి 
సంచితాపారసంసారసాగరమునం 

జేరుచుండును దుర్శత్త జీవ వితతి. 142 


ఆ.వె. 


తొమ్మిది చిల్లులున్‌ సతముం దొల్చ్బుకు పోయెడు బొంది నావపై 
హుమ్మను నౌను కాదుల మహోద్ధృతర్సుంర్సుల భీకరాబ్టి మ 
ధ్యమ్మున దిక్కు తోచక విధర్శ్మపథమ్ముల నంటరాని దే 

శమ్ముల సంచరించు నర సంగతి మాకు విధింపం బోకుమా ! 1483 
తప్పు నొప్పుకొందు మొప్ప మీ దండనం 

బిప్పు డేది దారి చెప్పుమయ్య 

నొప్పి తగులకుండ నప్పు తీజెడు మార్గ 

మొప్ప గురువరేణ్య చెప్పుమయ్య. 144 


వ. అంత నపరార్ముండును సంతుష్టాంతరంగుండై 145 


ఉ. 


అర్యకులార బాధ వల దంచితకర్మల నిష్ట సల్పుడీ 
యార్యజనోచితంబులగు యజ్ఞతపోజపవేదపాఠ నా 
చార్యసురద్విజార్చనల స్వాదుజలాశయనిర్మితీడ్య స 
చ్చర్యల నైజవృత్తులను సద్దతినొందుం డటంచుం బల్ముచున్‌. 146 


జగతిని దేవజంతునరజాలముం గావగ నప్పు డప్పుడా 
ఖగపతియాయి విష్ణు విలం గాలిడుం గాదె విభిన్న మూర్తులన్‌, 
భగవతి భర్త ఈశుండనం బాపహరుండు నభీష్టదాత, త 

ద్యుగమును గొల్చి మేల్బనుట యుక్తము మీకన వైశ్యసత్తముల్‌. 147 


స్వామీ యంచు మనోగతంబు నిటులన్‌ వాక్రుచ్చి రధ్యాత్ములై 

మేమీ తాపసలోకపుణ్యవనమున్‌ మిన్నేటి సమ్మానమున్‌ 
ప్రామాణ్యంబగు జీవనం బమరసౌభాగ్యంబు6 బోనాడుచున్‌ 

పోమా మర్త్యవికల్పితాసురఘనీభూతాగ్నిం బొర్లాడగన్‌. 148 


సంసారంబను చక్రనేమి నెపు డజ్ఞానాంధయానంబునన్‌ 
హింసాకల్మషపంకకూపజలసాహిత్యంబు మన్నించి వి 

ధ్వంసాశ్లిష్టత ముని తేలు కలి సంతానంబు నెట్లోర్తు మీ 
శంసాదక్షబలాంగకాయతనమౌ స్వర్గం బుపేక్షించుచున్‌ . 149 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 35 


సీ నిరతంబు సత్యంబు నిష్మామకర్శంబు 
నిచ్చం బాటించు వారెచటనుందు 
రశ్వమేధాదులౌ యజ్ఞయాగంబుల 
నిష్ట మొందెడి రాజు లెచటనుందు 
రాత్మావలోకనం బాతృనిర్మల మొన 
రింపం బరి(వాజు లెచటనుందు 
రిల బ్రాహ్మణుల గావ మలినదేహము వీడ 
నిచ్చగించెడు పుణ్యు లెచటనుందు 
తే.గీ. రని విధర్మంబు నశియింపం దనువు నొడ్డి 


రక్త లేపనమున పాపముక్తులైన కం. 


వీరు లే వెల్లుసదనంబుం జేరుకొందు 
రటకు రావద్దు తొలగి పొమ్మనుట తగునె ? 150 


ఆ.వె. విప్రశాప మెట్లు విదలించుకొనుటయో 


పదవ అధ్యాయము 


కం. సంచితపాప వినాశిని ! 
సంచకరఫలప్రదాన సత్తా జననీ ! 
పంచోపచార మోదిని ! 
పంచ 'మికార విఘటిత విపన్న పునానీ ! 


త్రపం బొగిలెడు శిష్యులం గని 
అపరార్మమునీంద్రుం డంత నాదరమున దా 
నుపనీతాత్ముల కభిమత 

ముప భోగము కాగం జెప్పె నుత్తమ హితమున్‌. 


నేర్వరాక కంట నీరువెట్టి ఆ.వె. సత్యశూరులైన సత్పుత్రులార మీ 


రార్య వైశ్యు లట్టు లపరార్మముని చెంత 
దగ్గతామసులు విదగ్గులగుచు. 151 


ఇది శ్రీ వాసవీవురాణమందు వైశ్యుల వశ్చాత్తాషమను తొమ్మిదవ అధ్యాయము 
రము. 


నంవు 
ణి 

(కామ కీలాలము= కోరికలనెడు నెత్తురు, మోహ శైవాలము= మోహమనెడి నీటి పాచి, 

అర్యక= వైశ్య, మర్య వికల్పితాసుర ఘనీభూతాగ్ని= మానవకల్పితమై భయంకరమైన గడ్డ 


కట్టిన అగ్నియందు, హింసా కల్మష పంక కూప జలము= హింస అనే మలినంతో మ. 


బురదలైన నూతి నీరు, సాహిత్యంబు= కలయిక, విధ్వంసాశ్లేషము= విధ్వంసపు కౌగిలి, 
శంసా దక్ష బలాంగ కాయతనము= స్వేచ్చకు, నైపుణ్యానికి, వసంతానికి నెలవైన.) 


36 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


రంద టజిందు కంత కుందుచుందు 
రిల నడుమ నిడుముల కిప్పుడే పోనేల 
శివునిగూర్చి మును భజింపుడయ్య. 


చంద్రకళావృత్తము. 


చంద్ర శేఖరుం డాతండు భోళాశంకరుం డాతండు సృష్టికిన్‌ 
కేంద్ర బిందు వతండు సృజించుం (గీడ హరించు నతండు స 
ర్వేంద్రుం డాతండు సర్వజగద్భావేంద్రియుం డాతండు సాధుహృ 


త్సాంద్రసుందరుం డాతండు మీ దోషంబులం గాచెడు మొక్కుడీ. 


ఇల నేనెంత పరాత్పరున్‌ శివుని గీర్తింపన్‌, సహస్రాధికా 
మలతేజోమయశీర్ష్వసంసృతులు భూమ్యాకాశముల్‌ నిండగన్‌ 


పలు బ్రహ్మాండసమూహముల్‌ వెలుగు సంపాదించు నెచ్చోట నా 


విలసత్‌ ప్రాకటకాంతిపుంజమును భావింపంగ లే రెవ్వరున్‌. 


వాం 


152 


153 


154 


155 


37 


మ. 


2 


తే.గీ. 


మును పద్మోద్భవ పద్మనాభులకు శంభుప్రాజ్యశీర్నాంఘ్రులన్‌ 

కని రాం బంతము లయ్యెం బోయితి రతిక్రాంతాశుయానంబులన్‌ 
చనుటే గాని దిగంతముల్‌ గడచినన్‌ జంద్రాంకు లింగాకృతిన్‌ 

కొన లే మాత్రముం గాంచ రైతిరిక నా కూటస్టు నేమందు నేన్‌ ! 156 


మరియు నీ మాయాజగతి నాతని ప్రకాశం బెట్టిదనిన. 157 


వామభాగమునందు వామాక్షిం గలవాండు 
విశ్వాధిపతియైన బిచ్చగాండు 
అంధకాసురుం6 జంపి యవనిం గాచినవాందు 
భక్తిచే మనకు లోబడెడు వాండు 
వేదవేదాంగముల్‌ వెదుక నందని వాండు 
పసిండికొండను విల్లుం బట్టువాండు 
రవిచక్రమైన ధరారథమున నిల్చి 
ఆదిశేషుండైన యల్లె త్రాట 


నెసం బరబ్రహ్మమను బాణ మెక్కువెట్టి 

త్రిపురముల గూల్చి నిలచిన త్రినయనుండు 

వానిం గొల్చిన వారికి భవము లణగు 

నవని వశమౌను గైలాస మవల నిజము. 158 


వ. అనవిని హర్షాశుఫ్లతలోచనులైన వైశ్య్వపుంగవులుం బులకిత సర్వాంగంబుల 
నా బ్రహ్మసంభవుల మలం బ్రణామంబు లాచరించి. 159 


ఉ. 


నిస్తులనిర్విశేష ! పెను నిద్దుర మత్తున గూరు వారు మై 

గస్తురిపూత నొందినటు, కర్మవశంబున మధ్యలోక మ 

ప్రస్తుతమైన గాని కడు పావనశైవ మపూర్వతత్వముం 

బ్రస్తుతి వింటి మింక, విధిం బాలనంజేతు మను(గహింపుమా ! 160 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తప్పక భూతనాథునకుం దత్‌క్షణమే వ్రత మాచరింతు మా 
చొప్పు వచింపు మంచు బరిశుద్ధమనంబుల నిల్చియుండ నా 
ముప్పున నున్న శిష్యులకు ముక్తి ఘటింపం, గపర్ది మెచ్చగా 
నొప్పగు నర్చనావిధము నొజ్జ వచించె ముదంబు మీజగన్‌. 


సత్యచితోపశమనముల్‌, సర్వసంగ 
ముల విరక్తి, తపము, దానము, మనమునను 
శుది, బహిరింద్రియమ్ముల సిద్హి బుది, 

® థి ® 
ధైర్యశౌర్యక్షమాదుల దక్షులగుచు; 


మదిని సుఖదుఃఖమానావమాన సములు 
సంగరహితులు నిందా ప్రశంససములు 
శుభము నశుభమ్ము నొకరీతిం జూడం గలిగి 
శివుని పూజించు వారలే శివులు భువిని. 


అటువంటి గుణముల నలవర్చుకొని మీర 
లపకారి కుపకారు లగుచుం బూని 
పసిడిదో వెండిదో పారద మృత్తులన్‌ 
లింగ మొక్కటి చేసి ముంగిట గణ 
పతి నుంచి ధ్యానించి భక్తితో మారేడు 
దళముల నర్పించి గళము నిండ 
నుమ్మెత్తపూలతో తుమ్మిపూవులతోడ 
ధవళాక్షతలతోడ ధవళతిలల 
తోడ పూజించి కీర్తించి ధూపదీప 
ములను సేవించి నైవేద్యములను పెట్టి 
ఓం నమశ్శివాయ యనుచు నుచ్చరించు 
చుండ నిరతంబు, నీశుండు సులభుం డగును. 


వాం 


161 


162 


163 


164 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


వర్ధిలు మధ్యలోకమున వంశము నిల్పుడు ముందు, పుణ్య సం 


వర్ధనమార్షపితృగురువాంఛితసిద్ధి బుణణంబుం దీర్చుడీ, 
ప్రార్థనంజేయుం డావలం బరాత్సరు నీశు కృపాకటాక్ష సి 
ద్ధ్యర్థము దీక్షంబూని నిజవాసము నొందుడు దర్శనంబునన్‌. 


అనుచు నాశీర్వదించిన నచ్యుతాంశు 
పదము లంటి వీడ్మొలుపంగం బయనమైన 
గోమరులు మేరుగిరి చెంతం గూడి రచట 
నారదుని గాంచి మనసార గారవించి 


లోకములెల్ల నీకు నవలోకితముల్‌ గద మౌనిసత్తమా ! 
మాకిక శాపదత్తమగు మధ్యమలోకము వాసమౌను, మే 
మేకరణిన్‌ సహింపగల మేవిధి నుందుము నిర్మలంబుగా, 


మా కొక దారింజూపుమని మౌనము దాల్చిరి శోకమూర్తులై. 


వారి యారాటమును గాంచి వారిలోని 
భయముతీఅగ దేవర్షి పలికె నిట్లు, 
కాదు మధ్యమలోకంబు కలుషమయము 
భూరివరముల నిడు కర్మభూమి యనుచు. 
చేసికొన్న మదికి చేసికొన్నంతి ను 

సామె తెచట పుట్టి సత్య మగునొ, 

సురుల నైన గాని శుద్ధి చేయగం జాలు 
మర్య లోక మద్ది మాన్య మగుచు. 


పులు కడుగంగం దగు లోకము 
కలుషములనుం బాపుకొనగ కదలు డటంచున్‌ 
పలికిన వాగ్శికి నతులిడి 

ఇల జనపదములకు నడచి రెదలు కలంగన్‌ . 


165 


166 


167 


168 


169 


170 


కం. 


2 


తే.గీ. 


అనుదిన మీశ్వరార్చనల నౌపయికమ్ముల గార్హపత్య సా 

ధనముల నోజ సల్పి కులధర్మములందు నిమగ్నచిత్తులై 

దినములు వత్సరంబులును దీక్ష వసించిరి పెద్దకాలమున్‌ 

మనుమల గాంచుదాక గురుమార్గముం దప్పక వైశ్యకూటముల్‌. 171 


వంశము నిల్చి నింక నిజ వాంభితమొప్పం దపంబుసల్సి పూ 

ర్థాంశు మహేశు దర్శన వరంబునం బూర్వ నివాస మొందగా 
పాంశుశరీర కర్మపరిపాకము నయ్యె నటంచు వారు దే 

హాంశము లందు నిల్పి తగు యాత్రల సాగిరి దీక్షం బూనగా. 172 


సాగిరి కాననముల నా 

భోగవిరక్తులు చనిచని పుణ్యహిమాద్రిన్‌ 

యోగుల మానసముల శ్రీ 

రాగము మానససరోవరంబునుం గనగాన్‌. 178 


నేరేడు మారేడు నిమ్మ మామిడి మద్ది 

వెలగ గానుగ రావి వేప జువ్వి 
మల్లి పనస పొన్న మాదీఫ లాశోక 

తాళామలకముల తరుల నీడ 
మల్లె జాజి పొగడ మందార పారిజా 

తముల పూపొదరిండ్ల గములయందు 
దురదచే దురపిల్లు ద్విరద గండంబుల 

గోకు సింగంబుల కూన లున్న 
నెమలి జిక్కల క్రింద నిద్రించు పాములు 

పిల్ల యెల్మలం బెంచు పిల్లు లున్న 
కశ్యపాదుల చేత ప్రకాశమాన 
మాహుతుల నింద్రనిలయ ముత్సాహకరము 
గానగాంధర్వ మయ మూర్ధ్వకాంతినిలయ 
మా(శ్రమము నొండు గమనించి రచట వారు. 174 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 4 


కర, 


2 


తే.గీ. 


కం, 


42 


అచ్చట మునులకు (మొక్కిరి 

యిచ్చట తమ తపము సల్ప నిరవగునో యం 

చిచ్చ మెయి నడిగి తెలిసిరి 

నచ్చిన చోటులకు వారు నడచిరి ప్రీతిన్‌. 175 


గంగాదినదుల చెంగటం గొంద టాగిరి 
కుల పర్వతములకు కొంద టేగి 
రవలం గొందటు నైమిశాదివనులం జనన్‌ 
సిద్ద భూముల జేరె శేషమెల్ల 
నందు నందుల వార లాత్మ నీశ్వరు నిల్పి 
శివలింగములం టబ్రతిష్టించి నిష్టం 
బూజించి మేన విభూతి రుద్రాక్షలన్‌ 
ధరియించి మది శివధ్యానమందు 


సతముం బంచాక్షరీమంత్రజపము నందు 

పార్వతీపతిం గూర్చి తపంబు సల్పి 

రెండ వానలం జలిగాలి నెండి తడిసి 

వణుకుచుండియు నిల్చిరి వత్సరములు. 176 


ఆకులతో నీరముతో 

సోకెడు వాయువుల తోడ సూర్యరుచులతో 

రే కాంతుని కాంతులతో 

నాకొనియునుం గ్రమత సల్పి రతుల తపంబున్‌ . 177 


ఎంతో కాలము నట్లుంజేసి రయిన న్నీశుండు రాలేదు, లో 

నెంతో నిస్పృహనిండె, లోపమెదియో యేమో యెజుంగన్‌ మనం 
బెంతో తల్లడమందె; మానససరం బేతెంచి దేవర్పులం 

దంతేవాసులు నైరి వెందిరిగి పాదాబ్దంబులం దార్తులై. 178 


శ్రీవాసవీ పురాణము 


కం. వైశ్యుల విన్నదనంబు న 
వశ్యము బోగొట్ట నెంచి భంజిత విధులున్‌ 
వశ్యదృగంతరవీక్షా 
పశ్యతనిజ మెతిగి యిట్లు పలికిరి దయతో. 179 


ఉ. నచ్చిన భోజ్యమున్‌ విడిచి నాగవిభూషణు నాత్మం గొల్చుచో, 
హెచ్చును వేయి రెట్లు ఫల మిచ్చును మీకు తపస్సు, లెస్సగా 
మెచ్చును నీలకంధరుండు మీ మది మెచ్చు వరంబు నిచ్చు, ని 
కృచ్చిగ మీ సుగోత్రములుం గావలె మీవలె నీ విధంబుగన్‌ . 180 


వ. ఏ వైశ్యునిచేత నే వస్తువు విడువబడునో యా వస్తువు నాతని వంశంబునందలి 
వారెల్లరు విడిచిపెట్టవలె నట్టి నియమంబుం జేసికొని తపంబుం సలుపుండన 
నమ్మహర్షి వచనంబులకు వైశ్యమునులును సంతుష్టులై తన్నియమంబుం బాటించి 
మానససరోవరతీరంబు నందే తమ తపోదీక్షలం బునః ప్రారంభించిరి. 181 


ఆ.వె. బొటన ట్రేలి మీదం బ్రొద్దు క్రుంకులు నిల్చి 
మదన వైరి నోం నమశ్శివాయ 
యనుచు దపముం జేయు నా వైశ్యగణమున 
సతృ్సలంబు లయ్యె సకలములును. 182 


ఇది శ్రీవానవీవురాణమందు వైళ్ళమునులు శివానుగహమున్నకై తవించుటయను 
పదవ అధ్యాయము సంవూర్ధము. 


(తప= సిగ్గు, ఉపనీత= సమీపమునకు తీసుకురాబడిన, శీర్ష సంసృతులు= ఉత్తమ 
కుటుంబాలు, విలసత్రాకట కాంతి పుంజము= బయటకు ప్రకటమగు వెలుగు వలయము, 
అతిక్రాంతాశు యానంబులు= బాణవేగమునకు మించిన ప్రయాణములు, జెపయికము= 
యుక్తము, వేధోపవాసంబు= విద్వాంసుల సేవ, భంజిత విధులు= బాధ్యతల జయించిన 
వారు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 4 


వాం 


కుదునొకంతడవ అధ్యాయము 


కం. సుర లలనా తతధేయిత 
థిరణన తాళ నియమావధిత లాస్య రతా! 
వర కకుభాంపతి థోంగత 
హర తాళ కుతూహల హృదయ వినోద రతా! 


తే.గీ. యక్ష గంధర్వ సుర నాగ రాక్షసులకు 
నాతపంబైన వైశ్య తపో౭_ంతి కాగ్ని 
కీలలం జూచి కైలాస గిరి నివాసు 
డుండు తెరగు సాలంకాయనుండు దెలిపె. 


వ. వైశ్యుల తపంబునకుం బ్రసన్నుండైన భూతపతి. 


సీ దండధరుండు ముందు దారి చూపుచునుండ 
నైర్భతాగ్ను లురు గానములు సలుప 
తాళవృంతముం బూని తరుణానిలుడు వీవం 
గోరి దేవేంద్రుండు గొడుగుంబట్ట 
చంద్రకాంతులం బోలు చామరంబులుం బట్టి 
వరుణ ధనదు లిరు దరుల నడువ 
వెండికొండనుం బోలు దండిపుంగవమెక్కి 
బాభ్రవీజాని విశ్వాధినేత 
తే.గీ. అత్ర్యగస్యాది మునుల వేదామృతోక్తి 
నాగమస్తోత్ర మంత్ర సంప్రార్థనములం 
జంద్రశేఖరుండై శరచ్చంద్రధవళ 
కాంతిపూర్జ్చుందై యేతెంచెం గరుణ తోడ. 


188 


184 


185 


భువనమనోహరమగు నా 

భవు సాక్షాత్మారముం గని వైశ్య మునీంద్రుల్‌ 

నవహర్షవిపులనేత్రము 

లవభృథములు గాగ బొగిడి రభవున్‌ విభవున్‌. 186 


స్తోత్రము. 


దేవ దేవ ! నమస్తుభ్యమ్‌ దేవేశ ! కరుణా నిధే ! । 
విశ్వేశ్వర ! నమస్తుభ్యమ్‌ విరూపాక్ష! నమో౭_స్తుతే ॥ 
హ్రసిష్టాయ వశిష్టాయ స్వాధిష్టాత్రే నమో నమః । 
గరిష్టాయ లఘిష్టాయ మహీయసే నమో నమః ॥ 
మృత్యుంజయాయ రుద్రాయ కాలకంఠాయతే నమః । 
మహేశ్వరాయ శర్వాయ భవాయచ నమో నమః ॥ 
పినాకపాణయే తుభ్యం నమ స్రిపురఘాతినే | 
దక్షయజ్ఞ వినాశాయ త్రీక్షణాయ నమో నమః ॥ 
పూషదంతభిదే ఘోర హాలాహలవిషాదినే । 
ఖండచం[ద్రకిరీటాయ వామదేవాయతే నమః॥ 
భుజంగమవిభూషాయ శుద్దస్ఫటి కమూర్తయే। 
అంతర్చహిశ్చ జగతః తిష్టతే వ్యాపినే నమః ॥ 
నమశ్శివాయ శాంతాయ నిర్గుణాయ గుణాత్మనే । 
నిత్యాయ నిర్వికల్పాయ విరాగిణే మహాత్మనే ॥ 
దగ్ధప్రసూనబాణాయ ధరణీధరశాయినే । 
కమలాకాంతబాణాయ కళ్యాణాచలధన్వనే ॥ 
కరిచర్మాంబర భృతే కరుణారసవార్ధయే । 

నమో నమస్తే దేవాయ ! మహేశాయ నమోనమః ॥ 187 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 45 


వాం 


చంద్రకళావృత్తము. 


కం. 


కం, 


ఆ.వె. 


ఆదిదేవర సాంబశివా లోకైకవినేయక ! మాకు నీ 

ఖేద పూరిత ఘోరసము ద్రాక్ళష్ణి విమోచనయుక్తియున్‌, 
క్లేదధారణకారణమున్‌ నీ కీలకదర్శన మందు సం 

పాదితంబులు, మా యెదలన్నీ పాదములానంగ నిల్భెరా ! 188 


వినమితమానసంబుల నివేదన లందిన చంద్రమౌళి లో 

చనముల సత్మృపామృతము జాల్మ్కొనం జూచుచుం బ్రీతి వైశ్యులం 
దనిపి తపంబులం దభీమతంబు వరంబుగ నిత్తు వేడు కొ 

మ్శనె నెద సంతసంబు ముఖమందున లాస్యముంజేయ నంతటన్‌189 


తపము ఫలించి శివంకరుం 

డుపనీతుండు గాగ మోద మొదవిన వైశ్యుల్‌ 

తపనా ! కామిత ఫలదా ! 

కృప నొక్క వరంబు నిచ్చగింతు మటంచున్‌. 190 


ఏ పాదపల్లవంబుల 

రాపాడిన భక్తి సకలలాభప్రద మా 

నీ పాదయుగ్మ మందున 

నేపారెడు భక్తి మాకు నిమ్మని పలుకన్‌ . 191 


భక్తి మాకు చాలు భగవంతుడా ! యను 

వైశ్యబుషుల మెచ్చి వరమునిచ్చి 

మరియు నొక్క వరము మాఅడుగుం డనంగ 

వారు వేడి రిట్లు వేటొకండు. 192 


బ్రహ్మేంద్రాదినిలింపవర్యులకు, దుర్వారో[గ్రదీక్షావిధిన్‌ 
బ్రాహ్మీరూపతపోవిభూతులకు నవ్రాష్యంబు నజ్జేయమై 
బ్రహ్మాండంబుల నొక్కటె వెలుగు నీ వాసంబు కైలాస మీ 
జిహ్మోన్ముక్తులమైన మాకు దయతో శ్రీకంఠ ! ఈయంగదే ! 193 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. అనుడు సంప్రీత చేతసుండైన శివుడు 
ఖచితనవకోటి సూర్యప్రకాశమాన 
దివ్యరథముల వారల భవ్యపథము 
లందు తన లోకమునం జేర్చె నపుడు కరుణ! 194 


ఇది శ్రీ వాసవీవురాణమందు వైళ్ళర్షులకు పరమేశ్వరసాక్షాత్సారము, కైలాస ప్రాప్తి 
యను పదునొకండన అధ్యాయము సంపూర్ణము. 


(తపో౭_ంతికాగ్ని= తపస్సనే పొయ్యిలోని అగ్ని బాభ్రవి= పార్వతీదేవి, వినేయకుడు= 
ఆజ్ఞాపించువాడు, ఈ ఖేదపూరిత సముద్రాకృష్టి విమోచనశీలము= ఈ బాధామయశోక 
సముద్రమునుండి తప్పింప గలిగినది, ఆమోదితార్ణవతారణము = వాసనామయ సాగరమును 
దాటించగలిగినది, ఉపనీతుడు= దరికి తెచ్చినవాడు, జిహ్మము= వక్ర గమనము) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 47 


వాం 


పది. తల ల అధ్యాయము 


కం. సరసిజసుందరనయనా ! 
సురుచిరదరహాసవదన ! సూనృతవచనా ! 
విరచితవిశ్వధ్వజినీ ! 
వరదాయిని ! గుణనిధాన వైయాకరణీ ! 


శా. కైలాసంబున వైశ్యు లెల్లరును శ్రీకంఠున్‌ స్వయం శ్రేష్టునిన్‌ 


శీలోత్మృష్టసమర్చనావిధులతో సేవించియుం దృప్తులై 
కాలాత్మానుమతిం గుబేరపురిలో ఖర్వాదులం గాయుచున్‌ 
శైలూషావృత శైల చైత్రరథ సంస్థానంబుల న్నిల్చుచున్‌ . 195 


వ. విచిత్రమణినాను గహ్వరములందును, గహ్వరోద్యానపదంబు లందును, 
పాదపాద్భుతలతానికుంజము లందును నిరతంబుం గ్రీడించు నగ్గుహ్యక సత్తము 
లందు సోమదత్తుని కుమార్తె కీర్తికన్యక యొకనాడు సఖీజనసహగ్రంబుల నడుమ 
నారూఢయౌవనయు, సర్వాలంకారభూషితాంగయుం, జిత్తవిభ్రమ రహితాంత 
రంగయు నై ..... 196 


పాటలీముకుళ సంభావితంబులు దిక్కు 
లమలగంధంబుల నలరుచుండ 
వకుళసుమాంగనావదనంబులను మూగి 
అళికుమారులు ముద్దులాడుచుండ 
చాంపేయకుట్మల చారుపరాగంబు 
లిరుగడలను కాంతులీనుచుండ 
మల్లికామాధవీమంజులమంజరీ 
పూజితవనలక్షి మురియుచుండ 


తే.గీ. 


2 


తీయ మామిడిపండ్లు తినెడు చిల్మలతోడ 
చిగురుమెక్కు పికాళి చేరి పాడ 
రత్నాంచితస్వర్ణరమణీయబిలగర్భ 
నికరప్రతిధ్వనుల్‌ నిల్పుచుండ 
కలువల వెన్నెల కమలాల కెంజాయ 
రదనాధరంబులన్‌ రగులుచుండ 
హంససంఘంబుల కంబుజవనపాళు 
లిగురుతూండ్లాతిథ్య మిచ్చుచుండ 


మొగలి పూవులు ధ్వజములై నెగడుచుండ 

చైత్రరథ నందనంబుల సాటి యగుచు 

రజితగిరి నేలు నొక వనరాజమందు 

హాళి విహరించుచుండె నొయ్యార మొలుక ! 197 


ఆమె మోమును తామరని తుమ్మెదలు మూగి 
పరవశమ్మున నీడుం బాడుచుండ 
ఆమె యందెల మణులందు మోములు గ్రుచ్చి 
కలహంసగణములు కదలుచుండ 
ఆమె ముంగురులు మలయానిలములం దూగి 
నుదుట రాపాడుచు మెదలుచుండ 
ఆమె నెన్నుదిటిపై నలరు కస్తురిబొట్టు 
కమ్మతావులు చుట్టు గ్రమ్ముచుండ 
ఆమె కటి కనకౌడ్యాణమణీకాంతి 
హరిధనువై నింగి నిరులుందోల 
ఆమె దేహము నుండి వే మెజపుల రుచుల్‌ 
వనమందు వెలుగులై ప్రాకుచుండ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 49 


వాం 


ఆ.వె. 


ఆమె నడక రాజహంస మించుచునుండ 
నడుము తూనీగకుం దజుగునుండ 
ఆమె రూపము శ్రీమహాలక్ష్మి కైలాస 
మందు జన్మించెనో యనగ నుండ 
విద్యలందు దిట్ట విజ్ఞాననిధి శివ 
ధ్యానధన్య భవ్యదైవనామ 
మెదం దలంచుచు బిసమృదుపాణులను పారి 
జాతములను కోయసాగె నంత ; 198 


వసంత తిలక. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ మోహనాకృతి, ననంగజయధ్వజంబున్‌, 
వ్యామోహితామరభయంకరి నొక్క చైత్రా 

రాముండు, మిత్రజనరక్తుండు, చిత్రకంఠుం 

డా మార్గమధ్యమున నచ్చెరువందం గాంచెన్‌ . 199 


మానవాకారమున నందు మసలు మెజపొ 

స్వేచ్చ విహరింపవచ్చిన వేల్పువనమొ 

కమలసౌధంబు దిగిన యా కడలికొమ్మొ 

సగము క్రీడార్థ మేతెంచు శర్వుతనువా ! 200 


చేతం గల కళావతీతంతి పలుకదు 

చిత్తమందు మెలగు శివుడు తొలగు 

కరగి పోవు కనుల గాంధర్వగర్వమ్ము 

చెలిమికాండ్ర యూసుం జెవిని బడదు. 201 


పాయని చూపులన్‌ మదనబాణవిదారిత మానసంబునన్‌ 

గాయము లేర్చ్పడన్‌ నిలువ గాయ ముపాయము కానరాక నా 
పాయము మిత్రులన్‌ నిలిపి భామ తలం పురివెట్ట నాత్రమై 

డాయగ వచ్చె నగ్నింగని డాయు నిశాశలభంబు భాతిగన్‌ ! 202 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. చేరి కీర్తికన్యం జెరగని చూపుల 
మదనతాపమొలయ మందహాస 
వదనుం డగుచును తడబడుచు మాటలు కూర్చు 
కొంచు నెట్లొ పల్మరించెం దుదకు. 203 


మానిని. ఓ మృదుమంజులమోహిని మంగళమో యువతీమణి నీ వెవరో ! 
నీ మృదుదేహ విధాతృని దే మొగ ? నీ కరనీరజ మెవ్వరిదో ! 
ఈ మృదుపాదవిరాజితరంజన మే సురదేశపు యావముదో ! 
నీ మృదునామసుధారస మేయది, నే వినవచ్చు నటే సుదతీ ! 204 


వ. అనుచు జేరవచ్చు నపరిచితోన్మాదు తెజింగున కించు కాత్మ కలంగి 
భయంబుం దీజ నభయాంబికం దలంచి వెకలి వెగడుపడ వెడపనిం జెలికత్తియ 
ననిపి వెనుదిరుగ నతండును వెకుసపడకం జెలిముఖంబునం దన వలపుమిటారి 
మిటారమునెటింగి వెజిగొంది వలపుసందిట వెలివారూనుచు నిట్లనియె. 205 


శా. ఏమీ నీ మృదు భాషణంబు వినలేనే ! నేను నీ నీలి నే 
త్రామర్షంబున రాగ మోప గలనే ! రాపాడు పాలిండ్ల ముం 
గాముంజీర బిగింప నేల మదనాకారంబు నా మేనిలో 
కామాగ్నిన్‌ రగిలించె దాహమును పోకార్చంగ ముద్దీయవే ! 206 


మ. చపలాక్షీ ! మధురాధరామృతము నీ చన్లోయిం గన్లోయి మ 
ధ్య పరిష్వంగ మొసంగ నిమ్ము, నను నీ యంత్రంబు గానిమ్ము, నీ 
వపరాధీనవు, జాగదేల నను, నీ వానిన్‌ వరింపంగ, నీ 
కృప లేదేని వరింతు మృత్యువును నీ క్రీగన్నులే సాక్షిగన్‌ . 207 


చం. అన విని కీర్తికన్యక హృదంతరగోత్రవిశిష్ట సంస్కృతిన్‌ 
వినయము దప్ప కిట్లనియె వేదవిదుండవు దేవసూతి వీ 
యనుచితమైన రీతిం బలుకాడగం జెల్లునె, తండ్రి చాటు బి 
డ్డను తలిదండ్రు లే వరుని డాపల నుంతురొ వానిం జేరెదన్‌ . 208 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 51 


వాం 


కం. అనుచుం బడంతి చెలులతో కం. చిత్రము భామను చూచుట 


వెనుం జూడక నింటి కేగి పెద్దలతో నీ చిత్రము భరియింప రాని చిత్త వికృతియున్‌ 
యనుభవ మంతయుం జెప్పి స చిత్రము త్రోపుం బడుట వి 
దనమున నే కలత లేక తద్దయు నుందెన్‌. 209 శ చిత్రము గంధర్వ పతికి చెమటలు మేనన్‌ : 915 
కం. _అచ్చట గంధర్వుండును వ. అంతట వైశ్యులునుం బరిశుద్ధచిత్తంబుల గుహ్యకపతి సన్నిధిం జేరి జరిగిన 
నెచ్చెలి యనుకొన్న పడతి నిరసింపగ లో వృత్తాంతంబు విన్నవించి భారరాహిత్యంబున నీశ్వరపాదపద్మసంసక్త భృంగంబులై 
చిచ్చు జనించి హుటాహుటి సుఖంబున నుండిరి. 216 
రచ్చకు సిద్ధంబుం జేసె రమణీ వార్తన్‌ 210 
వ. డ్రేమించితి బిల్ల నిమ్మంచు వచ్చిన గంధర్వపతి చిత్రకంఠుని దర్పంబుం ఇది శ్రీవాసవీవురాణమందలి కీర్తికన్యకా చితకంఠుల వృత్తాంతమనెదు వదిరెందవ 
గని వైశ్యబుషులుం గొంతవడి విచారించి. 211 అధ్యాయము సంపూర్ణము. 


శా. మేనల్లుండు కలండు వానికయి నీమెన్‌ ధారవోయంగ వా 


గ్లానం బిచ్చితి మిద్ది మా నియమ మో గంధర్వ! మాకింక న 

ప లై (శీలోత్మృష్ట సమర్చనా విధులు= శీలముచేత శ్రేష్టములైన పూజాకార్యాలు, శైలూషావృత= 
ద్దానం దప్పగ రాదు నీవు నిక నీ దాక్షిణ్య మూరవ్యులం మారేడుచెట్లతో నిండియున్న, యావము= లత్తుక, వ్యామోహితామర భయంకరి= మోహము 
బోనాడం దగు నెమ్మితో ననుచు నుద్చోధించి రా దుర్మతిన్‌. 212 చెందిన అమరులనైనను భయపెట్టునది, చైత్రారాముండు= చైత్రవనంలోవిహరించు వాడు, 


నా 5 యా న మ 
కం. అప్పటి కాతండుం బోయిన కళావతి= చిత్రకంఠునివీణపేరు, ఆమర్షము= కోపము, ముంగాముంజీర= ఒక రకంచీర) 


నొప్పక లో రగులు విరహ మోర్వమి చేతన్‌ 
చప్పున నెతెంచెం దిరిగి 
యొప్పింపగ గుహ్యకతతి నున్మాదమునన్‌ . 213 


తే.గీ. వంశమర్యాదం దప్పని వైశ్యవరులు 
తిరిగి వచ్చిన మూర్చునిం దిట్టి రంత 
పొత్తు కుదురదు బుద్ధిగం బొమ్మటంచు 
గత్తరించినం దల చీలి చత్తువంచు. 214 


52 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 53 


వాం 


ఆ.వె. 


పదమూడవ అధ్యాయము 


కం. వైశ్యకులక్షీరాబ్ధిజ | 
వశ్యాఖిలవిశ్వవస్తువాసితతేజా | 
పశ్యత్సాలార్థ ముకుర! 
దృశ్యజగచ్చేలఘటి త ధృత వక్షోజా | 


. విశ్వ సంరక్ష ణాధ్వర యాజ్జికున్‌ బ్రేమన్‌ బడవేసె లక్ష్మియె 


విశ్వ నిర్మాణ సత్మతు దీక్షితున్‌ (బ్రేమన్‌ బడవేసె వాణియై 
విశ్వ సంహార భార ధురంధరున్‌ బ్రేమన్‌ బడవేసె గౌరియై 
విశ్వ సమ్మోహనం బది యౌవనావిష్కారము కీర్తి కన్యకున్‌ . 


నిండగు యౌవనంబు నవనీతసమానము బుగ్గ నిగ్గు లా 
ఖండల శస్త్ర తుల్యములు కంటి కొనల్‌ మరుదేహమధ్య ము 
ద్దందకటీకుచంబులం బదారు కళల్‌ విలసిల్లు కన్యకై 

గుండెల మీద కుంపటిగ కూర్చొనెం బెండిలి సేయగా వలెన్‌. 


వయసు మీద నున్న వనితను జూడ నే 
కోడెగాని కన్ను కుట్ట కుండు 

నింటం బెరుగు కన్య కే యీడు కా యీడు 
ముచ్చటలను దీర్చ మెచ్చుం గాదె! 


. కీర్తికన్యామణీకర మందగాం గేల్సాచిన చిత్రకంఠుతో 


కూర్తు మేనల్లునంచు వచించి సాకుంజూపెను గాని సోమద 
త్తార్త చిత్తంబునం దగు నల్లుం డే తావందును లేక పోయె నా 
మూర్తమం దెల్ల వైశ్యగణంబులన్‌ బూజించి పథంబు వేడినన్‌. 


217 


218 


219 


220 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. సోమదత్తుని పిలుపునం గోమటీండ్రుం 


తే.గీ. 


మ. 


తే.గీ. 


జేరి రొకచోటం జర్చింపం జిన్న దాని 
పెండ్లి విషయంబునం దొక్క పెద్ద పలికె 
నక్క కొడుకుండ నెందుకీ చిక్క టంచు . 221 


అక్క కొడుకుండెనే గాని చక్క దనము 

నందు చాలండు కీర్తి కేలంద గలండె 

రంగు రూపులం దగు సుందరాంగుం డెవండొ 

అతండె వరుండు గావలె తప్ప దనియె నొకండు. 222 


అందము చందమంచు మన కందగ రాని ఫలంబు కోసమై 

ముందర నున్న మేనరికమున్‌ విడనాడుట పాడియౌనె ! యే 

మందురు సాటివారు గుణ మందున తక్కువె భాగినేయుడున్‌ ; 

అందము ముఖ్యమా! గుణమ! యంచునొకండు విమర్శంజేసినన్‌. 
223 

ఏమేమీ గుణమొండుం జూపి కుల మందెవ్వండు లేనట్లు మీ 

రేమేమో వచియించు చుంటిరి, వివాహేచ్చావధూటీ మతం 

బేమాత్రంబు గణింప రేల? కనలేరే రాజరాజేశ్వరీ 

కౌమారీ మృదు రూప మాత్మ సుత నో గౌరీశ పాదాగ్రితుల్‌ ! 224 


అని వైశ్యర్ని యొకండు రూపమున కత్యాఖ్యాన మందింపం బ్రా 

క్రన సత్యవ్రత మెట్లు వీడెదము గంధర్వార్భకున్‌ మేనయ 

ల్లున కీనుంటి మటంచుం బంపి యిపుడీ లోభంపు బొంకేల వం 

చన కాదే పరికింపుం డంచు నొక వైశ్యాధీతి వాదాడుచున్‌ . 225 


వేయి సతతువుల కన్న వేధ కన్న 

తరు తటాకాయతుల కన్న తపము కన్న 

బాహ్యమగు దానముల కన్న భక్తి కన్న 

ధర్మముల మిన్న సత్యవ్రతంబు జగతి. 226 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 55 


వాం 


ఆ.వె. అనుచు సత్యవాక్కు నందున్న గొప్ప త చం. అదియును నిక్మమే నయిన నాచరణీయముం గాన రాదు, వే 


నంబుం దెలుప బుషి గణంబు లెల్ల డుదమన నెవ్వరీ విషయ డోలన మాపగం జాలు వారటం 

సమ్మతించెం గాని శాస్త్ర వదుల డొకండు చెద దురపిల్లు వైశ్యబుషు లే శుభకర్మల సిద్ధి నొందిరో 

మేనరికము చేయ రాని దనుచు. 997 యదునుకు వచ్చె కణ్వబుషి హర్షపరాస్తవిషాదరేఖలన్‌. 233 
ఆ.వె. వావి వరుస లేక వాంఛం దీరెడు దేహ ఉ. ప్రాణము లేచి వచ్చి నటు వైశ్యవరుల్‌ చకితాత్ములై శిర 

ములను గలుగు నర్భకులని కాదె స్రాణము లెల్ల మౌనిపదరాజములాన నమస్కరించి ని 

ఏకగర్భజాతు లేకంబు కానీక ర్వాణపథోపదేశకుని వైభవమొప్ప సపర్యం జేసి వి 

స్మృతులు వెలసె నార్య మతము లందు. 228 న్నాణముగా ప్రయాణకథనమ్ము వరించిరి బద్ధహస్తులై. 234 


ఆ.వె. మేనరికము నందు మేనుల రెండింట 
రక్త మొండు కాదె రగులు రతిని, 
వధువు మనుమరాలు వరు జూడ మనుమడు 
తాత యొక్కందే కదా ఘటింప ! 229 


ఇది శ్రీవానవీవురాణమందు మేనరిక వివాహముల గురించిన సంవాద మనెడు 
పదమూడవ అధ్యాయము సంపూర్ధము. 


కం. తెలియక పూర్వుల మాటల 
కలుషంబును దలను దాల్చి, కాదది యిది మా 
కులమున నాచారంబని 
పలుకుట ధర్మంబె జాతిపతనము కాదే! 230 


(మరుదేహము= మరునివంటి, అనగా అనంగ దేహము, ఉద్దండకటీకుచములు= పెద్దవైన 
కటివలయము, కుచద్వయము, అత్యాఖ్యానము= ఎక్కువగా చెప్పుట, పరాస్త= తొలగింప 
బడిన, ప్రయాణ కథనము= ప్రయాణ విశేషములు) 


వ. అనుచుం బెక్కు విధంబుల మేనరికంబును ఖండింప నందొక ప్రాడ్వివాకుం 
డిట్లని హెచ్చరించె. 231 


ఉ. శాస్త్రము ధర్మమంచు నిటు సత్యవచఃపరిపాలనేచ్చుకా 
భస్త్రిక, భాగినేయున కపథ్య మటం చటు శస్తకూప మీ 
నిస్తప చర్చలందు మన నెయ్యము వియ్యమునందకున్నచో 
నస్తముందాల్చివచ్చు మన నంతముచేయగంజిత్రకంఠుండున్‌. 282 


" శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 57 


వాం 


కం. 


కం. 


పదునాల్గవ అధ్యాయము 


కం. అతుల సుగుణ సాంద్ర లలిత 
నుత చరితా ! ధర్మ నిలయ నోదన వదనా! 
పతితావన ! పరమ కరుణ! 
క్రతు నిలయా ! హుతమయాయి ! కాలాధిగతా ! 


గౌరలు భక్తింగొల్వ, మది కణ్వ మహర్షియు సంతసించి తా 

గౌరవ మొప్ప నీశ్వరునిం గాంచి నుతించి యనుజ్ఞ నొంది నేం 

డా రజతాద్రి నుండి గగనామరగంగం బరిక్రమింపగాం 

జేరుచు నిందు మిమ్ముగనం జిత్తము రంజిలె నంచుం బల్ముచున్‌ 285 


ఎప్పుడు సంతోషంబున 

నొప్పెడు మీ వదనముల నెదో పరితాపం 

బప్పువలెం దొంగి చూచెడుం 

జెప్పుడు వీలైన మేలుం జేతు ననంగన్‌. 236 


మన మెటిగిన ముని మాన్యుని 

మనమునం దమ మననములను మనుపగ నెంతో 

వినయమున విశదవదనులు 

వినిపించిరి తమ మది ముడి విడని సమస్యన్‌ . 237 


వ. సూనృతవ్రతంబున వరహీనంబును వరగౌరవంబున నన్ఫతదోషంబును 
నడకత్తెరం బోకవలె నున్న వారి దీనస్థితికి జాలినొందిన కణ్వమునియును. 238 


58 


శ్రీవాసవీ పురాణము 


కత 


వైశ్య వదాన్యులార ! మిము వాదవివేకవిశిష్టసంపదల్‌ 

వశ్య మొనర్చుకొన్న వవి వర్ణ్యము లన్యకులంబు వారలన్‌ , 
వశ్యమనోవికారుగు (బ్రహ్మసమానులు బ్రాహ్మణోత్తముల్‌ 

దేశ్య విచారమందు బహుదీక్ష వహించెడు నవ్వి (శ్రద్ధతోన్‌. 239 


పెద్దలు చూపించిన మీ 

హద్దుల మీరుండ లేక హఠమెందు కయా ? 

వద్దు సుమా పరధర్మము 

ముద్దగు మీ విధుల మీరు మొనయుచు మనుడీ ! 240 


వ. అనుచు హితవు జెప్ప నించుక కొందలించియు నమ్మునినేత్రంబుల శాంతంబు 
వాయమి ధైర్యంబు చెదరక నందొక్క వైశ్య పుంగవుం డిట్లనియె. 241 


ఆ.వె. బ్రహ్మ వలన మాకు బ్రాహ్మణ్యమున కన్న 


కం 


తే.గీ. 


2 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


నాధిపత్య మొదవె, ఆర్య ! యింక 
మాకు లేని హక్కు మరి వారి కేలయా? 
చెప్పు మనగ మునియుం జెప్పె నిట్లు. 242 


ఆ పర్వమె యా గర్వమె 

ఆ పరమాత్మానుకంప యా పెత్తనమే 

ఈ పగిది మిమ్ము సంతత 

మాపదలన్‌ ద్రిప్పు చున్న దని తెలియరొకో ! 243 


జగతిం బ్రజలెల్ల సత్త్వరజస్తమో గు 

ణంబులం దెచ్చు తగ్గు సమంబు లగుట 

నమరంజేసెను నలువ వర్షములు నాల్లు 

సంఘగమనంబు సరిదారి సాగిపోవ. 244 


బుద్ది బలము నందు సిద్ధి నొందిన వారు 
శీర్ష సంజాతులై చెలగి రనిరి 

భుజ బలంబున మంచి విజయంబు సాధింప 
భుజములందున వారు పుట్టి రనిరి 


59 


తే.గీ. 


తే.గీ. 


వణిజులై కృషికులై వసుధం జుట్టెడి వారు 
తొడలం బుట్టితి రంచు నుడివి నారు 

పరుల సేవలయందు బతుకు నీడ్చెడి వారు 

పాదసంభవు లంచుం బలికి నారు 
ంఘశీర్షంబు బ్రాహ్మణ జన్మ మాయె 
ంఘభుజముల క్షత్రియ జన్మ మాయె 
సొరిది నూర్వంఘ్రులన్‌ వైశ్య శూద్రు లిట్లు 
సంఘమను విరాడ్రాపసంజాతు లైరి . 245 


స 
స 


సంఘసుహితంబు కొరకునై జరిగి నట్టి 

సంఘవిభజన వంశానుసారమైన 

నిదిగొ యిట్టులె యగు నిజపదము మజచి 

మానసికవర్ణసంకర మగును జగతి. 246 


వ. అనుచు మౌని పుంగవుడు చాతుర్వర్ణ $ క్రమంబున రహస్యంబు వచింపు 
చుండ నక్కజమున వైశ్యు లిట్లనిరి. 247 


విశద. 


కం. 


తే.గీ. 


అయ్యా కణ్వ మునీంద్ర మీ సువచనామృత మించుక చేదు కల్లె నే 
మయ్యా, యెప్పటి నుండి గోత్రముల నప్పటియట్టుల నిల్పుచుంటిమే, 
మయ్యారే యిపు డిట్టు లీ వనెద వయ్యది నిక్కమె యైన లోకమం 
దయ్యా గోత్రములెట్లునిల్చు, నపుడాగతినేల విధించెం జెప్పుమా! 248 


వణిజుల విషయ(గహణ సు 
గుణసాంద్రతం జూచి మౌని గుహ్యములగు కా 
రణముల వివరణ మొనరిచె 


మణివములకు వణుకు పుట్ట మారన మొప్పన్‌ . 249 
మానసిక వృత్తి కే వృత్తి మాన్యమగునొ 

తగ నదియ చేకొనంగ స్వధర్మమగును, 

ఆనువంశిక మగు జన్యుదానమందు 

వృత్తి యందున నిపుణత వృద్ధియగును. 250 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


వృత్తుల నైపుణ్యంబున 

నుత్తమసంఘంబు వెలయు నోజోవిలస 

ద్వృత్తము జనులకు నగు నిజ 

మత్తతి స్మృతికర్త లట్టు లని రయ్యెడలన్‌. 251 


మనువు లందు మనకు మన్నన కలదేని 

తలనుం దాల్చ వలయుం దొలక రాదు; 

వర్ణ ధర్మములను బాటింప కుండ నా 

వర్ణ గౌరవంబుం బడయరాదు. 252 


సంఘము తోడ జీవనము సల్పుట (చేయము లాభదాయి, యా 
౦ఘపు కట్టుబాట్లు మనసార ధరించుట ధర్మ మందు,రా 
సంఘము నెగ్గులాడుటన సంకుచితంబగు నద్ది; మీర లీ 
సంఘవిధేయులేని నిజసంస్కృతి నొప్పి సుఖీంచుండింతటన్‌ ! 2583 


ర్‌ 


స్వార్థచింతన పెరిగిన సంఘమందు 

కలుషములు నిండి బ్రతుకులు ఖీలములగును, 

ధర్మసూత్రములం దట్టి తప్పులున్న 

బాగు చేసెడి బాధ్యత బ్రాహ్మణులది. 254 


అట్టి బాధ్యతం జేపట్టు నాస యున్న 

పూని సాధింప వచ్చు నా పూటనుండి 

బ్రాహ్మణుండ వౌదు వంత నీ ప్రవచనమున 

క్రొత్త సంఘంబు నీ పేర గోత్ర మగును. 255 


ముని పలుకులు చెవుల బడుచు 

ననలము వనములను నమలు నటుల మనములం 

దనుచితముల దహియింపగ 

ననయము దమ విధులం దెలుపు మనిరి వణిజులున్‌. 256 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 61 


వాం 


వ. నావుండు క్షేత్రము ననుకూల పజచిన వెనుక బీజంబు లుంచు కర్షకుని 
భంగి కణ్వండునుం దన వచనామృత ధారలం దడిపి సిద్ధపజిచిన వైశ్యుల మనః 
క్షేతంబులం గర్తవ్యం బనెడు బీజావాపనంబుం జేయుచు. 257 


తే.గీ. బ్రహ్మ బుగ్వేద మందిట్లు వైశ్యవర్ణ 


ఆ.వె. 


ధర్మమును జెప్పె, నగ్నికి దర్భలందు 
సంస్కృతంబైన వప యట్లు సమ్మతంబు 
మేనబావకు మరదలు మీ కులమున . 258 


అందు వలన మరియు సందేహములు లేక 

మేనరికముం జేసి మేలు గనుండు, 

రంగు రూపు కంటె రమ్యంబు గుణమెన్న 

సుగుణ భూషణముల సుకృతు లగుడు. 259 


అనుచు వచించి కణ్వ బుషి యంత సురాపగం జూడం బోయెం బా 
వనమగు మౌని యానతిని వైశ్యవరేణ్యులు కీర్తికన్యకన్‌ 

ఘనముగ భాగినేయునకు కట్నము సేయగ నిశ్చయించి నె 
మృ్మనములం జింతం దీజి తమ మాడువులంజని రంత వేద్మతోన్‌. 260 


ఇది శ్రీ వానవీవురాణమందు కణ్వర్షిచే నమస్యావరిష్మారమను వదునాల్లవ 


అధ్యాయము సంపూర్ణము. 


(వరహీనము= వరుడు వధువుకంటె తక్కువ, మనోవికారులు= మనమునందు అవ 
లక్షణములు గలవారు, మణివము= అధికారము, మార్దనము= తుడుపు, మాడువులు= 
స్వస్థానములు) 


62 


పదునైదవ అధ్యాయము 


కం. దనుజన సంగర సంర 
క్షణ సంగ పరిస్ఫుర ద్భుజ నట తృటకా ! 
కనక నిషంగ పృషత్మో 
పనిషంగ రట ద్భట మధుప హటావటకా ! 


ఉ. అక్కడ చిత్రకంఠుం డసురాత్మవిచేష్టితుండై పరాభవం 
బక్కసు మేపుచుండ హృదయంబు రగిల్చిన కీర్తికన్యకన్‌ 
దక్కగ నీని వైశ్యగణదర్ప మణంచగ దారి కాన రా 
దక్నట యంచుం తీవ్రవిరహంబునం గుందుచునుండె రేబవల్‌. 


ఎపుడు సంగతినుండి యెడద నూచెడి కళా 
వతి మేన కేలాన వలవ దేల 

ఎపుడు సంగతి నుండి యెడద నించెడి సురా 
పాత్ర మోమున మోవి వలవ దేల 

ఎపుడు సంగతి నుండి యెడదం దన్సెడి మిత్ర 
వచనంబులకు చెవి వలవ దేల 

ఎపుడు సంగతి నుండి యెదడదం బండెడి శంభు 
వర్ణనమ్మున మది వలవ దేల 

తే.గీ. ఎపుడు లేనిది తనవైన యింద్రియంబు 

లెల్లం దనవి కానట్లు తన్నేచు చుండ 

తీవ్రమౌ ప్రతీకారేచ్చం దిక్క రేగ 

హాని దలపెట్టె ధూర్తుండై కాని రీతి. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


2 


261 


262 


ఆ.వె. ఈశ్వరుండు మెచ్చి యిచ్చిన మాయచే 


తే.గీ. 


కర, 


కర; 


నార్య సోమదత్తు నక్క కొడుకుం 
దప్పిద మెజుగని సుదంతుని శోషింప 
సాగె నద్దుం దీసి సడ్డ వట్ట. 


రోజు రోజుకు క్రీణచంద్రుని విధాన 
శీర్ణుండగు సుదంతునిం జూచి శ్రేష్ట లంద 
అతని శోధించి కారణ మరయ రాక 
నార్తులై యుండ మానాభుం డనియె నిట్లు. 


ఈశునియాన లోకమున నెద్దడి సోకగనీము, నిత్య మా 
యీశునియాన సేద్యమున నెద్దయి సాయమొనర్చుచుండె నం 
దీశుండు, వానికిన్‌ మనకు నెయ్య మనాదిది, వేడుకొంద మా 
యీశవహేశుం జేరి మన నేంచు సమస్యం బరిష్మరింపగా. 


వల్లె యని వైశ్యు లెల్లరు 

చల్లగ నందీశుం జేరి సాగిలి మొక్కన్‌ 

ఫుల్ల మనో9_మృత సువచః 

సల్లాపము లందతండు సంగతుం డయ్యెన్‌ . 


౧౧ 


“బసవ” కులాధినాథుని సుభాషితముల్‌ విని ధైర్యమూని వై 


263 


264. 


265 


266 


శ్య సముదయంబు నిట్లనె, వృషాధిప శంకరుం గూర్మి సం(శ్రుతా ! 


పొసగని కోర్కె కూడదన బుస్సలు కొట్టుచుం బోయెం జిత్రకం 
ఠ సురసరీసృపంబు నిటు ఠావులు దప్పెడు మా సుదంతుడున్‌. 


ఏ కారణమున మాకీ 

శోకం బడకించె దీని సూయాణమునన్‌ 
మా కులము నాకులంబగు 

సాకుము గోకులపతీ ! ప్రసాద మ్మలరన్‌ . 


267 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


వలగొని వేడెడు వైశ్యుల 

వలవలం గని వృషభపతియు వాస్తవ మెల్లన్‌ 
దిలకించి దివ్యదృక్కుల 

కలవరము వలదని పలికెం గర్తవ్యంబున్‌ . 


గంధర్వుం డపరాధి కాడు తొలుతన్‌, గాధార్తిశర్వాప్తమౌ 
గాంధర్వాధికశక్తి మాయ యనగా గాఢోపరాగంబు చే 
నంధత్వంబున నింతం జేసెం దన ప్రత్యర్థిన్‌ హరింపన్‌, తనూ 
బాంధవ్యంబు ఘటింప నాత్మసఖితో, పంతంబునన్‌ బ్రష్టుండై. 


ఏడు రాత్రుల వజకుండు నిట్టి శక్తి, 

పిదప నశియించు నందాకం బెండ్లి కూతుం 
బెండ్లి కొమరునితోం బాటు ప్రీతి నుంచు 
డీశు వనమున సమకూడు నిష్ట సిద్ది. 


అని వీడ్శొలిపిన నందీ 

శునకుం గృతజ్ఞతలిడి వణిజులుం జని రట్లే 
యొనరిచి సిద్ధిని వదసిరి, 

యొనరింపవలె నిక పెండ్లి యోగ్యన్థాయిన్‌. 


ఈ లోపల కైలాసము 

వాలాయము శివుని జూడ బ్రాహ్మణు లమరుల్‌ 
కాలూనిరి భృంగి యటన్‌ 

కేలన్‌ వారించె వారి గిరి ముంగిటనే. 


తమకు నందీశ్వరానుగ్రహము లభింప 
వారి భృంగీశ్వరాగ్రహ ప్రాప్తి జూచి 
నైజ రాజస మొకవిగిం దామసింప 
గేలిం జేసెడు విశుల పోకిళ్ళు చూచి. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


269 


270 


271 


272 


2783 


274 


తే.గీ. ఓరి విశులార ! మమ్మి ట్లకారణముగ 
గేలి చేసితిరి కనుకం గూలిపోవు 
మీరు తలపెట్టు శుభకృతుల్‌, మేల మాడ 
సమయమా యిద్ది ? బుద్ధిలేశమును లేదె ! 


275 


వ. శప్తులైన సక్టిజు లదివిని కడుంగడు కలవరంబు వడి భీతచిత్తంబుల 


ముహుర్ముహుర్ముఖరంబుల ముప్పులు వెట్టు తమ మూర్ధత్వంబునకు 


మిగుల 


జింతిలుచుం బ్రాంజలులై “క్షమద్వం లోకపాలాశ్చ అకృత్యం భక్తచేష్టిత” మృనుచుం 


బ్రార్ధింప దేవతలునుంబ్రీతులగుచు. 


ఉ. పుత్రకులార ! మీరలిక భూసురు లందు పవిత్రభావస 
త్పాత్రులు గండు, కీర్తిని సుదంతున కిచ్చెడు పెండ్లి వేళ నా 
క్షేత్రము నందు మమ్ము నభిషిక్తులంజేసి భజింపు డంత మీ 
యాత్రము లెల్ల దీరునని అర్యకులం గరుణించి యేగినన్‌. 


కం. వెలుపలి శత్రువుతో లో 
పలి శత్రువు కూడె నింక బ్రతుకుట తరమే ; 
వెలివడ్డ చేపలను లో 
పల వేసిన యట్లు వారి బ్రతుకులు నిలిచెన్‌. 


ఉ. సోకిన శాపపంకిలము శుభ్రమొనర్చు కొనంగ నెంచి మం 
దాకినిం జేరి క్రుంకులిడి తాపసవృత్తిని మూడు నాళు లం 
దే కొలువుండి శాంతులయి దివ్యవనంబునం బెండ్లి కోసమై 
నౌకల నెక్కి సాగిరి శనైచ్చరులై శుభకార్యమగ్చులై. 


ఆ.వె. దెబ్బ దిన్న త్రాచు తీండ్రించు చందానం 
జిత్రకంఠుం డుగ్రచిత్తుండగుచు 
కదలు నౌక లెల్ల గాంధర్వశక్తిచే 
మనుగు నట్లు చేసె ముష్మరుండు. 


276 


277 


278 


279 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


నీట మునిగిపోవు నిర్భాగ్యు లంతట 

గట్టుం జేరు దారి కానరాక 

త్రాహి యంచు గట్టురాచూలిం బ్రార్ధింప 

నీటం దేలె నౌక లోట లేక. 281 


గిట్టం దప్పి కన్ను లొట్టవోయిన రీతి 

నెట్టకేల కర్యు లిండ్లు చేరి 

పెండ్లివేది పైన వేల్పులు ముప్పది 

మూడు కోట్ల నుంచి మొక్కినారు. 282 


అంత దివిజులు సంతృప్తి నందినారు, 

కీర్తి కన్యకుం బెండిలి పూర్తి యయ్యె, 

వైశ్యులందటు నిట్టూర్పు వదలు చుండ 

చిత్రకంఠుని మనమందుం జిజ్లు మీటి. 283 


వ. తన మాయాజాలం బంతయు మంటి పాలగుచుC బ్రేమించిన పడంతుక 
పరాధీనయయి మానసంబున మంటలు రేప నంతకును కారణంబైన న వ్వైశ్య 
కులంబునుం దుద ముట్టింపకం దీరదనుచు నెత్తిరా భీతావహు లగుచు శ్రేష్టి 
వర్గంబును దిక్కుగానక తిరిగి కైలాసంబునకుం బరుగులిడి నందీశ్వరు పాదంబులం 
బడి యిటుల శరణు వేడిరి. 284 


హర నర్తన. 


కది, 


ఈశ్వరాజ్ఞ నిరంతరం బెద సంధానించెడు మమ్ము ను 
క్షీశ్వరా హతమార్చ వచ్చెడి గంధర్వాధము నడ్డు మా 
శాశ్వతంబుగ శత్రునాశన మొందింపం దగు దీవెమా 
హేశ్వరధ్వజవాస మా హితరక్షాదక్ష మహోక్షమా ! 285 


భక్తుల విన్నపములు విని 

దిక్తటములు దిగ్గు రనగం దీవ్రాంభారా 

వోక్తి మహానలకీలా 

సక్తుండు గంధర్వు భస్మసాలము జేసన్‌? 286 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 67 


ar) 


వ. అట్లొనర్భియు నీత డింతటం దీటి నటుల భావింపకుడు, భావికాలంబున 
జన్మాంతరంబున నయినను మీ కెగ్గుం దలపెట్టగలవాడని పలికి నందీశ్వరుండు 
వీడొలుప నార్యవైశ్యలోకంబును నప్పటికి గండంబు గడచె ననుచు సంతోషంబున 
నిండ్ల కేగి సుఖంబున నుండిరి. 287 


ఇది శ్రీవానవీవురాణమునందు క్రీర్తికన్యా సుదంతుల వివావాము, గంధర్వు 
మరణమునను పదునైదవ అధ్యాయము సంవూర్థము. 


(అసురాత్మ విచేష్టితుడు= రాక్షసుడావేశించినట్లు చరించువాడు, సడ్డ వట్ట= లక్ష్యాన్ని 
చేరేందుకు, ఈశ వహేశుడు= ఈశ్వరుని వాహన శ్రేష్టుడు, సంగశ్రుతుడు= సేవకుడు, 
అడకించు= వంచించు, సూయాణము= భయంకర దండయాత్ర, ప్రసాదము= అన్నము, 
శర్వాప్త= శివునిచే పొందబడిన, గాఢోపరాగంబు= తీవ్రమైన గ్రహకల్లోలము, శనైచ్చరులు= 
మందగమనులు, భస్మ సాలము= బూడిదైన మద్దిచెట్టు) 


పదునారవ అధ్యాయము 


కం. నందప్రద ! సం 
ధ్యాత్మికవికాస పుషిత శుభాంగీ ! 
యుర్జాయ దయా 


! పూర్ణోద్భవ పరిపూర్ణ విశాంగీ ! 


gee త్త 
sd ౪౪ 8౪ 94 


కం. ముని సాలంకాయనుం డటు 


వినిపించుచు నుండ నడుమ విశులకు నందీ 
శుని సామర్థ్యము నందున 
ననవసరపుసందియ మృవాంతర మొదవన్‌ . 288 


మునివర ! నందికేశున కమోఘబలంబు నిజంబ యేని మా 
కనిశము వాని కాపుదల హాని హరించుట నిక్కమేని మా 

పని యిటులాయె నేమి, శివపాదపునీతమహీధరంబు నుం 

డి నడుమభూమి కేల కరుణించెను భాగ్యము మమ్ము భక్తులన్‌? 289 


వ. అనవిని మునివరుండును. 290 


శా. శైవంబా వృషభేంద్రుశక్తిం ద్రిజగజ్ఞాలంబు నుద్దీప్తమై 


జీవంబుల్‌ ప్రకటించుం గాదె, మిముం బ్రాచీనార్యులం బ్రోవనౌ 
నో వింతా! శివునాజ్ఞ నొక్క జట దక్షోన్మాదముం దీర్చ లే 
దే వైశ్యోత్తములార, మీ స్థితికి కాదీ కారణం బెంతయున్‌ ! 291 


అనినన్‌ వైశ్యమునీశు లెల్లరును కేశాంగంబు దక్షోన్మదం 

బును శిక్షించుట యెంత వింత కథ, మా పుణ్యంబు పుష్టించగా 
వినిపింపం గదవే ! మునీంద్ర ! మము సంప్రీతిం గటాక్షింపవే ! 
యన సంసత్మథనావిశారదుండు దివ్యాఖ్యానదీప్తాంగుడై . 292 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 69 


వ. అటులం గపటంపు పటంపు నీడ నిర్వహించు నా జన్నంబుం జూడ 


చం. వినుండిది మీ పురాకృతము నీప్పితమున్‌ వివరింపం జాలు శం నత్యుత్సుకత్వంబున బంధుమిత్రసపరివారంబుగ నరుగు త్రిభువనజనంబుల గని 
భుని తొలియాలు దక్షసుత పుణ్యచరిత్రము, విన్న వారికిం దాకాయణి. 297 
దనుగతహేయభావముల దర్ప మడంగును, శైవదూషణా న్‌ న 
ఘనివహముం దొలంగు నని కమ్మగం జెప్పగ సాగెం దత్మథన్‌. 293 దం వం తరం 
తే.గీ. తొలుత దక్షప్రజాపతి తొలి తనూజ నింగి నేలలు నిండ నిఖిలచైతన్యంబు 
సతిని బెండ్లాడె శివుండంత సంతసమున నెలుగెత్తి యెవనిం గీర్తించి సాగు 
నిరువదేడ్గురు పూర్ణచందురుని గూడి నాతండు తన తండ్రియౌ గాదె తమ్మేల 
రందరును ధర్మ రతులై రనంత జగతి. 294 పతర లద రుదకుకుగలతల దును 
పాపమా యిల్లాలు పాంపతాల్పునుం జేరి 
ఉ. దక్షత నెల్లలోకముల దర్పమెసంగం బ్రజాభివృద్ధిసం యుప్పొంగు దుఃఖంబు నుగ్గవట్టి 
రక్షణమందు నెంతయును రక్తివహించి ప్రసిద్ధుడైన యా ఆ.వె. చూచితె హృదయేశ ! చుట్టంపు మర్యాద, 
దక్షుండు గర్వమూనె ప్రమథప్రభు నున్నతి సైపలేక నా నాకుం దెలియ దాయె నాన్న గారి 
భీక్షుకుండా జగత్పతి, యుపేక్ష సహింతునె యంచు దుష్టుందై. 295 యాగదీక్ష విశ్వమంతయుం దెలిసి వా 
సీ. బ్రహ్మవలన నవబ్రహ్మలందున నున్న రేగు చున్నం గాని; యేమి కతమొ ! 298 
తాసనం బందితి నన్న పొగరు చం. అయినను పోయిరావలయు నధ్వర మారయ, సర్వబంధువుల్‌ 
తలకెక్కి తనగొప్పతనము చాటగనెంచి ప్రయతులు కాగ వచ్చెదరు, పండుగపూట కుమార్తె యింట లే 
తలపెట్టె నుద్ధర్షధర్షణంబు నయి నటులైన నే మనెద రమ్మ మనంబున నెంత కుందునో; 
వాజపేయంబు నార్భాటంబుగా నెల్ల నియతశుభంకరా మనము నీ శ్వశురాలయ మేగి వత్తమా! 299 
దేవర్షి (బ్రహ్మర్షి దేవ పితృ గ వ. అనుచు బ్రార్ధింప నర్ధాంగి మనంబునం బొంగు పుట్టింటి యపేక్షా 
ణముల నందజం బిల్చి నలువొప్పం బూజించి నైజంబు గుర్తించిన పరమేశ్వరుండు పరాశక్తి నాలింగనంబున నాదరించి 
నలువ నారాయణాదులనుం గొల్చి యనునయంబున . 300 
I ఉ. _ బేలతనంబదేల పరివేష్టితలోకనియంతృహస్తకున్‌, 
నరం కరా ర శైలతనూభవాత్మ ధృత శక్తి సమున్నయలోకమాయకున్‌, 
ఆకల యురరట నకు ముకక తార కాలకరాళపంజరవికత్టిత విద్యుదుపాస్యమూర్తికిన్‌ , 
తానె పరమేశ్వరుండ నంచుం దక్కొనంగ. 296 పాలితవిశ్వనాథకును పండుగ పుట్టిలు తప్పవా సఖీ ! 301 
70 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 71 


ఉ. అల్లుడనన్న గౌరవము నావల నుంచుము సాటివానిగా 
నొల్లం డదేమి చిత్రమొ, యెదో మిషవెట్టి ముఖానం దిట్టు న 
న్నెల్లరుం జూచుచుండ, నెటు లేగెద మీవె వచింపు మచ్చటన్‌ 
చెల్లునె నీదు మాట, నినుం జేతులు చాచి కవుంగలింతురే! 302 


కం. పిలువని పేరంటమునకు 
పలుకని తన వారి యిండ్ల పబ్బములకు పో 
వలదని పెద్దలు చెప్పెద 
రలుసు కదా మనకు నచట కరుగుట దేవీ ! 803 


కం. అని పలువిధముల ననునయ 
మునం బలికిన శూలి వచనముల నలవోకన్‌ 
జనకుల తలపుల దిగందుడి 
చెను రయమున దక్షపుత్రి చెలువుం దొలంగుచున్‌. 804 


ఆ.వె. మగనిమాట వినని మగనాలి యగచాట్లు 
తెలిసి యేమిచేయగలండు శివుండు , 
కాలు నొంపంగలండు, ఆలినాంపం దరంబె? 
కన్ను లప్పగించి మిన్నకుండె. 305 


వ. పుట్టింటి మక్కువ మెట్టినింటి యుక్కడమున కెక్కుడుకాగ కట్టుకున్న మగని 
లెక్కం బెట్టని దక్షప్రజాపతి ముద్దులపట్టి సతీదేవి. 306 


సీ. అడుగు బయటంబెట్ట నమ్మపయన మంచు 
నందికేశుండు వచ్చి ముందు నిలచె, 
అటు మణిభద్రుండు నిటు గుహ్యకుండును 
యక్షభూతసముదయముల నడపె, 
చెలి యోర్తు ముంజేత పలుకు చిల్మను నిల్పి 
కలికి సూక్తులం మధ్యం గదలసాగె, 
వేటొక్క చెలికత్తె వెలి పట్టు గొడు గెత్తి 
పట్టి ముందుకు సాగ పార్వ్వమందు, 


72 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. అద్ద మొక దాసి యొక దాసి యబ్దములను 
బెత్త మొకతె యొకతె చుర కత్తిం బూని 
జయ జయ ధ్వానముల మహోత్సాహ హృదయు 
లగుచు సాగిరి దక్షుని యాగమునకు. 307 


ఉ. పుట్టుక రాచపుట్టుక విభుండన నాతండు రాజశేఖరుం 
డట్టిటు లాడబోని ప్రమథాదిమహాభటజాల మంటిరా 
ముట్టునె విఘృపాళి, తుదముట్టవె ముప్పులు, పంచభూతముల్‌ 
పట్టవె పాదపద్మములు భక్తిసమంచితచిత్తవృత్తులన్‌ ! 808 


సుమసౌరభము లాని సమశీతలము లైన 
సురనదీపవనముల్‌ సురంటి వీవ, 
పతిజటాగ్భహమందు పదమాన వడినేగు 
గంగాంబుశీకరాల్‌ కలంత వాప, 
తండ్రి రమ్మన నేగు తారలన్నియు వెల్లు 
తళుకు లీనుచు ముందు దారి జూప, 
గోగణాధిపు ఘనఖురధూళి రెపరెపల్‌ 
కేతనప్రభల సంకేత మొసంగ, 
తే.గీ. వెనుక నేర్పడు నవకాశమునం జొరంగ 
నాల్లు ప్రకృతులు నుడిగొని నాట్యమాడ, 
నాన్నగారింటి కా యింతి నంది నెక్కి 
యాఘ మేఘాల మీద ప్రత్యాశ నేగి. 309 


2 


వ. అచట దక్షపురంబున వీణా వేణు మృదంగ శంఖ దుందుభి నిస్వనంబుల 
నుత్తేజితంబును, ద్విజ దేవ మునీంద్ర బుత్విక్చరి వేష్టితంబును, దారు మృణ్మ 
యాయోమయ పాత్రోపవేశ దర్భ సంచయాంచితంబును, స్వర్ణ సృక్ళాండ సంకీర్ణంబును 
నగు యజ్ఞశాలా ముఖంబున సోదరీమణీ గణం బత్యంత (ప్రేమానురాగంబులం 
బ్రత్యుత్థానాభివాద సమర్చనంబుల స్వాగతంబులు వలుక సతీదేవియు వారిం 
బరామర్శించి తల్లిదండ్రుల దెస నిరీక్షింప దొడంగి. 310 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 73 


వాం 


ఉ. చూచియుం జూడనట్లు తమ చూపులు ప్రక్కకు త్రిప్పి తప్పుకోం 
జూచుచు యజ్ఞకార్యముల చొప్పుం జరించెడు వారి తీరులం 
జూచి యిదేమి చోద్య మిటు చూచియుం గూతునుం బల్మరింపరే, 
వేచిన కోపమా, యడుగు వెట్టుట నేరమొ నేర దయ్యెడన్‌. 311 


ఆ.వె. ఎంత సాహసించి యేతెంచె నిటు తాను 


పుట్టి నింటి వారి గుట్టు నిలుప, 
కడకు తల్లిదండ్రి కడమ వెట్టిరి యన్న 
మెట్ట నింటం దనకు అట్టు కాదె! 312 


ఆ.వె. ఆమె రక్త మట్లు అధ్వరాగ్నులు మండె, 


ఆమె గుండె యట్లు యాజకోక్తు 
లామె స్వాంత మట్లు హవ్యముల్‌ ట్రేల్చిరి 
ఆమె పతికి భాగ మనడు తండ్రి. 3183 


చం. అపుడు దధీచి లేచి సకలాధ్వర దీక్షితు లాలకింప నే 


నెపమున హవ్యభాగముల నిర్గుణనిశ్చలనిత్యసత్సదా 
ధిపు హరు యజ్ఞరూపు నిటు ధికృతుం జేసెదవోయి దక్ష! నీ 
విపథము నిన్ను పాపముల వేలుచు బ్రష్టుండ యంచుం బల్మగన్‌. 314 


వ. ఆ మహర్షి హితవచనంబుల కా ధూర్త దక్షప్రజాపతి రోష కషాయి 


తాక్షుందై. 315 


mm 


74 


ట్రీ డ్రేతఘట్టము లందు (ప్రేతభూతములతోం 

గూడి ముప్పొద్దులం దాడువాండు, 

ఉన్మత్తుండై మేన నుడుపు లుంచక దిగం 
బరుండుగా దిక్కులం బజచువాండు, 

ఎప్పు డెందుకు నవ్వు నెప్పు డెందుకు నేడ్చు 
నో బోధపడని వినోదగాండు, 

కాటిబూడిద మేన కంకాళములం దాల్చి 
మచ్చుమాయలం ద్రచ్చు పిచ్చివాండు, 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. పేరు శివుండట శైవసంహారుం డతండు 
మత్తుండై మత్తజన పూజ మరగినాండు 
వాండికా- హవ్యభాగంబు - వలదు వలదు 
పూర్తి కానిండు మఖమంచు పుడిసిలించె. 316 


వ. అంతట బుత్విక్కులు నరుద్రీయంబగు నధ్వరంబుం బరిసమాప్త మొనరింప 
బూని రని సాలంకాయనుండు వలుక నక్కజమందిన వైశ్యమునివరులు. 317 


కం. అంతటి దక్షున కంతటి 
పంతంబది యెట్లు కలె పరమేశునితో 
సాంతము విన గోరెద మన 
నంతర్ముఖుం డిట్లు పలికె నానందముతో. 318 


ఇది శ్రీవాసవీపురాణమునందు సతీదేవీ దక్షయజ్ఞ ప్రయాణమను వదునారవ 
అధ్యాయము నంపూర్ణము. 


(ఉద్ధర్న ధర్షణంబు= తిరస్మరించుటకైన ఉత్సవము, ప్రయతులు= పవిత్రులు, శ్వశు 
రాలయము= మామగారిల్లు, పరివేష్టిత లోక నియంతృ హస్త= తన్ను చుట్టిన లోకాలను 
నియమించజాలు చేయి, శైల తనూభవాత్మ ధృతశక్తి సమున్నయ= కొండరాతివలె నిశ్చల 
మైనట్టి శక్తితోనున కాల కరాళ పంజర= కాలమనే పొడవైన అస్థిపంజరము, వికట్టిత 
విద్యుదుపాస్య మూర్తి= పొగడబడిన సంధ్యోపాస్యమూర్తి, ప్రత్యాశ= అడియాస, పుడిసిలించె= 
నీరు పుచ్చుకొని ప్రారంభించెను) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 75 


వాం 


చం. 


76 


పదునేడవ అధ్యాయము 


కం. బ్రహ్మాండోద్భవ ! యజ్ఞ 
బ్రహ్మోద్భవ ! భవ్యభావ్య భగవద్భూషా ! 
బ్రాహ్మణ బృందోద్భాషిత ! 
బ్రాహ్మీమయ బృహదభంగ భాషాయోషా ! 


ఆదిన్‌ విశ్వమహాకృతిన్‌ రచన సేయంగా మహాదేవుం డం 

బా దేవిన్‌ స్మరియించి పంచముఖముల్‌ పంచాధిభూతంబులన్‌ 
ప్రాదుర్భావముం జేయగాం బనిచె నా ప్రాణార్ధముల్‌ తత్పదా 
ర్థాదాయంబున నింద్రియోచితములౌ నాకారముల్‌ దాల్బగా . 319 


జలమం దగ్ని వసించు నగ్ని మొనం దేజం బుండుం దేజంబు వె 
న్నెలగున్‌ తారలగున్‌ ఘనంబులయి మున్నీటన్‌ వసించున్‌ తుదన్‌, 
కలుగున్‌ కాలము వత్సరంబు లగుచున్‌, కాలాహి శేషుండుగా 
వెలయున్‌ తజ్జల మందు విష్ణువని భావించెన్‌ మహాదేవుండున్‌. 320 


తిమిరము ఛాయకాగ జగతీధృతి వర్వెను, విష్ణునాభిలో 

కమలము పుట్టె నందు బొడకట్టెను బ్రహ్మయు నల్మొగంబులన్‌, 
క్రమగతిం బుట్టి రిద్దజిటు కారణజన్ములు; కాని వారికిన్‌ 

తమ జననంబునందుగలతంత్ర మసాధ్య మెజుంగ నయ్యెడిన్‌ . 821 


ఎవరు సృజించె తమ్ము, సృజియించుట కెయ్యది కారణంబు, వ 
రెవరును లేరు చూడ, విన నెయ్యెడ శబ్దము లేదు, పంచ భూ 

త వలయ మొక్కటే కలదు, తజ్జని మూల మెజుంగు టెట్లు, సం 
భవమె మనంబు నందయిన భవ్యనిదర్శన మంచుం జింతిలన్‌ . 322 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. నిలచె నెదుట నంత నిండువిగ్రహ మొండు 


నిఖీలవిశ్వ మెదుట నిలచినటుల, 
సగముదేహమందు సత్పురుషాకృతి 


సగముదేహమందు సాధ్విరూపు. 323 

వ. అట్లు సాక్షాత్మరించిన యర్ధ నారీశ్వర రూపంబు కరంబున ఢమరుకంబు 

మోగె నంత . 324 
కం. 'అ ఇ ఉణ్‌'ణాది “హలంి త 


మ్ము బు గతిపూతమ్ము నగుచు పుట్టెన్‌ శివతే 
జ ఉదంచత్‌ సూత్రాళి వ 


చ ఇందు ముఖిగా చతుర్దశ వినుత సంఖ్యన్‌... 825 

వ. అట్లుద్భవించి, తన మోముం జేరిన పలుకుచెలి సంగతిం బరవశించిన 

బ్రహ్మదేవుండా చేతనాయుత స్థాణురూపముం గని. 326 
చంద్రకళ 


కం. 


ఏమి మోహనరూప మహో మాహేశ్వరమా యననోపుచున్‌ 

మా మనంబులం జంద్రికవై సామాకృతివై శ్రుతివై గుణా 

రామమై పరమాత్ముండవై లో రాజిలు నిర్గుణ తత్త్వమై 

తామసాంతకమై వెలుగొందెన్‌, తావకజన్మ మదెట్టిదో ? ! 327 


అని నలుమొగముల నుతియిం 

చెను, విష్ణువు నుచితభక్తిం జేతులు మోద్చెన్‌, 

అనుజుల జిజ్ఞాసను గని 

వినిపించెను తనదునాత్మ విశదము కాగన్‌. 328 


కొలతల్‌ నాలుగు మౌలికాంశములుగాం గ్రొంగొత్తవిశ్వంభరన్‌ 
నిలుపంబూనిన భూతపంచకము నా నిర్మాణకౌతూహలం, 

బలవోకన్‌ మిము నా మనోభిమతమై యంత్రించితిన్‌ లోకముల్‌ 
వెలయింపన్‌ పరిపాలనమ్ము సలుపన్‌ బేర్మొందు మానంబులన్‌. 329 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 77 


వాం 


సీ 


ఆటంకములు లేక ఆయతంబగు రీతి తే.గీ. మేము సృజియించి పాలించు కామ జగతి 


కరము జాపగ నది గజముఖంబు, పాంచ భౌతికాతీతమై పరగు నిన్ను 
పొడుగు వెడల్పుతో పొందుచే చదరమై తెలిసి కొన లేదు, కరుణ నీ తేజ మెల్ల 
నల్గడల్‌ చనునది నల్మొగంబు, కూర్చి రూపొంద మెమెల్లం గొలుతు మయ్య. 8838 


పొడుగుం జేరిన వెడల్పున నిలువునుం బొందు 


వ. అనుచుం బ్రార్లింప నమ్మహాదేవుండునుం గరుణించి తక్షణంబు మూలాగ్రములు 
చదరంబు ఘన మది షణ్ముఖంబు, థ = 


ఉతమ రయ కరక కాలాక పంత తెలియరాని కాలదండంబగు నొక స్తంభమై రూపొంది. 334 
పంచత్వ మది కాల భైరవంబు, ఉ. తేజము రూపమైన దిక తేలికగా ననుం గొల్వుండయ్య మీ 
ఆ.వె. నేనె కారణంబు నియమంబులకు నెల్ల వాజవిశేషసంపదల, పై తుదం జూచి వచింప నొక్కరున్‌ , 
నెనే మిమ్ము జగతి నిల్పినాడ ; భీజపదంబు నొక్కరును వేగమె కంబపు టెత్తు లోతులన్‌ 
భవము లొదవం జేసి బ్రహ్మ వగుము నీవు, ఓజ నెటింగి రండనుచు నొడ్డె నమోఘము వింత పందెమున్‌. 385 
శస్త్ర ర్స అపురస్మువగుము మ తే.గీ. మహదహంకార మందు సంభవము లైన 
వ. అనుచు న మృ్మహేశ్వరుం డిరువురకునుం గర్తవ్యంబుల నియమింప హరి విరించుల లోని యహంకృతులను 
నంతస్పంతుష్టులైన సృష్టిస్థితిపతు లత్యంతవినయంబున నిట్లనిరి. 331 విజయవాంఛానిబద్దులై విఅబిఅ జని 
కం. మా కర్తవ్యంబుల నిక రాదిం గన విష్ణువు, నలువ యంత మరయ. 336 
నీ కరుణామృతవివేకనేతృత్వమునన్‌ తే.గీ. ఏళ్ళు యుగములు కల్పము లెన్నొ గడచె, 
ప్రాకటముగ నెజవేర్తుము రోమశాఖ్యులు గడచి, రారోహణ మవ 
ప్రాకృతరూపమ్ముం దాల్చి పాలింప గదే! 332 రోహణములందు లక్ష్యంబు రూఢి కాదు; 
క్స్‌ నేశ్రాతిరిక్తంబు నీ దివ్యరూపంబు తెల్ల మొగముల తుదకు వెన్‌ దిరిగి నారు. 337 


78 


నిర్ణరాలీకిని ననిశ్చితంబు, 


వ. అటుల విగళితాహంకారులై తిరిగి తమ జన్మన్థానంబులం జేరిన బ్రహ్మ 
నిబిడీకృతాండంబు నీ దివ్యతేజంబు 


విష్ణువులు మనంబులం బరమేశ్వరుం దలంచి.... 888 
నీరుకాయల పాల నీలిమంబు, 
నిగమాగమపథంబు నీ వచోవిభవంబు చంద్రకళ. హే మహేశ్వర పాహి మహాత్మా ! హే నిజహిండితసాంఖ్యమా ! 
నిత్యతాపసవృత్తనిర్భరంబు, మా మనంబు లహంకృతు లేదన్‌ మాయ హరించెను, మమ్ములన్‌ 
నిరుపమశుభదంబు నీ దయామేఘంబు నీ మహోదయదర్శనభాగ్యాన్వీతులం జేయగం ట్రీతిమై 
నిన్‌ దలంచినం జాలు నిర్‌రురంబు, సోమసుందరమై జగమెల్లన్‌ జూచెడు రూపముం దాల్భుమా! 389 


శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 79 


వాం 


వ. అనుచుం బ్రార్ధింప నమ్మహాదేవుండును నిజరూపంబున దర్శనంబిచ్చి తే.గీ. బ్రహ్మదేవుని సంకల్పవైరమనగ 
కరుణాంతరంగుం డయ్యును నాజ్ఞాముద్రాంకితుండై. 340 బయటపడె నహంకారంబు భ్రష్టమగుచు 
దక్షుం డంగుష్టమందు నుద్భవమునందె 


కం. కర్తగ భర్తగ మును మీ 
mer మసంగి ప్రశ్నించె నన్నేల మటబచితంచు. 345 


కర్తవ్యము సలుపు డవల కారణమగు నా 


నర్తనమున గతి తప్పిన తే.గీ. మహదహంకారమున కోడి మాటుమణంగె 


నంచు నెంచెను పరమేష్టి అంత వరకు, 


హర్తగ కైలాసశిఖరి నాకృతిం దాల్తున్‌ ! 341 
మాటు మణంగుట కాదది మాటువేసె 
వ. అనుచు నంతర్జానుండుగా నన్నలువయుం దన కర్తవ్యంబున నిమగ్నుండై నంచు నెటింగె నప్పుడు తన యహముం గూర్చి. 346 
క్రమమున .... 342 
తే.గీ. జనన మట్లందె దక్షప్రజాపతి శివ 
స్ప బుద్ధిచేత గురునిం బుట్టించె ముందుగా దూషళ్రైకదక్షుండయి దోషియగుచు 
మనసుచేత చంద్రమసుని జేసె, నట్టియెడ నెట్లు సహియించు నభవు నునికి? 
దివ్యతేజమునందు దేవతల సృజించి వైశ్యమునులార ! కారణం బదియ వినంగ ! 347 


పాలనంబున నింద్రపదవి నిల్పి, 
నాదతత్వమునందు నారదుని సృజించి 


ఇది శ్రీవానవీవురాణమందలి దక్షజననంబను వదునోడవ అధ్యాయము 
సత్వమందున బుషిసప్తకంబు, శ్రి వు క్ష ధ్యా 


నంవూర్లము. 
రాజసమ్మునయందు రచియించె నరులను i 
తామసమ్మునయందు దానవులను, 
ఆ.వె. సర్వతత్వములకు సర్వంబు నుదయింప (ప్రాణార్థముల్‌= మహాదేవుని అర్ధభాగమైన అంబాదేవి విభూతులు, పదార్థాదాయము= 
నడ్డి వాల్చి నట్టి నలువ లోన పదాలకర్థములైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు గ్రహించి, నిబిడీకృతాండంబు= దట్టమైన 
కలవరంబొ కలతొ కదలిక మొదలాయె అండాకారము, నీరుకాయలు= నీటి బుడగలు, హిండిత సాంఖ్యము = వ్యాపించిన 


ఆసనంబు నిలువదాయె ముందు! 3438. యోగవిశేషము, కణగు= కడగు= ప్రయత్నించు) 


కం. అణు వణువున వెలి కురుకగం 
గణంగెడు నే ననెడు తత్వగర్వము లోలో 
నణచిన కొలది తిమురు కా 
రణ మరసెడు లోపుగానె రౌద్రాకృతియై . 344 


5 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 81 


వాం 


పదునెనిమిదవ అధ్యాయము 


కం. దేవీ భక్త జన ప్రియ! 
దేవీ భక్తఘ్న ఘాతి ! దేవీ కన్యా! 
దేవీ భక్త సహాయా ! 
దేవీ భక్తాంతరంగ దీప్తి ప్రభవా ! 


తే.గీ. దక్షు శంభుదూషణదోషతత్వమునకు 


దారితీసిన కథ విన్న దాంతవరులు 
సందియమునం బ్రశ్నించిరి సంయమీంద్రు 


నట్టి వానింట సతి యేల పుట్టె నంచు. 348 

వ. వైశ్యశ్రేష్టుల ప్రశ్నంబునం బ్రస్ఫుటంబగు కథాశ్రవణాసక్తింగని సాలంకాయ 

నుండును సంతసంబున నిట్లు చెప్పందొడంగె. 349 
అః స్థావరజంగమ(ప్రముఖసంపద మొత్తము బ్రహ్మసృష్టి చే 


పావకుతేజ మందుకొని ప్రాప్యరతిం బరిణామమందుచున్‌ 
పావనవిష్ణుతత్వపరిపాలన మందు త్రిలోకవాసులై 

మేవడి నాత్మవర్గముల మేరలు నిల్పగ సాగి రయ్యెడన్‌. 350 
దివ్యుల మన్న భావమున దేవగణం బధికారమత్తతన్‌ 

కావ్యుననుజ్ఞ దానవులు కన్నులు కానని తామసంబునన్‌ 
ద్రవ్యవిధేయులై నరులు ధర్మము దప్పుచు రాజసంబునన్‌ 
భవ్యపథమ్ము వీడి రభవాం[ఘ్రిరహర్లయ తప్పి, కుంటగన్‌. 351 
పదవిన్యాసము సుంత మందగిల నా బ్రహ్మాండనృత్తస్థలీ 
హృదయస్పందనవర్తనుండు కుపితా హేయాగ్నితప్తాంగుండై 
ఉదయంబందెను పంచభూతహితుందై వ్యూఢాత్మగౌరాకృతిన్‌ 

కదలన్‌ సంస్కృత విశ్వసృష్టిదిశలో కైలాసశ్చంగమ్మునన్‌. 352 


శ్రీవాసవీ పురాణము 


అప్పటి దాక తాము హృదయంబున నే మహనీయ తత్త్వముం 
గప్పుచు నుండె భావపథకమ్ముల రూపొనరింప నా బుతం 

బిప్పుడు కాలధర్మ మొదవించి జగంబు లయానుబద్ధమై 

మప్పిత మంద భౌతికపుమాకృతి భవ్యము దాల్చి నుద్ధతిన్‌ ! 3583 


వ. అంతట హరి బ్రహ్మాదు లుత్సాహంబున నమ్మహాదేవుని ప్రాకృతరూపంబుం 
జూడ నేగ నట నెదుట .... 354 


ఉ. 


2 


తే.గీ. 


బూడిద పూత మేనం గన, బుస్సలుం గొట్టెడు సర్ప హారముల్‌, 
వాడిగం గేల ముమ్మొన, చివాలున అంకెలు వెట్టు నెద్దుపై 

క్రీడలు వెండి కొండ కొన, జెప్పలు మూ డరమూత లెప్పుడున్‌, 

వీడదు చంద్రవంక తల, బిచ్చము తిండి; అదేమి వృత్తమో ! 855 


ముల్లోకంబుల వృద్ధజీవతనువుల్‌ మోహాభివృద్ధిన్‌ సదా 

కల్లోలంబుల కాలవాల మగుచున్‌ కాలంబు ధిక్కార ధ 
మ్మిల్లాయామవశంబుం జేసి తమ సామీప్యం బపత్యేప్పితం 
బుల్లంఘింపం జరింప నయ్యభవుం డెట్లోర్చున్‌ పరాధిక్యముల్‌ ? 856 


తనువు నిలువరాదు దరికొన వలె నంచు 
బూడిద నలదెను భూతవిభుండు, 
సొమ్ములన విషపాశమ్ము లంచును మేన 
బాములం సవరించెం (బ్రణవమూర్తి, 
ముల్లోకముల నేల ముప్పొందికలం గేల 
ముమ్మొనగా నిల్చ మోక్షదాత, 
కృషికి మార్గముం జూప వృషభవాహన మెక్కి 
తనువుకుం బనిం జెప్పె ధవళమూర్తి; 
కన్ను లరమోడ్చి యోగమార్షంబుం జూపె, 
నెలను దాలిచి తలపుల నెలవు జూపె, 
బిచ్చమున నహంకారంపు పెచ్చు లేపె, 
పూర్ణమానవతత్తంబుం బూని నిలచె. 357 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 8 


వాం 


తే.గీ. 


అట్టి విజ్ఞానవిభవంబు నవధరింప 
హృదయ మజ్ఞాతమధురసహృష్టిం దనర 
నబ్దనాభ భవాదు అత్యంతభక్తి 
సన్నుతించి రభవు భవసాధకమును. 


చంద్రకళ. 


చంద్రశేఖర హే హర శంభో ! శంకర లోకశుభంకరా ! 
సాంద్రభూతవిభూతిశరీరా ! సంగభుజంగభయంకరా ! 
సేంద్రియార్థహిమాద్రివిహారా ! జ్లేయపదార్థవశంకరా ! 
మంద్రనాదలయాక్షరనేత్రా ! మంగళదాయక పాహిమామ్‌ ! 


చిరకాలంబున కీవు మా నయనరాజీవంబులం వెల్లువై 
నరనారీజనపుణ్యరూపమగుచు న్నానందమందాకినీ 

ర్యురిణిన్‌ ముంచితి వింక మాకు జననిం జండాంశుసంభావనా 
పరవిద్యాప్రముఖాస్థం గాంచనగు నీ వామార్ధభాగంబునున్‌ | 


వ. అని వేడినంత న న్నిటలాక్షుండు ముదం బందియు నిట్లనియె. 


ఉ. 


ఆ.వె. 


తే.గీ. 


పుత్రకులార ! మీ కృతవిభూతుల పూత మొనర్చ నిట్టి యీ 
కృత్రిమరూప మొందితిని, క్రీడగ నెంచకు డయ్య ముందు మీ 
గోత్రములందు దోషములం గూల్చగ బూనుడు కాలకల్పనా 
వేత్రము నందు, నవ్వల నభీష్టఫలంబగు దక్షవాటికన్‌ . 
దక్షు పేరు వినగ ధర్మసందేహమ్ము 

వొడమె నలువ విష్ణువులకుం గూడ, 

నిత్యసత్యసత్త్వ నిక్షేప మెటు లహం 

కారగర్భమందు కాయమొందు ! 

ఏ యహంకారవిభవంబు నెడప నిపుడు 

పురుషతత్వంబు రూపెత్తెం బుడమి యందు 

నా యహంకారసాంద్రఘనాఘనాంధ 

కార మందున స్త్రీశక్తి కందు వకట ! 


83558 


359 


360 


361 


362 


363 


కం. తర్జన భర్జన లందున 


కర్ణము నందాస్థం దప్పి కటకట పడు నా 


భర్జిత దోషోషస్సులం 


దర్జనిం గాలంబు దెసం గదల్చెను శివుండున్‌. 


365 


వ. శివాదేశంబున దిగ్దగత్పతు లెల్లరుం దమతమ బాధ్యతల నిర్వహింపం 


దొడంగ ముల్లోకంబు లందును 


తే.గీ. కాలు నెమ్మోము నందెజ్జి డాలు వొడమె, 
శివుని యానతిం బాశంబుం జిందు వేసె, 
దేహములు శరీరంబులై తిండి మరిగి 
రాలిపోసాగె నవి కొంత కాలమునకు. 


2 


ఆత్మని గ్రహముచే నవరోధములు లేక 
సత్త్వదేహము లందు చావు తగ్గె, 
కర్తృత్వమున నహంకారముం జేసి రా 
జసము లందున తనుక్షయము పెరిగి, 
లక్ష్యము లేక బలక్షయ మొందెడు 
తామసతనువులం దరిగె బ్రతుకు, 
నిత్యము లెల్ల ననిత్యములై జన 
స్వార్థచింతన తగ్గి సమత పెరిగా; 
ఆ.వె. కాలమహిమ చేతం గ్రమశిక్షణము నొంది 
జగతి కుదుటంబడియె, జమున కపుడు 
నడుగు కుదుటంబడియె, నుడుగదాయె నుడు జ 
నకు నహం బొకింత నైన జవము ! 


366 


367 


368 


వ, స్త్రీ సంతానాధిక్యంబున నహంకారవీజుండగు దక్షుని దర్పం బెప్పటి చందంబున 
నంకురించు చున్నను తాత్మాలికోపశమనంబున లోకంబు శాంతంబుండ నయ్యెడ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగు 


A 


0 


వాం 


369 
85 


కం. బ్రహ్మకు బ్రహ్మణునకు గో 
బ్రాహ్మణులకు దివ్యతత్త్వబాంధవులకుం బ్రా 
జిహ్మగములకును మదిలో 
బ్రహ్మాణీరూప మరయ భావము వొడమెన్‌ . 370 


ఉ. భావబలైకచిత్తులగు బంధువులెల్లరు నేకమార్డ మం 
దా విభవైకమూర్తి వరదాభయదాయకు తాండవాకృతిన్‌ 
శైవగణాభిషిక్తశిరు శంకరు రెండవమారు (మొక్కుచున్‌ 
గ్రీవము లెత్తి హృద్యముగం గీర్తన సల్పిరి లక్ష ్యసిద్ధికిన్‌ . 371 


చంద్ర కళ. 
హే మహేశ్వర భక్తజనాప్తా ! హే కరుణామయ శంకరా ! 
హే మహోదయ ! వర్ధిలె నీ మాహేయిచతుప్పదధర్మువన్‌, 
నీ మతం బొనగూడెను, మాకు న్నేమకముం దయసేయవే ! 
సోమశేఖర ! మాత భవానిం జూతుము నీ కృప కల్లినన్‌ ! 372 


కం. అని పలు విధములం (బ్రార్థిం 
చిన, సంతోషమునం జంద్రశేఖరుందును నా 
వినయవినమతలం గని 
వినిపించెను సతినిం గాంచు విధమున్‌, విధులన్‌. 373 


శా. విశ్వం బెల్ల నరూపమై తనరుచున్‌ విశ్వంబె రూపంబు నా 

నశ్వత్థాస్తరణంబునై నిఖిలమం దవ్యక్తమై తోచు నా 
శశ్వద్వామం గనంగ నంత సులువే ? శ్వభ్రశ్షథాహంకృతిన్‌ 
దాశ్వస్థిర్య తపంబుం బూననగు నా దక్షుండె దక్షుండగున్‌ ! 374 

కం. వేడుడు దక్షుని, పల్షినిం 
గూడి తపంబున జననిని కూతురు గా ము 
ద్దాడు మనుచు, నటుపై మీ 
వేడుక తీరును, భవాని వీక్షింప నగున్‌ ! 375 


కం. శుద్ధ్దాహంకారం బది 
సిద్ధంబగు నట్టి జన్మ సిద్ధ్దాహంకా 
రోద్ధతునకు మాత్రమె, మీ 


రుద్ధతులై చేరు డతని నూ కొట్టింపన్‌ ! 376 


ఉ. శంకరుం డట్లు వల్మ తమ శంక తొలంగిన బ్రహ్మణాదులున్‌ 
శంకరు నాజ్ఞ దక్షు మొగసాలకుం జేరిరి, వీరిణీవిభుం 
డంకిత భక్తి నెల్లరకు నంజలిం బట్టి సపర్యలం బస 
న్నాంకులం జేసె, వారలును నాదటం దెల్పిరి దైవకార్యమున్‌. 3877 


ఆ.వె. వైశ్య వర్యులార ! వాసవీ జని తొల్లి 
జన్మ కారణంబు చరిత మిదియ, 
మానవాత్మ లందు మను నంత వరకిద్ది 
జగతి శాంతి సుఖము సంతరించు. 378 


ఇది శ్రీవానవీవురాణమునందు నరూవ నరూవయగుటకు కారణంబను 
పదునెనిమిదవ అధ్యాయము నంవూర్ణము. 


(మేవడి= నమత, రహర్లయ= ఏకాంతమందు లయ, కుపితాహేయాగ్ని= కోపమందు 
పాము విడుచు విషాగ్ని వ్యూఢాత్మ= విశాలమైన ఆత్మ గౌరాకృతి= ఏనుగువంటి రూపు, 
సంస్క ఎ్రకేనిశ్వసృష్టి= సంస్క్మరింపబడిన విశ్వనిర్మాణం, మప్పితము= పరిమితం, పుమాకృతి 
=మానవాక్ళతి, ధిక్కార ధమ్మిల్లాయామ = ధిక్కారమనే పొడవైన వెండ్రుకలు, ముప్పొందికలు 
=మూడు గుణములు, హృష్టి= సంతోషం, దోషోషస్సులు = చీకటి వెలుగులు, ఉడు 
జనకుడు= దక్షుడు, (బ్రహ్మణుడు= విష్ణువు, ప్రాజిహ్మగములు= వృద్ధసర్పములు, బ్రహ్మాణీ= 
పరాశక్తి మాహేయి చతుప్పద ధర్మువు= నాలుగు పాదాల ధర్మమనే ఆవు, నేమకము= 
ఏర్పాటు, అశ్వత్థాస్తరణము= జ్ఞాన వేదిక, శశ్వద్వామ= ఎల్లప్పుడు ఎడమనుండేది, శ్వభ్ర 
శ్రథాహంకృతిన్‌= చిల్లులచే శిధిలమైన అహంకారమును, దాశ్వ= విడిచిపెట్టగల) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 87 


వాం 


వ. 


పందొమ్మిదవ అధ్యాయము 


కం. దివ్యాభీష్ట వివర్ధన ! 
భవ్యాందోళ విలస ద్విభాకర బాలా ! 
గవ్యాలంకృత చరణా ! 
జీవ్యన్నితాంత నియత వశీకృత వేలా! 


సాలంకాయనుం డటుల వచింప సందేహపరంపరం దొలగం జాలని 


దేహచిత్తంబుల వైశ్యప్రముఖు లిట్లనిరి. 379 


ఉ. 


కర; 


చం. 


అంతటి గర్వశాలి సుగుణాత్ముల నంతగ నాదరించెనా ? 

వింతగ నున్నదే ! కడకు భిక్షుకు నాజ్ఞ శిరంబుం దాల్చినా ? 
పంతము బూన కాతండు తపంబును సల్పెనె లోకమాతకై ? 
స్వాంతము నెమ్మదింప విను భాగ్యము గూర్చవె సంయమీశ్వరా! 880 


అడిగెడు వారున్న కథలు 

నుడువగ వెనుకాడ బోని నుడువరి మునియున్‌ 

కడు ముదమున మొదలిడె ద 

కుడు సతి నొడిం బడసిన కథ క్షుజ్ణముగాగన్‌. 381 


నలువకుమారుం డాతం డధినాయకుం డాతని సృష్టి కంతకున్‌, 
పలుచన సేయరా దతని పాత్రత మీ రనుకున్న రీతిగా 

విలువలు లేక లేదు, దురభిజ్ఞత కూడదు వైశ్యులార, ప్రా 

ణులం దగుగర్వముండందగు, నూల్మొనలే రటుగాక నెవ్వరున్‌ 382 


వచ్చిన వార లందరును బంధుజనమ్ములు గారె, ముందుగా 

జొచ్చిన వాండు తండ్రి కద! జోత లొనర్చు టదేమి వింత? కా 

వచ్చు నహంకరించుటన వానికి నైజము, కాని తండ్రినే 

నొచ్చు కొనంగంజేయు కుజనుం డనుకొంటిరె బ్రహ్మసూతినిన్‌ . 3838 


శ్రీవాసవీ పురాణము 


కం; 


లోకవిరుద్ధము రూపము 

నాకవిరుద్ధమగు వేషనటనలు చూడన్‌ 

మేకొనం దగునె యథార్థము 

కాకున్నం బ్రజాపతి కది కౌలీన మగున్‌ ! 384 


మహాక్కర. 
భవుని కార్యార్థ మేతెంచి నట్టి యా బ్రహ్మాదు లచటి మర్యాద లరసి 
భువనజననాథు దీవించి కూర్చుండ భూపతియును వారి వచ్చినట్టి 
దివిజ కర్ణంబు నూర్జింప నర్ధించె, దివిజావలియు వాని వినయమునకు 
నవఘళించిన యానందమునం దెల్బె నవతరించిన కార్య రూప మిటుల. 385 


కం. 


ఆ.వె. 


దక్షుండ వీవని వచ్చితి 

మక్షర హంకార శక్తి నంగజగాం బ్ర 

త్యక్ష మొనర్తు వటంచున్‌ 

దక్ష శివాభిమత మిద్ది ధర్నింపకుమీ ! 386 
శివుని మాట చెవిని చేరెనో లేదొ - ఆ 

దక్షు నేత్ర యుగము రూక్ష మాయె, 

కక్ష నొంద నేలొ త్ర్యక్షునిపై ప్రజా 

పతి యనంగం జెల్లు వాండపేక్ష ?! 387 


వ. తీండ్రించిన కోపంబున గాండ్రించిన రీతి నా దక్షహర్యక్షుండు. 388 


ఉ. 


తే.గీ. 


ఎవ్వండు వాండు నన్ను నధినేతను, గీత నభిజ్ఞ సృష్టికిన్‌ 

గవ్వకుం గాక సేయు, నధికారము నా పయి వాని కేమిట 

న్నెవ్వం డొసంగెం జెప్పు డిపుడీ మునివృత్తము వాని కోసమా ? 
హవ్వ ....ఇదేమి చోద్య మహహా యని నవ్వరె లోకు లెల్లరున్‌. 389 


ఇందరు కుమార్తె లుండగ నేల నేను 

తపము సల్పవలె మరొక్క తనయ కొరకు ? 

అరితి మన్నింపుం డని దక్షుం డనంగ నపుడు 

నలువ కొమరునిం గనుగొని పలికె నిటుల. 390 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 89 


వాం 


ప్రియంవద. 


వల దవాచ్యములు వత్స, నేన కా 
వలయునంటిని శివాని జన్మమున్‌ 
బులియు మాది జని పుత్రి కాగ నీ 
కలిమి లోకమునం గ్రాలు నర్ధ్యమై ! 


శిఖరిణి. ప్రభాంధః ద్వంద్వంబే పదరజమునం బ్రాకట మగున్‌, 


ఆ.వె. 


2 


ఆ.వె. 


శుభాశీర్వాదంబై స్వయముగ భవచ్చుష్మముఖమం 
దు భూతాత్మావాప్తిం దొడరునది సంతోషము కదే ! 
స్వభావోపాదేయంబగు వినుము నా పల్ము లెజుకన్‌. 
నయముం గదురం జెప్పు నాయన కెదురాడ 
లేకయో, మరొకండు లేడటన్న 

యేపు చేతనో ప్రజాపతి తల యూచెం 

దపముం జేసి తాము తనయం బడయ. 


వచ్చిన వారి నెల్లం బలు భంగులం దృషప్తులం జేసి పంపి లోం 
జొచ్చిన దక్షుం దంత దన చొక్కపు నెచ్చెలి నచ్చి రాగం దా 
మచ్చటి కంత దూరమున నచ్చపు నొంటరి తావు జూచి పై 
పచ్చిక గూరుచుండి ప్రణవం బొనరింపగ సాగి రంబకై. 
పట్టుదలకు నాటపట్టు దక్షుని పట్టు 

పట్టికై గట్టి తపంబుం బట్ట 
గాధతమతమంబు గర్వమేదిన యట్టు 

భూగర్భ మందుండి బుగులు పోయె, 
జలదరజోదాహచలము రాజి జలధి 

గర్భాశయంబెల్ల గాయ పరచె, 
దిగ్గజంబుల సత్త్వధికారమున దిక్కు 

తోచక దిక్కులు తూలి పోయె; 
ముగ్గు చెదరిపోవ మూలప్రకృతి మొత్త 
మహముం జొచ్చి వేడ నపుడు కదలె, 
తూచి దక్షదంపతుల గర్భమందుండి 
ప్రకట రూప మంది రాగ నదియు - 


391 


392 


393 


394 


కం, 


తే.గీ. 


ప్రత్యక్షంబై నిలచిన 

సత్యాహంకార తైజసాత్మన్‌ నిత్యన్‌ 
గాత్యాయని గని దక్షు ల 

పత్యంబుగ గర్భమందుం బడయగ వేదన్‌ ; 


దక్షు తత్త్వంబు నెరిగియుం దనకు తగిన 
తావనుచుం బరాశక్తి సంతాన మగుచు 

వర మొసంగాను వారి గర్భంబు పంద, 
భవుని యానతి ఫలియింప వలయుం౦ గాదె. 


వ. అంతట సఫలమనోరథులైన దంపతులు గృహంబు మగుడ . 


అశ్వగతి గర్భిత మానిని. 


2 


ఆ.వె. 


కారణ కార్య సమర్పణ మారయ కాయ సముద్భవ గారవమున్‌ 


హారి ఘనార్య జనించెడు వేడుక నంగ వివర్ణము నాతికి నా 


396 


397 


398 


హారము హార్య మనార్యముగా నిభయాన మగ మ్మెనయన్‌ ధృతిమై 


వీరిణి వీర్యము నందెను దక్ష నివేశితమై పృథివిన్‌ గరిమన్‌ . 


గర్భధారణ క్రొత్త కాదు కాని యదేమొ 
క్రొత్తగా ననిపించుం గొమ్మ మేన 
దినదినంబు నడుము దిక్కు లానెడు నట్లు 
ప్రబ్బుచుండగ నింతి భార మొదవు 
లోనం గ్రాలెడు శక్తి లోకమ్ములకుం గాని 
పించుటకన్నట్లు ప్రిదులుం గడుపు 
భూమి భారము నెల్లం బూనుచున్నా నన్న 
తెన్నుం జూపగ నేమొ మన్ను తినును. 
నెలలు నిండుచుండ నెలవంక నిండు జా 
బిల్లి వోలె నెలత బిగుతు పెరిగె 
దక్షు పత్ని యిపుడు దాక్షాయణీమాత 
జగతిజనుల కెల్ల చల్లనమ్మ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


399 


400 


91 


వ. అంత నొక సుముహూర్తమ్మున . 401 


తే.గీ. చిమ్మ చీకటి గుండెలు చీల్చి నటుల 
మూసి మెసవు మాయకు తిత్తి దీసి నటుల 
వేకువ కువకువల మధ్య రేకు విప్పి 
మోము జూపించె జగతికి మూల శక్తి. 402 


ఉ. ఆరయ కెవ్వుమన్న చిరునాదము సోకిన తల్లి భావమం 
దూరట కల్లెం దండ్రి హృదయోత్సలమున్‌ వికసించె, మోయుచున్‌ 
మారుత మెంతొ సంతసిలె, మౌననిరీక్షణ మందు పుట్టె నోం 
కారము (బ్రహ్మ విష్ణు శివ కామ్యములెల్ల ఫలించెనా యనన్‌. 4083 


తే.గీ. అమ్మలను గన్న యమ్మ, ముత్తమ్మ లమ్మ 
ముగ్గురమ్మల మూలపుటమ్మ తొల్లి 
రూపు గొన్నట్టి దీ గాథ రేపు మాపు 
తలచి శుభముల బడయుండు ధరణి జనులు ! 404 


ఇది శ్రీవానవీవురాణమునందు జగజ్జనని దాక్షాయణీ రూవమునందిన 
పందొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. 


(దురభిజ్ఞత= మూర్భత, నూల్మొను= చక్కబడు, మేకొను= సమ్మతించు, కౌలీనము= 
గొప్పకులమున పుట్టుక, ఊర్జించు= బయటపెట్టు, అవఘళించు= ఎక్కువగు, ధర్షించు= 
తిరస్మరించు, అరితి= కూరిమి, బులియు= సుఖించు, శుష్మ= తేజస్సు, భూతాత్మావాప్తి= 
దేహప్రాప్తి, స్వభావోపాదేయము= స్వభావముచేత పొందదగినది, ఏపు= గర్వము, జలద 
రజోదాహచలము= మెజపుకు చీకటియందలి దాహమనే పట్టుదల, రాజి= రగిలి, ముగ్గు= 
పథకము, యానమగము= యానము +అగము) 


92 శ్రీవాసవీ పురాణము 


ఇరువదవ అధ్యాయము 


కం. పంచాక్షర పదపల్లవ 
కాంచనరేఖాంకి తాంగి ! కౌమారీ ! హే 
పంచాస్తాసన వరగుణ 
సంచారిత భ్రూయుగా ! లసద్గుణ వరదా ! 


వ. అటుల దాక్షాయణీ జననవృత్తాంతంబు వినిపించిన సాలంకాయన మునీంద్రు 
వచనామృతపాన బద్ద మనోరధంబులం దనివితీరని వైశ్యమునిచయంబు. 405 


ఉ. ధన్యుల మైతిమయ్య విని దక్షసుతాజననంబు నీ దయన్‌ 
ధన్యత నొందె నంబం గని దక్షకుటుంబము వారు పిమ్మటన్‌ 
కన్య నొసంగిరే గరళకంఠున కన్య విచారమొందకే ? 
ధన్యులం జేయవే మము కథాపరిశిష్టముం జెప్పి (డ్రేముడిన్‌! 406 


వ. అనుచుం బ్రార్ధింప నమ్ముని వరుండును. 407 


కం. కల్యాణగాథం జెప్పక 
మూల్యాంకన మెట్లు సాగు మునుల కటంచున్‌ 
బాల్యంబు యౌవనంబును 
కల్యాణము దనుకం జెప్పం గడగె నదీతిన్‌. 408 


ఉ. దక్షునిసాధమందు సముదర్శమహాశుభకాంతిరేఖ సం 
రక్షితదీపమై చను నిరంతర వర్ష వికాస హేతి పిం 
గాక్షు నిరీక్షణంబు వలె, కౌతుకమాయెడు తల్లిదండ్రులన్‌ 
వక్షములందు లాస్య మొదవంగ సనాతని శైశవంబునన్‌ 409 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 93 


రీతిప్రభాతభేరీనినాదములందు 
డమరుకశబ్దంబు డంబుమీర 

తనువున నలందు చందనలేపనములందు 
భస్మభావము లేవా పరిమళింప 

గలగల మను వెండి కాలిగజ్జెల మోత 
సెలయేటి సడివోలెం జెవులం జెలంగ 

బంగారు నగలందు పొంగారు కర లేవా 
మిన్నాగులై మేన మిడిసి పడగ 

తే.గీ. పరిజనంబులు గణములై పదపడంగ 

నాటపాటల నిర్దణానంద మలర 

రాజభోగంబు లెల్ల నా రాచబాల 

(మైల రజతాద్రిదూతలై మోకరిల్లె. 410 


2 


మత్తకోకిల. 
రోజురోజుకు రాజు యౌవనరోచు లంగన రూపమం 
దోజ వెల్వడ సాగెం బీనపయోధరాస్తరణంబులన్‌, 
కూజితంబుల మత్తకోకిల కోటికోర్ములు కూర్చుటల్‌ 
నైజమయ్యును కోర దా సతి నశ్వరంబుల నెయ్యెడన్‌. 411 


ఉ. (ప్రాయమునం దనూజ లురుభావజభావపరంపరాహతిన్‌ 
కాయగతాత్ములై మెలంగం గాంచిన కాంతల తల్లిదండ్రులున్‌ 
స్థాయికి తగ్గ యల్లురను సాటి కులంబులం జూడ సాగి ర 
మ్మాయి సతీప్రసూతిగతి మాత్రము వారికి పట్టదయ్యెడన్‌. 412 


వ. అట్లుండ నయ్యంతఃపురభోగంబుల నడుమ నీడేరియు నైహికంబుల నొల్లక 
నైజంబు కల్మి నింద్రియార్థంబుల నీవాకంబునం జరించు నుమాదేవి కొక్క బ్రహ్మ 
ముహూర్తంబున నిదుర మేల్మొనబోవుచుండం గల యందొక దివ్య పురుషుండు 
ప్రత్యక్షంబై. 413 


94 శ్రీవాసవీ పురాణము 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఆరవ యింద్రియంబున ననారత మే పొడం గాంచు చుండె నా 
నీరవనిర్వికార మొక నిక్కప్రు జంగమవేషమందు నిం 

డారంగ ముందు నిల్వ సతి హావము నందెదొ హీ పెనంగెం గై 
వార మొనర్చి మానస మవారణం గంపము వల్లె వాతెరన్‌. 


చిరునగవున నా రూపము 

హరలింగముం జేతికిచ్చి యనవరతము నీ 
పరమాకృతిం బూజింపుము 

వరభాగ్యం బొదవు నంచు వరము నొసంగెన్‌. 


లింగ మొసంగి చన్న గురులింగని మానసమందు నిల్పుచున్‌ 
లింగము బాహులం బొదవి లేమ ముదంబున నుండ నంతలో 
నింగి విహంగముల్‌ పొలయ నిద్దుర మేల్మొనె, చేతులందు నే 
లింగము లేదు, చేతమున లింగము మాత్ర మెసంగు ముద్రయి. 


లేచి దినచర్యలం జొరలేదు తనువు 
పొంత దోబుట్టువులం జేరంబోదు మనసు 
తల్లిదండ్రుల మురిపాలం దడవ దాత్మ 
భోజనాదుల నతివకు బుద్ధి పోదు. 


మనమున ముద్రితరూపము 

మననము గావించి కొనుచు మంటి న్నీటన్‌ 
దనిపి మలచి గాలి విసరి 

యనలంబునం గాచి నిల్చె నవకాశమునన్‌. 


ఏ రాత్రివేళ మూల పు 
రా రాముండు వెల్లు కంబమై సృష్టాదిన్‌ 


మారెన్‌ ద్వైతపదంబున 
నా రాత్రి ముహూర్తమందె యామెయు నిల్పెన్‌. 


వాం 


414 


415 


416 


417 


418 


419 


95 


కర, 


2 


తే.గీ. 


కదలుచు6 గదలించుచుం బెను 

నిదురను వదిలించి జ్ఞాననేత్రము నొసగన్‌ 

అదియె శివరాత్రి జనులకు 

పదిలము శివభక్తిం దనరు బ్రతుకుల కిలపై! 420 


ఆకాశగంగా జలాభిషేకము చేత 
ననువుం జేయును లింగమును వరింప, 
కొండగోగులపూలు కూర్చి మాలలు వేసి 
మల్లె మందారాలు చల్లి (మొక్కు, 
ఓం నమళ్శివ యంచు నుక్తులన్‌ జపియించు 
భుకుటినేత్రము నందు పురుషు నుంచు, 
బవలురేలును శంభు బాటించు దాక్షాయ 
ణీదేవి వేరొండు నియతి లేక; 
కూతు చేతలకు తొలుతం జేత మిడని 
తండ్రి దక్షుండు తదుపరి తీండ్రమగుచుం 
దన్ను రేంపంగ దరిగొను తనయ వృత్త 
మాప నుంకించె సూక్తుల నాలపించి. 421 


అమ్మా శాక్తవరామృత ప్రభవ నీ యాంతర్య మేమౌనొకో! 
సమ్మాన్యంబగు దక్షు నింటికిని నా సామాన్యభిక్షార్థికిన్‌ 

సమ్మోహమ్మన లోకులోర్తురె, ప్రజా సామాన్యభావమ్ములన్‌ 

సమ్మోద మ్మొనగూర్చగా వలె గదే, శాసించు వాడన్‌ గదే! 422 


మత్తకోకిల. 


నిన్ను పూవుల బెట్టి చూచెడి నిర్మలోన్నతభావసం 

పన్ను రాజకులేందుం దెత్తు నుమాకుమారి వరింపగన్‌, 

నన్ను నీ వరహీనదోషమునం గుదింపకు మమ్మ నా 

కన్నతల్లిరొ మాను మీ కొజగాని పూజలు (మొక్కులున్‌. 428 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. తంద్రిమాటలందు తర్మమున్నది (ప్రేమ 


తత్వమున్న దదియుం దనకు మేలె, 
కాని, భావమందు కదిలింపగా రాని 
బ్రతుకు తోడొకండు ప్రబలుచుందె. 424 


పుట్టిన నాటి నుండి -- ఉహుం -- పుట్టక ముందటి తొల్లి తత్వము 
న్నట్టిటు గాక గట్టిగ పదారు కరంబుల మానసంబునం 
జుట్టెను వాడు, వాని నెటు చుట్టపు జన్మము చేత పట్టినై 
నెట్టెద, నెట్టులీ జనకు నిగ్రహ మోర్తునొ విగ్రహింతునో? 425 


వ. అనుచు బలు విధంబుల లోలోనం జింతిలుచు సతీకన్యక జనకు తత్వంబు 


శా 


కం. 


కం. 


నెతింగినది గాన. 426 


సాంగోపాంగసమస్తవేదవిదు దుస్సాధ్యాగ్రహోదగ్రు నె 

బృంగిం దృప్తు నొనర్తునంచు నిలిచెన్‌ వాదాడకే, మౌన మ 

ర్థాంగీకార మటంచు నెంచె నతడున్‌ దాక్షాయణీ కన్య న 

ర్థాంగిం జేయగం బాత్రుందైన వరు నుద్దామున్‌ గవేషింపగన్‌. 427 


వినయము ననుమత మనుకొని 

జనకుండు ముదమునం జనం గని సతికి మనమునన్‌ 

జనియించె భయము, చివరకు 

ననితరమగు తపము బూనె నభవుని కొజికై. 428 


అక్కడ (బ్రహ్మ విష్ణువులు నంబకు పెండిలి యెప్పుడంచు నా 

ప్రక్కన నున్న నారదుని బంపిరి కనాన దక్షునింటి కా 

చిక్కుల సామియుం దనకుం జిక్కెను భోజనమంచు పొంగుచున్‌ 
[గ్రక్కున నేగె నప్పడతి గాఢ తపంబొనరించు చోటికిన్‌. 429 


నారాయణ నామామృత 

పారాయణ చెవిని బడుచు భయము దొలంగన్‌ 

నారదముని రాకను గని 

నారాయణి సత్మరించె నయముం దలిర్బన్‌. 430 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 97 


కర; 


మన్నన వందనమున నిలు 

చున్న సతిం జూచి మౌని సుదతీ నీ ప 
ప్పన్నము నెప్పుడు పెట్టెద 

వన్న త్రపాకలితముగ్ధ వగపు పెనకువన్‌. 


ముత్యాల సరము. 


కం. 


కర, 


తే.గీ. 


98 


తనదు చిత్తము దప్పుగా న 
రమ్ము జేసుకు తండ్రి వెడలుట 
తనకు మార్గము దోచకుండుట 
నెల్ల కథ వినిచెన్‌. 


కావలసిన దయినది యిక 

చేవలసినదగు పథకము జింతింపం దగున్‌, 
ఈ విషయము శివునకుం జెవి 

లో వేసిన నప్పు డెట్టు లుండు నటంచున్‌. 


(ప్రైమించిన వరుండును త 

న్నామోదించెడు వ్రతంబు నందుట కొజకై 
కై మోద్చి నిల్చు సతిపై 

మోమోడి విధంబుం జెప్పి ముడివెట్ట జనెన్‌. 


అచట కైలాసమున ప్రమథధాంగణమున 
శాంతమున గూరుచుండిన శంకరుండు 
లోన నేదో వికారంబు లొగ్గడింప 
నయనములు విప్పె నెదురుగ నారదుండు ! 


వచ్చిన వాండు నారదుండు వచ్చిన కార్యము నర్ధమాయు నా 
నెచ్చెలిం గూడు కాలమును నెట్టన నిల్చిన దీ విధంబుగన్‌ , 
ముచ్చటం దీర్తు నంచు మునిముఖ్యుని నాదరమొప్పం జీరం దా 
నచ్చము జూడ వచ్చినటు నంజలి వట్టి స్తుతించె నాతండున్‌. 


431 


432 


433 


434 


435 


436 


శ్రీవాసవీ పురాణము 


చంద్రకళ. 


వ. 


బనిచిన నతండును నిటలేక్షణునకు కోపంబు రామి నొకింత ధైర్యంబున. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


హే శివంకర శంకర శంభో ! హే కరుణావరుణాలయా ! 
హే శుభంకరసుందరగాత్రా ! హే తరుణీతరళార్చితా ! 

ధీ శరవ్య నమశళ్శివమంత్రాధీన మహావిభవాకృతీ ! 
ఆశయాతపశీకర ! కల్యాణాత్మవివేకవిధాయకా | 


437 


అనుచు మర్మోక్తులం గీర్తించు దేవమునింగని శంకరుండును నర్మోక్తుల 
నుద్వాహనం బావిష్మరింపగా నాత్మభువుం బ్రార్ధించు టొక్కండ కార్యంబనుచుం 


మొదలు మదనుం జేరి ముక్కంటి నొక తూపుం 
జూడు మనుచుం జెప్పి సురులం గూడి 
నలువం జేరి శివుని పలుకులు వినిపించె 
నవల నీదె భార మనుచు వేడె. 


నారదుని బాధ నెరిగిన నలువ నగుచు 
అగుత ! కామ్యార్థసిద్ధి నీ కనుచు లేచి 
పెద్దలందరితోం గూడి పెండ్లి గూర్చి 

దక్షు నింటికి మాటాడం దరలె నపుడు. 


దక్షు నింట నచట తనయ మన మెటింగి 
తల్లి వీరిణి కడు తాప మంది 
భర్త ననునయింప బహువిధంబులం జూచె 


శివుని మహిమ లెల్లం జెప్పి చెప్పి. 


కటువాగ్డాలము శైవకీర్తనగుణాక్రాంతంబు కర్ణాస్తమై 
పటుకోపంబు ఘటింప దక్షవిభుం డాపాదోర్ధ్యతప్తాంగుండై, 
నిటలాక్షుండట - నెత్తి జుట్టు కలదా నీడం భుజంగంబు లౌ 
నటమాయావికి పెండ్లికావలెన టాహా! యంచు దూజాడుచున్‌. 


వాం 


438 


439 


440 


441 


442 


99 


ఆ.వె. సోమరీనికి మన సుకుమారి నిత్తువా 
కన్న తల్లి వయ్యు కరుణ లేదె, 
చాలు చాలు వదరు చాలించు మనె, కాంత 
లెంత మొత్తుకున్న నేమి ఫలము ! 


తే.గీ. అట్టి యెడ వచ్చె బ్రహ్మ సురాళిం గూడి, 
తండ్రిం గనుగొని దక్షుండు తగిన విధము 
సలిపె మర్యాద లతండును సమ్ముదమున 
సుతుని దీవించి పలికెను సూన్ఫతముల. 


ఎవ్వాని కోసమై యీవును నీసతి 

సతిని బొందితిరయ్య జ్ఞప్తి లేదె? 
ఎవ్వాని కోసమై ఇచ్చాపరాశక్తి 

కోరి నీ సుత యయ్య గుర్తు లేదె? 
ఎవ్వాని యాజ్ఞపై నీచేత నానాడు 

తపము జేయించితిం దగుదు నంచు 
నవ్వాని యాజ్ఞపై నవ్వలి కార్యంబు 

నుపదేశ మొనరింప నుంటి నిపుడు, 
తే.గీ. ఎవండు నన్నును నిన్నును నింత జేసె 
నతండు కొజగానివాం డందువా కుమార! 
వలదు పంతము, నా మాట తలను బెట్టి 


2 


భవుని జామాతగాం బొందు వరము గనుము. 


వ. అంతట దక్షుండును. 


కం. కాదనుటకు లేదు, మనసు 
కాదన్నను తండ్రి మాట కర్తవ్యంబై 
బెదలం దాల్చక తప్పక 
నాదరమున తలను వంచె నభవుండు మెచ్చన్‌. 


100 


4483 


444 


445 


446 


447 


వ. అట్టి యెడ. 448 


ద్రుత విలంబితము. 
అమరదుందుభు లాకస మంటగా 
ప్రమధశైల ముప్రుతి వల్మగా 
ప్రమదచిత్త ముపాసనం దేరగా 
నమరమౌని నిరాశ వరించెగా ! 449 


తే.గీ. జయ జయధ్వానముల భూతచయము కదల 
నలువ నలు తలపాగలు నడుము జుట్ట 
పెండ్లి కొడుకైన ముక్కంటి విడిది సేయ 
దక్షు డెదురేగి తోడ్తెచ్చి తనయ నిచ్చె. 450 


ఇది శ్రీవాసవీవురాణమునందలి సతీ శివుల కల్యాణమను ఇరువదవ అధ్యాయము 
రము. 


సంపూర్ణ 
(అధీతి= అధ్యయనము చేసినవాడు, కర= అల, సముదర్శ= రాగల, నిరంతరవర్న వికాస 
హేతి= (ప్రతియేటా పెరిగే దీపశిఖ, రీతి= ఇత్తడి, కరలు= అలలు, నీవాకము= 
అర్జోత్మర్షహేతువైన జనాదరము, సమ్మోహము= ఆకర్షణ, గవేషించు= వెదకు, తరుణీ 
తరళార్చితా= యవ్వన వతిలోని చైతన్యబలముచే పూజింపబడువాడు, ఆత్మ వివేక 
విధాయకుడు= ఆత్మగత వివేకాన్ని విధించు వాడు, ఆపాదోర్ట్వ= పాదములనుండి పైవరకు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త పట 


వాం 


కం. 


కం, 


కర 


102 


ఇరువది యొకటవ అధ్యాయము 


కం. రుద్రావాసాతీతా ! 
భద్రా ! పరితాపహారి ! భాగ్యవిధాత్రీ ! 
చిద్రూపావాహితస 
న్ముద్రా | సదసద్వివేకముఖసంధాత్రీ | 


అంతయు విని వైశ్యులనిరి, 
ఇంతకు కథ మొదటికిం జనెనే మునిచంద్రా, 
పంతము విడి దక్షుండు తన 
యంతం దనయ నిచ్చె గాదె యాగ మికేలా? 


అంతట సాలంకాయనుం డిట్లనియె. 

ఎట్టన నేమని చెప్పుదు 

పుట్టుకతో వచ్చు బుద్ధి పుడకల గానీ 
గిట్టదని కదా సామెత 

యొట్టుల మనమూరకుండు నీర్న్యా బుద్ధిన్‌ ? 
దక్షులకు సహజసిద్ధము 

దీక్షాహంకార మద్ది దీటగువారిన్‌ 


నిక్షేపించును కాదన 
కక్ష వహించు నెటులైనం గజవగం జూచున్‌ . 


“దక్షో విగ్రహవా నహంకృతి” యనం దజ్జన్మవృత్తాంత మ 
ధ్యక్షించుం గద వాని నెల్లపుడు నుత్తంభించదే వైరమున్‌, 
శిక్షాగంధము లెట్టివైనం దరమే చిత్తంబులం దిద్దగాం 
బ్రక్షాళింపగం జాలునే దధిధికిం బాషాణకారిన్యముల్‌ ! 


451 


452 


453 


454 


455 


శ్రీవాసవీ పురాణము 


చం. శిరమున నిల్చి శత్రువును చేటునం బెట్టెడు నంచు నెంచెనో, 
కరముల శీతలమ్ము తన కన్నుల మంట వెలార్చు నంచునో, 
నిరతము కన్నులందు పయనించు గదా సుతలంచు నెంచెనో, 
ఇరువది యేడ్డు రాత్మజల నిందున కిచ్చె వివాహ మాడగన్‌ . 456 


చం. అతండును నెల్ల పత్నులకు నాకస మంటగ నిండ్లుం గట్టి తా 
సతతము రోహిణీగృహ వసంతవిలాసములందు మున్లుచున్‌ 
రతి మతిం దప్పకుండె దిన రాత్రు లవెన్ని గతించిపోయినన్‌ 
కుతి పిసరంత తీర దుపగూహనమందు యుగంబు లేగినన్‌ ! 457 


వ. అట్లుండ నశ్విని భరణి కృత్తిక మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష 
మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనూరాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ 
ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి యనందగు 
నిరువది యార్లురు పత్నుల కెంతగా నిరీక్షించినను మగని యాదరంబు దొరకమి 
కడుంగడు పరితాపంబు నందుచు వేరొండు మార్గంబుం గానక తుదకు తండ్రియగు 
దక్షునిం జేరి తమ తమ దౌర్భాగ్యంబుల మొజవెట్టి దురపిల్ల నతండును. 4568 


మ. అసలే దక్షుడు, దక్షుండంచుం దమి నేణాంకున్‌ శివాంకామృతాం 
ధసుండైనన్‌ తన యల్లుం జేసికొన నన్యాయంబె ప్రాప్తించె నిం 
క సహింపంగలండే - యహంకృతమహాకాయుండు ! హుంకారి యై 
బుసం గొట్టెన్‌ వెస రోహిణీగగహములో భోగంబు లల్లాడగా. 459 


శా. వేదోక్తంబుగం బెండ్లియాడి సతులన్‌ వేర్వేరుగా చూచుటల్‌ 
కాదా నేరము, నెత్తి బెట్టుకొను ముక్కన్నుల్‌ నిరీక్షింపవో, 
లేదీ యిద్దరు తోడు దొంగలికం ద్రైళ్ళింతుం గృతఘ్నావళిన్‌, 
శాదుండై క్షయరోగమంది శశి కక్ష్యం దూలెడున్‌ ముందుగన్‌ ! 460 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 103 


వాం 


ఆ.వె. అనుచు శాపమిచ్చి యానందపడె టేండు 


తే.గీ. 


ఆ.వె. 


కూతులెల్ల పసుపు కుంకుమలకు 
దూర మగుదు రనెడు తోపొకింతయు లేక 
యహము విహ్వలింప నహిత మొదవు. 


శిరము వణకెను సిగపూవు చెదరి పోవ, 
రోహిణీపతి కరముల రుచులు తరిగె, 
రాజు కళం దప్పి తల ద్రిప్ప రజని పొగిలె, 
ఖ గమనమ్ములం బ్రశ్చార్థకమ్ము వొడమె, 


దివిజ భువిజ తతులు దిక్కుతోచక (బ్రహ్మ 
కడకు జనిరి తుహిన కరుని గావ, 
బ్రహ్మ నిత్య మెవనిం బ్రార్థించునో వాని 
నామ మొసంగి పంపె నయముం జేయ. 


ప్రణవము. 


కర, 


104 


ఆ పంచాక్షరి నమరేంద్రాదుల్‌ 
పాపోపప్లవ పరిహారార్థం 

బాపత్మాలము నభిమంత్రింపన్‌ 
శాపోత్సర్ణన శకునంబాయెన్‌ ! 


శాపము చేత క్షీణమగు చంద్రుండు కారణ ముద్ధరించి సం 
తాపము చెందు వేళ సురతాపసి నారదుం డేగె నా క్షతిన్‌ 
బాపు నమశ్శివాయ యను మంత్రముం జెప్పి ప్రభాసతీర్థమం 


దోపిన యంతం జేయుమనె నూరటం జెందగ నెల్లలోకముల్‌ ! 


అనిశము నెవ్వని తలపై 

కునుకునా యవ్వాని తలపు కొనలొత్తక నా 
ముని చెప్పు వజకుం దెలియమి 

మనమున సిగ్గిలుచు చందమామ చరించెన్‌. 


461 


462 


463 


464 


465 


466 


ఆ.వె. భరతవర్షమునకు పశ్చిమసాగర 


తీరమై ప్రభాసతీర్థ మున్న 
దందుం జేరి సల్పి నిందుం డుగ్రతపము 
మెచ్చి శంభుండు దిగి వచ్చు వరకు. 


467 


వ. తుదకు తుహినగిరిస్వామి ప్రత్యక్షంబై తోటి యల్లుని దురవస్థకు కడుంగడుం 
జింతిలుచుం దన కర్తవ్యంబుం దలంచి. 


ఉ. 


కం 


కం. 


కం. 


బ్రతికితివి మహేశు దృష్టి పడకుండుటచే ! 


మామను గౌరవించుటయు మంగళ మూర్తులు తారకావళీ 


క్షేమము జూచుటల్‌ తనకు క్రీణశశాంకుని కంటె ముఖ్య మా 
నేమముం బాటి సేయ నొక నిర్ణయముం (బ్రకటించె, చంద్రుడా 


468 


భామల రోజొకింటం జనం, బక్షము పక్షము క్రుంగి పొంగగన్‌. 469 


ఆ రాజట్టుల శాపము 

దీరుట నా రేవు సోమతీర్థంబాయెన్‌, 
పేరొందె సోమనాథుడు 

సౌరాష్ట్రము నందు పాపశమనుం డగుచున్‌ ! 


మునులు సురలు ముదమొందుచు 

మునుపటి నెలవులకు6 బోవ మునుపటి పంతం 
బును మది మరువని నారద 

ముని మాత్రము దారి మార్చి ముంచంగ దక్ల్లున్‌. 


అటం జని కాంచె సౌధమున నాత్మవచఃపరితప్త దీప్తసృ 
కట సరదిందుఫేన ఫలితంబుల నాత్మం దలంచి యింకనుం 
బటపట పండ్లు నూరు తనభ్రాతను బ్రహ్మకనిష్ట పుత్రకున్‌; 
సట సవరించుకొంచు మునిసత్తము డిట్టులం బల్మె వానితో. 
బ్రతికెను నీ యల్లుండు శివు 


బ్రతిమాలుట చేత, వాని ప్రాజ్ఞత చేతన్‌; 
బ్రతికినవి జగము లన్నియు 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


470 


471 


472 


4783 


105 


చం. గగనవిమానయానమున గండ్రలు (పేలిన యట్టు లూహలో శా. సృష్టించెన్‌ సకలంబు విశ్వసమితిన్‌ చిత్తంబుమై, యాతనిన్‌ 


నగవులం దేలియాడు జననాథుని కంధర మొక్క సారిగా సృష్టించెన్‌ కమలోదరుండు నతనిన్‌ సేవించుటల్‌ ధర్మముల్‌, 
నిగళితమై గుభిల్లుమనె నిగ్గడి గుండియ, ఏమి యేమి యా స్పష్టంబియ్యది తండ్రి స్రష్ట యెడలన్‌; భావ్యంబె వేరొండు వా 
నగచరుండీ ఖగాధముని నాశన మడ్జెనె యంచు నుగ్రుండై. 474 గ్టుష్టున్‌ తుష్టి యొనర్చు యాగము వయోదోషంబునం గాదుగా . . 481 
కం. యాగములం దొసగు హవి మత్తకోకిల. 
ర్భాగములన్‌ మెక్కి యింత వాండాయెనె యా అంచు చయ్యన దక్షుందేగె ననన్యమైన త్రివేణికిన్‌, 
భోగీశుండు, వానికి నిక నించె యాజి ప్రయాగవేదిక నిర్దరేంద్రుల తోడ నం 
భాగముల న్నడ్డగింతు బ్రహ్మ నుడివినన్‌. 475 దుంచె శంకరు నగ్రపీఠము నుత్సహించె యజింపగా, 
కం. శిక్షింపంగ నుంకించిన కాంచె నల్లుండు తన్ను, లేవండు కండ కావరమా యనన్‌. 482 
దక్షునిం గని దేవమునియుం దగునది నీకున్‌ వ. అంతట నా ప్రజాపతి కన్నులెజ్బవడం గటంబు లదర బొమలు ముడివడ 
దక్షుండ వట్టుల సేయగ నధరంబు లల్లాడం గోపానలంబున మొగంబు కందం దన్ను గమనించి స్వాగతించు 
శిక్షింపుము తొలుత (బ్రహ్మ చెయ్డుము ననినన్‌. 476 విరించి కొంచించ నిటుల వచియించె. 488 
మత్తకోకిల. 


శా. తండ్రీ, నీ మతి తప్పెనో, ముసలివై తబ్బిబ్బులం గాలితో, 
కాండ్రించున్‌ జగమెల్ల నిట్టి కుమతిన్‌ కైమోడ్చి సేవించుచో, 
పుండ్రాక్షుల్‌ నెలకొన్న యాగసుధలో పున్నాగసంచారమా ! 
పం[డైండేడుల పండుగాయె నిది, వే బంపించు కాపాలికున్‌. 484 


నారదోక్తము వార్త నిక్కము నక్తమానసదీపకం 
బారయన్‌ ప్రథమార్థమౌ కలహషప్రబంధము నంతమం 
దౌర యెంతటి మేలు సృష్టికి ! బెషధంబగు జాతికిన్‌ - 


పేరు దక్షుడు, పెద్దలం గడు పెంకి, నెమ్మిక నేర్చునే ? 477 
ఆ.వె. పదవి చేత పెద్దవాండని మన్నింప 
వ. అట్టియెడ నొక్క సుముహూర్తంబున - 478 స్‌ 
య = పరమ శివుడు బాధ పడునటంచు, 
కం. యమునా సరస్వతుల గమ వలదు తగదనంగ పదవికే చేటంచు 
నము గంగనుం గూడు చోట నలువ మొదలిడెన్‌, నిరుకులోనం బడియె హరి సుతుండు ! 485 
ప్రమితిన్‌ ప్రయాగయాగము క స్ట 
నమయగ సలుపంగ శివకటాక్షము కొజకై. 479 రూ 


తనను గణుతించు సురగణోత్మరముం జూచి 
తనకు గల ప్రజాపతి గద్దెతనముం జూచి 


వ. అందు బాల్ల్గొని యజ్ఞహవిర్భాగంబుల నందుకొమ్మంచు నాహ్వానము 
కొనుచు బకటించెం దనయానం గనలు కనుల. 486 


నందుకొన్న దక్షుండు ముక్కున (బేలుంచుకొనుచు. 480 


106 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 107 


వాం 


2 


ఆది జన్ముండ నంచు నాదివాసిగ వేష ఆ.వె. ఈశ్వరుండు లేని యిష్టి యేమిటి కంచు 


మూనెడు సంస్కారహీనుం డితండు, నిలిపి వేసి నలువ నిలయ మరుగ 
పరమార్థమని చెప్పి పురవాసమును వీడి నాపి నేను చేసి చూపింతు ననె దక్షుం 
వల్లకాడున నుండు ధ్రష్టుం డితండు, డట్లు దక్షయజ్ఞ మవతరింబె. 491 


మాయమంత్రములం దమాయిక (ప్రాణుల 
వంచించి మనుచుండు భందుం డితండు, 


కాసేపు మౌనంబు కాసేపు నృత్తంబు ఇది శ్రీవాసవీవురాణమునందలి దక్షయజ్ఞకారణం బను ఇరువది యొకటవ 
స్థిరబుద్ది లేని దుళ్ళీలుం డితండు, అధ్యాయము సంపూర్ణము. 


తే.గీ. ఇతం డనర్హు(డు హవ్యంబు లీయం దగండు, 
విశ్వకల్యాణ మాశించు వేదవిధుల 


నితని సానంబును బహిష్మరించు చుంటి, 
ఖ (ఉత్తంభించు= పొడిగించు, దధిధి= పెరుగు సముద్రం, కుతి= కోరిక శివాంకామృ 


త్రయమిది గాని మమ్ము శానంయు, చుంటి, మం తాంధసుడు= శివునిచేతి భోజనం తినేవాడు, శాదుడు= మలినమంటినవాడు, దీప్త= కాలిన, 
తే.గీ. దివిజ వర్గము లిది విని దివికి తరలి, సృక్తట= పెదవి అంచు, ప్రమితి= యదార్థ జ్ఞానము, అమయు= ఉపయుక్తము, ఒద్దారించు = 

మంద హాసంబు చెదరదు మాధవునకు, ద్వేషించు, ఒడుపు= లక్ష్యము దాటు) 

మౌన మిసుమంత చెదర దుమాధవునకు, 

అంత పంకేరుహోద్భవుం డనియె నిట్లు. 488 


కం. కొడుకా, యెంతటి దురితం 
బొడిగట్టితి వీవు భవుని నొడ్డారింపన్‌, 
తడవాడు వాడవా - మా 
నుడువులం జెవిం బెట్టవేల నొడుపుదు వెల్లన్‌ ? 489 


ఆ.వె. ఆదిపురుషుం డాతం డల్లుం డైనంత మా 
త్రమునం జులుకం జేయ తగదు నీకు, 
శివుండు లేక యాగసిద్ధి నొందుట యెట్లు, 
మన్ను లేక బొమ్మ మలచ గలవె ? 490 


108 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 109 


వాం 


ఇరువది రెండవ అధ్యాయము 


కం. యజ్ఞారంభ శుభాంగీ ! 
యజ్ఞాంతర్గత వరాభయానంద వనీ ! 
యజ్ఞానంతర శుభకరి ! 
యజ్ఞియ ! యజ్ఞోపవీత ! యాజ్ఞిక ! యజ్వీ ! 


కం. జన్మాంతర దోషంబునం 
జిన్మయ తత్వంబు నెజుగ సిద్ధపడని యా 
మృణ్మయ పాత్రంబగు ద 
క్షోన్నాద సురాళ మెటిగి యూరుజు లంతన్‌. 


ఉ. భౌతికసౌఖ్యజాలమున బద్దుడునై చను మానవుండుం బ్రా 
చేతసధర్మమూల మెటు జింతనం జేయగం జాలు మౌనసం 
భూత వచోధనా ! పరమపుణ్యవిభూతి సహిష్టు శక్తికిన్‌ 
సైతము నోర్వరాని యపచారము సైచెనె దక్ష పుత్రియున్‌ ? 


వ. అనుచు బ్రశ్నింప మునివరుం డిట్టులనియె. 


కం. అటు తండ్రియె కావచ్చును, 
ఇటు తన పతిగౌరవమ్ము నీసడ వెట్టన్‌- 
ఎటు సైచును కులసతి తా 
నటమటం జెందక నుపాకృతాజ నిభమ్మై ! 


110 శ్రీవాసవీ పు 


492 


493 


494 


495 


భుజంగవిజృంభితము. 
రుద్రో ద్రేకోద్భూతచ్చేతో రుచుల శిరములివి నిజరూప మాజయ లేవొకో, 
క్షుద్రోద్రేకోద్భూతోచ్చండాక్షుల ననవసరమగు వచోమృషోధృతిం దన్మహా 
ముద్రాంతఃచేతోశక్తిన్నామొగమున నిటుల విభుని మోహరించిన వివ్వి, ఆ 
రుద్రోద్రేకోద్భూతోద్యద్దారుణమున బలియగునని రోషరంజితశీర్నయై. 496 


కం. కుడి కాలి బొటన వైలిని 
పుడమిని మధియింప నగ్ని పుట్టెం దానన్‌ 
బడి భస్మమాయె నా సతి 
సుడివడ యాగాగ్నిశిఖల సోపానములున్‌ ! 497 


తే.గీ. అగ్నిపర్వత ముడికి శిలాద్రవమ్ము 
నొక్కసారిగ జిమ్మె నధోజగద్వి 
భూతులన్నియు నందులో పూడిపోవ, 
దక్షసదన మ్మనల ధూళి దాగి పోవ. 498 


శా. నందీశుండది చూచి దుఃఖగతసంతాపంబు నాగ్హాక్షుందై 
వందే శంభు ముమాపతిమ్‌, పశుపతిమ్‌, వామార్ధ ధిష్టంబహో..... 
పందల్‌ వోలెం గలంగి నిల్చితిమి నీ బాంధవ్యమధ్యంబునన్‌ 
సందేహంబున నంచు నాత్మగణమున్‌ సారించె శైవాద్రికిన్‌. 499 


ఉ. ఆత్మజనంబు పోవం దిగు నౌదల బంధుజనంబు వోలె రా 
నాత్మగణంబుం గాంచి భవుందంతరముం గనగా నిజంబుగా 
నాత్మసఖీ వియోగమున నాకులమొందె, నరంబు లందు ర 
క్తాత్మగమున్‌ హుటాహుటినిం దాండవ మాడెం దనూనిదేష్టమై. 500 


2 


కుధరమ్ముతో బాటు కువలయమ్మునుం (గుంగి 
కుంగిన కుధరమ్ము నింగి కెగప, 
దిక్కులతో బాటు దిగ్గజంబులుం బాటి 
పాలిన దిక్కుల పాటు నిలుప, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 111 


తే.గీ. 


కం. 


తాపంబుతో బాటు తపనుండు నెగ బ్రాకి 
యిగ(బ్రాకు తాపంబు నిలకు దింప, 
సిగవేణితో బాటు సిగపూలు వెదచింది 
వెదచిందు సిగవేణిం గుదుటం బరుప, 
ప్రళయకాలాగ్నిరుదుండై పరమ శివుండు 
సతిని మింగిన దక్ష యజ్ఞార్తిం దీర్చ, 
తరణికరమై ప్రసారమై తలరు నొండు 
జట నణవ్యంబుం గీలించె రుంర్లు వుట్ట | 501 


జన్నియ లున్న వున్నయటు చాగిల నుద్దతమయ్యె స్థాణు వి 

చ్చిన్న మహాద్భుతోత్మట విసృత్వర భీకరభైరవేయమై 

భిన్నభ దక్షశీర్షమును భీషణహస్తసహస్రయుగ్మమున్‌ 

స్విన్న కటంబులున్‌ సెగలు చిమ్మెడు కన్నుల కాయమొం డటన్‌ ! 502 
వీరావేశంబున నా 

భారీకాయంబు నందు భద్రాంకితమై 

వారింపరాని స్థాణుగ 

తారంభము వీరభద్రుండై స్ఫోటించెన్‌. 503 


వ్యత్యస్తార్థవిభూతి దూసిన వియద్యంత్రార్భటిం బేర్చుచున్‌ 

సత్యంబై తన ముందు నిల్వ నిటలాక్షాప్తిన్‌ పదార్థంబు నా 

పత్యంబున్‌ సతిం గుక్షిం గొన్న క్రతువున్‌ భగ్నంబొనర్పం బ్రజా 
పత్యంబున్‌ తలనీల్లుం దెంపి మరలన్‌ బంపించె నుగ్రాక్ళతిన్‌. 504 


వ. అంత నా రుద్ర సంభవుండగు వీరభద్రుండుం బరమేశ్వరునకు ముమ్మారు 
ప్రదక్షిణంబుం జేసి. 505 


కం, 


112 


కనకన లాడెడు కన్నులు 

ననలముం బుక్కిట నుమిసెడు నాస్యస్వర దు 

రన భీకరహుంకృతులును 

ఘన చండజటాభ్రచుంబిగాంగేయార్చుల్‌, 506 


2 


తే.గీ. 


ఆ.వె. 


2 


ఒక చేత వీరణం బొక చేత కాహళ 
నింగి దిగ్భాంతిం జెందంగ (మోయ, 
ఒక చేత శూలంబు నొక చేత ఖడ్గంబు 
దిగ్గజంబుల గుండె దిగ్గురనంగ, 
ఒక చేత పాశంబు నొక చేత కేశముల్‌ 
కాలాధికారంబు కలత వడగ, 
ఒక చేత మంత్రంబు నొక చేత తంత్రంబు 
మంత్ర తంత్రజ్ఞాల మదము లణగ, 
భూతగణములు తన వెంట భుగ్నభిదుర 
చయములై సాగ బ్రమథనిచయము క్షుదిత 
బహుబలములై కదలిరాగ వల్లన గతి 
వెడలె దక్షాధ్వరధ్వంసవిజ్ఞుం దగుచు. 507 


ఒంటి కాలి మీద, జంట పాదము లందు, 

పాదబహుళమందు, పాదరహిత 

మగుచు భూతగణము లాక్రాంతగీర్వాణ 

వచనభంగులందు భద్రులగుచు; 508 


ఆకలిం గొన్న సింగములు హస్తికమున్‌ గని యొక్కమారుగా 
దూకిన చందమా భృగువిధూతులు దక్షుని యాగశాలపై 

దూకిరి శర్భ దశ్ళ్చరభ దూయుడు కోయుడు దుర్మదాంధులన్‌ 
నూకుడు హవ్యవాహనుని నోట యటంచు రణస్థవిష్ణులై, 509 


కొందజు యజమాను కోట్టముల్‌ కూల్చంగ 
కొందజా పత్చుల కొంపం గూల్చ 

కొంద అగ్నీధ్రాదు లందు డంబముం గూల్చ 
కొందటు వేదికల్‌ కూలంగొట్ట 

కొందటు పంటిళ్ళు కొందజు వంటిళ్ళు 
కొందజు పందిళ్ళు కూలంగొట్ట 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 113 


వాం 


చండీశ్వరుండు తన్నెం జండమయూఖుని 


కొంద అగ్నుల నార్పం గొంద టాహుతు లూడ్చ పళ్ళికిలించగా పళు రాల్ఫె 


కొంద జా పాత్రలు గుల్ల జేయ తే.గీ. వీరభద్రుండు నిజలక్ష్యవీక్షణమున 
తే.గీ. కొంద అందు మునులం బట్టి కొట్టుచుండ దకు పెబడి పదవేసి వకమందుం 
కొంద అభ్యాగతులం బాజం గొట్టుచుండ ద్రొక్కి విలవిల లాడు నా ద్రోహి శిరము 
నందణునుం జేరి దక్షునియజ్ఞశాల నరికి హోమాగ్ని వైచెం దీవరము దీర. 514 
నాశ మొనరించి రయ్యెడం బాశుపతులు. 510 
తే.గీ. అయ్య చెప్పిన పని యైన దంచు గాక 
కం. కళకళ లాడెడు యాగము అమ్మ చితికారకునిం జంపినా మటన్న 
కళ కాలము లోన ప్రళయకాలాకులమై యాత్మసంతృప్తి నుత్సాహ మంది వారు 
దళితఫల మగుటం జూచుచు వెండి కొండకుం జని విన్నవించి నారు. 515 
గళవళపడి రెల్ల యజ్ఞకార్యనిరతులున్‌. 511 : 
లయగ్రాహి. 
కం. బిత్తర వోయిన దక్షుండు పుత్రుండగు దక్షునకు సత్రమునం బట్టిన వి 
హత్తెరి వీరెవరు నన్ను యాగంబునుం జే చిత్రమగు దుర్గతికి క్షేత్ర దళితుండై 
నిత్తరి నద్దుట కంచు హ ఆత్రమున బ్రహ్మయుం ద్రినేత్రు దరిం జేరి తన 
టాత్తుగ నెదిరింప సాగె ఠావుల నిలువన్‌. 512 గోత్రమును గావుమని స్తోత్ర మొనరించెన్‌ 


మిత్రులకు రక్షకుండ ! శత్రులకు శిక్షకుండ ! 

మిత్రులగు శత్రులకు మిత్రుండగువాడా ! 

మిత్రుండగు దక్షునిక శత్రువుగ చూడకుము 

పుత్రి మరణించె నిక పుత్రుందవు గమ్మా! 516 


కం. మొన నిలచిన దక్షుని, ద 
క్షుని పరివారమునుం గలిపి చూర్ణ మొనర్చన్‌ 
స్తనితవిషాణాంబుదమద 


వనజములై మీదం బడిరి భవుసంతతులున్‌. 518 
వ. మహదహంకారంబు ముందు జీవాహంకారంబది యెంత, జన్నంబుల 


నన్నంబులు విభజింతుము నీకుమా బన్నంబులం దొలగించు మన్న విన్నపంబులు 


2 


జిగిలి మీసములాడ సృవహస్తుండై హోమ 
మును సల్పు నా భృగుమునినిం బట్టి 


జేసినంత భవుండునుం బ్రీతుండై. 517 
మణిమంతుండా సభా మంటపమ్మున నీద్చి 
పడవేయ మీసముల్‌ భవుండు పెటికె ఆ.వె. మేక తలను దెచ్చి మేని కంటించి నా 
జ, జలే = 
నందీశ్వరుండు భగు సందావముం జూచి పేరుం జెప్పు డతని పెరిమె లేచు, 


వెండి కొండ కతండు విలువ నిచ్చెడుమీద 


పట్టి కన్నులు రెండుం బట్టి 'పెఠి3, 
యాగ మాచరింప నరుగు డింక ! 518 


114 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 115 


ar) 


వ. అనుచు నమ్మహేశుండు బ్రహ్మాదులకు సెలవొసంగి తాను హిమవంతంబున 
ననిర్వచనీయంబగు స్వస్వరూపధ్యానంబునం దపోమగ్నుండయ్యె నంత బ్రహ్మాదులును 
శివానుమతంబున దక్ష్మప్రజాపతిం (బ్రతికించి యాగంబుం బరిపూర్ణంబుం జేసి 
సుఖంబు నుండిరి. 519 


ఇది శ్రీవానవీవురాణమునందు దక్షయజ్ఞవిధ్వంన మనాదు ఇరువది రెండవ 
అధ్యాయము సంపూర్ణము. 


(సురాళము= కోపావేశము, ఉపాకృతాజము= యజ్ఞమునందు అభిమంక్రించి చంపబడు 
మేక, ధిష్టము= స్థానము, రక్తాత్మగము= రక్తమున నుండు వేడి, నిదేష్టము= ఆజ్ఞాపించునది, 
అణవ్యము=అణువులుపండు భూమి, జన్నియలు= దేవతలకోసం విడిచిన జంతువులు, 
ఉత్మట= వేగమైన, విసృత్వర= ప్రసరించు, భిన్నభ= భిత్‌+నభ= నభమును భేదించునది, 
స్విన్న= చెమటలు పట్టిన, వ్యత్యస్తార్థ విభూతి= తడబాటుచే (పేలిన వస్తువు, దూసిన= 
వేగముగా వెలువడిన, వియద్యంత్రార్భటి= పిడుగులమోత, నిటలాక్షాప్తి= నుదటికన్నున్న, 
పదార్థము= స్థాణువు, భుగ్న భిదుర చయము= వంగిపయనించు వజ్రాయుధ సమూహము, 
వల్గనగతి= వేగముగా విడువబడి కాళ్ళుకదిలించుచు పాజెడి అశ్వగతి, భృగు విధూతులు= 
శివగణములు, స్తనిత విషాణ= గర్జించు దంతాలు, మదవనజము = మృగమనే ఒకజాతి 
ఏనుగు, సందావము= పలాయనము) 


116 శ్రీవాసవీ పురాణము 


ఇరువది మూడవ అధ్యాయము 


కం. దురిత దురీహ దురాశయ 
దురహంకారాప్త కుజన దుర్మద హరణో 
త్తర సంభావిత సుజనా 
కర కర నికరార్చితాభ్ర కంజదళాక్షీ ! 


ముత్యాలసరము. 
వీరభద్రుని విజయగాథను 
విన్న వైశ్యులు విశ్రమింపక 
భస్మమై సతి భస్మధరు సతి 
ఎప్పుడాయెను చెప్పుడనన్‌. 520 


కం. అప్పుడు సాలంకాయను 
దప్పుణ్యకథాక్రమంబు నమృతమహత్త్వం 
బొప్పుగం జెప్పగ సాగెను 
చప్పున ననభిజ్ఞులకును చదువగు రీతిన్‌ ! 521 


ఉ. మేషముఖంబు నొంది మఘమృష్టయశోధరుండాయె దక్షుండున్‌, 
శేషచితావిశేషమును జేత ధరించి హరుండు వ్యగ్రుండై 
దోషదినావధుల్‌ తిరుగ దోషవలాహక భీతింజేసి ప్ర 
త్యూషవిహర్త లాత్రము నధోక్షజు జేరి వచింప నాతండున్‌. 522 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 117 


వాం 


చం. సతి చనిపోయి శంకరుండు సంసృతిం దప్పి చరించు చుండ నే 
గతి సుతుం డుద్భవించు, ననుం గాలుని కర్పణం జేయునంచు లో 
నతిదురభిగహాప్తి నసురాధిపుం డుగ్రతరాపరాజితుం 
గతి నెదిరించి వంచె సురగర్వమహత్త్వ మహీనమోహుండై ! 527 


ఉ. ఇందిర పుట్టినిల్లు ధరియించెడు స్థాణు వలక్ష్యగామియై 
చిందులు వేయుటల్‌ కరము చిత్రమెకా దతిఘోరమంచుం దా 
నందుకొనెన్‌ సుదర్శనము నాత్మగతార్థవిశేషశేషమున్‌ 
చిందర వందరై శివుని చేతిని వీడి పడంగ వేసినన్‌. 523 


ఉ. సంగరదుర్నిరీక్ష్యుం దుపజాపకళానిధి కాశ్యపుండు వ 
జ్రాంగుండు వాసవాంతకుని జన్మకు జన్మము ధారవోయ ను 
త్సంగము తారకాసురవిసర్పణ మాయెం దదాది దైత్యులున్‌ 
సంగడి గట్టి సంతతము స్వర్గముపై గురివెట్టి రస్రముల్‌. 528 


వ. సుదర్శనాహతిభిన్నంబైన సతీవిముక్తదివ్యతనూవిశేషం బష్టాదశ ఖండంబులై 
ధరణిం బడ నాయా క్షేత్రంబు లయ్యాయెడల శక్తిపీఠంబులైచెన్నాందె నందయ్యంబ 
లంకయందు శాంకరిగను, కంచి యందు కామాక్షిగను, ప్రద్యుమ్నమున శృంగళగను, 
కౌంచమందు చాముండిగను, నలంపురమున జోగులాంబగను, శ్రీశెలంబున 
భమరాంబగను, కొల్లాపురంబున మహాలక్ష్మిగను, మాహుర్యంబున నేకవీరగను, 
నుజ్జయిని మహాకాళిగను, పీఠికాపురంబునం బురుహూతికగను, ఓధ్యంబున 
గిరిజగను, దక్షవాటిక మాణిక్యాంబికగను, హరిక్షేత్రంబునం గామరూపగను, 
ప్రయాగలో మాధవేశ్వరిగను, జ్వాలాపురంబున వైష్ణవిగను, గయలో మాంగల్య 


ఉ. నల్లని కారుమేఘము లనం జను రక్కసిమూక లేకమై 
కొల్లగ నుక్కు తేరులనుం గూర్చిన గండ్రఘురాలకమ్ములన్‌ 
బల్లిదులై విరోధి జనభంజనమం దెరగొన్న బంటులై 


తల్లడ వెట్టి రెల్ల సురతారకుల న్నాక తారకాధ్యతన్‌. 529 
గౌరిగను, వారణాసిలో విశాలాక్షిగను, కాళ్ళీరమందు సరస్వతిగను వివిధ ట్‌ 
తేజోరూపంబుల నెలవొంది శుంభ నిశుంభ మహిషాద్యసుర దురహంకార సంహార ఆ.వె. తిరుగులేని వరము లిరవైన తారకుం 
విహారంబుల నహరాంతరీహా మహోన్నతులగు సుజనవ్రాతంబుం గాపాడు చుండ. డరుగ నింద్రగణము లిరవుం దప్పి 
524 పరుగు లిడిన వరుగం దెరువులు గనరాక 
మరుగు లందు దూరం దరుమ బడుచు. 580 


ఆ.వె. చావు దెబ్బం దిన్న సాయంసమయజులు 
చాటు మాటులందు రాటుదేరి వజ్రాయుధము పారవైచి దేవేంద్రుండు 
చాల కాలమునకు చాలుదు మంచు ఖే పారెం దారకు నోర్చు బలము లేక, 
చరుల మీద దాడి సలుపంజనిరి. 525 ధనరాసులను వీడి ధనదుండు పరుగెత్తె 
చండ తారకు నోర్చు శక్తి లేక, 
కాలపాశము వీడి కాలుం డెందే నేగెం 
గవయు తారకు నోర్చు కడిమి లేక, 
వరుణాగ్ని వాయువుల్‌ ప్రాభవంబులు దక్కి 
కొలిచిరా తారకు నిలుప లేక, 


2 


తే.గీ. తారకాసురుం డనువాడు తపము సలిపి 
మరణ మన్నది లేకుండ వరము వేడ 
శివతనూజుండు గాని నిర్జింప డంచు 
నలువ వరమిచ్చె; నతండందు నాయకుండు. 526 


118 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 119 


వాం 


తే.గీ. కడకు కడ దిక్కు వేలుపుం గదలె నెటకొ, 

కోన టేండును రక్కసి కోనం జేరె, 

లోకముల నెల్ల దైత్యకల్లోల మావ 

హింపం దారకు తేజాన హింసం జెలంగె. 531 
ముత్యాలసరము. 

మునుల పత్నులు కనుల నీరిడ 

సురుల పత్నులు సొమ్మసిల్లగ 

మనుజ పత్నులు మరణ మొందగ 

పురుషు లందరు పుటుకు మనిరి. 532 
ఆ.వె. సృష్టికార్యమెల్లం జెరం బట్టి తారకుం 

డనుమతింప డాయె నమరధర్మ 

శాస్త్రములను వాని చట్టముల్‌ బాటింప 

ముగురు మూర్తులకును దిగులు వుట్ట. 533 


ఉ. ఎట్టి దురాత్ము సృష్టి యొనరించితినంచు విరించి వంచె మో, 
మిట్టి దురాకృతంబుం గన నీకొన లేకయొ మౌనమూనె ము 
మ్ముట్టువు, పట్టరాని బలిమూర్ధకృతార్థకృతాంతదానవున్‌ 
బట్టెడు బాధ్యతం బొగులు పార్థివుం డొండె యతండు వెన్నుండే ! 534 


శా. ఏ కర్తవ్యము నిర్వహింప మును లోకేశుండు స్థాణుండు నా 
సాకారాచ్యుతు నిర్ణయించె నిపుడా సంసారసంరక్షణం 
బా కౌమోదకపాణి బాధ్యత కదే ! హంకారహింసారతిన్‌ 
లోకంబుల్‌ బలిగొంచు తారకుడు కాలూనన్‌-ఉపేక్షించునే !? 585 


వ. కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులకు నియంతయు, రూప రస 
గంధ శబ్ద స్పర్శ చింతల కతీతుండును, జరా మరణ శోక పాప క్షుత్సిపాసా 
రహితుండును, అస్తి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతేతి గుణ వికార 
మృగ్యుండును, యశ ణ్శీ వీర్య వైరాగ్య జ్ఞానైశ్వర్యాధీశ్వరుండును, షడింద్రియ 
నియామకుండునునగు షడ్గుణేశుండు మహావిష్ణువున కసాధ్యముండునా? 536 


120 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


సకలానర్థవినాళినిన్‌, సహజచిచ్చైతన్యవిశ్వంభరన్‌, 
(ప్రకటానందవిరాజితన్‌, పరమపారంపర్యపర్వ్యేషితన్‌, 
వికటోపాకరణాసురాభ్రఖిదురన్‌, వృద్ధశ్రవోత్సేకమున్‌, 
త్రికళన్‌, సోదరి బ్రాణశక్తిం దలచెన్‌ దేవిన్‌ రయిరైష్ణవిన్‌. 


అన్న విష్ణు వాత్మ నవధాన మొనరింప 
నవతరించె నెదుట నపరశక్తి, 

చెల్లి జూచి వెన్ను డల్లారు ముద్దుగా 
నవతరింపు మనియె నవని మరల. 


కారణ మడుగదు నుడువదు 

నారాయణి మారుమాట నగరాట్‌హిమవ 
న్నారీమణి మేనా దే 

వీరూఢంబై జనింప వేడ్మం జనుచున్‌ ! 


పరిశుద్దాన్నయమైన హైమనగరాడ్వంశం బనుస్యూతమై 
నిరపాయం బకలంకకీర్తి సతముం దీప్తంబుగాన్‌ మేనకన్‌ 
గిరిరాజ్జిన్‌ పితృకన్యకామణిని భక్తిం దన్ను నిత్యంబు గూ 
తురుగాం గోరెడు దాని నమ్మయన సంతోషంబునన్‌ గర్భమై, 


హిమవంతుని గిరిగ్భృహము మ 
హిమవంతముం జేసె శక్తి హిమవత్సుతయె, 
అమరారి తారకుని ధృతి 

హిమవంతునిం దండ్రి జేసె నీశ్వరి కౌరా! 


ఎదురు చూచిన క్షణములు హృదయ మొనయ 
నెదుట చిన్నారి మురిపముల్‌ ముదముం గూర్చ 
నాత్మ నానందపాథోధి నమృత మలర 

రాజు రాజ్యంబు జగములున్‌ రక్ష నొంది. 


వాం 


537 


58358 


539 


540 


541 


542 


121 


కవిరాజ విరాజితము. 
ఘన జని నాద మకార ఉకార మకారము లందున సంపుటిగాన్‌ ఇరువది నాల్గవ అధ్యాయము 
ఘన జని నామ ముకార మకార అకారములన్‌ జనియించె నుమా 
యను ప్రణవాన్విత మౌ స్వరమై వినయంబునం బల్మిన వారలకున్‌ 
ధనమును ధాన్యము ధైర్యము స్థెర్యము ధర్మపథమ్మున వృద్ధియగున్‌ ! 5483 కం. ఆనందామృత వర్షిణి ! 
గానకళాలోక చంద్రికా హిందోళా ! 


సేనా కదనకుతూహల ! 
ఇది శ్రీవానవీవురాణమునందలి గిరిజాజన్థువుత్తాంత మనెడి ఇరువదిమూదవ గాన కీరాబి మాతృకా శ్యామాంగీ | 
మధ 


అధ్యాయము సంపూర్ణము. 
తే.గీ. ఆదిమధ్యాంతరహిత మహామయూఖ 


మిడిసిపడు నొక్క మిణుగురు మింగ నొక్క 
టేని కడుపున బుట్టుటా బుషివరేణ్య | 


(వలాహక= రాక్షస, ప్రత్యూష విహర్తలు= దేవతలు, ఉపజాపము= భేదోపాయము, అనుచు నాశ్చర్య పడిరి వైశ్యర్ను లంత. 544 
విసర్పణము= ప్రసరణము, పరమ పారంపర్య= పరాశక్తి సృష్టి క్రమము, పర్యేషితము= వ. సాలంకాయనుండును నవ్వారి తర్మంబునకు మిగుల సంతసించి తలయూచి. 


వెదకబడినది, వికటోపాకరణాసురాభ్ర భిదుర= వంకరదారిలో వేదాభ్యాసము చేయు రాక్షసు మ. ల 
లనెడు మేఘములకు వజ్రాయుధం, కృతార్ధ కృతాంత= అశుభకార్యములు నెరవేరినవాడు, తే.గీ. ఏ మహాతత్త్వ మజుని సృష్టించె నపుడు, 
రయిర్వైష్టవి= ప్రవాహంలా వ్యాపించే శక్తి, పితృకన్యకామణి= వైరాజులను పితృదేవతల ఆ మహాసత్వ మతని నియమము ముందు 
మానసపుత్రిక) కట్టుబడి యుండుటన వింతగా ధ్వనించు 


నయ్యు నియమంబుం బాటింప నగును గాదె! 546 


ఉ. తాను సృజించు విశ్వమున ధర్మములున్‌ సృజియించె నమ్మహా 
మానుషుం డాతం డవ్వి యవమాన మొనర్చిన నేమి ధర్మ మో 
మానవవర్యులార ! అని మౌనివరుండు వచింప వైశ్యులున్‌ 
బెనుగదా యటంచు విన నాపయి గాథ వచింప వేడినన్‌. 547 


శా. సాలంకాయనుండున్‌ వచించె గిరిజాసౌభాగ్యచారిత్రమున్‌, 
బాలన్‌ పర్వతరాజపుత్రిని సదాబాలేందుమౌళిన్‌ మదిన్‌ 
కీలించుం బతియంచు నప్పడతి నా కేదారుం డెబ్బంగి సం 
బాళించెన్‌, క్షతమానసం బెటుల సామాన్యస్థితిన్‌ బొందెనో ? 548 


122 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 123 


వాం 


ఉ. తారకు నోర్వరాకం దమ తావులం దప్పి చరించు దేవతల్‌ 
దూరని తావులే దసపుదుండగముల్‌ భరియింప లేక లో 
దూరని తీరు లేదటుల దొర్లిన కాలము లెక్క లేదు, తా 
త్సారము సైపలేక యిక దండుగ వెళ్లిరి ధాత వేడగన్‌. 


సుముఖీ వృత్తము. 
వెడలి విరించి విపంచికలం 
దడిసెడు మంచి తటిం గరముల్‌ 
ముడిచి వచింప ముసించు విధిం 
గడప నతండుం గరంగె దయన్‌. 


వ. అటుల దివిజుల డగ్గుత్తికలం గరంగిన నలువ నాకాధిపుం జూచి. 


కమలనగీతి వృత్తము. 
ఓయి దివ్యనాయకా, కదోయి నీదు దోష 
మీ యనంతదుఃఖమున కహీనకారణంబు ? 
పాయవాట నున్న దఘము పయనమగుము మఘవ, 
పాయవాజం దారకాస్థపప్రమం గడంగు మింక. 


తే.గి. ధాత వచనంబు కొంత రాద్ధాంత మగుచు 
సాంత్వనంబును నగుచున్న సారు నరసి 
దోషి వన్నందు కత్యంతరోషమూని 
కారణముం జెప్పుమనె ముందు గట్టుదాయ. 


వ. అంతం గమలజుండు నొకింత కోపంబున నిట్లనియె. 


శా. కామక్రోధమదాదులందు విముఖుల్‌, కారుణ్యగంగాధరుల్‌, 
క్షేమస్టైర్య విరాజమానులు కదా చింతింప మీ దేవతల్‌ ; 


549 


550 


551 


552 


553 
554 


మోమాటం బటులుంచు డందు నొకందున్‌ ముఖ్యంబు కాలేదు మీ 


భామాశ్రీపదవీవిమోహ వితతిప్రాకారబాహ్యంబులై ! 


124 శ్రీవాసవీ పురాణము 


రరర 


కం. 


ఆ.వె. 


దోషము కాదె మీ దివిజదుహ్యగవీగుణముల్‌ త్యజించుటల్‌, 

దోషజు లౌచుం దామసము దూకుట, దుర్దణగంధమత్తులై 
శోషితదోషులౌ బుషుల జోలికిం బోవుట, సాధ్విశాపమై 
దూషితవేషులౌట గన దోషము గాక మరేమి టందురో ? 556 


తారే లోకములం దమేయపదవీతారుణ్యసంపన్నులా ? 

కారే తాపసవృత్తిదైత్యులయినన్‌ కామ్యార్థసిద్ధుల్‌ బలా ! 

నీ రేతావునం బుట్టినం గడంగి మున్నీరై తరించుం గదే- 

క్షీరాబ్టిం బడు చిన్ము మాత్ర మరయన్‌ క్షీణింపదే తప్తమై ! 557 
ఉన్నతకులమునం బుట్టినం 

బన్నుగం దమ ధర్మములను బాటింపనగున్‌, 

కన్నులు నెత్తికి నెక్కినం 

బన్నములం బడును కులము పతనంబగుచున్‌ ! 558 
అనుచుం దిట్టుచున్న యజుని మోమునుం జూడ 

లేక తలలు వంచి నాకసదులు 

తప్పు సైచు మనుచు దయం జూపు మనుచును 

దారిం జూపు మనుచు దండమిడిరి. 559 


వినయము జూపు దేవతల విన్నపముల్‌ విని బ్రహ్మదేవుండున్‌ 
విను వలనూను మార్గమిక వేద్యము, విద్విషుం డంతమొందగా 
ననె నిటు లోయి దేవపతి, హైమవతిన్‌, హిమవంతు పుత్రికన్‌, 
మునుపటి తావుంజేర్చు డఘమోక్షమునొందుడు, సేమమయ్యెడున్‌ 1560 


వ. నలువ నుడువులం గడు పుడుకుం దొడుకులం బదసిన వడుపున నొడలు 


ఆ.వె. 


బుల్మరించియుం బడయునెడం దడుమరాక నొండొరులు మొగంబులు జూచు 
కొనుచుండ నతండును వారి గొణగుడు నుడుపం గడంగి. 561 


దక్షవాటి నుండి దాక్షాయణీదేవి 

విశ్వపాలకుండు విష్ణు నాజ్ఞ 

హైమవతిగ బుట్టె నామెకుం బుట్టును 

తారకాంతకుండు (తకు గరుణ ! 562 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 125 


ar) 


వ. కావున విరాగియై హిమవన్నగంబునం దపం బొనరించు శివుని మనంబునం 
బార్వతిం బ్రతిష్టింపం బ్రయత్నింపుడు, పొందని వీడ్మొలుపం గాందిశీకులై యెడనెడం 
దిరుగాడు దేవ గణంబు లెల్ల మేరువుంజేరి సమాలోచనంబుండ దేవగురుండగు 
బృహస్పతి యింద్రు నవలోకించి. 563 

కమలనగీతి. సురపతీ ! మహేశుం డిపుడు సురతవిముఖమౌని, 
గిరిజ యతని బతిగ మదిని గెలువ నెంచు జాణ, 
మరునిం బిలిచి హరుని మదిని మరులు గొలుపం బంపు 
మరి నిషూదనమున జాప్య మసలు పనికి రాదు 564 


కం. అని పలుకగ ననిమిషపతి 
మనసిజు మదిం దలచి పిలిచి మదనా నీపై 
మన మిడుమల సుడి6 గడచుట, 


మనుగడ మునుపటు గడపుట మనియున్న దనెన్‌. 565 
వ. మదనుండునుం దన యవసరంబున కదను దొరికిన దిక దన బలంబుం 
జూపింతునను నహంకారంబున నిట్లనియె. 566 


కం. అంకెకుం గొని తెచ్చెదం గద 
పొంకము నందున్న చాలు పురహరునైనన్‌, 
సంకోచ మేల శతమఖ ! 
సంకేతము నిమ్ము పోయి సాధింతు వెసన్‌ ! 567 


కం. అనవిని పురందరుండుం దా 

ననుకొన్నది చేతునన్న యాతని వేనో 

ళృను గొనియాడి, పురహరుని 

మనమున మరులన్న నేమి మాటలె యనుడున్‌. 56రి 
తే.గీ. మందమారుత దోదూయమాన మకర 

కేతనము వాడు, రాచిల్మ రౌతువాడు, 

టీని యనుమాన మవమాన మైనవాడు 

రూషితాంగుండు పల్కె నుక్రోష మంది. 569 


126 శ్రీవాసవీ పురాణము 


2 


పండుటాకులు దించు బతుకు తాపసి యైన 
నరవిందమున వాని మరుల ముంతు, 
నాహారమును మాని నీహారముల నాను 
మునులనైన నశోకమున జయింతు, 
భౌతికంబుల వోని వల్మలాజిను లైనం 
జూతంబు వేతునా సురత మంటు, 
నాజన్మబ్రహ్మచర్యానువర్తను లైన 
నవ మల్లికను గొట్టి నలుతు మరుల, 
తే.గీ. ఊర్ధ్వ రేతస్ముండైన నీలోత్సలమున 
బంటు గావలె గాదె నా వింటి ముందు; 
మున్ను సతి నేలుకొనె గాదె, ముదిత తలపుం 
గలుగంజేయుట యేమంత కఠిన మధిప ! 570 


కం. ఆశీర్వదించి పంపుడు, 
ఈశుని కల్యాణఘడియ కేతెంచుడు మీ 
రాశించు ఫలము దక్కును, 
క్లేశంబులుం దొలగు నంచుం గేళుల్‌ మోడ్బెన్‌. 571 


ఉ. దేవత లంత కంతునకు దీవెనలం గురిపించి, పోయి ర 
మ్మో వలరాజ, స్వర్షమున కూపిరి వోయు మటంచుం బల్మిరా 
భావజుండుం బరాక్రమవిపశ్చితదర్పసమృద్ధబంభరా 
రావము లగ్రభాగమునం గ్రాలగ సాగె హిమాద్రిం జేరంగా. 572 


ఇది శ్రీవాసవీపురాణమునందలి గిరిజాశంకరులం గూర్చు మదనుని ప్రయాణమను 
ఇరువదినాల్లవ అధ్యాయము సంపూర్ణము. 


(అసపుడు= రాక్షసుడు, ముసించు= చెడు, ఆస్థ= ప్రయత్నము, ప్రమ= యదార్ధజ్ఞానము, 
గట్టుదాయ= ఇంద్రుడు, సాధ్విపాళి= పతివ్రతల సమూహము, విద్విషుడు= రాక్షసుడు, 
విపశ్చిత= చదివిన) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 127 


వాం 


ఇరువది యెదవ అధ్యాయము 


కం. అతులిత కరుణా విచలీ 
కృత దుషృత భక్త పాల! కృత దివ్యాలం 
కృత మానస పరిజన నుత! 
నత లౌకిక తత్త్వలోక ! నలినజ వినుతా! 


పంచ చామరము. 
మునీంద్రుం డింపు మీరం బల్కు మూలగాథ మధ్యలో 
మనోజుదర్చ మాలకించి మాన్యవైశ్యు లాత్రతన్‌ 
వినీతుండై తపించు వాండు వేల్పుటౌజు ముందటన్‌ 
వినముండై తపించెనే కవీ వచింపవే యనన్‌ ! 


కం. నుడివెడు కథ నడుమ నడుమ 
వొడమెడు తడుముడులం గడపు బుడముల నడుగన్‌ 
కడివెడు పసిడి బడసినటు 
లెడద కడిమి నుడువం దొడగె నినుమడి మునియున్‌ ! 


తే.గీ. దేవకార్యార్థ మింద్రుండు దివిజతతుల 
జయజయధ్వానముల మధ్య, శంభుదీక్ష 
పార్వతీవరణార్థమై పరంగం జేయు 
మంచుం బుత్తెంచ, మదనుండు మంచి దంచు. 


2 


తుహినాక్టమారుత దోదూయమానుండదై 
మకరాధిపుండు మేను మచి కాల, 

మధుబీజముల మెక్కి మత్తుగా తూంగాడు 
కీరసముదాయంబు కెరలి సాగ, 


128 శ్రీవాసవీ 


5/8 


574 


575 


తే.గీ. 


కం. 


పుంద్రేక్షుచాప త్రిపుంద్రేక్షణం బుండి 
బాణపంచక మొక్క బారు తీర, 
(భ్రమరటంకార విభ్రమరథాంగవిముక్త 
సురభూపరాగంబు సుడులు రేగ, 
మరులు పులుముచు ముందుగా మార్గమెల్ల 
సంత పజచుచుం జనగ వసంతుం డెలమి 
పరమయోగంబు నందున్న పరమశివుని 
కనులు తెటిపింతు ననుచు నాగదముం బూని ...... 576 


అమరసఖులు వీడు కొలుప 
నమరిన గరిమపు తురాయి నతివకుం జూపన్‌ 
తమికొని యిలుం జేరి సతిని 


సమరంబున శివుని గెలువ సమ్మతి వేడెన్‌. 577 

వ. అంతట న య్యనంతసృష్టిస్థితిదక్షయగు రతిదేవి పతి వచనంబులం గడుం 

గడు వెజంగంది - 578 
శా. నీవేమీ, పరమేశుతోడ రణమేమీ, వైర మెట్లేర్పడెన్‌ ? 


2 


గ్రావంబద్ది, మృణాళ నాళమిది; నీ కాయంబ దేమైన వ 
జ్రావిష్టంబె ? సమస్తవిశ్వరచనా యజ్ఞాభినీతాభవున్‌ 
భావోత్పన్నుండ వీవు గెల్వ గలవే పంచాశుగా ? పల్మవే | 5/9 


ఏమాయె దక్షుండు యీశానుం గాదని 
యజ్ఞం బొనర్చిన యాపనమున ? 
ఏమాయె బరమేష్టి యీశానుం గాదని 
రక్తి మున్టిన యపరాధమునకు ? 
ఏమైరి రంభాదు లీశానుం గాదని 
తాపసేంద్రుల జార్చు తప్పిదమున ? 
ఏమాయె సురనాథుం డీశానుం గాదని 
భోగంబులం దేలు బుద్ది కతన ? 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 129 


తే.గీ. 


ఆ.వె. 


కం, 


ఆ.వె. 


కం. 


130 


ఏమి కావలె ననుకొంటి వీశు నోర్చి 

మరలి వత్తువె, పోవద్దు, మాట వినుము; 

తలకు మించిన కార్యంబు దలపంబోకు 

మో రమామానసకుమార! మూరింబోకు. 580 


అనుచు నచ్చం జెప్పు ననుకూలవతిం జూచి 

మదనుం దతిశయమున నదురు వడక 

నింతి ననునయింప నింపైన పల్ముల 

ధర్మబోధ యనంగం దరకటించె. 581 


దేవ బ్రాహ్మణ గోగణ 

సేవాధర్మంబుం దప్పి జీవించుటయున్‌ 

జీవించుటయా సఖియా ! 

జీవించెద దివిజలోకసేవార్థంబై . 582 


మంచిపనికి మేను వంచి నిల్చెడువాని 

మంచిదంచు మెచ్చి పంచవలయు, 

వంచరాదు తప్పు లెంచిచూపుచు వాని, 

నంచితంబు శమనుం బంచుకొనుట. 583 


అనుమాన మదేల మగని 

పనితనమును నమ్మరాదొ పడతీ రతి నీ 

కనికరము కలిగె నేనిన్‌ 

పనిచెద శివునైనం బడతి పయ్యెదం బట్టన్‌ ! 584 
ఏయెడ జన్మమొంది మన మింతటి వారలమై చరింతుమో, 

ఆ యెడ శత్రుహస్తగతమై పరపీడితమై కృశింపగన్‌ 

న్యాయమె స్వార్థచింతనము ! నష్టమునై వెనుదీయ వచ్చునే? 
పాయుదుంగాక ప్రాణములం బాయను బాధ్యత వెంటరమ్మికన్‌. 585 


శ్రీవాసవీ పురాణము 


కం. అని మదనుండు పలుకుటం గని 


చం. 


కం. 


2 


మనమునం గళవళ పడి సతి మగండిక వినడం 
చునుం దనకునుం జనుటె యుచిత 
మనుకొని తడబడుచుం బలికె నాత్మేశునితో. 586 


నీ వెనువెంట నుందునని నిశ్చయముం బ్రకటించి నాడు, నే 

డా వడి నొంటి వీడ నిను నైదువం గానొకొ ప్రాణనాథ! ము 
న్నావిధి హెచ్చరించుటన నాలిగ నావిధి చొప్పు, నీకునా 

భావము నచ్చకున్న పద, భంగము సేతము భర్షుయోగమున్‌ ! 587 


అని వెనువెంట రాగ రతి, 'హైమసుమావృతరథ్యముల్‌ ఏమో 
హనముగ మోహరింపం జనె నంగజుం, దంత వసంతమంత్రణం 
బునం బుయిలోట లేక వెస భూతపతిన్‌ హిమవన్నగంబునన్‌ 

హనువు జయించి చిత్తమున హైమవతి న్నిలుపంగ బంటుయై. 588 


మనసిజు సంరంభముం గని 

దనుజారిగణంబు లెల్ల ధైర్యంబున నా 

వెనువెంట బయలు దేరిరి 

కనుంగొన సుమశరసమరసుగంధార్భటులన్‌ | 589 


హయహేష లవి చూడ నవ్యక్తమాధుర్య 
మృదు నిస్వనంబుల మేళనములు, 
కేతనంబది నక్ర కించులు కోత్సాత 
పటపటాత్మార దిగ్సమకరంబు, 
ఛత్రంబు శశముక్త చంద్రోపమానంబు 
తపనాతపవిదాహ తారకంబు, 
వందిమాగధులు గోర్వంక కోకిలములు, 
వేదఘోషను చేయు భృంగపాళి, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 131 


వాం 


తే.గీ. మనసు మధుకోశ మొనరించు మాధవమున 
సమరసన్నాహమునుం జూచి చకితులైరి 
ప్రణయమా లేక ప్రళయమా పంచశరుని 
రధము పొనరించు లక్ష్య సంరంభ మంచు! 590 


తే.గీ. అటుల మదనాంగ చతురంగపటలి కదలి 
రజతగిరి నెల్ల ముంచెత్తి రాయిడింప 
శిలలు సుందరులై వన్నె చీరలూన 
గిరికిరీటము పచ్చల గేహమాయె ! 591 


2 


బొట్టుబొట్టుగరాలు పూదేనెలం ద్రావి 

మోవి పంచమమీను మావితరులు, 
ఏలాలవలికల తీవ పందిళ్ళపై 

కురువిందతరు పుష్పగుచ్చతతులు, 
చందనకోటర సర్పమండల భుక్త 

శేషానిలముల విశేషణములు, 
నిలువెల్లం జిరునవ్వు లొలయు చేతుల జారి 

సడిం జేయు విరులందు చంపకములు, 
తే.గీ. మెట్ట దామర పూదేనెం బొట్టనిండ 
మరుని మత్తెక్కం గీర్తించు మధుకరములు, 
మొగలి తావులు, సురపొన్న పొగడ పూలు, 
చైత్ర నందనముల మించె శంభు నెలవు! 592 


వ. అటుల తన పరివార పదక్రమణంబుల శృంగార రసాభిషిక్తంబై వెలుగొందు 
హిమవన్నగ శోభలం దిలకించుచుం దలయూచు మదనుం డం దగాధయోగాగ్ని 
మగ్నంబై మైనాకుంబలె నిశ్చలంబును జ్ఞానానందమయంబును విశ్వభావనంబునగు 
లక్ష్యంబుం గాంచి కన్నులు చెదురం జిత్తంబు తత్తరవడ మనంబున నిట్లు తలపోయ 
సాగ, 593 


132 శ్రీవాసవీ పురాణము 


అష్టమూర్తి వృత్తము. 
ఆహా యీతండ మహేశుండన ! సతీశుండు కాదో హరుడు నిన్నటి దాకన్‌ ? 
దేహం బెల్ల వెలి బూదిం దిగిచి యత్మావబోధన్‌ స్థిరముగాం బవళించెం 
బో హాశ్రీహరి! శరీరం బొడుపుం దప్పింపకోయీ! హొయలుం బంచి రచింతున్‌ 
వ్యూహంబున్‌, విరులముంతున్‌, యుగపదంబానురక్తుం బొనరుతున్‌ నిటలాక్షున్‌! 
594 

చం. అని యనిం జేం గడంగి మకరాంకుండు పంచగుణేక్షుచాప మె 

త్రి, నననరాజికల్‌ దొడంగి, తేటియ లల్లిన యల్లెత్రాటినిన్‌ 

గనులను దాటి వీనులనుం (గమ్మగ లాగి, సతీకటాక్ష సం 

జనిత నితాంతతంత్రమున శంభుసమాధిని నాటె ధృష్టుందడై. 595 


మదన దర్ప వృత్తము. 
బాణము గళముం దాకె నద్ది వాచెను నల్లగా 
బాణము శిరముం దాక నద్ది భాసిలెం దెల్లగా 
బాణము జటలం దాకె నద్ది పాజిను యేజులై 
బాణ మురమునం దాక బీట వాజి శరీరమున్‌. 596 


2 


ఒక్క వేటున చేతనౌఘంబు జతంగూర్చు 
మోహనమ్మున నూహ మొలవదాయిె, 

నాటెనా జగతినే నాట్యమాడించు యు 
న్మాదనమున ముద్ర మారదాయె, 

తగిలెనా లోకాలం దపియింపంజేయు సం 
తాపనమునం దాల్మి తలంగదాయె, 

తాకెనా తనువుల దాస్యంబుం జేయించు 
శోషణమ్మున రక్తి సోకదాయె, 

తే.గీ. నున్న దింకొక్కటే బాణ ముదియ గొనంగ 

రగులం దీసె నిశ్చేష్టాకరంబు మరుండు 

వింట సంధించె నద్దాని వీనులాన 

లాగి వదలను శంభు లలాటమునకు. 597 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 133 


కర్ర, 


కం. 


కత, 


ఆ.వె. 


నీలసరోజకోశమది నిష్టురశస్త మరుంతుదాస్త మా 

భీలవిరక్త భేదనము బిత్తలి బిత్తర వోవ నాటగన్‌, 
కాలమయూఖముల్‌ కనలి క్రమ్మిన వా ముఖసీమ నెల్లెడన్‌ 
వాలిన జిప్పలం బ్రళయభాండము బ్రద్దలుగాన్‌ జలించెడిన్‌ ! 


ఆ లోచనములు రెండును 

లోలోపల నుడికి యుడికి లోచూపున ది 
వ్యాలాజ్యము గాగ నుదుట 
నాలీథాంబకకవాట మాయస్తంబై. 

స్థాణువు చేతనమై మై 

ప్రాణము లైదుం గుదురుకొనం బ్రాతీపిక ని 
ర్వాణాకృతిం దాల్చినదో ... 

పాణింధమ కాలకూట భైషజ్యంబై ! 


విస్ఫోటంబయ్యె నయన 

విస్సారము, కంటి మంట విస్పూర్జ్దితమై 
విస్స్ఫీతమదనభూతా 

త్మాస్ఫాలన మంటు కొనియె నస్పష్టంబై ! 


భగ భగ భగ మనుచు ఫాలనేత్రపు మంట 
రేబవళ్ళకు మధ్య రేఖ జెజపె, 

ఖేచరులకు దిక్కు - భూచరులకు (మొక్కు - 
గోచరింప దునికి దాచుకొనంగ ! 


పనిచిన వేయి కన్నులునుం బ్రక్కన నిల్చిన రెండు కన్నులున్‌ 
పనంటి మొగంబు లట్టు లురుబాహిరగోళవిచేష్టితంబులై 
కనుకలిం దూలి బెగ్గడిల కంతుండు నిల్వున కాలి బూది ద 


598 


599 


600 


601 


602 


య్యె ననిమిషామృతాశన మదెక్కడం జచ్చెనొ పాప మాయెడన్‌?! 603 


శ్రీవాసవీ పురాణము 


ఉ. మంచికి బోవం జెద్దయగు మర్వుల కందు రమర్త్యకోటికిన్‌ 
మంచికి తావు లేదు కట! మాధవు సూతికి నైన శక్తికిన్‌ 
మించిన చేత చేటుకద ! మేలునుం గీడును లెక్క వచ్చునే 
సంచితదర్పధూర్వహుల సైరణం దక్కిన వెల్టిచేష్టలన్‌ | 604 


ఇది శ్రీవానవీవురాణమునందు శివునిచే నంగజు నంగదహనమను ఇదువది 
మొదవ అధ్యాయము సంవూర్ధము. 


(మధుబీజములు= దానిమ్మగింజలు, ఆవిష్టము= ఆవేశమొందినది, అభినీత= న్యాయమైన, 
మూరిబోకు= విజ్బంభించ వద్దు, తరకటించె= తర్మించెను, హనువు= గంధ ద్రవ్యము, 
కించులుకము= మీది గాలి, యుగపదము= యుగళగీతము, నన నరాజికలు= పూల 
కత్తులు, మరుంతుదము= మర్మమును తాకునది, బిత్తలి= దిసమొల, ఆలాజ్యము = 
ఇంధనము, ప్రాతీపిక= (ప్రతి కూలము, పాణింధమము= చీకటి, భైషజ్యము= మందు, 
విస్ఫారము= వింటి మోత, విస్ఫూర్ణితము = ప్రకాశవంతము, విస్ఫీత= బాగా వికసించిన, 
స్ఫాలనము= చజపు, ధూర్వహులు= భారము వహించువారు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 135 


వాం 


కం, 


ఇరువది యారవ అధ్యాయము 


కం. సదమల మానస శుభకరి ! 
మదనోద్ధృత మానస ఘన మద సంహత్రీ ! 
మృదుపద సంచారిత ముని 
పహృదయాబ్ద విరాజితాక్షరీకృత తంత్రీ ! 


మదమణగిన మదనుని కథ 

మది సుందరమయ్యు నసురుమద మడగింపన్‌ 

మొదటికె మోసము వచ్చెనె, 

తుద కేమాయెను మునీంద్ర ధూర్జటి భృకుటిన్‌ ? 605 


వ. అనుచు నాత్రంబున వైశ్యపుంగవు లడుగ మునీంద్రుండు నిట్లనియె. 606 


కర్ర; 


శశికళ. 


136 


అట్టి భయానక దృశ్యము 

గట్టెదుటనుం గాంచి యక్ష గంధర్వాదుల్‌ 

చుట్టిరి దేవేంద్రుని గని 

కట్టా యిట్టాయె ననుచుం కార్యాతురులై. 607 


ఇంద్రుండు నంత నబ్దభవు నెమ్మెయిం దోడ్ళొని జ్ఞానఫాలనే 
త్రేంద్రియకేంద్రసాంద్రఘనదృగ్గహనోద్ధతి శాంతి నొంద వా 
కృంద్రికలం ఘటించి శివశంకరు సన్నుతి జేయసాగె ని 
స్తంద్రమనఃపటుత్వజనితంబులు సాంగ సదాశివంబులన్‌. 608 


శివ శివ శివ శశిధర శివయని మా 

దివిషదు లనిశము సమధిక నియతిన్‌ 

భవహర నిను వినుతులం (బణవమహో 

తృవములం గొలుతుము గద సలిలశిఖా ! 609 


శశికళ. మదనుడు సురగురుజన మథితుండు నీ 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


సదనమునం దనదు పరుసన తగదం 
చుం దెలిసి పరహితమునం జొరబడెనో 
పదలయకర దయ మనుపగం దగమో ! 


నీవు శాసించు విశ్వమ్ము నిలుపం దగిన 
మదనుం డిట్లైన నెట్లు నీ మహిమ పొసగు ? 
మమ్ము మన్నించి మనుపుమా మంగళకర ! 
లోకసంరక్షకా భక్తలోకపాల ! 


అని యొక వైపు దేవనివహంబులు శంకరు వేడుచుండ, హా 
ఘనజఘనాగ్నిదీపక | సుఖస్వనచోదక ! చూచుకోషకా ! 
యని యొకవైపు భస్మమున నాననముంచి రతీవధూటి భో 
రున విలపించ సాగె ననిరుద్దతనూభవపంకజాక్షియి | 


సుమసాయకముల్‌ కఠినా 
(దిమనోనికషోపలమున రేఖలు గీయన్‌ 
ప్రముదోదయమని తలచితి 

వమరత్వము నంతమాయెనా మదనా ... హూ! 
ఎందుకు యీ ముకురము లిం 

కెందుకు మకరికలు కాటు కెందుకు కనులన్‌, 
ఎందుకు వెన్నెల పోడుము 

లెందుకు ప్రాణంబు మేన నేడ్చుట కేనా ? 


నేనును నననై నేను 

న్నానని నిన్ననిని నూన నానన్నానా 
నూనానన నిన్నూనిన 

నైన న్నానున ననూన నైనా నన్నా! 


వాం 


610 


611 


612 


613 


614 


615 


13/ 


కం. 


కం. 


138 


ఓయీ శంకర శంకలేదు నిను శంభో శంకరా యంచు నే 
కాయంబున్‌ బిసివోదు శంక ... నిజమే; కాకున్న నిశ్శంక న్‌ 
మాయానేత్రము విచ్చి కాముని దహింపం జాలుదే? దేవకా 
ర్యాయత్తున్‌ నిజమార్గగాహితహితాయత్తున్‌ భవత్మింకరున్‌ ! 


పైగా నీ సంసారము 

నేగా నిలబెట్టం బూనె నీ యర్భకుండిం 
తేగా కొటిగాని యెడల 

పోగాలము దాపురించు పోకడ లరయన్‌. 


అపకారికి నుపకారము 

నెపమెన్నక సేయువాండు నేర్పరి యనగా 
నుపకారికి నపకారమ ... 

విపరీతము నీకె తగుర విషధర వింటే ! 


ఐనా నిన్నని యేమి లాభ మభవా ? అర్థాంగి నేనెంతగా 
నో నీకీపని కూడ దంటి నయినన్‌ హోరాటం బర్వెత్తె గ 
ర్వానీతాఘము వెంబడింప ననలం బాశించు పుర్వుం బలెన్‌ 
మీనాంకుం డసమాస్తశాగస్తనికషన్‌ మిమ్ముం బరీక్షింపగన్‌ ! 


ఏలా గుండియ గుండ కాదకట ! మేనేలా హవిష్యంబు కా 
దేలా ప్రాణము లంటియున్న విటు లిం కేముండె వైధవ్య మం 
దేలా బభ్రువిభూషితాంగ నను మండింపం బరాకాయెనే; 

నీలా నేనును నొంటిగా మనుట కేనేమైనం బాషాణమే ? 


(బ్రతుకున నిచ్చ లేదు, జతం బాసిన పక్షికి వోలె వెక్కుచున్‌ 
బ్రతుకంగ నిచ్చలేదు, రసభావ మపాయము కాగ నాతిగా 


బ్రతుకంగ లేను దేహమున, బాలను, నిన్‌ బ్రతిమాలు కొందు నా 
621 


పతివలె నన్నునుం గనుల భస్మ మొనర్చు ముదాత్తచిత్తతన్‌. 


616 


617 


618 


619 


620 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


నమస్తేస్తు మహాభాగ విశ్వమంగళ శాశ్వత । 
అవ్యయానంద రూపాత్మా అనాథాం పాహిమాం విభో ॥ 


సర్వోపనిషదా మర్ధం చత్వార స్పకలాగమాః । 
న శక్నువంతి త్వాం స్తోతుం క్వాహం సర్వజగత్పతే ॥ 


అనుచు బదపడి రోదించు నతివం జూచి 
పాప మైతాల్పు పాపమం చోపికం గను 
పాపలం దెబిచి కటాక్ష దీప కాంతిం 

బఆఅపెం గాంతిం గోల్పోయిన పడంతి నుదుట. 


అపరాధము సేయకయే 

విపరీత క్షతములెట్లు విరిబోడిరా నీ 

యపరాధ మేమి చెప్పుము 

కృప మాలి దహింపం దగిన కృచ్చంబరయన్‌ (| 


అతని దహించుటన్నం దన హద్దులు మీరి చరించె నాతం డు 
ద్ధతి నసహాయశూరుందడను దర్పము మీరి తపంబు నున్న నా 
మతమును లెక్క సేయక నమరుండ నన్న యహంకృతిన్‌, జగ 
ద్ధితమన నిట్టిదా గురుల దీవనలన్‌ వసియించు వారికిన్‌ ! 


ఇం(ద్రుం డధికారదాహరతేంద్రియుండు, 

పదవిం గాపాడుకొనం దన పత్ని నైన 

నొడ్డగల రాజకీయ తత్వోద్దతుండు; 

వాని పంపునం బ్రాజ్జుల వంచ నగునె ? 
బాధ్యతలు వీడి భృత్యుల 

బాధ్యులం జేసెడు ప్రభువుల వర్ణింప నగున్‌ , 
సాధ్యాసాధ్యము లరయక 

బాధ్యతం దల దూర్చు వాండు వధ్యుండు గాడే ? 


వాం 


622 


623 


624 


625 


626 


627 


628 


139 


తే.గీ. అయినదేమో యయినది నీ యెదువ తన 
మొల్లం బోనీను పుత్రి నీ యుల్లమార 
నింద్రి యానుభవము లెల్ల నేలుకొందు 
వాత్మధవు తోడ నారుల కనంగుం దతండు. 629 


వ. అనుచు నుమామనోరమణుం డగణితకరుణావరుణాలయుండై వరంబుం 
గురియ రతిరమణి మణితగళంబుగ్రహణంబు వీడ మరణోత్తరణ మాత్మ మాత్రోప 
సర్పణంబగు ననంగు నంగసమాహరణంబునం బ్రాణసంక్రమణాకృష్ణ యగుచు 
నధర్వణు పదంబుల నుత్తమాంగం బుంచి. 630 


కం. నిశ్చల తేజో స్థాణూ ! 
పాశ్చాత్య తమో విషాంబు పాన సహిష్టూ ! 
ఆశ్చర్యము నీ మహిమము 
పశ్చాత్తప్తను మహాత్మ పాలించు మనన్‌ . 631 


తే.గీ. దెవసంఘంబు పారిజాతములు గురిసె, 
ననిలుం డానందగంధంబు నలంది కొల్చి, 
ననలుం డధ్వరాహుతుల నర్చనలు సలిపె, 
నలువ నలుముఖమ్ముల స్వస్తి పలికె నిటుల. 632 


చంద్రకళ. 
బాగు బాగు సదాశివ ! ప్రాణాప్రాణము లుండగ నొంటిమై 
పోగు పోగున దాగొని దేహంబుం బొనరించెడు తత్వ మీ 
వే గదా! నను నూరక నిల్వం బెట్టుదు వంతియ బొమ్మగా 
నీ గతిం గలుగుం గలుగండం చెన్నగం జేయం గలాడనే ? 633 


140 శ్రీవాసవీ పురాణము 


చం. జగముల మేలుం గోరి నను సత్యపదోన్నతుం జేయుమా యికన్‌, 
నగపతి యింటం బుట్టి నిను నాథునిగాం దపియించు చున్నదా 
భగవతి దక్షపుత్రి, నిజపల్నినిం జేకొని తారకాసురుం 
దెగ నరుకంగ జాలు సుతు దేవగణంబుల కిమ్ము శంకరా! 634 


వ. అనుచు సత్యలోకేశుం డీశుం బార్వతీప్రత్యయుం జేసి నిజలోకంబున 
కరిగినం బరమేశుండునుం దనచిత్తంబున సతీదేవిం దలపోయం దొడంగె. 635 


ఇది శ్రీవానవీవురాణమునందు రతివిలాపమనెడు ఇరువది యారవ అధ్యాయము 
సంపూర్ణము. 
(జ్ఞాన ఫాలనేత్రేంద్రియ= జ్ఞానమనే నుదుటి కన్ను యొక్క కేంద్ర సాంద్ర ఘన దృద్ధహ 
నోద్ధతి= దట్టముగా ఒకచోట చేరిన గొప్ప చూపుతో కాల్చుట యొక్క తీవ్రత, నిస్తంద్ర 
మనఃపటుత్వము= చొరవతో ముందుకు వెళ్ళే మనస్సుయొక్క గట్టితనము, సాంద్ర సదా 
శివంబులు= దట్టముగా ఎల్లప్పుడు శుభాలిచ్చేవి, దివిషదులు= దేవతలు, సలిల శిఖుడు= 
శివుడు, చూచుకోషకము= స్తనాగ్రముల వేడి, అనిరుద్ధ తనూభవ పంకజాక్షి= నిరోధించరాని 
పేమ పంకంలో పుట్టిన పూవులవంటి కన్నులుకలది, ముకురములు= మల్లెపూలు, 
బిసివోదు= పట్టుదల వీడు, గాహిత= మునిగిన, హోరాట= ఆటోపం, కృచ్చము= పాపము) 
ఏకాక్షర కంద వివరణం: 

నూన= ముందే నిశ్చయానికి వచ్చిన, ఆనన= ముఖం కలవాడా! 

నిన్ను= నీ రూపార్థమును, ఊనిననైన= పొందినప్పటికీ 

నేనును= నేను కూడా, నననై= ఒక పూవునై 

నేను+ఉన్నానని= నేను నీకు తోడున్నాని, నిన్ను= నీ దేహమును 

అనిని= యుద్ధమునందు, నూనన్‌= నిశ్చయముగానుంచమని 

ఆన= అనుమతిని, అన్నానా= చెప్పానా? 

నానున= నీవుకట్టిన నానుత్రాటిచేతనే, అనూనన్‌= నిండుముత్తయిదువను 

ఐనానన్నా= అయితినికదా! దీని బలమేమైనదో... 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 1a 


క 


చం. 


0. 


వ. 


ఇరువది యేడవ అధ్యాయము 


కం. కల్యాణాంచిత కాంచన 
మాల్యాలంకృత విరాజమాన శుభాంగీ, 
మూల్యాతీత మునిహృదయ 
పల్యంక ప్రణవనాదభావ భవాంగీ ! 


రతి కోరికం దీర్చి జగ 

త్పతి కోరికం దగిలెనా ! తపఃఫల మిదియా ! 

అతి చిత్ర మనుడు వైశ్యులు 

శితికంఠుని తత్వమెల్లం జెప్పెను మునియున్‌ . 636 


ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై 

యెవ్వని యందు డిందు,” పరమేశు కృతంబున మూల కారణం 
బెవ్వం డనాది మధ్య లయుండెవ్వడు, సర్వము దానయిన వాం 
డెవ్వండు,” వాండు కాడె పరమేశ్వరుండౌ పురుషుండు జూడగన్‌ ! 637 


అతండు జగన్నియంత, నియమార్భటి కందండు, నిత్యసత్యసం 

స్ధితుం దడసమానతేజుం డపదేశకృషాణుండు, కాలకూటసం 
(శితసితసుందరాధిపుండు, శ్రీఫలలగ్నమనోరధుండు, ని 

ర్లతుండగు వాని సూక్తమున ఖండితసంశయులై చరింపరే ! 638 


అనుండు నవ్విధంబు వచింపుం డనుచు నవ్వైశ్యపుంగవులు బ్రార్ధింప 


నమ్మహాత్ముండును నిట్లు వచింపం దొడంగె. 639 
తే.గి. ఎవండు లేకున్న లేకుండు నెల్ల సృష్టి, 


142 


ఎవని సంకల్పరూప మీ భువనపాళి, 
పంచభూతంబు లైదింట సంచరించు 
నెవడు, మూలకంబగు పూర్ణధవుండు వాందు! 640 


శ్రీవాసవీ పురాణము 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


తీసిన తీయని దగు నది 

వేసిన వేసినది కాదు, వేయుట కైనన్‌ 

కాసిన కాయలకు తరమె 

మోసెడు తరువునకు భారమునుం గల్పింపన్‌ ! 641 


వేల శిరములు, విశ్వంబు వీక్షణంబు, 

వేల పదములు, విశ్వసంవిద్యమాన 

వ్యాపకుం డతం డక్షరుం డక్షయుండు; 

సకలమునుం జేర వలసిన సత్పదుండు ! 642 


పది విధమ్ముల దనకు దా బరిఢ విల్లి 
నిఖిలవిశ్వమ్ము నల్లుకొని యమనియమ 
యోగబలమున బ్రాణ సంయోగమూని 
సృష్టి పై నధిష్టించు వా డష్ట్రమూర్తి. 643 


అన్నియు నాత డౌట నధునాతన మేల, పురాతనమ్ము రా 

నున్న జగంబు లన్నియును నుఖ్యము లాతని మేని యింట, లో 
నున్న చరంబు లన్నిటను నూరుపు లన్ని యమించ గల్లు ప్రా 

ణోన్నతి కన్నమై దనరు నోజ నిజామృతతత్త్వ సంపదన్‌. 644 


కనులకు, కంటి పాపలకు, కారణ చర్చల గానిపించు స్త్‌ 
యనితరసృష్టి యెంత వలయంబున నాలవవంతు మాత్రమే, 

కనలని మూడుభాగములు కాంతిపరాజ్ముఖ గుప్తమూర్తులై 

త్రినయన కోశగర్భముల ద్రిమ్మరు నాల్దున కాత్మభూతమై. 645 


పుట్టుక గిట్టుకల వెనుక 

గుట్టుగ నిదురించు పరమ గుహ్యంబగు నా 

బెట్టు విరాడ్రూపంబై 

రట్టగు నవసరము గల్లు ప్రాపంచకమున్‌. 646 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 143 


వాం 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


144 


దేవతలా విరాట్పురుషు దేహము నన్నముగా నిగిర్చి య 
జ్ఞావగతిం గడంగ బుతునాయకుడైన వసంతు డాజ్యమై 
యావిరు లెత్తు గ్రీష్మబుతు వారిన కట్టియ కాగ హవ్యమై 
పావకమౌ శరద్దుణ మపారమహాయజనాగ్ని వైల్చెడిన్‌. 


ఏడు పరిథుల దేవత లేడు మూడు 

ల పరిథుల సమిధల బేర్చి లాఘవముగ 
పురుషు బంధించి రఖిల సంభూతి గోరి 
యజ్ఞపశువుగ విశస నాయత్తు లగుచు. 


బుషులు సాధ్యులు దివిజులు బుత్విజులును 
సవన పశువును దర్భల సంస్కరించి 

హవ్య మొనరించి రయ్యెడ యజన విధుల 
విస్తరణమున విశ్వ మావిర్భవింప. 


అందు సమృద్ధమైన పృషదాజ్యము నందున బ్రాణముల్‌ సితిన్‌ 


జెందగ నట్టి సర్వహుతచేతనచే వనజంతుజాలమున్‌ 
సుందరపక్షిలోకమును సుస్థిరజానపదంబులున్‌ విభూ 
తిం దనరెన్‌ వసుంధర ధృతిన్‌ దరహాసవిలాసహేలగాన్‌. 


ఆ సర్వ హుతాధ్వర మం 

దే సాగెను సామ లతలు బుక్కులు ఛందో 
శాసన యజస్సు లనబడు 

భూసుర బాహ్యాంతరములు బూసిన వటుపై . 


పలు వరుస నొండు రెండుల 
వెలసిన వజ గోగణాశ్వ వితతులు నందే 
తలము ముఖము బాహువులే 
తలమగు పాదోరువులగు తల మేదన్నన్‌. 


647 


648 


649 


650 


651 


652 


కం. 


ఆ.వె. 


కం. 


కరి, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


జ్ఞానులు ముఖమందున, భూ 

జానులు బాహువుల యందు జానూరువులన్‌ 
వానీండ్రును జనియించిరి 

బానిసలై శూద్రజాతి పదములం బుట్టెన్‌. 


తలపున జందురుండు గనుదమ్ముల సూర్యుడు నోట నగ్నులున్‌ 


653 


ఫలకము నింద్రుడున్‌ పురుషుబ్రాణము వాయువు నాభి నభ్రమున్‌ 


సలిగగు శీర్షమం దమర సత్యజగద్విభవంబు బాదమం 


దలఘువసుంధరన్‌ చెవుల నాశలు - కల్పవిభూతి యిట్టిదౌ. 


ఎవడీ సృష్టికి రూప మద్ది వివిధానేకాత్మసంకేతముల్‌ 
సవరించెన్‌, పురుషుం డతం డనుచు (బ్రస్తావింతు రా నైకభా 
గవతాఖ్యంబుల వాని, వార లెవరీ కల్పాంతముం జూతు రౌ 
నవు బెంజీకటి కవ్వలం బరగు నా యాదిత్యవర్దాకృతిన్‌ 


ధాత పూర్వ మెవని ధర్మ ముదహరించె 
శక్రుం డెవని గనె దిశా చతస్ర 

మతని నాత్మ గాంచ నమృతమగు నిహము 
వేరు దారి లేదు వేరు జేర.... 


ఏ యజ్ఞముచే దేవత 

లా యజ్ఞపురుషుని బట్టి యజియించితిరో 
ఆ యజ్ఞమె తొలి బీజము 

నాయువు నీ యెల్ల జగతి కాధారమగున్‌. 


సృష్టి మొదలైన నాడీ 

యిష్టిని గద నాటి సాధ్యు లిద్దాస్తికులై 
పృష్టేష్టావిష్టరమణ 

శిష్టత సాధించి రమరచేష్టాంగణులై. 


వాం 


654 


655 


656 


657 


65రి 


145 


చం. 


2 


తే.గీ. 


తే.గీ. 


కం, 


146 


జలమును భూమి సారమును జాగృతి నొందగ బుట్టె బూరుషుం 
డలిపిరి విశ్వ నిర్మితికి నాదరు వా పరమాత్మ, యెల్లెడల్‌ 
నిలిచెడు నట్టి విశ్వజననిన్‌ వెలయించె దనంత దానుగా 
తొలుతటి రూపమం దధికధూతము త్వష్టగ జీవధాతువై. 659 
జగముల సృష్టిజేయగ (బ్రిజాపతి గర్భము జొచ్చువాడు, ము 
జ్ఞగముల జన్మ లేకయును జన్మల నెత్తుచు నుండువాడు, స 
న్నిగమనిరూఢి విజ్ఞుల మనీష రహించు రహస్య మాతడా 
భగవు మరీచికాపథము భావన గాంచెద రాత్మసాధకుల్‌. 660 
ఆది యందెవ్వాని నాదిత్యు లధ్యాత్మ 

సాధనం దమయందు సంగ్రహించి 
రాది మధ్యాంతంబు లన్నియుం దానౌచు 

నెవ్వాండు సర్వహుతేష్టి నొందె 
నా దివ్యు నాదిత్యు నా త్రక్షు నా త్వక్షు 

నా సర్వ చేత నాహంకృతి వెల 
యించు చేతల కర్థ మీయదా - యెరుగ నే 

నెంత వాండను వైశ్య దాంతులార ! 
ప్రజ నదృశ్యాంగుండై ప్రజాపతులం జేయు 
టనువు, సృష్టి శీఘ్రంబగు ననుచు నేమొ; 
మదను నారీతిం బ్రోచి తా మదను బారిం 
బడెను పరమేశ్వరుండు, తాను పరముందడయ్యు | 661 


అనుండు నా వైశ్యబుషు లంత నాత్మం దొలుచు 

సందియం బొండు బకటించి రందు తొలుత 

పురుషుండే స్వయంభువు గాగం బుట్టెనెని 

దేవత లెపుడు పుట్టిరో తెలుపు మనిరి. 662 
కథకుడు నది విని ముదమున 

ప్రథమము నందున్న దేవ భావములకు గో 

పథముల వినిచెను విణ్ముని 

కథంకథికుల మది సదవగాహము గలుగన్‌ . 663 


శ్రీవాసవీ పురాణము 


భాస్మరవిలసితము. 
తూరుపు కడుపున భాస్మరబింబోద్భూతి సమయమునం బొడచెడు రేఖల్‌, 
సౌరకిరణముల ఛాయలు గావే ! సత్పురుషుని భవమునకును రాదే 
ప్రేరితదివిషదసప్తక మాదిన్‌ బ్రీతిని సలుపగ నతనికి సృష్టిన్‌ ! 
వారును నతని విరాడ్వదనాంశల్‌, ప్రాకృతభవముల దెలియగలేరే !? 664 


కం. తొలి దేవతలు ప్రకృతి శ 
క్తులు, వైదికములు, మహాకృతులు, నైరూప్యం 
బులు, సత్‌శివసుందరభవ 
ములు; జగదుద్ధరణయజ్ఞమున యాజ్జికులున్‌. 665 


ఉ. అంతయు నొక్క శక్తి, వివిధాకృతు లందురె ... దాని మాయ ల 
త్యంతనిగూఢపా త్రికము లయ్యవి - కన్గాన నెంచు వార లా 
వంత నిజమ్ము నేర్చినను వంచనం దప్పి మనీషు లౌదు రం 
దంతయు నేర్చుటన్న పరమాత్మ గృహంబునం గాలు వెట్టుటే ! 666 


చం. కనుక కిరాటులార, సుమకార్ముకుజేతకు గౌణదోషముల్‌ 
సొనపకుండయ్య, పౌరుషము చొప్పు నెరుంగ వివేకశీలురై 
జనుండు, మహాత్మచేష్టలవి చాల విచిత్రములంచు నెంచుడీ ! 
అనియె మునీంద్రుందూరుజుల కాదరమొప్పంగంటబ్రాద్వివాకుండై. 667 


ఇది శ్రీవానవీవురాణమునందు వురుషనూక్తమను ఇరువదియేడవ అధ్యాయము 
ము. 


సంప 

ణి 
(కృషాణుడు= సేద్యగాడు, సంభ్రిత= ఆ(శ్రయింపబడిన, పృషదాజ్యము = పెరుగుతో కూడిన 
నెయ్యి, దిశాచతస్రము= నాలుగు దిక్కులు, వానీండ్రు= వైశ్యులు, సలిగ= ఆశ్రయము, 
ఇద్దాస్తికులు = పరిశుద్ధమైన శ్రద్ధగలవారు, పృష్టేష్టావిష్ట = యజ్ఞమున ఆవేశమునొందిన, 
అలిపిరి= అల్పశరీరము గల, గోపథములు= వేద మార్గములు, విణ్ముని = వైశ్యముని, 
కథంకథికులు= అదియెట్లని ప్రశ్నించువారు, గౌణ= ముఖ్యముకాని) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 147 


వాం 


కరి; 


ఆ.వె. 


148 


ఇరువది యెనిమిదవ అధ్యాయుము 


కం. మనుజేచ్చావరదాయిని | 
దనుజేచ్చాహృతిని ! మనుజ దనుజాంశాసం 
హననోద్యోగవిలాసిని ! 
జననమరణతత్త్వభావ జననీ వాణీ ! 


ఖండిత సంశయులై (బ్ర 
హ్మాందానందాంబు శుద్ధమానసులై గో 
మండను లంతట మునివరుం 
గొండాడిరి వైశ్యగాథం గొన సాగింపన్‌. 


కథకు నంతరంబు (గహియింప గల శ్రోత 
లమరుటన్న నద్ది యరుదు గాదె! 

శ్రోత దొరకి నంతం గైతగాం డాగునా 

కథ వచించె నంతం గౌతుకమున. 


బాతళ నొక్కనాడు భగవానుండు నారదుం డాత్మచేతనా 
వేతనుం డోజం జేరుకొనె ద్వీపము శ్వేతము దుగ్ధసింధుసం 
జాతము సిద్ధచారణనిశాంతము నందసనందనాదిసం 
ఘాతసనాథమున్‌ భుజగఖట్వవిరాజితవిష్ణువాసమున్‌. 


పరమాశ్చర్యకరంబు మౌనికుల సంపాద్యంబుం బ్రాకామ్యమున్‌ 
సురసంచారముం గోటి సూర్యకిరణ స్టూణస్థశుద్ధాంతమున్‌ 
పరిశుద్ధామృతకోటి చంద్రకిరణ ప్రాకారపక్షాంతమున్‌ 
స్టిరసంకల్పముం జేసి కాంచె నచటం జింతామణీసౌధమున్‌. 


668 


669 


670 


671 


శ్రీవాసవీ పురాణము 


శా, 


2 


ఆ.వె. 


3%, 


ఆ.వె. 


ఆ వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబులో 

లావై రత్నవితర్దిపైం గుదురుమై లక్ష్మీవిలాసాంకమై 

కైవల్యాస్పదమై ప్రసన్నమగుచుం గైసేయు సింహాసన 

స్థావిష్మారు దయామయున్‌ గనియె నుద్ధర్ర(గ నారాయణన్‌ ! 672 


శంఖచక్రగదాది శస్త్రంబులం దాల్చి 
సకలలోకంబులన్‌ సాకువాండు 
కటక హార కిరీట కనకాంబర విభూషి 
తాంగుండై వెల్లొందు యందగాడు 
కన్నులా కమలాలు కనుబొమల్‌ హరివిండ్లు 
చిరునవ్వు దొంతరల్‌ చిలుకువాండు 
పాపనాశకుండు సంతాపనాశకుండు స 
దృక్తబృందావన పాలకుండు, 
మోక్షదాయకుండు ముముక్షుసేవితపాద 
పద్మయుగ్ముండైన పద్మనాభుం 
జూచి శిరము వంచి స్తోత్రంబు జేసె నిం 
పార మహతి మీటి నారదుండు. 673 


నమస్తే వాసుదేవాయ హృషీకేశాయతే నమః । 
నమస్స్వాధ్యాయ బీజాయ పరమాత్మ న్నమోస్తుతే ॥ 674 


నారదస్తుతులకు నారాయణుండు మెచ్చి 

వచ్చిన పని నెజింగి వల్లై యనుచు 

చెల్లి గౌరి పెండ్లిం జేయింపం దలపెట్టి 

ముదల యొసంగె నంత మునికి నిటుల. 675 


మౌక్తికమాల. 


శీఘ్రమె పొమ్మోయి శివునిం జేరన్‌ 

వ్యాఘ్రవిహర్రీ నియతుని జేయం 

గా ఘృణి సంధింపంగ; మనుమా వై 

యాఘ్రధరక్రోథధయమివి నీవై. 676 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 19 


వాం 


కం. 


2 


ద్వాదశదీర్ణవర్షములు దారుణమైన తపస్సు తోడ నా 

సోదరి గౌరి డస్సినది సోమసుమార్చిత సిద్ధ యోగికై 

ఖేదము నొందుచుండె మది, కీర్తి వహింపుము క్షేశనాళివై ; 

చేదును మార్చి కంఠమున శీధువు నింపుము పొమ్ము నారదా! 677 


హరివచనమున ముని కదలి 

సురగణముల హితముం గోరి సుముహూర్తమునన్‌ 

హరుండున్న యున్నతోన్నత 

గిరిశిఖరముం జేరుకొనియె గిరిజార్థంబై. 678 


తామరతూం డ్లనందగు చంద్రకిరణాల 
వలె దేహకాంతులు వల దిశల 
కల్టీమబ్బును బోలు నిణ్ఞితోలును జుట్టి 
యేణాంకువలెం గనుపింప నిశల 
తొగరుటాకులం బోలు తొలి ప్రొద్దు కెంజాయ 
జటధర్మవటి వోలె జగతిం (గాల 
మహతి మీటిన స్వచ్చమాలం బొంగెడు నీట 
కరకంజమకరందగంధ మురల 


తే.గీ. కై మృణాళనాళములను కంకణముల 


నాగభూషణు వలెనున్న నారదుండు 
ఈశు దర్శించి స్పర్శించెం గ్లేశహరము 
హ్లాద మీప్పితప్రదము నా పాదయుగము. 679 


వసంత తిలకం. 


150 


ఆనందబాప్పజల మర్చనం బాద్యమై, భ 

క్యానందవీక్షణ సుహాసిని చందనమ్మై , 

సూనమ్ములై మృదువచోరస సన్నుతుల్‌, వీ 

ణానాద మొప్పెను వినమనివేదనమ్మై ! 680 


తే.గీ. సంయమీంద్రియ పూజాప్రసాద మనంగ 
భవుండు గనులెత్తి నారదుం బలుకరించె- 
నీవు మునుంగ నే తీర్థముల్‌ నివ్వటిల్లె 
నొప్పె నే దేశముల్‌ చూడం జెప్పు మనుచు. 


ఆ.వె. అంత నారదుండు నంతకాంతకు పల్ము 
లందు పొంగు డెంద మందు పల్కె 
గంగ మునిగి హిమనగాధిపుం గాంచితి 
నంచు నపుడు భవుండు నడిగె నిటుల. 


ఉ. చూచితె యెందునైన గుణసుందరి సుందరి సూన్ఫతాస్య స్వ 


ర్లోచనం గంబుకంరఠినిం ద్రిలోకశుభంకర మంద హాసినిన్‌ 
మేచకదీర్దకేశినిని మేని కడాని యొయారినిన్‌ వివా 
హోచితమత్తకాశినిని యో భువనాటనలోల చెప్పుమా ! 


తే.గీ. ఆడబోయిన తీర్థ మెదురాయె ననగ 
నుబ్బి తబ్బిబ్బుపడు నారదోత్తమాంగ 
మతివ యందాలు వర్ణింప నడలి పోయిం 
దుదకు నారాయణీమూర్తి మదికిం దోచె. 


681 


682 


683 


684 


వ. అంత దేవర్షియుం దన మదికిం దోచిన హైమవతీచిత్రంబును రజిత 
గిరీశుని యరమోడ్చు కన్నులం గట్టు నట్టుల వర్ణింపసాగ నతండునుం దనలోని 


భావప్రభావచిత్రంబునకు సరి జూచికొంచుం దలయూచం దొడంగె. 


ప్రియకాంత. 
వలెనె మహేశా విను హిమవత్సుత్రిక నీకై 
కలదు వివాహోచితమగు కాంతామణి నిన్న 
వలచి తపో మార్గమున శివా యంచు జపించున్‌ 
కలికితనంబుం బరువము కంజాక్షియుగంబై ! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


685 


686 


151 


ఆ.వె. ఆమె తనువుకాంతి యఖిలాండసంక్రాంతి 
కురులనీలివన్నె సిరులమిన్ను 
చన్నుదోయి తెన్ను సరసాంబుధుల చెన్ను 
కలికి ముద్దుగుమ్మ గట్టుకొమ్మ ! 687 


ఆ.వె. ఎవండు పొగడగలండు హిమరాజసుత మేని 
యందచందములను గందువమును 
వేయితలల నొక్కవాయి లేవదు చూడ 
వేల్పుగురుని మాటం దెల్ప నేల? 688 


మ. ఇక నే నెంతటి వాడ నామె తెజింగున్‌ నీముందు వర్ణింప నో 
మకరాంకాంతక ! నీ వెబుంగని నిజంబా యేమి? నా చేత నూ 
అకం జెప్పింతు విదేమి లీల ప్రభు ! సుత్రామోన్నతిం గోరి మే 
నక పుత్రిన్‌ గ్రహియింపు మయ్య, హరియాన న్నివేదించితిన్‌. 689 


వ. సాంగుండై సాధింపలేని మదనుం దడనంగుండై సాధింప నెంచెనో యన 
దేవర్షి వచ్చి వెడలిన వెన్మం బరమేశు సర్వాంగంబులం దపంబు తాపంబై భావంబుల 
శృంగారం బావేశింప మనోఫలకంబున మహీధరాధిపుకన్యకామణి నిశ్చలచిత్రం 
బొక్కచో నిలువనీయదాయె! 690 

సీ. రజతాచలాగ్రాన రాలలో రాయైన 

స్థాణువులో గుండె చలనమొందె 
యోగసమాధిలో యుగములు గడపిన 
సిద్ధపురుషుధృతి చెదరిపోయె 
మదనబాణము సోకి మంటలుమ్మిన కంట 
జంటకై మదరేఖ లంటసిల్లె 
స్మృతిగహ్వరము నుండి సతి తోడి శృంగార 
చేష్టావిహారంబు చెంగలించె 
తే.గీ. సతియుం బార్వతి యొకరను సత్య మభవు 
తలపులో చేర లేదింక, తరుణి చింత 
యింత యింతింత నంతంత నంతరంగ 
మంత నాక్రాంత మొనరించు నంత పెరిగె. 691 


152 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. మాటిమాటికి మదవతి మాట దోప 
మనిషి కుదురుగంగూర్చుండ నునికిం దప్పి 
మదనపాశము బిగిసిన మదనవైరి 
కాన బోయెను తుహినాద్రిసానువులకు . 692 


తే.గీ. కనులురెం డొక్కటైనట్లు కనుల నడుమ 
బొట్టు కనుతీరు చుట్టు విభూతి వరల 
నాననంబెల్ల కన్నులైనట్లుం దోచె 
నతివ పొడం గాంచ గాలించు హరుని జూడ! 693 


తే.గీ. అటులం దిరుగాడు చుండగా నిటలనేత్రుం 
దక్కజంబున నొక చెంతం జిక్కు వడియెం 
గనులు మూదైన నేమి యా కంజయుగళ 
నిగళబద్ధంబులై యట్లె నిలిచి పోయె. 694 


ఆ.వె. వేయిమంది సఖుల దోయిలింతలమధ్య 
పూజకొఅకు పత్రపుష్పములను 
సేకరించు నట్టి శీతాచలతనూజ 
శివుని కంటం బడియె శీతవేళ. 695 


ఆ.వె. ఆమెపూజ లా మహాదేవుని వరింప 
నామెతలపు లీశు నావరింప 
నాతం డీతండే సుమా యంచుం దెల్పెడు 
వాందెవండు మదనుదాడి ముందు! 696 


ఇది శ్రీవానవీవురాణమునందు నారదనందేశమను ఇరువది యెనిమిదవ 
అధ్యాయము సంపూర్ణము. 


(బాతళ= తడబడు, ఖట్వ= మంచము, స్టూణస్థ= స్తంభములకు నెలవైన, వైయాఘ్రము= 
పులితోలు కప్పిన రథము, స్వచ్చమాల= స్ఫృటికమాల, ఆవిష్మారము= ప్రకటము, ఘృణి= 
వెలుగు, సుత్రాములు= దేవతలు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 153 


వాం 


కఠి, 


కత, 


చం. 


154 


ఇరువది తొమ్మిదవ అధ్యాయము 


కం. వందిత వైశ్యజనార్ణవ ! 
నందిత నిగమార్థనిధిగణప్రతిపన్నా ! 
చందనచర్చిత తనుయుగ 
బృందారకబృంద భావబిందూద్ధర్తా | 


అనవిని వైశ్యమునీంద్రులు 

మునివర వలిగట్టుపట్టి ముఖముకురమునన్‌ 
కనపడెనె శివుని రూపము 

వినిపింపు మనగ మునియును వేడ్మం బలికెన్‌. 


సూనాదులం గోసి యంత 
స్నానాదులు జేయ నేగె నగరాట్సుతయున్‌ 
మానసమున భవుని నిలిపి 
మానసకాసారమునకు మంగళగతులన్‌ . 


చెలులను గూడి గౌరి సరసిం జలకమ్ముల నాడ నద్ది యా 
లలనల మోములెల్లం గమలంబులుగాం జిరునవ్వు లంచలై 
కలువలుగాగ నేత్రములు కాల కచావృతి నాచుకాగం జూ 
డ్ములును బ్రవాహమై కుచనికుంజము జక్కవలై విరాజిలెన్‌. 


అది యెటులున్న దన్న దనుజాంతకు జన్మకు క్షేత్రశుద్ధికై 
హ్రదమునం బొంచియున్న సురరక్షకశక్తి సముచ్చయాత్మసం 
పద సమయం బెటింగి మనుపన్‌ ద్విగుణీకృత భాగ్యశాలియె 


697 


698 


699 


ముదమును గూర్చు చున్నటుల ముగ్గకు పర్వతరాకుమారికిన్‌ ! 700 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


మానస మట్టహాసముల మానినులన్‌ రసవార్ధిం దేల్చ న 


మ్మానినులున్‌ యధోచిత ముమాసుదతిన్‌ ప్రియమార రక్తి జే 


బూనిరి యట్టహాసములు భూనభముల్‌ దశదిక్కులుం బ్రతి 


ధ్వానము సేయ నొండొరులు భవ్యజలంబులం జల్లుకొంటలన్‌. 701 


ఒడలు డస్సినంత యువిదలెల్ల కొలని 
యొదడ్డుం జేరి చలువ యుడుపులందు 
మేలు జక్కదిద్ది మేనకాతనయకు 
కట్టు బొట్టు దిద్దంగడంగి రపుడు. 


వినయసంపన్నుం డగువాని విద్య వోలె 
దేహమున మణిభూషలు తేజరిల్ల 
చంద్రికాకోమలాంబర సంభృతాంగి 
నుదుట కస్తూరి ధరియించె ముదిత గౌరి ! 


పరిమళశోభితేందుముఖి పార్వతి యంత సురాపగాతటో 
పరిసికతా మయంబగు నభంగశివాక్ళతి లింగరూపమున్‌ 
పరిచితపల్లవాంగుళుల భద్రమొనర్చి సమర్చనమ్ములన్‌ 
పరమశివున్‌ భజించె నిటు భక్తిసమంచిత చిత్తసంస్కృతిన్‌. 


త్ర్యంబక నమస్మరించెద 

నంబక కోణాంతరంగ మందున నను నం 
దంబుగ భరియింపుము గో 

త్రంబున కానంద మొదవ రాగావధివై ! 


నను నీ కర్పించితి నా 

మనుగడ నీ కంకితంబు మహదేవా నీ 
యనుమతి దయసేయుము కా 

దనకుము నా ప్రాణములను దర్పణం జేతున్‌ . 


వాం 


702 


703 


704 


705 


706 


1855 


పంచ చామరము. 


తే.గీ. 


విరించిసంచితప్రపంచవీక్షణేందుసుందరా 

వరించితిన్‌ స్మరించితిన్‌ భవత్‌ప్రభన్‌ భజించితిన్‌ 

చరించు చుంటి సంతతం బచంచలాత్మజాతనై 

హరించ రార నీకు నాకు నంతరంబు ఈశ్వరా ! 707 


ఇటులం బలుమారు పరమేశుహృదయ మలరు 

నటుల వీణియపై గాన మాలపింప 

రాలు కరగినవట మృగజాల మలరె 

నెదుట (మోడులు చిగురించె నింపు మీర. 708 


లలితరసాలపల్లవకలాపకరాంగుళు లల్ల నల్లం దం 

తుల నటియింపు చుండ ఘనతుంబిఫలాశితకుంభికుంభవ 
త్మలశకుచాగ్రవీణియకుం గాంగుచు నర్ధనిమీలితాక్షులున్‌ 

చెలిమి ఘటింపం జూడ మది చెందును మోహనమాధురీసుధల్‌. 709 


ఆ జగదేకరూపరసమానిన శంకరుం డింక నెంతయున్‌ 

నైజము నోపలేక నిజనామ గుణాదులం గప్పిపుచ్చి ని 

స్తేజపు వృద్ధ విప్రనిగ దేహముం దాల్చి వధూనికాయమున్‌ 

పూజ యొనర్చు తావు జని పూనిక నిల్చెను బల్మరించగన్‌ . 710 


వ. అంత నా సారస లోచన లందు రసభంగమై . Til 


సీ 


156 


మూరెడు మీసముల్‌ బారెడు గడ్డమ్ము 
మడమల జీరాడు జడలదయ్య 
మెండిపోయిన కాయ మెల్ల బూడిదపూత 
నడుము జుట్టిన చింకి నారపోగు 
నివురుకప్పిన నిప్పు నిటలాక్షమున చోటు 
ఒంటిపై వ్రేలు నూలొంటి పేట 
దండి కమండువుల్‌ దండుగమారి మో 
త యనంజాలు కపటితనము కనుల 


తే.గీ. చూడ రోతయు భయమును జుట్టుముట్ట 


బెదరి పోయిన సఖీయలు చెదరిపోవ 
నచలమైనట్టి ధైర్య హిమాద్రి గరిమ 
నగజ తలవంచి ప్రార్థించె నతిథి నిటుల. 


తే.గీ. బ్రాహ్మణోత్తమ నీ రాక పావనంబు 


వ. 


పాంథజనసేవ మాకు సౌభాగ్యపథము 
రండు దయసేయుడయ్య విశ్రాంతి గొనుండు 
కరుణం గొనుం డర్హ్యపాద్యాదిగౌరవముల. 


712 


7183 


అనుచు నయ్యింతి సఖులం జేరబిలిచి సకలవిధ పూజోపచారంబుల 
నభినుతింప నక్కపట బాపండునుం బ్రసన్న వదనుండై. 


తే.గీ. మంగళాంగిరా సకలసన్మంగళాని 


కం, 


కం. 


భవతు ! ఇష్టార్థఫలసిద్ధి వరమునిత్తు 
నెవరి కూనవె యేయూరె యెందుకింత 
కఠిన నియమానురక్తి యో కమల నయన ? 


అని యడిగిన భూసురునకు 
తన మనమును దెలుప సిగ్గు తరుముకు రాగా 
వినయమున మిన్నకుండిన 


చనవును గొని చెలి యొకర్తె చరితము దెలిపెన్‌. 


అయ్యా యిది హిమగిరిసుత 

యియ్యింతిని గౌరి యండ్రు యీశుని మదిలో 
నియ్యకొని వడలు చున్నది 

వియ్యం బెపుడగునొ చెపుమ విదితభవిష్యూ ! 


ఆ.వె. సఖీయ పలుకు వినగ సారస్యమున సిగ్గు 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ముంచుకొనగ గౌరి మోము వంచ 
నతిధిదేవు డంత నానందమును దాచి 
పాత్రపోషణమునం బల్కె నిటుల. 


వాం 


714 


715 


716 


717 


718 


157 


కం. 


తే.గీ. 


2 


తే.గీ. 


158 


అయ్యో మీ సఖి పిచ్చిదాని వలె నున్నట్లున్న దా దేబెనా 
చెయ్యందిమ్మని దేవురించుట లహో చిత్రంబు, చిత్రింపగా 
నయ్యారే యనిపించు బ్రహ్మకును నీ యందాల రాకన్నె తా 
నయ్యో భూతపతిన్‌ విరూపిని వివాహంబాడం టబ్రేమించుటా ! 
మీరైన చెప్పు డామెకు 

తీరైన మగని వరించి తిరపడు మంచున్‌ , 

లేరే లోకము నందున 

రారాజులు రసికమణులు రమణి వరింపన్‌ ? 


కర్ణకఠోరవాక్యములం గర్జ్ణయుగంబును మూసికొంచు నా 
శార్ణవ మంటగా శివ శివా యనుచుం గను లెజ్జంజేసి యో 
పూర్ణదయామతీ శివవిభూతి నెబుంగక నట్టులంటివో 
నిర్ణయ మట్టిదో యెజుంగ నీ విక చెప్పకుమంచు పొమ్మనెన్‌ . 
గౌరి మనమున శివునిపై గల్లు ప్రేమ 
యింత గాఢమో తెలిసియు నింక నొక్క 
పరి పరీక్షింపం దలపెట్టి పలికె నిటుల 
తనను దాం దక్కువగం జేసి కొనుచు భవుండు. 
కోమలాంగిరొ నీకు కోప మేలనె గౌరి 

నిజము చెప్పుట కూడ నేర మగునె ?! 
తిరిపెమెత్తిన గాని తినం దిండిలేనివాం 

డిల్లు వాకిలి చూడ వల్లకాడు, 
పులితోలు వెలిబూడిదలు మేన, ధరియింప 

నెముకపూసలు గాని యెజుంగం దతండు, 
ఊరు పేరును లేని యులిపికట్టియ వాండు 

తల్లిదండ్రులు లేని తాత జూడ, 
దండ పాములు, దయ్యాలు దండు వెడల 
ముసలి యాబోతుపై నేగు విసపు తిండి; 
వాని కంటెను వరియింప నేను మేలు- 
కాకి ముక్కుకు దొండ పండా ! కలికిరొ ! 


719 


720 


721 


722 


7283 


వ. అనుచు నక్కపట బ్రాహ్మణుం డనేక భంగుల శివదూషణంబు గావింపు 
చుండ నిక విననొల్లని గిరిపుత్రిక సహనంబుం గోల్పోయినను నతిథి కెదురాడక 
మహాదేవ మహాదేవ యంచు స్వగతంబునం బ్రార్థనం బొనరింపుచు మిన్నకుండ 
నదిచూచి సహింప నొల్లని సఖీజనంబు. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఏమి తెలియు నీకు యీశుని వర్ణింప 
నతిధివగుట కతన [బతికి పోతి 


వకట ముదిమి జ్ఞాన మంటదా యిసుమంత, 


బ్రతుక నేమి ఫలము బాపనయ్య ? 
పొమ్మిక నిలబడ వలదిట 


కమ్మని పూవనము లోన కరి దూరి నటుల్‌ 


కొమ్మల యేకాంత సుఖము 


వమ్మొనరించుటలు తగునె వాచాలుందడవై ? 


అనుచు నొకతె వాని నాడించె జటం బట్టి 
పొలతి యొకతె లాగె పొత్తములను 
తరుణి యొకతె దాచె దండ కమండలుల్‌ 
పరిహసించి రటులం బడతు లంత. 


చెలరేగిన చెలికత్తెల 

వలదని వారించె గౌరి బాపలికంబున్‌ 
చులకన సేయంగ రాదని 

తెలివిడిం దగనట్టివాని దెప్పకుం డంచున్‌. 


గౌరవించి పంపు డారివేరము వలదు 
ముసలివాని నేల కసరుకొనుట, 

మనకు తగినయట్లు మర్యాద లొనరించి 
వాసిం బంపు దనుచు వారి నంప- 


వాం 


724 


725 


726 


727 


728 


729 


159 


కం. వారును నటులే యనుచుం 
బాటుని బరికింప నచట పాజుందు లేండా 
పారువం బరిపూర్ణంబగు 
కారణరూపంబు వెలసెం గన్నులు చెదరన్‌. 730 


శా. సాక్షాచ్చంద్రకిరీటమౌళి భుజగజ్ఞాతవ్యశీర్నాంగుండున్‌ 
త్యక్షప్రత్యుపహారదక్షుం డనల ద్రాఘిష్టభాస్వంతుండున్‌ 
దీక్షోపాత్తవిశిష్టవిష్టపసుఖోత్సేకార్థ సంపన్నుండున్‌ 
ఏీక్షామాత్రకృతార్థభక్తసమనోభీష్టార్థుండై నిల్చెడిన్‌ . 71 


కం. ఎదురుగ కైలాస పతిని 
విదుషులు గని నమ్మరాక విస్మయ మందన్‌ 
పదపడి పార్వతియును గని 
పదములు తడబడగ సిగ్గుపడి వెను దిరగన్‌. 732 


తే.గీ. సిగ్గు చాటున చాటుకుంజేరు సతిని 
గాంచి శంకరుం డాత్రమై కరము బట్టి 
కరము నందున కరమొందు కంపనముల 
పడతి భయమును గమనించి పలికె నిటుల. 733 


ఉ. ఈ బెదు రేల భీతహరిణేక్షణ ! యీప్సితసిద్ధి వేళ - నే 
నీ బహుకాలదీక్ష ఫలియింపంగ వచ్చితి నెందుం బోదువే, 
హే బయకారి ! మేన సగమిత్తునె, మన్సెద జీవితాంతమున్‌ 
పైబడు సిగ్గు మాను మిక పట్టుము నా కరకంజ మిప్పుడే! 734 


వ. అనుచు జలంబు నచలంబు వోలె గ్రహంబుల (గ్రహరాడ్విధంబు నాకర్షింప 
నుంకింప లజ్ఞామంధరలో చనయు హర్షసంప్రల్లవదనయు రోమాంచిత తనూలతయు 
నైన గౌరి వలదు కావలయు నను భంగి నల్లనల్లం బాణిపల్లవంబుల వారించుచు 
నధరంబులు తడబడుచుండ వీణానిక్వణంబుల బోలు మంద్రస్వరంబుల చంద్రమౌళి 
కిట్లనియె. 735 


160 శ్రీవాసవీ పురాణము 


చం. వల దతి కౌతుకంబు నిజవల్లభ నేనెటు బోదు నైన మా 
వలపులు తల్లిదండ్రుల కవర్ష్యములై ప్రకటంబు కావలెన్‌ 
కలగక వారి సమ్మతిని గౌరవమొప్పగం బొంది పొందుండీ 
లలితను నీ పదాబ్దకృతలాస్యను లాలితలోకపాలకా ! 736 


కం. ఆ నాతి వివేకంబున 
కానందము మీరి శివుని హస్తము సడలన్‌ 
ఆనందఖేదసంభృత 
మానస తన కరము విడువ మసలక నేగెన్‌. 737 


ఆ.వె. తిరిగి తిరిగి చూచు దేవతావనితను 
చూచి చూచి తుదకు చూడరాక 
విరహవేదనమున వెండి కొండకు నేగి 
జపము చేయసాగె సతిని గూర్చి. 738 


ఇది శ్రీవాసవీవురాణమునందు గిరిజాతపఃవరీక్షయను ఇరువది త్మొమ్మిదవ 
అధ్యాయము సంపూర్ణము. 


(ఆరివేరము= కలహము, పారువ= జాడ, ప్రత్యుపహారము= కానుక, ద్రాఘిష్టా మిక్కిలి 
దీర్హమైన, విష్టప= లోకము, సుఖోత్సేకార్థము= సుఖింపదగు ధనము, బయకారి= విలాసవతి, 
మసలక= ఆలస్యముచేయక) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 161 


వాం 


ముప్పదియవ అధ్యాయము 


కం. కుసుమసుకుమార సౌహృది ! 
కుసుమాయుధమృదుకళత్ర కోమలగాత్రీ ! 
కుసుమశ్రేస్టికుమారిీ ! 
కుసుమాంబముఖాంబుజాత కుతపమరీచీ ! 


వ. అంత నకృథాశ్రవణకౌతుకమ్మున నంతరాయమ్ము నెంతమాత్రము సహింప 
నొల్లని వైశ్యశ్రేష్ణులు. 739 


ఆ.వె. 


కే 


ఆ.వె. 


162 


ఆమె యామెనగరి కాతం డాతని గిరి 
కెవరిమటుకువార లేగి నారె ! 
పెండి లెట్టులాయె పెద్దాయనా చెప్పు 
మనగ మునియుం బలికె నవ్విధమ్ము. 740 
కైలాసమున నీశు నాలోచనము లందు 
గౌరీవిలాసంబు కరుగదాయె 
చిత్తంబు శాసింపం జిన్ముద్ర వహియింప 
కనుల లోపల గౌరి కదలదాయె 
మంచుకొండల మధ్య మించుబోడి తలంపు 
చలిగాలి నిప్పుల జెలగనాయె 
నిదురంబోయిన గాని కుదురు చిక్కదటన్న 
కలలోన గమలాక్షి కలచనాయె 
మీద చందమామ మిన్నేరు లుండియు 
విషపు ఘాటు మించె విరహ తాప 
మంగభస్మమయ్యు నంగముల్‌ దహియింప 
భస్మధరుండు మదనుబారిం బడియె. 741 


ఆ.వె. ఇచట నిట్టులుండ నచట నారాయణీ 
ప్రస్తుతాంశ మగజ భవుని గూర్చి 
తలపు మలప లేక తనువెల్ల దహియించు 
మదన తాపమునకు మరులం బడియె. 


ఆ.వె. చెల్లి గౌరి తలపు, చెలికాడు శివుని మై 
మరపు లెల్లం దెలిసి మాధవుండు 
సమ్మతించె మౌనిసామర్ధ్యమును మెచ్చి, 
రజతగిరికిం గదలె రయముమీర. 


చం. కదలెను విష్ణుమూర్తి శితికంఠు వివాహము నిర్వహింప నా 
రదముని తోడ, దివ్వజనరమ్యజయధ్వను లాలకింపుచున్‌, 
బదరుచు వైనతేయు భుజమందిరమండనుండై రమాసతీ 
వదనమహాద్యుతీహ యెద వాకిట వీడ్కొలుపంగ దీక్షమై. 


కం. ముందుగ నారదముని చని 
కందర్చుని తండ్రి రాక గానము సేయన్‌ 
కందర్పహరుండు రయమున 
నందీశ్వరు నెక్కి వచ్చె నరహరి కెదురై. 


కం. అరయగ నెదురెదురుగ నా 
యిరువురు నిలబడగ వారి యెడందల నిరవై 
చెరగని దరహాసకుసుమ 
మరబూచెను రెంట నొంటిమై చెలువొందెన్‌ . 


ఆ.వె. సాయమొందు నెవండు, సాయంబుం జేయువాం 
డెవ్వం డల్పుండెవ్వం దెవ్వండధికుం 
డిరువురొక్కందయ్యు నిదియేమి నాటకం 
బంచు మునికిం గలిగె నక్కజంబు. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


742 


7483 


744 


745 


746 


747 


163 


ఆ.వె. 


వ. 


చూపుల పల్మరింతలను జొక్కిన మేనులు కౌగిలింతలో 

బ్రాపులం బుల్మరించినవి రాగలయాత్మకగీతి కైవడిన్‌; 

హే పురుషోత్తమా సుఖులె, హే త్రిపురాంతక సేమమే కదా 

తాప మదేల యంచు నెడందల్‌ ధ్వనియించిన వాత్మపక్షులై ! 748 
ప్రమధగణములంత పరమేశ్వరుని తోడ 

పరమపురుషుం గూర్చి పాడుకొనుచు 

నారదాదిమునులు నారాయణా యంచుం 

జేరి రల్లనల్ల శివుని గీము. 749 


అచట నా సదాశివుని సదనంబున శివగణంబులచే సత్మరింపం బడి 


సేదందేరిన వైష్ణవ జనంబును యథోచితంబులగు మధురవచనంబుల శైవులం 
దృప్తులం గావింప నెల్లరు సుఖంబుండి రంత శృంగారభావలజ్ఞావనతంబగు నేత్ర 
త్రయంబుం గాంచిన కామజనకుం డొకింత దరహాసంబుం జిందించుచు శంకరున 


కిట్లనియె. 


ఉ. 


కం, 


750 


నీ నిజభావనారచన నిస్తుల మీ జగమెల్ల నిందులో 

నే నియమంబు నిల్వగల దీవు తలంచిన లోకవృత్తమున్‌ ? 

లేని మహత్తు మా కలది లీలలు చూపుట గాక, నీ వివా 

హానకు నేను గావలెనె యండగ నిల్వబడంగ పెద్దనై ! 751 


హావము గాదు భావమును హాయిమెయిం బకటింపగా వలెన్‌, 

ఆవల మంచిచెడ్డలకు నావలివారల మాట కాయ లే 

మో వరుడా శివయ్య - నిజమూ - గిరిజన్‌ వరియించి నాడ నం 
చీవు వచింపవయ్య యన నీశుండుం జూపు మరల్బ కిట్లనున్‌. 752 
నా లోపల నున్నాండవు 

నాలోపల నేమి కలదొ నాచే బలికిం 

చాలా పురుషోత్తమ యిం 

కేలా యాలోచనంబు, యీ జాగేలా ! 7583 


అనుచు దనసమ్మతిం దెలుప. 754 


తే.గీ. 


కం. 


కం. 


శివుని యామోదమును విన్న దివిజతతులు 
దుందుభుల (మోసి యానందతుందిలముల 
నాట్యమాడిరి నభము సన్నాహమంద, 


దనుజహృదయాలు నలుంగ సంతాపమందు ! 755 
అంత ననంతుం డనంత ని 

జాంత స్పంతోషకాంతజాంతర్వాణిన్‌ 

సంతత జనసంతతి ఘన 

సంతోషాయితులం బిలిచె సప్తర్ను లనన్‌. 756 


పిలచినదే తడవుగ ముని 

కుల ముఖ్యులు వెన్నుముందు కొలువైరి, హరీ! 

తలచిన కార్యము దెలుపుము 

తలం దాల్తుము నిక్క్మమనిరి తడుముడు లేకన్‌. 757 


వ. అట్లమ్మునిసప్తక వినమవిజ్ఞప్తికి సంతృప్తండైన మహావిష్ణు వంత విషకంఠు 
వివాహవిషయంబుం (బ్రస్తావించి హిమవంతు చెంతకుం జని యాతని తనయా 
జననవృత్తాంతంబెల్ల వివరించి యాతనిం గన్యాదానంబునకు సంసిద్దునిం జేయు 
డని యానతిచ్చిన వారును హరి హరాదుల కెల్లరకును నమస్మరించి యనుమతిం 
గొని హిమవంతుని జేరి యర్ధ ్యపాద్యాదుల సంతృప్తులగుచు నిట్లనిరి. 758 


చం. 


హిమనగరాడ్వరా వినుము, హిండితవిశ్వవికాసమూలమై 
యమనియమాది తంత్రుల నియంత్రణ సల్పిడు నాదిశక్తి జ 

న్మము తొలి యండమందు తొలిమాజుగ, రెండవమాజు దక్షు గే 
హమున శివానియైన తెజింగా విదితంబె కదా జగంబునన్‌ ! 759 


చల్లనితల్లి భగ్గుమని చారెడు బూడిదయైన దాదిగా 

చల్లనిటేని క్రిందం దెలిచారల జీవనమోర్చి యోర్పి నీ 

చల్లని యింటం బుట్టినది, చక్కదనాల పడంతుకైన దీ 

చల్లనివేళ పెండిలి విచారముసేయగ రాదొ శైలపా ! 760 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 165 


వాం 


చం. 


అనవిని గౌరి తండ్రి ముదమంది కుమార్తెకు పెండ్లి సేయగా 

తనకు తలంపు గల్గమికిం దద్దయు సిగ్గిలి, గుర్తుం జేయునా 
మునులకు (మొక్కి పాదములు మూర్మొని పల్మె మహానుభావులై 

నను నడిపించ వచ్చితిరె నా చిరుతల్లికి పెండ్లి చేయగన్‌ ! 761 


వ. అయ్యాది మాతకు పూర్ణావతారమై వెలసిన నా చిట్టి తల్లికి తగిన వరుని 
సూచింపుడు మీ సమక్షంబున కన్యాదానం బొనర్హునన నమ్మునిపుంగవులును. 


ఉ. 


కం. 


762 
వేరవరయ్య ముమ్ముడులు వేయగలాడు జగత్రయంబునన్‌ 
గౌరికి? మున్నజాండమునం గాటుక దిద్దినవాండు, మొన్న ద 
క్షోరుగ్భహంబుం జొచ్చి మన మూనినవాండు శివుండు గాక ! ఆ 
వీరుండె యల్లుండౌం దమకు వేర యదృష్ట మికేమి కావలెన్‌ !? 763 


అతం డీమెయు నొకరి నొకరు 

సుతరా మెడంబాయలేరు సూనృ్ఫతవ్రత ! నీ 

సుత తలంపెలింగి మసలుము 

పతిసేయుము పరమశివుని, భద్రం బగుతన్‌. 764 


వ. అనుచు బ్రియంబు వల్మ హిమశ్ళంగాధినాథుండును మహాభాగ్యంబనుచు 
భార్యాపుత్రుల రావించి సప్తర్షుల సందేశంబును వినిపించి ప్రియపుత్రి యభిప్రాయం 
బడుగ వారును నెంతయు సంతసించి గౌరీమనోభిరాముం డాతడే యని విన్నవింప 
నతండును నత్యంతభక్తిభావంబున బుషిగణంబును దిలకించుచు. 765 


ఉ. 


కర, 


166 


ఏ మహనీయమూర్తి గన నీ జగమెల్లం దపంబొనర్చు, సు 

తామ దివాకరాదులకు త్రాణ నొసంగు నెవండు, భక్తులం 

(బేముడి (బ్రోచు నే విభుండు, ప్రేషిత సప్తమహర్షులార నె 

మామ ననంగ వానికిటు మమ్ముల మించిన ధన్యులుందురే ! 766 
ఏ మాత్ర మ్మనుమానము 

మీ మానసముల వలదు సుమీ! ప్రియమారన్‌ 

సోమాలంకృతవరునకు 

మా ముద్దుల పట్టి నిత్తుమని వచియింపన్‌ . 767 


ఆ.వె. అనుచు మునుల నతండు మనసార పూజించి 
సమ్మతమున వారి సాగనంప 
వారు తృప్తినొంది భవుని పెండ్లికి పెద్ద 
లైతి మంచు చనిరి హరిని జేర. 768 


కం. హరి హర నారదు లచ్చట 
సురగణముల మధ్య నెదురుచూపుల హిమవత్‌ 
గిరిపతి యంగీకారము 
కొరకై కూర్చుండి రకట కోర్ముల వశులై ! 769 


కం. ఆనంద తాందవంబున 
నాననములు వెలుగ బుషులు నరుదెంచుటయున్‌ 
కానం బట్టిన వారల 
యాననములు వెలుగులయ్యె నానందమునన్‌. 770 


ఆ.వె. బెననె హిమవంతుం డని నోటం బల్మగా 
పనియె లేదు కాని పలికినారు, 
బెన ! నిజమ ! యనుచు నాశ్చర్య పడందగ్గ 
పనియె లేదు కాని పడిరి వీరు. 771 


ఉ. చింతలు దీరునింక సుర సీమకు తారకు బాధ తీరునం 
చెంతయుం దృప్తితోడ సురులేగిరి, భూసురులున్‌ బుషీంద్రులున్‌ 
శాంతమతిన్‌ గమించిరి, వృషాకపి సంతస మేమి చెప్పుదున్‌ ?! 
చింత దొలంగె శంభుడును శీతనగాత్మజతోడి యూహలన్‌ ! 772 


ఇది శ్రీవానవీవురాణమునందలి సప్తర్షులు పామవంతునికన్య నడుగుటయను 
మువ్పదియన అధ్యాయము సంపూర్ణము. 


(బదరుచు= త్వరపడుచు, నిజాంతస్సంతోష కాంతజాంతర్వాణిన్‌= తనలోని సంతోషమనే 
అయస్మాంతమున బుట్టిన తలపుతో, వృషాకపి= విష్ణుమూర్తి) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 167 


వాం 


ముప్పదియొకటవ అధ్యాయము 


కం. మాతా వైశ్యోద్దారిణి | 
(భ్రాతృ విరూపాక్ష కలిత వాత్సల్య నిధీ! 
మాతా కుసుంభ పుత్రి | 
మాతా కలిదోష హరిణి ! మంగళ దాత్రీ ! 


వ. అనంతర శివకల్యాణ యత్నంబు లెట్టివను వైశ్య బుషుల ప్రశ్నంబున 
కమ్మహర్షి యొకింత విశ్రమించి యిట్లనియె. 


కం, 


ఆ.వె. 


తే.గీ. 


హరి హర గణములు వెడలగ 

హరి హరు లిరువురు మిగిలిరి హరుండంతట నా 
హరిని గని తన వివాహము 

సరగున ముడివెట్టు మంచు సరసం బాదెన్‌ ! 


నాల్గు తలల వాండు నడుముం గట్టిన గాని 

మూడు కనుల వాని ముచ్చటెల్లం 

దీర దంచుం దలచె త్రికకుత్తు నలువను 

నలువ కదలి వచ్చిం దలచి నంత! 

హంస వాహనమున బ్రహ్మ యరుగుదెంచ 

వెనుక దేవర్షి గణమెల్ల ననుసరించ 

నెల్లరును గూడి పరమేశు పెళ్ళీ పనులు 

నిర్ణయించిరి మాధవు నియమనమున. 

మాధవుందంత జాప్య మణుమాత్రము సల్పక శైవ శాసనో 
ద్చోధకు, నుద్భట ప్రమథ భూత గణాధికు; భూనభోంతరో 
త్సేధకు, వాక్చటుత్వ ఘన శేష నిభ ప్రతిభా ప్రభార్మునిన్‌, 
శోధిత భూర్భువః ప్రకర శుద్దుని భృంగిని బిల్చి యిట్లనెన్‌ . 


7783 


774 


775 


776 


777 


శ్రీవాసవీ పురాణము 


వ. మహా బాహూ ! ముల్లోకంబులం బరమాత్ముండగు శివుని కల్యాణ 
వృత్తాంతంబు నుద్దో షింపుము; ప్రతర్దన చక్రశీర్ష చండుల నియోగించి దేవ మానవ 
నాగాదులగు జగత్రయ వాసులను, నింద్రాగ్ని వరుణాదులగు సర్వ లోకపాలకులను, 
నష్ట వసువులను, సిద్ధ చారణ సాధ్య కిన్నర గరుడ గంధర్వాదులగు ఖేచరులను, 
నవగ్రహంబులను, బులహ పులస్త్య ప్రమహ్షైాదులగు ప్రజాపతులను, మహాత్ములగు 
రాజన్యులను, వ్యాస వశిష్ట విశ్వామిత్ర గౌతమ డుర్వాసః పరాశరాదులగు (బ్రహ్మర్షులను, 
నారదాది దేవర్శులను, గృహ్యసూత్ర విధాన కర్తలగు బృహస్ప త్యాదులను, దక్కుంగల 
యెల్లపుట్టువులను శివుని కల్యాణంబుంజూడ నతి శీవ్రుంబు రమ్మని 
యాహ్వానింపుము; వచ్చువార లెల్లరను సంపూర్ణ ధన సంపన్నులం గావింపు మని 
ధనపతికి వక్మాణింపుము. 


కం. 


కం. 


2 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


అని హరియన భృంగియుం ధన 
యనుచర గణములను దగిన యాదేశములం 
బనిచెను ముజ్జగములకును; 


ధనపతియును నెల్లరకును ధనములు పంచెన్‌. 


ఆహూతులైన వారలు 

నాహార్యము లంది మిగుల నానందముగన్‌ 
గేహంబుల విడిచి హరు వి 

వాహంబునుం జూడం దరలి వచ్చిరి ప్రీతిన్‌. 


వారు వచ్చెడు వియద్వాహనంబులు గ్రక్కు 
కాంతిచ్చటల నింగి కావి గప్పి 
సాంధ్య ఖద్యోత ప్రసంగ పాటల సంగ 
ఖండ మేఘస్సూర్తి కందలళించె; 
దివ్య వాద్య ధ్వను లవ్యయంబుగ సాగ 
కిన్నరీ వీణలు కృతులు పాడ, 
సంయమీంద్రులు సల్పు సామ గానంబుల 
గరుపాటి కైలాస కందరములు; 


వాం 


7178 


779 


780 


169 


తే.గీ. 


చం. 


తే.గీ. 


2 


తే.గీ. 


1/0 


బ్రహ్మ విష్ణువు లంత దిక్పతులం బిల్చి 

పెండ్లి పనులకు తొందర పెట్టిరంత 

వారు నమరులం బురిగొల్ప్బ వందిమాగ 

ధుల గళంబులుం గఅకంరఠుం గొలిచె నిటుల. 781 


జయ జయ శైలజా హృదయచంద్రమ ! చంద్రకళా వరాంగమా ! 
జయ నిఖీలాగమాకరమ ! జాగృత మానసనాట్య వేదమా ! 

ప్రియ సఖిం జేకొనంగం దగు రీతిని పెండ్లికుమారు శోభతో 
పయనము గమ్ము సత్వరము బంధు జనావళి తోడ శంకరా! 782 


దేవతల నుతులందిన దేవ దేవుం 

డమల దరహాస మెలయించి యనుమతింప 

నమర పథముల తూర్యనాదములు మొరసె, 

నలుగు పాటలు మొదలాయె నారు లందు. 783 


పచ్చ కప్పురమున పసుపు నూరిన ముద్ద 
కుంకుమ పూవుతోం గూర్చి మెదిపి 
నలుగు బెట్టిరి రమా నలినజాంగన లీశు 
దేహ కాంతులు నలు దెసలం బర్వ, 
గంగ బుషిసతుల కరముల మీదుగా 
స్నాన మాడించె నుత్సాహ మలర, 
మెజపు మెజుంగు లీను మేలి వస్త్రంబులం 
దెచ్చి కట్టె నలువ తేజ మొదవ, 
ఇంద్రుం డాభరణంబుల నింపు గూర్చ, 
చంద్రుం డుడుహారమొసగి తా జటల నిలువ, 
నినుడు వజ్రకిరీటంబు నునిచి మొక్క 
ననలుం దడొగిం బాదుకల్‌ దొడ్డ నప్పు డంత. 784 


కం. సర్వాలంకారంబుల 
సర్వేశుం డఖిల విశ్వ సందీపకుండై 
పర్వత రాజ నివాసము 
బర్వాలంకృతము జేయం బయనంబాయెన్‌ ! 785 


ఉ. ధర్మము నాల్లు పాదములు దాల్చిన రూపమనంగ నొప్పు జ్యో 
తిర్మయ పుంగవేంద్రు భుజ దేశము నందున భృంగి హస్తము 
న్నర్శిలి నూతగొంచు నుచితాసనుండై హృదయంబు నిండుగా 
నిర్మల రాగ భావనలు నింపుచు సాగె నతండు నంతటన్‌. 786 


కం. తార్‌క్ష్యా రూఢుండై హరి 
తార్‌క్ష్యంబగు హంస నెక్కి ధాతయు తాస్వ 
స్తార్‌క్ష్యంబెక్కి సురాధిపుం 
డార్‌క్షోజ్వల సుప్రభాఢ్యుండై చనె వెంటన్‌. 787 


కం. మును మునులు మిడియలు జదువ 
ననుచర కిన్నరుల వీణియలు కీర్తింపన్‌ 
మణి భూషణములం దళ తళ 
మను బంగరు వలువ లందు నభవుండు వెలిగెన్‌ ! 788 


శా. భంభంభం భుబభోం బభోం భుభుబభోం భంభం బుభోంభోం బభోం 
భం భం భూత విభో ! ప్రభో | భృకుటి విభ్రన్నేత్ర బ(భూ ! ప్రలం 
భాంభ గస్తీ పరిభూ ! ప్రభూత శుభ సౌభాగ్య స్వయం భూ! నమ 
శృంభో యంచు నికుంభ భక్త గణముల్‌ శంఖాళిం బూరింపగన్‌. 789 
కం. బహు దివ్యనాద పథమున 
బృహద్రథంతరమున ద్విజ బృందము సాగన్‌ 
తుహినాద్రి రాజధానికి 
నహిభూషణుం డరుగుదెంచె నానందముగన్‌ ! 790 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 17 


వాం 


కం. వరుడగుచుం దరలి వచ్చిన 
హరునకు నెదురేగె నంత నాహాదముగన్‌ 
గిరిపతి హిమవంతుండు దన 
పరివారము తోడ సకల బంధుగణము తోన్‌. 791 


వ. మేరు పారియాత్ర నగపతులు పెండ్లి పెద్దలై ముందు నడువ వింధ్య 
గంధమాదను లిరుగడల జయలు వెట్ట నిషధ మాల్యవత్‌ హేమకూట సహ్య 
మైనాకాదులు వెంట నడువ సకల భూధర (శ్రేణుల సేవలందుచు దివ్యమాల్వాం 
బర గంధానులేపనంబుల రత్న (గైవేయ కేయూర కిరీట విభూషితుండైన హిమవ 
న్నగాధిపతి పరమేశ్వరు జూచి నమస్మరింపం దన్మకుట మణి మండల కాంతి 
పుంజములు మహేశు పద యుగ్మంబు నభిషేకింపం బ్రసన్నుండైన పశుపతి 
ప్రత్యభివాదం బాచరించె నంత గిరిపతియును మహనీయార్థ వచనంబుల 
స్వాగతంబు వలికె. 792 


ఉ. హే మహనీయ మూర్తి ! జగదీశ్వర ! శంకర! చంద్ర శేఖరా ! 
మామక పూర్వ పుణ్యమున మంగళ సిద్ధి ఘటింప వచ్చితే | 
సేమమె యెల్లవారలును ? శ్రీ చరణమ్ముల ధూళి సోకి మా 
సీమ పునీతమాయె - దయసేయుము ! అల్లుండవై మహేశ్వరా ! 793 


తే.గీ. అహా! కృతార్థుండనైతి నీ వల్లు డగుట 
శుభము కలిగెను నా వంశ విభవ మందు 
సఫల మాయెను నా జన్మ సంభవమున 
ధన్యుండను దేవ.! రారమ్ము దయ వహించి. 794 


చం. అనుచు హిమాద్రి పుంగవుడు హర్ష సముల్లసితాంతరంగుండై 
వినయ వినమ్ర గాత్రమున వే పులకావళి వర్ధమానుండై 
ఘనముగ విశ్వకర్మ కృత కాంచన సౌధము నందు విశ్వ నా 
థుని మది కింపుగా విడిది తోరపు భక్తి నమర్శి యంతటన్‌ . 795 


172 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. తోడ వచ్చినట్టి తుష్య బాంధవులు సం 
తోష మొందం దగిన తోషణముల 
విడిది యిండ్లు గూర్చి విశ్రాంతి నొందగా 
వేడుకొనియె నాత్మ వృద్ధి నొంద . 796 


ఉ. ఎక్కడ లోటు కల్లునొ ? మహేశుని మూడవ కంటి పాప కెం 
పెక్కునొ ? ఎక్కెనేని హిమమెల్లం గరంగి మహీతలంబు దా 
నెక్కడ మున్లునో యనుచు నెల్లరం దీర్చెను పిల్ల తండ్రిగా 
పెక్కు సపర్యలందు మగ పెండిలి వారలు బాగు బాగనన్‌. 797 


వ. అట్లు శివాగమన ప్రమోదమున తుహినగిరీంద్రుండు ద్విగుణ (ప్రవర్ధ్థ 
మాన ప్రకాశవంతుండై స్వజనంబులం గూడి సేవింపుచుండ శివానుచరులై 
వివాహంబుం జూడ నేతెంచిన యింద్రాగ్ని ప్రముఖులైన దేవతలు నాత్మవేత్తలైన 
బ్రహ్మర్షులు నత్యంత సంతృప్తాంత రంగులై శుభముహూర్తంబు నిరీక్షింపు చుండిరి. 

798 


ఇది శ్రీవానవీవురాణమునందు శివుడు వివాహమునకేగుట యను మువ్పుది 
యొకటవ అధ్యాయము సంపూర్ణము. 


(ఉల్సేధము= శరీరము, ఆర్‌క్ష్యము= నక్షత్రభవం, మిడియలు= వేదములు, బిభ్రన్‌= 
ధరించు, బ(భువు= శివుడు, ప్రలంభ= లభించిన, పరిభూ= పరమేశ్వరుడు, 
బృహద్రథంతరమున= ఇంద్రుని అదుపులో, తుర్యము= తురీయము, తుష్య 
బాంధవులు= శివ బాంధవులు, (త్రికకుత్తు= హరి) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 173 


వాం 


ముప్పది రెండవ అధ్యాయము 


కం. విద్యార్థి లోక గురుకుల 
విద్యా సంధాత్రి ! వేద విద్యా నేత్రీ ! 
సద్యః ఫలదాత్రి ! సుజన 


హృద్యామృత వాగ్‌ర్సురీ ! సహృదయ ధరిత్రీ ! 


వ. అనంతర కల్యాణ వృత్తాంతంబు విన నుత్సుకులైన వైశ్య బుషులకు 
నమ్మహర్షి సత్తముండిట్లనియె. 799 


తే.గీ. విడిది భవు బంధు గణమెల్ల విందులందు 


కరి, 


174 


మునిగి మరచిరా వచ్చిన పని యనంగ 
నమర గురుండొండు దినమున హిమగిరీంద్రు 
నాత్మజోద్వాహ హృత్సాంద్రు నరసి పలికె. 800 


సుముహూర్తంబిదె చేరువాయె ననఘా ! చూడామృతాంశున్‌, వశున్‌, 
హిమవద్భూత విభూతి భూషితునిగా నింపారం జేయంగదే ! 

మము మా మాత శుభాభినందనల సమ్మానంబు సాధింప నీ; 
సుముఖుండైన వరున్‌ మరుక్షణమ శాస్తోక్తం బపేక్షింపుమా | 801 


గురు నానతి విని హిమవరుం 

డురవడిం దన బంధు మిత్రు లుత్సాహమునన్‌ 

గిరిజా సౌభాగ్యంబుల 

సురులకు దీటుగం గదలగ శుభ్రాత్ముందై. 802 


కం. వివిధాలంకృతుం డయ్యును 
సవినయముగ సద్వివేక సాంద్రుండగుచున్‌ 
శివుండున్న విడిది జేరెను 
శివ శివ యని ప్రస్తుతించి చేతులు మోద్చెన్‌. 


కం. మోద్పిన చేతుల మీదుగ 
నూడ్చిన కనుజిప్పలందు నుబ్బునం గన్నీ 
రోడ్డిన కన్నుల మదనుని 
మాద్చిన ముక్కంటి రూపు మధురతమంబా ! 

మనోజ్ఞ. మధుర మనోజ్ఞ విభాత మానిత పూర్వ భూ 
మి ధరమొ యీ మకుటమ్ము ! మింటి మెజుంగులా 
గథిత విభూషణముల్‌ ! పురాణ దివాగ్రహా 
ర ధవళ శైలమొ రాగ రంజిత వక్షమున్‌ ! 

చం. అనితర సాధ్యమీ మగని కంగన యౌట మదీయ కన్యకా 
మణికియ దక్క నెవ్వతెకు మాత్రము దక్కును నాకు దక్క నీ 
ముని గుణ మండితాభరణ మూర్తికి మామ యటన్న భాగ్యమీ 
యనిమిషు లెల్ల వల్లెయను నట్టులం బట్టెద స్వాగతాంజలిన్‌. 


వ. అనుచు మనంబునం దలంచి 
పంచచామరము. 
మహామహా! మహాద్భుతంబు మా గృహంబు నందునన్‌ 
మహా మునీంద్ర హృద్విహార మందయాన ముద్ధతిన్‌ 
వహింపగా వధూ పథం బవశ్యమై పదంబులన్‌ 
రహిన్‌ స్ప లశీంప వచ్చితే - విరాన్మహస్క రావయా! 
కం. అని నగపతి నాగాభర 
ణునిం గొనియాడుచుం బిలువగ నుతులం బ్రియుండున్‌ 
తన పరివారము తోడుత 
చనియెను చలిమల దొర నిజ సదనంబునకున్‌ 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


808 


804 


805 


806 


807 


808 


809 


175 


చం. నభమున దేవ బృందములు నర్మిలి నందన నంద సౌమ సౌ 
రభముల ముంచుచుండ మును నప్పరసాభవమేనకాదులౌ 
ప్రభలు చరించు చుండ ముని భాస్మరు లాదట సామ గాన తై 
ష్టుభములం బాడుచుండంజనె సోమ శిఖామణి టేనియింటికిన్‌ . 810 


కం. అంతట హిమవంతుండు తన 
యంతఃపుర మందు హరుని హర్షాధికతన్‌ 
స్వాంతము నిండుగం గౌగిట 
నంతఃకరణంబుం దగుల హత్తుకొనంగన్‌. 811 


కం. శివుండును హిమవన్నగపతి 

భవమును సార్థకము చేయు భావము తోడన్‌ 

కవుగిట గదియించి మునులు 

జవింజూడని భాగ్య మొసంగె సత్మృప నొప్పన్‌. 812 
తే.గీ. ఇరువు రొండురుల పయిని విరులు చల్లి 

కొనిరి చందన చర్చలం దనిసి రంత 

నందరును కూడి పానక మందికొనిరి, 

యెొదురుకోలు వేడుకల వా రేకమయిరి. 813 


వ. కిన్నర స్త్రీల మనోహర గాన మంజరుల మధ్య హిమవంతుని ప్రార్థనలు 
మన్నించిన మహేశుండు మైనాక వింధ్యగిరీశుల హస్తంబు లాలంబ నములుగాగ 
మేలిమి బంగరు కాంతులీను నదియును గారుత్మత మణుల గోముఖా కారంబున 
నిర్మించబడినదియును ముత్యంబులముగ్గుల నలంకరింప బడినదియును వజఖచిత 
సోపానంబుల శోభిల్లునదియును గురువింద మణిస్తంభముల నింపు 
గూర్చునదియును రత్నమయంబులగు చూరులు వైడూర్యకాంతుల మేల్మట్ల సమిధా 
కుసుమ విరచిత పల్లవ తోరణంబులం బ్రకాశించునదియునగు రమ్య కల్యాణ 
వేదికం బ్రవేశించి రత్నకాంచన మయంబైన దివ్యపీఠంబునం గూరుచుండె. 814 


స్ప భృగ్వత్రి పులహాది బుషి సత్తములం గూడి 
వామదేవుండు సల్పె హోమమంత 


176 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాణీ రమల తోడ స్వాహాది దేవ కాం 
తలు పెండ్లి పాటలు కలసి పాడ 

కల్యాణ శంకరుం గాంచి యానందించు 
చుండెనో యనం దలలూచె నగ్ని 


తరుణి రాకకు ముందు వరుని భావము లట్లు 


విశ్వాచి నర్తనల్‌ వేగమందె 
వేద ఘోష యందు విప్రలోకం బుండె 
దేవ దుందుభుల ప్రభావ మందు 
గానమూర్తు లైరి గంధర్వులును నట 
రాజమూర్తి మనము రంజిలంగ ! 


అంతట హిమవత్సతియున్‌ 
సంతసమున గురుని యాన సచ్చిచ్చక్తిన్‌ 
సంతత శివానురక్తన్‌ 
కాంతాభరణాభియుక్తం గన్యం దెచ్చెన్‌. 


కీతాంబరముల శోభిలు 
కూతుం గూర్చుండ బెట్టి కొండల టేండా 
శీతాంశు మౌళి పదములు 


శీతాంబువులందు కడిగి శిరమున దాల్సెన్‌. 


కాళ్ళు కడిగి నీళ్ళు కళ్ళకద్ది కొనుచు 
మీదం జల్లుకొన్న మేనకయును 
కూతు గట్టుకొనెడు కోటీశు సౌందర్య 
మునకు నబ్బురమున మునక వేసె. 


అగణితానంద సంతృప్తులైన తల్లి 
దండ్రులను జూచి గిరిపుత్రి తలను వాల్చి 
శివుని గ్రీగంట గాంచుచు సిగ్గు మొగ్గ 
దొడగ బుగ్గలు సొట్టలు వడగ నవ్వె, 


వాం 


815 


816 


817 


818 


819 


177 


ఆ.వె. పిల్ల తల్లిదండ్రు లల్లుని దర్శించి 
తృప్తి నొంది యతండుం దృష్తి నొందు 
లాగు సకల రాజ లాంఛనంబు లొసంగి 
అత్త మామ లనెడు హక్షుం గొనిరి. 820 


తే.గీ. అంత సుముహూర్త మగుడు నా యద్రి కాంత 
హైమ కలశంబుం జేబూని యంబుధార 
లధిపు చేతుల మీదుగా నవతరింపం 


జేయ హిమవంతుం డహిధరు చేత నిడుచు. 821 
శో. పరస్మై బ్రహ్మణే తుభ్యం శంకరాయ మహాత్మనే | 
దద్యాం మమాత్మజాం గౌరీ మహం నిశ్రేయసేచ్చయా I 822 


2 


అనుచు కన్యాదాన మాచరించిన యంత 
నమర వాద్యమ్ము లింపార మోసె 
వేల్పు లెల్లరుం బుష్ప వృష్టిం గురిసి రంత 
సూర్య చంద్రుల కాంతి సొంపు మీరె 
దశ దిశలుం బ్రసన్నత వహించె నన్ని వై 
పుల నుండి పిల్ల గాలులును వీచె 
భూమి సస్యముల విభూతివంతం బాయెొ 
నంతరిక్షం బంట నలమె జయలు 
తే.గీ. పార్వతిని గూడి పరమేశుం డుర్వి యందు 
రమను గూడిన వైకుంఠ రమణు నట్లు 
సర్వలోక ప్రభుం డగుచుం బర్వె నెల్ల 
జగము లానందమున జేరి సంస్తుతింప ! 823 


ఇది శ్రీవాసవీవురాణమునందు శివ పార్వతుల కల్యాణమను మువ్పుది రెండవ 
అధ్యాయము సంపూర్ణము. 
(హిమవద్భూత విభూతి= హిమవంతుని కూతురు, ఊడ్చిన= సడలించిన, దివాగ్రహారము= 
స్వర్గమునందలి బ్రాహ్మణవీడు, నందన నంద సౌమ= ఇంద్రుని వనసంపదయిన పూవుల 
యొక్క (తైష్ణుభములు= త్రిష్టుప్‌ ఛందంలోని పాఠాలు) 


178 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


కం. 


వ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ముప్పది మూడవ అధ్యాయము 


కం. ఓంకారేశ్వరి !శ్రీచ 


క్రాంకిత చైతన్య లహరి ! రజతాద్రీశా 


హంకార వశంకరి ! వై 


శ్యాంకావిష్టృత శుభకరి ! శ్యామల గాక్రీ! 


ఆది శేషుండు వినిపింప నాలకించు 
ధర్మనందను మనమున దగిలె శంక 

తాను తనవారి కథ విన దలచె నితడు 
హరుని కథలోన బడి తన్ను మరచె నేమొ ! 


శోత మనమున వొడమిన రుచి నెతింగి 
వేయి శిరముల దొర తన వేయి శిరము 
లొక్కమారుగ పంకించి నొక్కి పలికె- 
పూర్వరంగ మీ కథయంచుం బుణ్య మంచు. 


మదిలోని భావ మహిపతి 

మదికెట్టుల దోచె నొక్కా మాయగ నుండెన్‌ 
మది చంచలత్వ మిట్టిద 

చదివిన ఫలమేమి కలదు శాస్త్రము లెల్లన్‌ ! 


824 


825 


826 


అంచు మది దలంచిన ధర్మనందనుండు హృదయంబున నెంతయు 


పశ్చాత్తాపంబు నందుచు నహిగ్రేష్ణున కిట్లనియె. 


వాం 


827 


179 


క్షమావృత్తము. 


2 


తే.గీ. 


ఆ.వె. 


180 


అహివర నను గాపాడవే ! మానసం 

బహమిక వశమం దాగదాయెన్‌, శుభా 

వహములు గద శైవంబు లాలించినన్‌ 

సహనమున క్షమించందగున్‌ బాలునిన్‌ ! 828 


బాలకు సత్ర్రవర్తనకు బాధ్యతకున్‌ మదిం బొంగి నాగరా 

జాలము జేయలేదిక కథామృత నిర్‌రురి సాగె నావలన్‌ 

బాల చకోరముం దమిని బానము చేసె నటంచుం బల్మెనా 

మూల విరాట్టు గాథ ముని ముఖ్యుండు వైశ్యులు సంతసింపగా. 829 


కల్యాణ మైనంత కంజాక్షుం డొక రత్న 
మకుట మొసగె వెండిమల వరునకు 
కొండరాచూలికి క్రొత్తావి చెడనట్టి 
కమల దామంబిచ్చిం గమల సదన 
స్వార్దితంబులు నూత్న వస్తాభరణముల 
సూడిద లొసగిరి సురలు వేడ్మ 
పాతాళ వాసులు బంగారముల నీను 
మణులొసంగిరి బహుమానములుగ 
పెండ్లి చూడంగ వచ్చిన పెద్దలెల్ల 
వారి న్థాయికిం దగినట్టి వస్తువులను 
భక్తితోం గాన్మలుగ సమర్పణము చేసి 
యిండ్ల కేగిరి సంతృప్తి కండ్ల వెలుగ. 830 


అవల నొంటి నున్న నవదంపతులు వేడ్మ 

నందుకొన్న పెండ్లి యప్పనముల 

నరయు చుండి రందు నవని జనులు దెచ్చు 

కానుకొక్కటేని కాన బడదు. 831 


మ. _ఎవరేమిచ్చిన నివ్వకున్న వగలే దింతైన కానీ మదిన్‌ 
భువిజుల్‌ రామికి ఖేదమాయె ననుచున్‌ భూతాధినాథుండు య 
క్షవరున్‌ రమ్మని పిల్చి యిట్లనియె యక్షశ్రేష్ట ! చిత్రంబుగా 
నవనీ జాతుల బిల్వ లేదె! కనగా నవ్వారు రాలేదొకో ! 


తే.గీ. దేవ దాన వోరగు లెల్లం దెచ్చి యిచ్చి 
రెల్ల విలువైన కానుక లుల్లమలర 
మానవుల నుండి లేదొక్క మాడయైన 
మదము నొందిరొ లేకున్న మనము రాదొ ! 


తే.గీ. పచ్చ కర్పూరమన్న నా కిచ్చ యనుచు 
మంచి కస్తూరి యన నేను మరువ ననుచు 
శాటికా చామరములన్నం జత్తు ననుచు 
నెజిగియును భూజనులు రారదేల సఖుండ ! 


తే.గీ. ఉబ్బు లింగని మదిలోని మబ్బు తునకం 
గని కుబేరుండు నత్యంత వినయ మూని 
తెలియదే నీకు నాచేత దెలియ వలెనె 
యనుచు బల్మెను ధరణి యందున నిజమ్ము. 


ఉ. హే పరమేశ! యద్రితనయేశ్వర ! నీ వచనమ్ము లానగా 
నా పరమేష్టి భూమి తలమందున ముందుగ నాల్లు వర్ణముల్‌ 
ప్రాపు వహింపం జేసెగద ! ప్రాకిరి వారును వారి వృత్తులన్‌ 
శ్రీపతులైరి దేవతల సేవలుం జేసిరి యింతకాలమున్‌. 


శా. కానీ నేడొక తారకాసురుండు లోకమ్ముల్‌ (గసించెన్‌ ప్రభూ ! 
హీనంబుల్‌ బ్రతుకుల్‌ మహీతలమునం దేజీవియున్‌ సేమమై 
లేనే లేదు, కులంబులా క్షయములై లీనమ్ములై పోయె నే 
కానల్వట్టిరొ రాజు లేముని కృపం గాంక్షించిరో (బ్రాహ్మణుల్‌ ! 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


832 


833 


834 


835 


836 


837 


181 


చం. తమకుల వృత్తుల న్విడిచి దానవు మారణ మోర్వలేక భా 
గ్యములం ద్యజించి గోబిలము గాపురముండిరి వైశ్యు లెల్లరున్‌, 
తమ తమ ధర్మముల్‌ గడపు తండ్రిని గానక వార లార్తులై 
కుములుచు నుండగా -తమకుంగూర్చగలారె ఉపాయనమ్ములన్‌. 888 


ఉ. నావుందు శంకరుం డనియె నాకము మాత్రము తారకాఖ్యు దు 
ర్భావము నందు క్రుంగదె స్వభావము దప్పిరె దేవతల్‌ ? స్వయం 
సేవకులై పరీక్షలకు సిద్ధము కాగల ధీరు లెవ్వరున్‌ 
చవర దలిర్ప భూతలము 'సేమముం జూడ గలారు లేరొకో ! 839 


వ. అంతం గుబేరుం డిట్లనియె. 840 


కం. పాడియు పంటయు బేరము 
మూడును భూలోక గతికి ముఖ్యములైనన్‌ 
మూడును నెరపెడి వైశ్యుల 
వాడి మగలు గల రిచటనె వాంఛిత ఫలులై. 841 


ఆ.వె. శాంతి భద్రతలకు సంఘాత మైనను 
ధర్మ సూక్ష్మములకు తక్కువైన 
జగతి కుంటువడును చచ్చువడదు; కాని 
బ్రతుక గలరె జనులు మెతుకు లేక ! 842 


వ. ప్రస్తుతము భూమండలంబున గల పరిస్థితుల జక్కదిద్ద గలవారు వైశ్యులు 
మాత్ర మందు మార్గ దర్శకులు కాగల సిద్ధపురుషులు తమ భక్తులై తమోగుణంబు 
వీడి తమ శరణంబునందే గుహ్యకదేవగణమై మదీయ పురంబున కలరు కడమలు 
వీరి నేతృత్వము లేక బిలంబు వీడి బయటకు రాలేరు కనుక దేవర తమ చిత్తంబు 
వర్తింపం జేయగలరని ధనాధ్యక్షుండు వలుక త్రక్షుండును నొకపరి ధరణీధర 
సుతం గాంచి కొంతవడి యోచించి యిట్లనియె. 843 


182 శ్రీవాసవీ పురాణము 


శా. ముల్లోకంబుల నొక్క దాని కయినన్‌ ముప్పైన నేనొప్పనే ! 
కల్లోలం బొనగూర్చు దానవుని పోకార్బంగ కాలంబు గా 
దుల్లంఘించగ రాదు బ్రహ్మ వరముల్స్‌ యుక్తంబు వైశ్యర్షులన్‌ 
బెల్లించన్‌, భువి కంపి మానవులలో భీతిం దొలంగించగన్‌ . 844 


కం. అత్యంత భక్తితో తమ 
నిత్యోపాసనము కతన నిత్యంబగు నీ 
సత్య పదంబును జేరి ర 
పత్యపు బాగోగులందు బాధ్యత లేదో ? 845 


ఉ. చెప్పుము వారి కీ యెడల క్షేమము భూమికి జేరి వారి వా 
రొప్పుగ నుండు నట్లు బ్రవరోన్నతిం బన్నుట; మంచి కస్తురిన్‌ 
కప్పుర పేటికల్‌ గొనుచుం (గమ్మర రమ్మనుమా కిరాటులన్‌, 
చప్పునం బొమ్ము నీ వనుచు సత్వర మంపెం గుబేరు నీశుండున్‌ ! 846 


ఇది శ్రీవాసవీవురాణమునందు శివుడు సిద్ధవైళ్ళులను భూలోకమునకు పొమ్మునుట 
యను మువృది మూడవ అధ్యాయము సంపూర్ణము. 


(చత్తుననుచు= లేకుండ జీవించలేననుచు- నిత్య వ్యావహారికం, బెల్లించు= మభ్యపెట్టు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 183 


వాం 


ముప్పది నాల్గవ అధ్యాయము 


కం. వరదాయిని! పరమేశ్వరి | 
పరతత్త్వప్రద ! విశాల పావనమూర్తీ ! 
పరమ దయాకరి ! శాంభవి ! 
శరణాగత భక్తలోక శాంకరి ! జననీ ! 


వ. శివ సాన్నిధ్య సిద్ధికొరకెంతటి తపంబుం జేసిరి ! వారికా యిట్టి కష్టంబు 
లింక కైలాస పదంబు లభించి ఫలమేమికలదా సిద్ధ వైశ్యు లేమయిరో యంచు 
శోతలగు వైశ్య పుంగవుల నడుమ కలకలంబుం జెలరేగ సాలంకాయనుం డవ్వారిం 
గాంచి యిట్లనియె. 847 


తే.గీ. తాను దేవుడే ! అయినను ధరణియందు 
ధర్మమున గ్లాని యేర్చడ్డ తరుణమందు 
జన్మమెత్తడె జగతిని జనుల మధ్య; 
వాని కంటెను నధికులే వణిజ వరులు ? 848 


కం. సాయుజ్య మొంది నప్పుడు 
నాయనలో భాగమగుచు నడతురు జగతిన్‌, 
స్థాయి దొలంగని వారలు 
సాయము చేయంగ వలదె శంకరు కృషికిన్‌ ! 849 


వ. అంత. 850 


ఉ. అర్థము లేని తర్మము లనర్థములంచు దలంచి సంచితా 
నర్ధ విదారకున్‌ మనమునందునె మన్నన వేడి వైశ్యులున్‌ 
ప్రార్థన జేసిరా మునిని భర్గు ననుజ్ఞ ఫలించె నెట్టు లా 
స్వార్థ కిరాట వర్యుల కవాంఛిత బంధము లాలకించగా. ి51 


184 శ్రీవాసవీ పురాణము 


వ. అంతట నమ్ముని వర్యుండును ముదంబున నిట్లు చెప్ప దొడంగె. 852 


తే.గీ. ఈశ్వరాదేశ మంది యక్షేశ్వరుండు 
సిద్ధ వైశ్యులం జేరి వచించె నిట్లు 
శ్రేష్ట పదముల గ్రాలు నో శ్రేష్ణులార 
శివుని సందేశ మొకటున్న దవధరింప ! 853 


కం. వాగర్థములటు గిరిక 
న్యా గిరిశు లొకటగువేళ నవనీ నీతం 
బౌ గౌరవ చిహ్నం బొక 
టే గనరాక మిము వల్లడి కడిగొను నయో ! 854 


వ. యక్షాధ్యక్షు రూక్ష వచనంబులకు సిద్ధగుహ్యకులిదెట్టి పరోక్షశిక్షావిధి యంచు 
వివరం బపేక్షింప యక్షేశ్వరుండును త్యక్షు మనోభీష్టంబు నెలింగించి రిర్‌5్‌ 


ఉ. పొండికం బోకం దప్పదట భూవలయంబున దాయలందు మీ 
రండగ చేరి వారలిడు హట్ట విభూతుల కప్పురాదులన్‌ 
దెండు శివుండు సంతసిల దీవన లందుడు వేగ పొండనన్‌; 
దండుగమారి బేరమని దండుగ నిట్లని రా కిరాటులున్‌. 856 


కం. భూమిం గాలిడ లేమే 
సోమాంకుని వరము చేత సురల మగుటచే 


మేమెట్లు మేదినీ గత 
సోమాదుల దెత్తుమయ్య సూడిద లంచున్‌ ? 857 
వ. అన విని వైశ్రవణుం డిట్లనియె. 858 


ఆ.వె. మీ గతమ్ముం జూడ మీరున్న స్థితిం జూడ 
జాలి వేయునయ్య మేలుం జేతు 
పుష్పకమ్ము నెక్కి పుడమి కేగుడు మీరు 
పునుగు కప్పురాలు పుణికి తెండు. 859 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 185 


వాం 


పృధ్వి. 


తే.గీ. 


కుబేరుని కృపా విశేషమున గుందు కుందాడగా 

ప్రబోధిత శివావధాన సముపస్థితిన్‌ శంక ద 

ప్పి బేహరులు పుష్పకమ్ము పయి పృధ్వికిన్‌ (బాలి చూ 

డ బచ్చుల నొకండునైన నచటన్‌ విరాజిల్లడే ! 860 


ఎవరి సంతతి వసుధపై నిక్క జెడునొ 

వారి కీ పుణ్య గతి కేడువాజు నకట ! 

నేడు కైలాస మందుండి నేల దిగుట 

కిదియె కారణమని వార లుదిల పడిరి. 861 


వ. ఉదిల పడుచు నుర్వినెల్ల గాలించిన సిద్ధ వైశ్యులు ఫలసిద్ధిం గాంచనేరక 
గతోత్సాహులై. 862 


ధనద. 


కం. 


ధనద. 


186 


తమ వంశీయులుండు ధనదంబగు పట్టణ మొక్కటేనియున్‌ 
గమకింపం గనంబడదు కారణ మేమగు నంచు తారకా 

థధము క్రార్యంబు లో దలచి తారక మార్గ మెజుంగు చింతలో 
గుములన్‌ సాగి రయ్యెడల కొండొక తెమ్మెర వీచె వారిపై. 863 


ఒప్పుగ పారియాత్రగిరి నొంటిగ నుండిన ధ్యాన తత్పరున్‌ 

కప్పలి వోలె లోదలంచి కమ్మగ బిల్పిరి వైశ్యు లిట్టులన్‌ 

తప్పు సహించుమో విమల తాపస వృత్త ! నిరోధమైతి మీ 

చొప్పు నుపాంశువాస! మముంజూచి చరింపుము కీడుంబాపగా 864 


దీనాలాపములేవో 

వీనుల బడి కనులు దెజచి వీక్షించగ నా 

మౌనివరుని ముందు నభో 

యానంబున ముకుళిత కర యాచకులట్లై, 865 


ఎవరీ మంద భాగ్యు లిపుదేపని మీదట వచ్చిరో కదా 

శివుండేరీతి నా బరగు చిత్తము (బోచునొ యంచు నాతండున్‌ 
దివిజుల్‌ గారె మీరలిటు దీనుల వోలె చరింతు రేల మా 

నవ లోకంబులో ననుచు నమ్మిక బల్మగ నంత వారలున్‌. 866 


శ్రీవాసవీ పురాణము 


కం. 


కం. 


కం, 


తే.గీ. 


కం. 


కైలాస వాసులము మా 

కాలంబిటు దెచ్చె మమ్ము, కరుణావన యీ 
శైలం బేముని నెల వీ 

నేలం దమ పేరు చెప్పి నెగడు మనంగన్‌. 
అయ్యా ! యిది భార్గవ ముని 

దయ్యా, దేవవ్రతుండని యందురు నన్నున్‌, 
అయ్యలు సాందీపులు నే 

నియ్యెడ వైశ్యుండనని వచియించె నతండున్‌. 


తమ కులము నిలుప గల్లెడు 

కొమరుం డొకడుండెం జాలుం గుములగ నేలా 
తమ వచ్చిన పని చెప్పిన 

సమకూర్చును కోర్ములెల్ల సత్వర మంచున్‌. 
సిద్ధ సక్టిజు లట్టుల జింత చేసి 

తమకు వచ్చిన కష్టంబుం ద్రవ్వుకొనిరి 
శివుని మెప్పించ దగినట్టి చిన్నకాన్మ 

లేవా యిప్పించి తమ నింత బ్రోవు మనిరి. 
తమ కులవృద్దుల కోర్ముల 

సమకూర్చగ నిశ్చయించి సక్టిజ మునియున్‌ 
చమరీ వాలమ్ములు ని 


ల్లీ మదము ఘనసారము లమరించె శాటికలున్‌. 


లోలాఖ్య. సమర్పించి సంతృప్తిన్‌ 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


నమస్కార మన్నంతన్‌ 

కుమారా సదా వరి 

ల్లు మన్నారు వైశ్యర్నుల్‌. 

తమ వారసుం డొసగిన పలు 
కమనీయంబైన కానుకలతో సంతో 
షముతో వారలు పుష్పక 

విమానమెక్కి వెను దిరిగి వెళ్ళుచు నుండన్‌. 


వాం 


867 


868 


869 


870 


871 


872 


873 


187 


కం. 


కం. 


కం; 


వ. 


చం. 


188 


తన యా(శ్రమంబు చేరియు 

తన శిష్యుని చేత కామితంబులు గొనియున్‌ 
తన సంగతి మరతురె వీ 

రని భార్గవ మునివరేణ్యుం డాగ్రహ వశుండై. 


భర్గుని యింట సంతతము వాసముం జేసెడి సాహసమ్మొకో 
భార్గవునైన నన్ను పరిపంథి యనం జనుచుండి రక్కటా ! 
దుర్గతులైన తుంటరుల తోషణ భూషణ శేష పుణ్యముల్‌ 
నిర్ణతి నొందుగాక ధరణీగతులై జన కర్మ హీనులై ! 


అంచు శపించినంత తేజో విహీనులైన సిద్ధ వైశ్యులు. 


అరదము కదలదు నభమున, 
ధర తగులము వదలదు, మది తకపిక లాడున్‌, 
పిరిగొను పనిచెఖుపుల మటు 
గరయగవలె ననుచు నజుత నరముడి గాంచన్‌. 


భార్గవుండగు గౌతమ ముని 

సర్గము నశ్రద్ధ చేయ సమకూడె నొకో 
దుర్గతి యనుకొని సిద్దులు 

మార్గము సరిదిద్దుకొనగ మరలిరి వంతన్‌. 


874 


875 


876 


877 


878 


దోషంబు నెతింగి రోషంబు కరిగి శీర్షంబులు మజుంగువడిన కైలాస 
వైశ్యపాళి భార్గవు రౌద్రంబుదీర నిట్లు వేడుకొనిరి. 


అతుల తపోనిధీ ! విమల హాస విలాస ముఖారవింద ! సం 


తత కరుణా పయోనిధి ! నితాంత నిదిగ్ధ నికామ ధీనిధీ ! 


879 


కృతఫల సమ్ముదమ్ము మము కృ్ణచ్ల్చ ముఖమ్మున ద్రోసె నిట్లు మా 


నతులను స్వీకరించి మము నట్టకుమయ్య మహర్షి సత్తమా ! 


శ్రీవాసవీ పు 


880 


రాణము 


తే.గీ. అంత భార్గవుం డవ్వారి వంతంగాంచి 
మంత్ర వేత్తల నిట్లవమాన పరచి 
శివుని సాన్నిధ్యమున గుల్మ సిద్ధమైరె | 
బ్రహ్మ వచనంబు చెవికేల పట్టదనుచు. 881 


' తే.గీ. ముఖము చూడక నేగెడు మునిని జూచి 
నోట మాటలు రాని కిరాటు లందు 
వంశమున బుట్టు తొలిపుట్టు వహ్ని ముట్టు 
నపుడు శాపము దీరునం చాత్మందలచె. 882 


తే.గీ. తప్ప దెప్పటికైన భూతలము జన్మ 
మిప్పటికి తప్పుకోవలె తప్పదనుచు 
శివుని ధ్యానించి తమగోడు చెప్పుకొనిరి 
వాని కృపచేత కైలాస మూని రంత. 883 


కం. శివుండును వైశ్యులు దెచ్చిన 
దివిలో దుర్లభము లైన దినుసులు సతితో 
సవరించి సంతసించెను, 
స్తవముల దిగులు విడనాడి చనిరా వైశ్యుల్‌. 884 


ఇది శ్రీవానవీవురాణమునందు వైశ్యులు భూలోకమున గౌతమమునిచే శావ 
మొందుటయను ముప్పది నాల్గవ అధ్యాయము సంపూర్ణము. 


(వల్లడి= అకారణమైన ఆపద, కడిగొను= కబళించు, కప్పలి = ఓడ, పరిపంధి= శత్రువు, 
కేడువారు= నశించు, అరముడి= మాటిమాటికి, నితాంత నిదిగ్ధ నికామ ధీ= అధికముగా 
పెంపబడిన స్వతంత్ర బుద్ధి, సర్గము= అనుమతి) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 189 


వాం 


కర, 


తే.గీ. 


190 


ముప్పది యైదవ అధ్యాయము 


కం. తామస గుణ సంహారిణి ! 
కామిత సత్త్వగుణ విభవ ఖద్యోత మణీ ! 
భౌమ రజోగుణ గర్భిణి ! 
కామాతీతార్త లోక కల్ప వనీజా ! 


వనజాసను మాటకు వై 
శ్య నికాయము చనిరె భూమి ! యందే కైలా 
స నివాసులై మనిరె? అం 

చు నిలా వైశ్రవణు లడుగ సూతుండనియన్‌. 


దేవుండు మేలు చేసె నికం దీరును కర్మఫలమ్మటంచు దు 
ర్భావము జేయరాదు, పరిపక్వము చెందెడు దాక కర్మమే 
తావున దాగునో తుదకు తప్పదు మోయక జీవరాశికిన్‌; 
శైవ సమర్చనా విధుల శాపము దప్పునె సిద్ధులైనచో ?! 


అప్పటికి గండము గడచె నంచు సిద్ధ 
వైశ్యు లాదమరచి యుండ వైళమజనె 
లక్ష దివ్య వర్షము లుమా లాస్యమందు 
శివుని తాండవ క్రీడ శ్వసించు వేళ. 


అది విని వైశ్యు లేమిటి మహాశయ నిక్కమె? దివ్య వర్షముల్‌ 


పది పదివేలు దంపతులు పాల్గొను క్రీడల బట్టునే భలా ! 


అదియును గాక శాపమున కాయువు చెల్లదె యింత కాలమున్‌? 
మది ననుమాన ముల్చుడువుమా యని వేడగ మౌని యిట్లనెన్‌. 


రిరిర్‌ 


886 


887 


888 


శ్రీవాసవీ పురాణము 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


మీరన్నది నిజమే మరి 

కారణ కార్యములు వేరు కాలముల గనన్‌ 
వేరన్నది మీరెరుంగుడు 

సారము మది నింపుకొన్న సత్యము దెలియున్‌. 


జీవి జీవికి జీవన సేవనమున 

కాల పరిమాణ మాన సంకలనమందు 
భేదమేరీతి నుండునో విదిత మయ్యు 
శంక రాద్రిజల యెడల శంక లేల? 


ఆది యన్న దెరుగ మంతంబు నెరుగము 
నట్టి కాల మతని జుట్టు పోగు, 

అతని జీవమాన మరయంగ శక్యమే 
వణిజులార ! సుగుణి వర్యులార ! 


శివుడన స్థాణువే కద! కృశింపని ధాతు వతండు, రూపముల్‌ 


భవము లనేకముల్‌ సగుణ భావము నందును శక్తి రక్తిచే 
భవుందగు నర్ధ్థభాగమున భార్య వసింప స్థిరంబునై సదా 


భవహరుండై చెలంగు తన బాహ్య విశేష విముక్తి గాంచుచో. 


వంశస్థ వృత్తము. 
థి ను 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


యమించగారాని స్వయంభు వాతండున్‌ 
క్రమించగా రాని రిరంసు వామెయున్‌ 
రమించగా కాల విరామ మెంచగన్‌ 
భ్రమించదే మానవ రాగ శీలమున్‌ ! 


పంచ భూతంబులై తోచు పారమాణు 
తత్వ మందలి స్థాణు చైతన్యములకు 
నాల్గు కొలతల జీవమై వెల్లు లీన 
వర్షములు లక్షయన నెంత వైశ్యులార ! 


వాం 


889 


890 


891 


892 


898 


894 


191 


తే.గీ. అన్ని వర్షంబు లీశ్వరుం డటుల నాంటిం 


వ. 


గొండ కొమ్మున పార్వతిం గూడి యున్న 
పారిజాత వన ద్వార పాలకులుగ 
గాధి నందీశ్వరాదులు కాపులుండ. 895 


అంత నొక దినంబున బాణ రావణ సురధ గాధి నందీశ్వరాదులగు 


తత్మాల ద్వారపాలురు ప్రాతఃకాల స్నానార్థంబు దేవగంగకుం జనుచు సమాధి 
యను వైశ్యర్ని నందు గాపుంచిరి. 896 


ఉ. 


కం 


కం. 


మ. 


192 


లేచిన వేళ యెట్టిదొ బలీయ విధాత కవిత్వ మెట్టిదో ! 

ప్రోచిన దేవరం గొలువ బూనిన వానికి లేని పోని సం 

కోచము దాని వెంట నొనగూడె నవాంతర దుర్నిమిత్తముల్‌ 

దాచిన దాగ దాయెను వెతార మకారణ మా సమాధికిన్‌. 897 


అయ్యెడ ముని దుర్వాసుం 

డయ్యెడ కరుదెంచె నీశ్వ రార్చన కొరకై 

చయ్యన లోనికి జన, బో 

నియ్యడు వాకిట సమాధి దృఢనిష్టమెయిన్‌. 898 


ఎదురన్నది లేని మునికి 

బెదురన్నది లేక నడ్డు వెట్టిన యంతన్‌ 

గదుకంజను సింహమ్మును 

కదిలించిన యట్టు లగ్ని కన్నులం జిమ్మెన్‌. 899 


అణు విస్పోటన మట్టు లగ్ను లెగయ న్నక్కోపి దుర్వాసు వ్‌ 

క్షణము ల్లాకె సమాధి సాధు ముఖ సంచారాగ్ట భావమ్ములన్‌ 
ప్రణతుల్‌ చెల్లవు త్రాహి పాహి శరణోపాయార్థముల్‌ వ్యర్థముల్‌ 
వణిజుండే విధి నిగ్రహించ గలడా బద్ధాగ్రహావేశునిన్‌ ! 900 


శ్రీవాసవీ పురాణము 


కం. 


కం. 


గడ గడ లాడు కణుజుపై 

బడు పెద్దపులి వలె మౌని వాగాయుధుండై 

పడె - నీ విట దగ విలపై 

బడి మరుండవై మనుమని పాయని కినుకన్‌. 901 


తొలి గౌతమ ముని చేతను 

మలిగా దుర్వాసు చేత మాటలు పడగా 

వలసెనె హతవిధి యనుకొని 

పలికె సమాధి ధృతి నుగ్గ బట్టిన క్షమతన్‌. 902 
హే మునినాథ ! శాపమున హేతువు కావలె గాదె సంయమీ? 
ఏమొనరించి నట్టి చెడుగేమిటి చెప్పవె స్వామి చెప్పిన 

ట్లేము చరించుటల్‌ దగదె ? ఈశ నవాంబిక లొంటి నుంట నీ 
సేమముగోరి యడ్జితిని, చిందులు వేయుట బాడియే యిటుల్‌ ? 908 


వ. శపించినను శాంతంబు దప్పక సమర్థించుకొన బూనిన సమాధిం గాంచి 
సమాన స్థితిం జెందిన సంయమీంద్రుం డిట్లనియె. 904 


చం. 


అతందొక మాయగాడు, యిక నాతని భృత్యులు మీరమాయకుల్‌; 
అతండును నామెయున్‌ సరసమాడని చోటొక టున్నదే ! మహో 
న్నతమగు వాని తీరు మిథునమ్ముల బంధము, మాయలే సుమా- 
అతండు విధించుటీరలిటులాతని మాటలు పాటి సేయుటల్‌! 905 


తే.గీ. నేను లోనేగు టందువా! నేను వేరు 


కం. 


అతండు వేరన్న (భ్రమతోడి మతము వీడి 
యతండె నేనన్న సత్యంబు నందు నున్న 
వాడ నాకేమి భయమోయి వాని జేర ? 906 


ద్వారము కడ నలజడి విని 

గౌరీపతి వచ్చి చూచి కారణ మరసెన్‌ 

వైరంబున కొక తుద తను 

వేరొక తుద భృత్యుం డొకడు వింతగం దోచెన్‌. 907 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 193 


వాం 


2 


తే.గీ. 


కం 


కం. 


కం. 


194 


తన యంశ దుర్వాసు దర్శనమ్మున బ్రోచి 
వీడ్కోలు బలుకగా వెడలె నతండు, 
తన భృత్యుండు సమాధి దయనీయ స్థితిం జూచి 
సాంత్వనమ్ములు బల్మె శంభు డపుడు, 
అంతయు మనమంచి కన్నట్లు మది నిండ 
సంతోష మొందుమా సచ్చరిత్ర! 
పరమ యోగుల ముందు పలుకాడ వెరతుమే 
మేము, నీకేల మారాము జేయ? 


శంభు వచనంబుల సమాధి చకితుం డగుచు 
న్యాయమే దేవ! ముని చేసిన పని తీరు?, 
శాప మొందగ నా వల్ల పాప మేమి? 
చెప్పుమా ! యన్న పరమాత్మ చెప్పె నిటుల. 


నీ కింకను నీ వొకండవు 

నా కొబికు శ్రమింతు వన్న నమ్మిక పోలే 
దే కార్పటిక మహాశయ ! 

నీకా! ముని నాథు నద్దు నిర్వాకమ్ముల్‌ ! 


నీ మీదను దయ చేతను 

నీ మిడుకు నమాయకత్వ నిమ్నత చేతన్‌ 

నీ మనమున నహము దొలుగ 

నా ముని శపియించె నిన్ను హైన్యము వీదన్‌. 


ధర నున్న వారలు ధవళ 

గిరి చేరుట వరము గాని గిరి విడి ధరపై 
నరుండై పుట్టుట కరుణయె 

హర శంకర చెప్పుమనగ హరుం డిట్లనియెన్‌. 


908 


909 


910 


911 


కం. ధరపై జేసిన తపమే 
హరు చెంతకు దెచ్చె నిన్ను హరుండై నీవే 
చరియింప నిచ్చ గలచో 
ధరపైనే సాధ్యమగును తపములు సలుపన్‌ ! 912 


కం. అదిగాక విప్ర శాపము 
తుది వబకును దీబలేదు, తుంటరులై నా 
మదికెక్కిరి, గిరి నెక్కిరి; 
చదువుల ముదుకని పదములు సవరింపరాకో ! 913 


ఉ. ఇతరులంబోలెగాక మది నిచ్చ దొలంగక సేవం జేయు నీ 
కితరులు లేని వేళ ముని యిట్లొనరించెను నీ హితానికై, 
హితవగు మధ్య లోకము మునీశ్వరు ధాటికి సాటి మేటి సం 
స్థితిగని నన్ను జేరగల సిద్ధి లభించును పోయి రమ్మికన్‌. 914 


వ. అని పలికి పరమేశ్వరుండు పార్వతిం గూడి పర్వత రాజు చేత సత్మారంబులం 
బొంది నిజనివాసంబున కరుగ సమాధియు మనంబున సమాధాన పడుచు రానున్న 
శాపఫలంబుల లోదలంచుచు యథావిధి శివుని సేవింపుచుండె. 915 


ఇది శ్రీవానవీవురాణమునందు నమాధికి దూర్వానుని శావవృత్తాంతమను 
మువృదియిదన అధ్యాయము సంపూర్ణము. 


(మిడుకు= బ్రదుకు, వెతారము= దుఃఖము, చదువుల ముదుకడు= బ్రహ్మ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 195 


వాం 


కం. 


ఆ.వె. 


స్స 


196 


ముప్పది యారవ అధ్యాయము 


కం. ఓంకారోద్భవ జననీ ! 
ఐంకారాత్మిక చతుర్ము ఖావిష్కరిణీ ! 
హ్రీంకార రూప వాసిని ! 
శ్రీంకారార్చిత శుభాంగి ! చింతా శమనీ ! 


శప్త సమాధి కథ వినుచు 

తప్తాంతః కరణులైన తాపస వైశ్యుల్‌ 
గుప్త కథామృత చంద్రమ 

ప్రాప్తం బేతెన్ను జేర్చె పలుకు మనంగన్‌. 
ముని సాలంకాయనుం డపు డిట్లనియె. 


శాపము దీరు తీరు విని శాంతము నొందుడు వైశ్యులార ! ఈ 
లోపల తారకాసురు నలోకు నొనర్చిన తీరు నీశ్వరో 

ద్దీపిత షణ్ముఖోర్మికల తీరును వీనుల విందు చేతు మీ 
తాపము లెల్లం దీర నఘ దౌష్ట్రము తీరం గథాక్రమంబునన్‌. 


అనగ [శ్రోతలెల్ల రాతురతను వీడి 

తారకాసుర వర దర్ప మెట్లు 

తీరెం జెప్పుమనుచు కోరి ప్రార్థించగా 

మునియుం జెప్పె నిట్లు తనియు నట్లు. 

కైలాసమును జేరి కజ కంఠుండును గౌరి 
కాపు వారలు లేని గహ్వరమున 

క్రొత్త కాపురమందు క్రొంగొత్త శృంగార 
కేళీ విలాస సుఖాళి మునిగి 


916 
917 


918 


919 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తిరిగి మరొక వేయి దివ్య వర్షంబులు 
గడపి రంతట దేవ గణము తార 

కుని యాగడము లోర్వకునికిం జెచ్చెర వచ్చి 
రసభంగ మొనరించి రసుర వేళ 


లాతి వారలం గని గౌరి లజ్జ నొంది 
ధవుని జత వీడి ప్రక్కకు తప్పుకొనుచు 
సురత శిఖరాగ్ర నిష్పాద్య సుఖము జాతి 
వేడి నిట్టూర్పు లెదరేగ నాడె నిటుల. 


ఓరీ దేవతలార ! యింత పొగరా? ఓ జంట రే యొంటిమై 
గోరంకుల్‌ వలె నుండ సంతతి గనన్‌ గోమాయువుల్యోలె స్వా 
ర్థా రణ్యాఖువులై వివేక విగతిన్‌ హైన్యంబునం జొత్తురే !? 
మీరీపై ననపత్యులై బ్రతుకుడీ మీ పాప కర్మార్థమై . 


ఎలుగు బంటుల దాడికి నేగ లేక 

నలంగి పులినోటం బదినట్టులాయెం దుదకు 
దేవతలు తమ కర్మకు తిట్టు కొనుచు 
మిన్నకుండిరి దుర్విధి మీద బడగ. 


విడుదల యైన తేజమును విత్తెడు క్షేత్రము గాన రాక నీ 

శుం డెదుట నున్న నగ్ని ముఖ శోణిమ నుంచిన నోర్వజాల కా 
తండు సురగంగలో విడిచెం దాపము జెందిన గంగ జెల్లునన్‌ 
విడిచెను దాన షణ్ముఖుడు వెల్వడెం దారకలందు భానుండై. 


శరవణ భవుండగు శివసుతు 

నురమున ధరియించి పెంచి రుత్సాహమునన్‌ 
సుర సతులగు కృత్తిక లా 

ర్చురుం దమ పుణ్యఫలమంచు గుషవ్వాభ్రమునన్‌. 


వాం 


920 


921 


922 


923 


924 


197 


కర, 


కం. 


198 


కృత్తిక లాదరింపం బర గృహ్య వివర్ధతం గార్తికేయుండై 

దత్తత సప్త మాతృకలు దాల్చిన మాతృ విధిం గుమారుండై 

యొత్తగు జిల్లు జొంపముల నుద్భవతన్‌ శరజన్ముండై చనన్‌ 

మెత్తగం జేరి దేవతలు మెచ్చి వరించిరి స్కంద నాథుగా. 925 


దేవత లంత తారకుని దీర్భ నిరంకుశ రాజ్య దౌష్ట్రముల్‌ 

దీవరులై వచించి ప్రణుతించి (శ్రయించి నమస్మరించినన్‌ 

శ్రావణ మేఘమట్లు ఘనరావము సల్చెను దిగ్గిగంతముల్‌ 

(గ్రేవలు దప్ప షణ్ముఖుండు (గీవములారింట షడ్డమంబులన్‌. 926 


ప్రళయ భయంకరార్భటుల బ్రాకట రాజ్య రమా విభూతులుం 

గలవర మొందం దారక సృగాలము లేచెను గ్రామసింహమై 

గళమున తారకల్మెరయం గన్నుల నిప్పులు రాల మత్తులో 

కళవళ పాటు లోగొనుచు కత్తులు దూయుచు దుర్విదగ్ధతన్‌. 927 


యుద్ధము జేయ వచ్చిన మయూర శతాంగుండు వాని యోధులౌ 
సిద్దులు రుద్ర చారణులు సింధుర యూధము లాక్రమించగా 
యుద్ధముం జేయ సిద్ధమగు యోజనలేని సురారి తారకుం 

డుద్ధతిం గాలకేయ తుర గోరగ యోధుల గూర్చుచుండగన్‌. 928 


మాయావతి నగరము రుధి 

రాయస్తము గాగ తారకాసురు సేనల్‌ 

మాయా శక్తులం బోలిన 

వా యోధనమందు ద్వాదశాబ్దములు ధృతిన్‌. 929 


ఎంతకు దెమలని సమరము 

నంతము జేయంగ నెంచె నపుడు కుమారుం 

డెంతయు నుత్సాహమ్మునం 

గుంతము చేపట్టి సాగం గూలిరి దైత్యుల్‌. 930 


2 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


శూలపద్మాసురు శూలంబునం గ్రుచ్చి 
తలగొట్టి భూమిపై దొలిపి యాడె, 
నెగయు గజానను నిలికంబునంగొట్టి 
చెజుకుం జీల్చిన యట్లు చీల్చివేసె, 
వృషపర్వు వక్షంబు విచ్చి పోయెడు నట్లు 
సూటిగా ఛురి గుఠి చూచి వేసె, 
కాలకేయాదులా కార్తికేయుని తీవ్ర 
సంహార శక్తిని సైపలేక 
కాద్రవేయులను నివాత కవచులను ద 
ధీచి నేతృత్వమున గూడి దిక్కు తోచ 
క పరుగులు దీసి పాతాళ గహ్వరముల 
దాగి రయ్యెడ ప్రాణాలు దక్కెనంచు. 


పలుచబడి పోయె సైన్యంబు, పగబ యందు 
పలుచబడి పోయె నభిమాన, మలసి యుంటం 
బలుచబడి పోయె బల, మైన వరము బలిమి 
పలుచబడలేదు తారకు పంతమింత. 


ఉక్రోషంబున దైత్యుని 

వక్రోద్ధతి మేరమీరి వదనంబెల్లన్‌ 
శుక్రుం డావేశించగ 

విక్రాంతిం దారకుండు వెక్సస పడుచున్‌. 


నేత్రములం బ్రతీకారంబు నిప్ప్తులుమియ 
మూడు లోకంబులకుం జావు మూడినటుల 
మత్త కరివోలె సృందుపై కెత్తివచ్చు 
తారకుని నద్దుకొనె భవ తారకుండు. 


వాం 


991 


932 


998 


934 


199 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


200 


గరుడ వాహనమున జ[క్రధరుని జూచి 
కాటు కూతలు గూయుచు తారకుండు 
నమ్ము లీటెల గొడ్డళ్ళ గ్రమ్ముచుండ 
నవ్వుచునె వాని వారించెం బువ్వు బొడ్డు. 


విల్లు విరుగ గొట్టి వెన్ను డా తారకు 
వక్షమందు గొట్టం గక్ష దీర, 
పంతగించి వాండు పదివేల బారువ 
శక్తి వేసె వెన్నుం జంప నెంచి. 


. గణ గణమంచు మీదబడు కైదువు నోర్వగ లేక దేవతా 


గణపతి చాటు చేరి హరి ఘాతిని నడ్దుమటంచు వేడగా 
రణ పరిపాక మాయెనిక రాక్షసు నుంచగ రాదటంచు మా 


రణ సురశక్తి సాంద్ర భిదురంబగు శక్తిని వేసె స్మందుండున్‌ . 


ఆనాడా కమలాసనాప్త వర వర్షాభోగ గర్వోద్ధతిన్‌ 

నానా బాధల నెట్టు తారకుని ప్రాణంబుల్‌ హరింపంగ స్ప 
శానోన్నిద్రిత తేజమందు వర వర్షంబైన దైవీప్రభల్‌ 

సేనా నాయకుం జేసి యిచ్చిన మహాశీశ్శక్తి హ్రీంకారమై. 


తారకాసురు శస్రముల్‌ తగుల బడగ 
దారుణాస్త్రంబు లొండంటం దగులు వడగ 
వాని కంఠంబు నందుండి వాని (బ్రోచు 
నమృత లింగమ్ము చేదించె నమర శక్తి, 


ఐదు ముక్కలగుచు నమృత లింగంబంత 
నైదు చోట్లం బడియె నాంధ్ర మందు 
శిరము కృష్ణ చెంత శేషముల్‌ గౌతమిన్‌ 
వెలసె సురలు నిలుప వేరు వేర. 


935 


936 


937 


938 


939 


940 


వ. పవిత్ర కృష్ణా నదీ తీరంబున నమరేంద్రుండు ప్రతిష్టించిన యమృత లింగ 
శీర్ష భాగం బమరేశ్వరుండై తదారామం బమరారామంబు గను, పూర్వ గోదావరీ 
తీరంబున కుమారస్వామి స్వయముగా ప్రతిష్టించిన యమృతలింగ వక్షోభాగంబు 
కుమార భీమేశ్వరుండై తదారామంబు కుమారారామంబుగను, గౌతమీ తీరంబున 
సూర్య భగవానుండు ప్రతిష్టించిన యమృతలింగ గర్భంబు భీమేశ్వరుండై తదా 
రామంబు దక్షారామంబుగను, గోస్తనీ తీరంబున నమృతాంశుండు ప్రతిష్టించిన 
యమృతలింగ మూలంబు సోమేశ్వరుండై తదారామంబు సోమారామంబుగను, 
వశిష్టా తీరంబున నారదాది సకల దేవతా సమ్ముఖంబున విష్ణుమూర్తి ప్రతిష్టించిన 
యమృతలింగ పీఠంబు రామలింగేశ్వరుండై తదారామంబు క్షీరారామంబుగను వెలసి 
భక్త జనంబుల గాపాడుచుండం గార్తికేయుండు బ్రహ్మాస్తంబును బ్రయోగించి తారకా 
సురుని ఖండించి వైచె. 941 


కం. ఎంతో కాలముగా పలు 
సంతాపములందు బొగులు సర్వామరులున్‌ 
సంతోషంబున స్కందుని 
స్వాంతములం బొగడి తాము సాంత్వను లగుచున్‌ . 942 


తే.గీ. జయ జయ ధ్వానముల భుజ సృంధములను 
స్కందు నెక్కించుకొని వియద్దాము లగుచు 
నిజ గృహంబుల కరిగిరి నిబ్బరముగ; 
ధరణి ప్రజలును హాయి సంభరితులైరి. 943 


ఇది శ్రీవాసవీవురాణమునందు తారకానుర సంవోరమను ముప్పదియారన 
అధ్యాయము నంపూర్ణము. 


(గోరంకువు= దిసమొలవాడు, షణ్ముఖోర్మికలు = ఆరుముఖాల అలలు, అలోకుడు= లోకుడు 
కానివాడు, నిష్పాద్య= సిద్ధింపదగినది, అరణ్యాఖువు= అడవిఎలుక, గుప్తాభ్రము= రహస్యా 
కాశము, ఇలిక= భూమి, అలగు= దుఃఖించు, ఈశానోన్నిద్రిత= శివునిలోమేల్మొన్న తేజము) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 201 


వాం 


ముప్పది యడవ అధ్యాయము 


కం. ఆర్యా! హిమవద్ధీ సం 
ధార్యా! ఐందవ కిశోర ధారణ గుణ సౌం 
దర్యా! వేద వచో మా 
ధుర్యా ! వైశ్యార్ణవ ప్రతోషా హార్యా! 


ఉ. తారకుం డంతమాయె, సుర తారక లాకస మంట తోష సం 
చారము సల్బె, మానవులు శాంతము నొందిరి, దానవోర్ధ్వ సం 
చారము లాగిపోయినవి; శంభుండు శాంభవితో కుమారునిం 
గారము లాడుచుండ నయగారములం జని నారదుందొగిన్‌. 


తే.గీ. మహతి మీటుచు నోంకార మంత్రమందు 
నాది దంపతులను గొనియాడు చుండ 
వినుచు శంభుండు తాబేటి వీపు వంటి 
పుడమిలో వార్త లేమని యడిగె నపుడు. 


కం. ఏమని చెప్పుదు తారకు 
తామసముం జేసి వేల దైవ వసంతాల్‌ 
భూమిని యజ్ఞ హవిస్సుల 
లేమిని కాటకము ప్రబలి లేవు యుషస్సుల్‌. 


వ. అనుచు నారద మహర్షి వెండియు నిట్లనియె. 


కం. రక్షకులు లేక మానవ 
శిక్షకు లేగిరి వనముల శిక్షౌఘములన్‌, 
రక్షకులు పారిపోయిరి 
రాక్షసు నెదిరించ లేక రక్షణ కొరకై. 


202 శ్రీవాసవీ పురాణము 


944. 


945 


946 


947 


948 


కం. 


కం. 


రక్షణ శిక్షణ కరువై 

దక్షత మరుగై వణిగ్వదాన్యులు కృషులన్‌ 

మోక్షము నొంది వనస్పతి 

భక్షకులై బిలము లందు భద్రత గాంచన్‌. 949 


ఏ యెండ కా గొడుగు ప 

టే యొడ్డెలు మాత్ర మందె యిచ్చలు దీరన్‌ 

హా... యింత మంచి టేండే 

డీ - యీ త్రిభువనములందు డీకొన నంచున్‌. 950 


వ. యథా రాజా తథా ప్రజాయన నిల్చి రా లోకం బరాచకంబై దుర్మార్గంబుల 
బ్రవర్తిల్లు నట్లికపై నెట్లగునో తమ చిత్తంబని వినయంబు గదుర దేవర్షి నుడివిన 
శివుండును మధ్యలోకంబు చక్కబడు నుపాయంబు వచింపుమన నారదుం డిట్లనియె. 


కం. 


వ. 


951 
వ్యవసాయంబును వర్తక 
మవనిని ఫలియించ వలయు నాపై రక్షా 
కవచము శిక్షా మంత్రా 
ద్యవయవములు గూడు వాని యంతట నవియే. 952 


సకల శుభములకు మూలములు వ్యవసాయ వాణిజ్యములు గావున 


వానిని నిర్వహించు వైశ్యుల గోబిలము నుండి మొదల బయటకు రప్పించ వలయు 
నట్లు చేయంగల వైశ్యశ్రేష్టులగు సిద్ధపురుషులు తమ సన్నిధినేగల రావల తమ 
చిత్తంబని యూరకున్న నీశుండును. 953 


కం. 


బెనౌ నది నిజమే కద! 
కానిమ్మీ సిద వైశ్య గణముల శాపం 
® a 
బా నేలను జన్మించిన 
గానీ తీరదు కదా! జగత్రయ గామీ |! 954 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 203 


వాం 


కర, 


తే.గీ. 


పొమ్మని చెప్పు మర్యులను భూతల మందలి గోబిలంబునన్‌ 
గమ్మున నున్నదాయల వికారము బాపి సమాజ యాజికిం 
దెమ్మని చెప్పు మర్యకుల తేజము వర్ధిల జేయ నారదా! 


పొమ్మని చెప్పి శంకరుండు పుత్రుని గూడి గృహంబు వీడగన్‌ . 


ఈశ కుమారులు జననం 

దీశుండు వారల బిజుంద నేగుట గనగా 
నీశాని కనుల రోషా 

వేశ మొదవుట గమనించె వేలుపు మునియున్‌. 
కలసి వచ్చె నదృష్టంబు కాళ్ళ కడకు 

గాక యిదియేమి విపరీత కాల మొక్కొ - 

అర్ధ దేహము విడనాడి హరుండు వెడలు 
టవల నర్దాంగి మానసం బడలు కొనుట! 


955 


956 


957 


వ. అదియె యవకాశంబనుచు నవకాశవాది యగు ముని భగవతిం జూచి 
యిట్లనియె. 


కం. 


కం, 


ఆ.వె. 


204 


పొడగంటివె తల్లి శివుని 
గడుసుదనము ! నిన్ను నన్ను గాదని యెటకో 
వెడలుట - తలపై నేదో 
పడిన దనగం దీసి వేయి భడవా ! యనగన్‌ ! 


మీ పాదముల కడ మెలంగు 

గోపాలుర నెట్టు లిచట కూడదు పొమ్మం 

చే పల్మెద చెప్పమ్మా ? 

పాప తొడవుల విభునకిది భావ్యమె చెపుమా ! 
జగదధీశులకును జగడాల జడదారి 

ముప్పు తప్పదు కద చెప్పనేల క 

అగ్ని కాజ్యమట్లు అలకపై మునిపల్ము 

చేరి కోప మెనయ జేసె నంత. 


958 


959 


960 


961 


2 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


అత్తపై కోపంబు దుత్తపై చూపిన 
ట్లంబ చూడ్ములు దాక నమర మునికి 
పో పొమ్ము పో శంభుం బూజించు వారలా 
శంభు నిష్టంబునే సలుపు మనుము. 
మంతనంబుల వారి మధ్యలో నిరికించి 
యింత జేసిన వాడ వీవు గాదె? 
మాట చెప్పుట కేమి మాయ రోగము నీకు 
పొమ్మని గిరిపుత్రి పోయెం దాను. 
అడ్డు దిరిగెనె కథయంచు నమర మునియు 
మిగుల నిష్కామ కర్ముండు నగుటం జేసి 
రజిత గిరి దేవనది జేరి రహిం జెలంగు 
సిద్ధ వైశ్యుల గని పల్కె శివుని యాన. 962 
ప్రక్కలోనె పెద్ద పిడుగు పడిన యట్లు 
ముసుగులో నుండ నుప్పెన ముంచి నట్లు 
భూమి కంపించి బద్దలై పొదివినట్లు 
శివుని యానకు హడలెత్తి సిద్దులపుడు. 963 
మునిని జూచితిమన్న మోదంబు దీరకే 
ముని వాక్యములు కొంప ముంచె నకట 
చిన్నవోయిన మోము లన్నియు ముని మ్రోల 
విన్నపమ్ములతో విపన్ను లగుట 
దారి తోచని వారి దారిద్యమును బాపు 
దారి చూపుట జడదారి దగుట 
గోబిలమ్మున దూరి గోప్యంబుగా నున్న 
కోమట్ల సంగతి గూర్చు నగుట 
పలికె నారదుం డవ్వారి భాగ్యమందు 
పుడమి కేగక తప్పని గడియ లగుట 
పోయి గోబిలమ్మున జారు దాయల నిల 
నుద్ధరింపు డటంచు నా సిద్ద విశుల. 964 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 205 


మున్నొక సారి యక్షు దయ భూమికి వెళ్ళుట శాప మొందుటల్‌ 
కన్నుల గట్టి వైశ్యులును (గమ్మరం బోవుటచే భవిష్యముల్‌ 

మన్నగు నేమొ యంచు ముని మాటల యందలి శైవ చిత్తమున్‌ 
మన్నన జేయలేక దమమానస మా మునిముందు నుంచుచున్‌. 965 


మునివర నారదా తమరు మోక్ష గృహంబును మాటి మాటికిన్‌ 
పనిబడి వీడునట్లు మముంబంచుట న్యాయమె చెప్పుమయ్య మీ 
యనిమిషు లందు స్వార్థ మిదియా ... శివ సన్నిధి కల్గినన్న మా 
తనివి యెకింతం దీరకయె దారుణ శాపములందు ముంతురే ? 966 


వ. అనుచు వైశ్య సిద్దు లత్యంత దీన వదనులై తమ్ము గాపాడుమని ప్రార్ధింప 
నమ్ముని వరుండును. 967 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


206 


ఏల వైశ్యులార యింత వాపోవంగ 

నేల, నేల మీర లేల వలయు 

పాడు బడ్డ పుడమి పాడి పంటల దేల 

వలదె మీరు బోక వలను పడునె ?! 968 


హరుని లీల దెలియ మీరెంత నేనెంత 

కారణంబు లేక కామి గాడు, 

హఠము మాని వాని మఠము వీడుట లెస్స 

కులము మేలుం గోరికొనుట లెస్స. 969 


అనుడు సిద్ధ వైశ్యు లనునయంబున మునిం 

దప్పు సైపు మింక నొప్పు సేతు 

మానతిమ్మనంగ నాతండు దయతోడ 

పలికె నిటుల నభయ పదము గదుర. 970 


మీకు శుభంబగున్‌, శివుడు మిమ్ముల నాదటం బ్రోచుగాత ! మీ 
దూకుడు మాని గోబిలము దూరిన వంశము జేరి ప్రేమతో 

మీకు గలట్టి పుణ్యమును మీటి విపన్నుల నుద్ధరింపుడీ 

శ్రీకరులార ! త్యాగ గుణ శీలురు కండు జగద్ధితంబుగన్‌. 971 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. అంతం గైలాసమును వీడి రార్య వైశ్యు 
లవని గోవిలంబును జేరి రం దగాధ 
సంతమసమందు బంధు వాసంబు లరసి 
కంటం దదివెట్టి రంతరం బంటం గరుణ. 972 
తే.గీ. నివురు గప్పిన నిప్పుల నివురులూది 
రఖిల పుణ్యంబు లూర్పులం దపగమింపం 
గప్పు తొలగిన మణులు ప్రకాశ మొందె, 
విద్యు దపగత ఘటములు వేసరిల్లె. 973 
వ. అంత నవనిం జన్న వైశ్యసంతతులును తమ్ముద్ధరించిన వారిం గాంచి. 974 
ఆ.వె. చీకురించు మాకు చీకట్లు పోగొట్టి 


వెలుగు నుంచి నట్టి వేల్పు లార 
మా నమస్సు లంది మమ్ము దీవింపుడీ 


గమ్య మానతిండు కామ్య మలర. 975 
వ. అనుచుం బ్రార్ధింపం దేజోవిహీనులయ్యును సంతృప్త హృదయులైన సిద్ధ 
వైశ్యులును. 976 


ఆ.వె. ఇది శివాజ్ఞ మీర లిల నుద్ధరింపగా 
నుద్ధరింప బడిరి, యుద్దరింపు 
డుర్విం బాడి పంట లుద్దాఢ మగునట్లు 


తిరిగి వసుధ వెలుగు విరియు నట్లు. 977 
వ. అనుచు నవ్వారి నాశ్వాసించి తేజోవిహీనులైన సిద్ధులు దమసత్మృత్యంబు 
నహిర్చుధ్ను నకు వివరింప దిరిగి కైలాసంబునకుంజనిరి. 978 


ఇది శ్రీవానవీవురాణమునందు భూలోకమును చళ్ళుదిద్దుటకు శివుందు నిద్ధ 
వైళ్ళలను వంవుటయను మువృదియేడవ అధ్యాయము సంపూర్ణము. 


(శికౌాఘము= శీక్షకుల కూటమి, సంతమసము= అంతటనిండిన చీకటి, అపగమించు= 
సమీపించు, ఉద్దాఢము= అధికము, అహిర్చుధ్వ్యుడు= శివుడు, మీటు= త్యాగముచేయు, 
వేసరిల్లు= (శమనొందు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 207 


వాం 


ముప్పది యెనిమిదవ అధ్యాయము 


కం. కామాక్షీ! కౌమారీ! 
కామిత వర దాయినీ ! ప్రకామార్దవ ధీ 
సోమాంకిత సౌందర్యా ! 
రామా రామా ! జనాభిరామా జననీ! 


ఆ.వె. ఆలు మగల మధ్య నంటిన యనుమాన 


తే.గీ. 


వ. 


బీజము మొలకెత్తి భూజమగుట 
యాది దంపతి గద! అన్ఫతమగును గదా! 
యనుచు విశులు పలుక ముని వరుండు. 979 


ఆది దంపతు లైన నే మార్యవాక్కు 

జరిగి తీరుట నిక్క్మమీ జగతి యందు 

రూప రస గంధములు సోకి రుద్రు౭డైన 

కష్ట నష్టంబులకు గుటి గాక పోడు. 980 


అన విని శంకానివృత్తులైన శ్రోత లనంతర వృత్తాంతంబు వినిపింపుమన 


సాలంకాయన మునివరుం డిట్లనియె. 981 


చం. 


కం 


208 


శివగిరి పైన కాంచన విశిష్ట వితర్దికం గొల్వుదీరి, తాం 

డవ జనకుండు నందిపతి డంగుర శబ్ద నిరూఢి నూత్న తాం 

డవముల కల్పనంబు త్రిపుటమ్మున జేయుచు నాడుచుండగా, 
శివుడు నిమీలితాక్షుండయి శీర్షము నూచుచు నుండ నత్తతిన్‌. 982 
కొలువున బ్రహ్మేంద్రాదులు 

నలరుచు దన్మయము జెంది రాదట వోవన్‌ 

కలంగిన హృదయమ్మున బతిం 

దల పోయుచు గౌరి వచ్చి ధవునిం జూచెన్‌. 983 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ధవుండు ధవుని కొల్వు దన్మయమ్మున మున్గ 

తన్వి తనువు మున్దెం దాపమందు 

పాము బుసల నడుమ పతికి కాస్తంత దూ 

రాన నిలిచెం గుండె రగులుచుండ. 984 


అంత గొంత తడ వనంత సంతస మందు 

నందికేశు నాట్య మందు మునిగి 

నాట్య మాగినంత నటరాజు నగుమోము 

గనులు విచ్చి నటుని గారవించె. 985 


తండువు నీవు నీదయిన తాండవ మందు (్రసిద్ధి చెంది కా 

రండవమై చెలంగి నటరాజను పేరు గడించితిన్‌ సఖా ! 

నిండు మనంబు నందు నిను నిర్మల భావము నుంతునంచు బ్ర 
హ్మోండము సంతసిల్ల యజమానుడు వల్మగ నందికేశుండున్‌. 986 


పట్టరాని యానంద మప్పట్టునందు 

తనువు కర్షణమ్ముల దాటి తనివి నొంద 

కాలు నిలువని పాశవిక ప్రచేత 

గౌరి జూడక శివు చుట్టుం గలయం దిరిగె. 987 
తన్ను గాదని శివుని ప్రదక్షిణమున 

దృప్తు నొనరించు నందిని దినెడు నట్లు 

చూడ్ముం బ్రసరించి శాపంబుం జుట్టె -పశువ 

పొమ్ము గతిమాలి భూమిపైం బుట్టు మంచు. 988 


వ. తినుచున్న పాయసమ్మున విషకీటకము పడ్డ చందమ్మున, చేతికందిన 


సీ 


పంటలు వరద పాలయి నట్టుల, విజయరథమ్మొక్క సారిగ గోతిలో దిగబడిన 
విధమ్మున జలించిపోయిన నందియు నంబను గాంచి. 989 


ఏ మాత ముఖపద్మమింతకాలము (ప్రేమ 
కురిపించి పెంచెనో గుజుతు కలదు, 

ఏ మాత గారాము లింతకాలము సొంత 
కొడుకుగా చూచెనో గుజుతు కలదు, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 209 


ఆడినదాటగా పాడిన పాటగా 

నే మాత సాకెనో యెజుక కలదు, 
అయ్య కోపించిన నమ్మగా లాలించె 

నే మాత హృదయమో యెజుక కలదు, 


తే.గీ. నేడు తన్నేవగించిన కీడు కతన 
మనసు వికలమై ముఖమంత మాడి పోవ 
బొంది పాతాళమున పడిపోయి నటుల, 
నోట మాట రాకుండె నా పాటుజూచి. 990 


ఉ. సాధ తుషార వర్షమున శాంతము నొందిన గౌరి యంతటన్‌ 
నాథున కంజలించి మననంబున జేసిన తప్పు దిద్దగా 
శోధన మూని పల్మెనిటు చూడుము నంది ! మదీయ శాపమున్‌ 
బాధిత భూమి బాగుపడ పంటలు పండగం గారణంబగున్‌. 991 


ఉ. వాసవి రూప మందచట వైశ్య కుటుంబము నందు తొల్లి మా 

వాసి చెలంగు, నీదు సహవాసము చేయును, భూనివాసమున్‌ 

దోసము గాదు; జానపద దోషములన్‌ దొలగింప, సాధు సం 
త్రాసముందీర్చ మేమును విరామము లేక జనింపమే భువిన్‌! 992 
వ. అనగా నమ్మ తనతోనుండ తనకేమి లోపమగు లోక హితార్థ మీ సేవకుం 
డెల్లవేళల సిద్ధమనుచు వచింపుచుండ శివుండును భార్య చతురతకు మెచ్చి తన 
దేహమందర్ధ భాగమొసంగి సాంబశివుడై తనరె. 99౩ 


ఆ.వె. అట్టి సమయ మందు నర్య సిద్దులు భూమి 
నుండి వచ్చి శివుని యండజేరి 
తాము గోబిలమున దమ వారి కోసమై 
చేసిన విధమెల్లం జెప్పు కొనిరి. 994 


210 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. ఊబిలోని వారి నుద్ధరించుట మాకు 
పుణ్యమెల్లం దరిగిపోయె నిపుడు 
నీదు యానతినిటు నిర్వీర్యులైతిమి 
నేది దిక్కు మాకు నిందు మౌళి ! 995 


వ. అని పలుక సిద్ధ వైశ్యులందు ముఖ్యుండగు సమాధిం గాంచి సాంబశివుం 
డిట్లనియె. 996 
ఉ. ఓయి సమాధి నీవు నొక యుగ దురాసద శాపమందు గో 
ల్పోయితి విందు నుండగల పుణ్యము నిట్టులె వీరలెల్లరున్‌ 
పోయిన పుణ్యముం దిరిగి భూమిని మాత్రమె పొందగా నగున్‌ 
పోయి గడించి రండచట పుత్ర జనమ్ముల మార్గదర్శ్భులై. 997 


ఆ.వె. నంద శాపమొంది నందియు, నందికి 
మినుకు పలికి నంద చనుచు నుండ 
వారి యండ మీకు వసుధ నుండును కాదె 
పుణ్యమొంది రండు పోయి రండు. 998 


శా. సంతోషమ్మున భూమికిం జనుడు మీ సామర్థ్య మేపారగా 
కాంతారోపమ కర్మభూమి మగుడన్‌ కామ్యార్థ సందర్భమై 
క్రాంతిం జెందగ సంగ్రహింపు డమల క్రయ్యమ్ముల(గ్యమ్ములన్‌ 
శాంతం బొప్పగ ధర్మ మార్గముల (బ్రాశస్యంబునన్‌ వెల్లుడీ. 999 


ఇది శ్రీవానవీవురాణమునందు నందీశ్వరునకు భూలోకవానమను మువ్పుది 
యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము. 


(డంగురము= చర్మవాయిద్యము, కారండవము= కన్నెలేడి, ప్రచేతుడు= గొప్ప మనసు 
గలవాడు, నంద= పార్వతి, మినుకు= మంచిమాట, క్రయ్యమ్ములగ్యమ్ములు = శ్రేష్టములైన 
వస్తువులు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 211 


వాం 


ముప్పది తొమ్మిదవ అధ్యాయము 


కం. నవ జీవన మధుకరి! మా 

నవ జీవన దాయిని ! జననవ సంధాత్రీ ! 
నవ నవ రస వాగ్‌ర్వురి ! దా 

నవ కుల తమసాపహర్తి ! నవ సావిత్రీ ! 
కం. అనవిని వైశ్యు లటుల శివుం 

డనవిని వైశ్యుల మనంబు లందే భావం 
బనువు పడె ననుజ్ఞ వడసి 

చనిరే యన మునియు సంతసమ్మున దెలిపెన్‌. 


తే.గీ. శివుని పలుకులు ములుకులై చిత్తమంట 
సిద్ధవైశ్యులు లోంగుందు చింత వెడల 
నతని పాదంబులం బడి రర్భులగుచుం 


బలుకు పలుకున బరితాప మొలుకు నటుల. 


2 


మందార మకరంద మాధుర్యములు వీడి 
మదనములను జేరు మధుపములమొ 
కల్పద్రుమచ్చాయం గామితార్థము రోసి 
విషవృక్షముల జేరు వేలుపులమొ 
సస్య సంపన్న భూసారంబు విడనాడి 
కఠిన భూముల [ద్రవ్వు కర్షకులమొ 
సంగీత సాహిత్య మంగీకరింపక 
కితవుల జతగూడు కిన్నరులమొ 


212 శ్రీవాసవీ 


తే.గీ. 


ఆ.వె. 


అగుతం గాకున్న కైలాస నగ నివాస 
మధుర జీవన రసమాని మధ్య లోక 
తమమునం బడం దగినట్టి తప్పు కలదె? 


శివుండు చెప్పక కుట్టునే చీమయైన ! 1002 


ఏమి సేతుమయ్య యీశ్వరా నీ యందు 
భారముంచి బ్రతుకు బానిసలము 
తిక్త కంఠ మమ్ము తిట్టినా కొట్టినా 


దిక్కు గాక పోవు దీన బంధు! 1003 


ఏ గుణ సౌరభంబు మము నీ మహనీయ పథంబు జేర్చెనో 
ఏ గుణ గౌరవంబు మము నీ పద సన్నిధి జేర్చి బ్రోచెనో 
ఆ గుణ సౌధమేల శిధిలాశయమై భవదాగ్రహానలో 


ద్వేగ వశంబుం గూలె భువి వేల్పులకై బలివేత కాదొకో ? 1004 


కానిమ్మీరే వేల్పులు 
పోని మ్మీ మానవుల్‌ తపోధను లైనన్‌ 
చానీ భూ స్వర్దెశా 


ధీనార్భకులై దివిద్వితీయ శ్రేణిన్‌. 1005 


అంచు బలు విధంబుల నిష్టురంబులాడు నా శాపగ్రస్తుల జూచి భక్త 


దయా పరతంత్రుండగు నీశ్వరుండు వారి ననునయించుచు నిట్లనియె. 1006 


ఉ. 
1000 
కం. 
1001 
వః 
స్ప 
రాణము 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఏ లాభ మాశించి యేరులై ప్రవహించు 
వరుణుం డెల్లప్పుడా వసుధ పైన 

ఏ శాప ఫలమున నింధనమ్ముల వేల్పు 
నగ్ని నిరంతర మవని పైన 


213 


వాం 


తే.గీ. 


2 


తే.గీ. 


వ. 


214 


ఎవని పంపున వాయు వెల్ల దిక్కుల గంధ 
వాహుండై తిరుగును వసుధపైన 

ఏల నాకాశ మెల్లిడలం గాపుర ముండు 
పూజ్యంబునై పుణ్యభూమి పైన 

సూర్య చంద్రులు నిరతంబుం జుట్టు భూమి 

నేల నే శాప మే లాభ మెవని జేసి? 

(బ్రహ్మ చేతికి నరులు దేవత లటంచు 

భేద మున్నదె మీ చిత్త భీతి గాక ! 


కావున భక్తులార భువిం గాలిడి నాకు ముదంబు గూర్చు డే 
తావున మీరు కాలిడిన ధర్మము మెండగు రోగ బాధ లా 
తావున నిండుసున్న ధనధాన్యము లేపగు వెండి బంగరుల్‌ 
లావగు మీదు కీర్తి విపులమ్మగుతన్‌ దిగులొంద బోకుడీ ! 


ధర్మ మార్గంబున ధరవరల్‌ నియమించి 

క్రయ విక్రయంబులం గడుప గలరు 
నవ రత్నముల యందు నాణెంబు గమనించు 

పాండిత్య మేపారం బడయ గలరు 
గోసంపదలం బెంచి గురుబాల వృద్దుల 

జీవనంబుల వృద్ధి చేయ గలరు 
వర్తక వాణిజ్య కర్తలై ప్రజ బెంచి 

తగు లాభముల నొంది తనర గలరు 
హయ గజాదులం గూర్తు రాహవములందు 
నాజ్య సంపదం గూర్తురు హవములందు 
నన్న పానంబులను గూర్తు రార్తులందు 
శ్రేష్టులై కీర్తి గాంతురు సృష్టి యందు. 


అంచు నాశీర్వదించు నంబాపతిం గాంచి యవును కాదనలేని డోలాయ 
మానమానసంబుల బాదంబులంబడి గద్దద స్వనంబుల నిట్లు వేడుకొనిరి. 1010 


శ్రీవాసవీ పురాణము 


1007 


1008 


1009 


తే.గీ. ఎందు కా కీర్తి శంకరా! యేమి సేతు 


మద్ది నీ పాద సంసేవ కుద్ది యగునె ? 
నీవు లేకున్న స్వర్గమ్ము నిష్టలమ్ము 
విషధరా ! యిట్టి మాటలు వేయు నేల? 


1011 


వ. అంచు విరక్తులై విషణ్ణ వదనులైన వైశ్యులం గాంచి విభూతి భూషణుం 
డిట్లనియె. 


ఉ. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


నా ప్రియ భక్తులార విడనాడుదునే మిము నొంటిగా? భవా 
నీ ప్రభ నుక్కణింప నవనీతల మందున మీరుగాక వే 

రే ప్రజ లుద్యమించ గలరే ? మిము వీడి చరింప నాకు శో 
భాప్రదమే ! పదంపడి సభాజనముం దనియింప కుందునే ? 


పెనుగొండ యనెడు బృహద 

ద్రిని వెలసెద నేను మీకు తృప్తి నొసంగన్‌ 
వినుడది కైలాసంబున 

కెనయగు, నగరేశ్వరుండన నే నందుందున్‌. 


నేనే కాదట నెల్ల దేవ గణముల్‌ నిర్జారితావాసులై 

మీనా ప్రార్ధన లాలకింతు రికపై మీ భాగ్య మేపారగా 
మా నారాయణులున్‌ జనార్దనులుగా మా పజ్జ నింపారగా 
మీ నేత్రోజ్ఞ్వల లక్ష్మి కోనకమలై మీ కోర్కు లీడేర్చెడున్‌. 


మీ మాత పార్వతియు నట 

బాములం దొలగించు వింధ్యవాసిని యగుచున్‌ 
మీ మార్గ దర్శకుడుగా 

నామతిలును బ్రహ్మ భాస్కరాచార్యునిగా. 


వాం 


1012 


1013 


1014 


1015 


1016 


215 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


216 


సందియము లెల్లం బోనాడి శ్రద్ధ తోడ 
భువిని స్వర్ణంబుం జేయుడీ పుణ్యమగును 
మేము మీవెంట నుండగా మీన మేష 
ములను లెక్కింపం బనియేమి ముఖ్యులార | 


అనుచు ధైర్యంబు వలికెడు నజుని మైల 
నుత్త మాంగంబులను వాల్చి చిత్తగించ 
నతండు వీడ్బొల్స వారును నచటినుండి 
బ్రహ్మ లోకంబు చేరిరి పథకమెటుంగ. 


కైలాస వాసు లేలకొ 
కైలాసము వీడి రిచట కాలూని రిదే 
దో లాభంబునకే కా 


బోలు ననుచు నలువ విస్తుబోవుచు ననియెన్‌. 


రండోయి వైశ్య వీరులు 

చండీప్రియ చిత్త హరులు సద్గుణ విభవో 
ద్దండులు చెప్పెదరా యిటు 

దండుగ నేతెంచినట్టి తాత్పర్యంబుల్‌ . 


స్రష్ట పలుకులందు సరసమ్ము గమనించు 
చిత్త శాంతి లేమి శ్రేష్టులపుడు 

శివుని యాన దెలిపి చెప్పవే దేవరా 
యేమి చేతు మనుచు నెదుట నిలువ. 


వారి మాట వినుచు వారిజాసనుండంత 
శివుని దలచి వాని చిత్త మరసి 
ధరణి నుద్ధరింపం దనవంతుం దలపోసి 
భావి శిష్యతతికి పలికె నిటుల. 


1017 


1018 


1019 


1020 


1021 


1022 


తే.గీ. మాట వినకుండ ముందుగా హాటకేశుం 


కం. 


గొలిచి బ్రాహ్మణ శాపంబు గెలిచితిమని 
విజ్ఞవీగిన మీ క్రొవ్వు వజ్టుం గలసె 
నేమి సేతు మాపుడమికే యేగవలసె ! 1023 


మధ్యమ లోకంబన జన 

మాధ్యమమే గాని యధమ మాన్యము గలదే ! 

మిథ్యానుమానమున నిజ 

మధ్యయనము జేయరైరి యర్యులు వారల్‌ ! 1024 


వ. అనెడు నలువ పలుకుల కత్యంత లజ్జితులైన వైశ్యులు భూలోకంబున 
దమకు యోగ్యంబైన ప్రదేశంబు నిర్దేశింపుడనుచు ప్రార్ధింప నతండును. 1025 


శ్రా, 


కం. 


కం; 


భూలోకంబున భారతాంధ్రమున సంపూర్ణాబ్ధ తెల్వాహలో 

పాలుం బంటలు దండిగాం గలుగ మీ యిష్టంబు లీడేరిడిన్‌ 
శ్రీలంగూర్చు ధరిత్రి యద్ది హవముం జేయించి రాచార్యులే | 
కీలారంబగు బ్రహ్మకుండ మనగా కేదార సంపద్వరన్‌. 1026 


చను డందందుల నందులం 

జను కైలాసానుకూల సర్వ సుఖంబుల్‌ 

కనినంతన నా కుండము 

జనముల కగు నిహ పరార్థ సర్వ శుభంబుల్‌. 1027 


నేనును వచ్చెద మీతో 
గానంబున (శ్రుతి విధంబు కల్యాణ మగున్‌ 

మీ నరలోక విహారము 

మా నిర్వహణమున మీకు మంగళ మగుతన్‌. 1028 


వ. క్షేమంబగుం బోయి రమ్మనెడు బ్రహ్మదేవునకు నమస్కరించి సెలవొందిన 
సిద్ధవైశ్యులు నందుండి పాలకడలిపై శేషతల్పమున నాదిలక్ష్మి సేవింపుచుండ 


సుఖంబున్న మహావిష్ణువును జేరి సావ్టాంగ ప్రణామంబుల నిట్లు ప్రార్థించిరి. 


1029 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 217 


వాం 


కర్ర; 


తే.గీ. 


కం; 


హే భక్తజనావన జయ 

హే భాస్మరకోటి తేజ హే మాధవ హే 

నాభి గతానంత విభవ 

మా భాగ్య విధాత విష్ణు మంగళ మీవే ! 1030 


అంచు (బ్రార్థించు సిద్ద జనాళి గాంచి 

మోవి దరహాస చంద్రికల్‌ మోద మొసంగ 

మోము నందున గరుణా సముద్ర మొదవ 

మోహనాబ్దాక్షు డిట్లనె ముగ్గు డగుచు. 1031 


ధనలక్ష్మీ పుత్రులకా 
వనటల్‌, విసయము కల్లు వచియింపుడు మీ 
జనని వినగోరు చున్నది 


ఘనముగ దీవించు వేడ్మం గాంచన వతియె. 1032 

వ. పద్మాక్షు పరిహాస వచనంబులు కర్ణంబులంటని దీన మానసులగుట నా 

వైశ్యు లంతటం బదపడి పద్మాక్షి పాదంబులం బడి. 1033 
కం. హే మాధవ హృదయాసన 


తే.గీ. 


218 


హేమా హేమాబ్ది వదన హేరాళ ధనో 
ద్దామా కరుణా ధామా 
హేమంత గుణాంతరంగ హే జగదంబా ! 1034 


అంచు? గీర్తించి భూలోక మందు తాము 

మూత్ర మార్గంబులం బుట్టు ముట్టుపాటు 

నుండి కాపాడు మంచు వారర్ధి గోర 

నిందిరాదేవి విభుగాంచి యిట్టు లనియె. 1035 


జగముల నేలువాడవని జాలి గలాడ వటంచు వారు నీ 

నగరము చేరినారు హరి నామ జపంబున నేల మేలముల్‌ ! 
సుగమము సేయగాదగు వసుంధర వారల జన్మ వృత్తముల్‌ 

నిగమ నియంత! వారి మది నింపవె బాధ భరించు శక్తులన్‌. 1036 


శ్రీవాసవీ పురాణము 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


అనవిని హరి వదనము మో 

హన సదన మగుచు పదపడి హరుని దలచుచున్‌ 

తన సతి వదనము విరియగ 

ధన కరులను కామధేను దయంగొను మనుచున్‌. 1087 
శ్రేష్టులార మీరు నిష్టతో సురధేను 

శరణు వేడు డామె కరుణ గలుగ 

సమయుం జింత మీకు సమకూరు నిష్టంబు 

వత్తుమేము వసుధ చిత్తమలర. 1038 


హరి వచనములకు మనమున 

హరు వచనములును స్ఫురించి యానందముతో 

హరి దంపతులకు ప్రణమిలి 

హరి హర యంచు వరసిద్దు లానతి కొంచున్‌. 1039 


అచటి నుండి శ్రేష్ట లమర ధేనువు చెంత 

జేరి వందనములు చేసి పల్కి 

రంబ కామధేనువంచు నీ దరిచేరి 

నాము తల్లి నిన్నె నమ్మి నాము. 1040 
హరి హర హరిసుతులును నీ 

చరణములను జేరుడనగ సంకట వేళన్‌ 

శరణము జొచ్చితి మివ్విధి 


కరుణను మము గావుమమ్మ కామిత దాత్రీ ! 1041 

వ. పాదంబులంటి ప్రణమిల్లు వైశ్యుల దీన వదనంబుల గాంచి కరుణించి 

కావలయునది వేడుకొమ్మనగ వారును. 1042 
నవనందినీవృత్తము. 


ముని శాప మందితిమి మున్‌ మునుపు గంధ 

ర్వుని శాప మందితిమి రోతయగు భూమిం 

జన దప్పదింక మము సాకతము సద్యో 

జనువొంద జేయవె ప్రసన్నముఖి తల్లీ ! 1043 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 219 


కం. శాపగ్రస్తుల మను సం 
తాపము పాపములు గడుగ దమధిత మతులై 
దాపున నిలచిన వారికి నలుబదియవ అధ్యాయము 


తేకువ గలిగింప కామధేనువు పలికెన్‌. 1044 
కం. తల్లీయని పిలచిన మీ 


రెల్లరు నా పిల్లలైతి రిక దిగులేలా 
చల్లగ నా కడుపున వ 


కం. బుధజన నుత ! కమల చరణ ! 
మధుర వచన విభవ సదన ! మానిత సదనా! 
నిధన సుజన సధన కిరణ ! 


Ss GME DD DE వ విధుత మల విధు వదన ! విధు విలసిత రదనా ! 
ఆ.వె. ఆవు తల్లి పల్కు లానంద మొదవింప 
తలలు వంచి కనుల దడి యెసంగ కం. గో గర్భంబును జేరిన 
తల్లి సురభి మేము ధన్యుల మంచు నా మా గౌర వరేణ్యు లెట్లు మహి దిగిరో? యా 
తల్లి గర్భమునకు తరలినారు. 1046 భోగట్టా వినిపింపుము 
యోగీంద్ర యనగ నతండుం బ్రయోజకుం డగుటన్‌. 1047 


ఇది శ్రీవాసవీవురాణమునందు నిద్ధవైళ్ళులను దేవతలు వీడ్ధొలువుట యను 


తే.గీ. వినుండు వైశ్య ప్రముఖులార యనుచు నిటుల 
మువ్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. 


ముని వచించెను వైశ్యుల ముదము మీర 


ముగ్గురమ్మలు నయ్యలు ముచ్చట దిగి 
(చానీ= చావనివ్వు, భూస్వర్దేశాధీనార్భకులై= భూమికి స్వర్గమునకు లొంగివుండే బాలకులై, స్ట 


వచ్చినట్టి విధంబు నావల విధంబు. 1048 
ఉక్కణించు= రక్షించు, ఆమతిలు= పుట్టు, అంభోధీహ= సముద్రమున కలియవలెనను స 
కోరిక, కీలారము= గోసమూహము, సాకతము= అనుగ్రహము, ప్రసన్న = నిర్మలమైన , శా. కైలాసంబును వీడి వైశ్యు లటు గోగర్భంబునం జేరి నా 
దమథిత= క్లేశమనుభవించిన) రాలస్యంబింక నేల యంచు ద్రుహిణుం డానంద సంపన్నుందై 


కాలాతీతుని లో దలంచి ధరణిం గాలూను కర్తవ్యమున్‌ 
పాలింప న్వెస విశ్వకర్మం బిలిచెన్‌ బ్రాహ్మీకృత స్టేయుండై. 1049 


ఉ. వచ్చిన విశ్వకర్మం గని వైశ్యుల కిమ్మహి వాసయోగ్యమై 
నచ్చిన పట్టణంబులను నాక పురంబుల సాటిగాగ నీ 
హెచ్చిన నేర్పు జూపి పదునెన్మిదిం గట్టు మటంచుం జెప్పి తా 
వచ్చెను భూమిపైకి భృగు వంశము నందు జనింప ధాతయున్‌. 1050 


220 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 221 


వాం 


వ. అంతట విశ్వకర్మయును పర్వత సన్నిభంబులగు నానా రత్న సమృద్ధములైన 
గృహంబుల తోడను, కైలాస శిఖరోపమములగు మణిఖచితములైన ప్రాసాదంబుల 
తోడను, సువిశాలంబులగు మార్గంబులు గలిగిన ప్రాకారంబుల తోడను, నాలుగు 
కులంబుల జనంబుల తోడను విరాజమానంబులగు జ్యేష్టశైల, శివ, ధనద, ధర్మవర, 
జగన్నాథ, పాల, పాంచాల, పాలకుండ, భీమ, కామ, వీరనారాయణ, విశాల, 
కళింగ, (త్రిగుణ, ఇందుర, ఆనందజనద, ఏలా, ఘంటసాలపురంబు లనెడు 
పదునెనిమిది పట్టణంబుల నిర్మించి యిచ్చెనంత ధాతయును ధనపతిం బిలిచి. 
1051 


తే.గీ. వైశ్రవణ ! నీవు భువినున్న వైశ్య తతికి 
సకల సౌభాగ్య సంపదల్‌ సవరణింప 
వారి కనువుగ నవనిధుల్‌ వారి పట్ట 
ణముల నింపుము నరవాహనా ! రయంబు. 1052 


తే.గీ. అనగ ధనపతి శతధ్భతి యానమేర 
త్వష్ట కట్టిన పట్టణ వసతులెల్ల 
నింపి నిశ్చింత పౌరులు పెంపు నొంద 
సిద్ధమొనరింప సాగెను చిత్తమలర ! 1053 


వ. అది యట్లుండ శాప వశంబున వసుధపై గోకర్ణంబున (బ్రభవించిన వైశ్య 
ప్రముఖు లనతి కాలంబున స్థానిక వైశ్యసంతతిం గలిసి చెలంగ బ్రహ్మదేవుని 
యంశంబున భృగువంశంబున బ్రసిద్దులైన భాస్మరాచార్యు లవ్వారింజేరి యాచార్యులై 
వేదవిద్య లభ్యసింపజేసి ధర్మోపదేశంబు జేసె. 1054 


ఆ.వె. ఆర్యులార ! మీ కులాచార ధర్మంబుం 
జెప్పుచుంటి నెడందం జేర్చి వినుండు - 
అతిథి పూజ సత్య మాచార్యజన వృద్ధ 
సేవనంబు మీకు సేమ మగును. 1055 


222 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. (బ్రతుకు తెరువు మీకు వాణిజ్య గోపాల 
కృషుల న్యాయమైన కృషియె హితము, 
హితము సేమమైన యిమ్మెన నడవడి 
దాన శీలురగుచు ధరణి మనుండు. 


ఆ.వె. శాంతి సుఖము లంది సంతోషమున మీరు 
భూమిం బుట్టినట్టి నోముం దీర్చి 
విధులు నిర్వహించి విధు శేఖరుని మెప్పు 
గనుండు మీకు శుభము కలుగు గాక! 


తే.గీ. అంచు దీవించి వారల యభ్యుదయము 
గోరి క్రతువులు గావించె వారలంత 
కలసి జీవించు చుండిరే గాని కాపు 
రములు జేయ లేరైరి కారణమదేమొ ! 


కం. విషయము దెలిసిన భార్గవ 
ధిషణుండు తన దివ్య యోగదృ్భష్టిం జూదన్‌ 
విషయము తెలిసెను వారలు 
విషయ సుఖంబులం దగులని వేల్పులగుటయే | 


కం. సుర ధేనువు కడుపునం బడి 
ధరణికి దిగి వచ్చిన ఫలితమ్మిది, మాయా 
సుర పాశము నందు బడక 
సురతమునకు దూరమైరి సుక్రతు భక్తిన్‌. 


ఆ.వె. భువికి బంపినట్టి భూతేశు కర్తవ్య 
మెట్లు దీరు వైశ్యు లిట్లు చేయ, 
తానుగానె యేదొ తగిన చర్యను దీసి 
కొనక తప్పద యనుకొంచు బ్రహ్మ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1056 


1057 


1058 


1059 


1060 


1061 


223 


ఉ. _ శిష్యుల నెల్లరం బిలిచి క్షేమము లారసి యానతిచ్చె నో 
శిష్య వరేణ్యులార, విధు శేఖరుం డంపిన కార్య మెద్ది? మీ 
తిష్య విరుద్ధ వర్తనము తృష్యమిదెట్టిది ! మీకుగల్లు వై 
దుష్యము నెల్లం జూపుండిక దూష్య జనస్థలి సంస్కరింపుడీ ! 1062 

మ. పురుషార్థంబుల ధర్మ మోక్షములతో బూరంబు గాబోదు మీ 
నర జన్మంబును, దాని లక్ష్యమును; నానార్థంబులుం గామమున్‌ 
పరమార్థంబున కద్దురావు, భవముల్‌ పండించు నవ్వానికై 
సురఖిన్‌, మీ జననిన్‌ మనంబలరంగా స్తోత్రంబు గావించుడీ ! 1063 


వ. అనిన నంతట గురుభక్తితత్పరులైన వైశ్యులు భాస్మరాచార్యుల వచనంబు 
లకు మారాడక పతకాయిపర్వతాగ్రములనుండి జనని కామధేనువునిట్లు ప్రార్థించిరి. 
1064 


కం. తల్లీ ! నీకు నమస్సులు, 

కల్లోలిత సంఘ మిందు కాపురములు వే 

తెల్లారగ కావలసిన 

వెల్లం దయసేయ రమ్ము- ఈవుల మొదవై ! 1065 
ఆ.వె. కామధేనువమ్మ కాపుండ కామార్థ 

భయమదేల మాకు భవములందు, 

వేగ వచ్చి మాకు వేగమే కైలాస 

మేగు దారిం జూపు మీవులమ్మ ! 1066 


వ. అంచుం బెక్కు విధంబులం బ్రార్ధింప నా సురధేనువును కరుణించి 
సాక్షాత్కరించి యిట్లనియె. 1067 


ఆ.వె. పుత్రులార మీరు పురుషార్థములు నాల్లు 
పాటి సేయవలయు. బరమ శివుని 
జేరి సురుల మరలం జెన్నొందవలె నన్న 
వసుధ నుండి ముక్తి వలయు నన్న. 1068 


224 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. పెండ్లి రోజుల వరిపిండి చక్కెర నేయి 
కలిపి రాశి జేసి పిలిచి నన్ను 
తృప్తి బరతు మనుడు జ్ఞప్తింజేసెద మీకు 
కర్మ యోగ సిద్ధి కలుగు తీరు. 1069 


తే.గీ. అమ్మ మాటలు విని వైశ్యులనిరి యిట్లు 
కష్టమో నష్టమో కాని కామవైరి 
కామితార్థంబు నెరవేర్చు కార్యమందు 
కనలి పోనిమ్ము నరజన్మ కన్నతల్లి ! 1070 


ఆ.వె. నీవు చెప్పినట్టి నియమంబుం బాటింతు 
మమ్మ పెండ్లి వేళలందు, మాకు 
హితము గూర్చి భవుని హితమెనర్చెడు శక్తి 


నిచ్చి కావు మమ్మ యిలను మమ్ము. 1071 
వ. అంత గోమాతయుం దగువరంబు లనుగ్రహించి భువినున్న వైశ్యులతో 
కలసి సంఘంబు నుద్ధరింపుడంచు నాళీర్వదించి దివంబున కేగె. 1072 


ఉ. అంతట సోమశేఖరుండు నంబను గూడి వసుంధరా తలం 
బంతటిలోన మేటి బృహదద్రి పురంబున వాసముండెం దా 
నెంతయుం బ్రీతితోడ నగరేశ్వరుండై సతి వింధ్య వాసినీ 
కాంతగం జెంతనుండ నరగన్నుల వైశ్యులు రాదలంచుచున్‌. 1078 


కం. ధనలక్ష్మీ నారాయణు 
లును దామిచ్చిన పలుకు నిలుపగ నచటికే 
చనుదెంచిరి కోనకమల 
యనంగ, జనార్దనుం డనగను నర్యుల కొరకై. 1074 


ఉ. అంతట గుహ్యకేశ్వరుండు నాశ్రమగుహ్యకులార్యవైశ్యులన్‌ 
చెంతకు బిల్వ నేగి యట శిష్యులం దీరిచి దిద్దుచున్న దో 
షాంతకు భార్గవుం గని వృషాంకుని రాకను దెల్పి మొక్కగా 
నంతట భార్గవుం డనునయంబున వైశ్యులం జూచి యిట్లనెన్‌ . 1075 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 225 


వాం 


తే.గీ. 


ఆ.వె. 


వ. 


మ. 


కం. 


226 


కారణ జన్ములార ! మిముం గన్న సమాజము మీ గురించి వం 
దారుచు నున్నదింక కుల తంతువులై వసుగర్భ నిమ్ము పెం 

పారగ విశ్వకర్మ మిముం (బ్రాభవ మొంద రచించి నట్టి బం 

గారపు పట్టణంబులను గాలిడి బాధ్యత నిర్వహింపుడీ. 1076 


మనల గొంపోవ వచ్చెం శ్రీమంతుం డిపుడు 

మొక్కు డాశీస్సు లందుడు మొదట ననంగ 

గురుల సద్భక్తి సలుపునా కోమటీండ్రు 

శివుని సఖునకు బ్రణతులు చేసి రపుడు. 1077 


గుహ్యకాధినాథ ! కోట్లకు మించిన 

త్ర్యంబ కాజ్ఞ దీర్చ దగిన శక్తి 

నిచ్చి మమ్ము గావు మీశా ! వణిక్సాల ! 

ప్రణుతిం జేతుమయ్య భక్తి నిన్ను. 1078 


అనుచరుల భక్తి వినయంబులకు సంతసించిన వైశ్రవణుండును. 1079 


ధన ధాన్యమ్ముల వృద్ధి సల్పు బలమున్‌, దాతృత్వ సద్వ త్తమున్‌, 
ఘన వస్తు క్రయ విక్రయాభ్యుదయమున్‌, ఖండాంతర ఖ్యాతియున్‌, 
జన సాహిత్య పదార్థ వాస్తవ పరిజ్ఞానంబు నైపుణ్యమున్‌ 

మనసారం గలిగించు చుంటి నికపై మర్యాదం బాటింపుడీ ! 1080 


అన నాచార్య వరుండును 

ననుయాయుల భాగ్య గరిమ నానందముతో 

తన వారిని గూడి వెడలె 

ధనపతికి నమస్మరించి ధనరాసులతో. 1081 


కం. త్వష్ట ముదంబున గట్టిన 
యష్టాదశ పట్టణముల నాచార్య పదో 
త్మృష్టంబుల వైశ్య వరులు 
నిష్టమునం బ్రవేశమైరి యీశ్వరు లీలన్‌. 1082 


ఇది శ్రీవాసవీవురాణమునందు సిద్ధవైళ్ళులు భూమికి దిగుటయను నలువదియవ 
అధ్యాయము నంపూర్ణము. 


(ద్రుహిణుడు, శతధృతి= బ్రహ్మ బ్రాహ్మీకృత స్టేయుడై = చదువుచే పురోహితుడై, సవరణించు= 
సిద్ధము చేయు, ఆశ్రవుడు= విధేయుడు, సుక్రతు= శివుడు, తిష్య= శుభము, తృష్యము= 
అత్యాశ, వందారు= నమస్మరించు, ఇమ్ము= సుఖము, కుల తంతువు= వంశోద్ధారకుడు, 
శ్రీమంతుడు= కుబేరుడు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 227 


వాం 


కం. 


కం. 


కత, 


228 


నలుబది యొకటవ అధ్యాయము 


కం. రామా! చింతామణ్యా 
రామా! శ్రీచక్ర రాజ్య రమణీ ! శ్యామా! 
రామారామ సుమంగళ 
రామా ! రామార్య ! సింహరథ ! జగదంబా |! 


బృహదద్యాది పురంబులందు సుఖులై బృందిష్ట సంపద్విభా 

వహులై వైశ్యులు వాసముంట విని యా వైశ్యర్ను లుద్దర్షులై 
మహితాఖ్యాయిక మధ్య ధర్మసుతుం డేమైనాడు? క్షేమంబుగా 
నహిలోకంబును వీడి వచ్చెనె? మునీంద్రాయంచు (బ్రార్థింపగన్‌. 1083 


సాలంకాయనుం డంతట 

బాలకులై కానుపించు వైశ్యుల హృదయం 

బాలించి తెలియం జెప్పెను 

బాలకుం డహివల్లభు విని వచ్చిన తెజంగున్‌. 1084 


అహివల్లభుండు పలికెడు 

మహిత కథా కథన మందు మగ్నుం డయ్యున్‌ 

రహి వైశ్య వంశమందున 

దుహితగ శర్వాణి పుట్టు తొగ యెట్లంచున్‌. 1085 


అడిగెడు ధర్మసుతుని గని 

నుడివెను ఫణిరాజు కథను నూతన ఫణితిన్‌ 

వడి వడి పొదుపగు పదముల 

నడ చెడకుండ వినువారి నైజము కొలదిన్‌. 1086 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ముక్కంటి కంటి మంటకు 

(గక్కన దహియింప బడిన కాముని భస్మం 

బక్కజముగం గలిపురుషుని 

కిక్క్మగుచు సురారి కొకని కిచ్చె నసువులన్‌. 1087 


ఆ సురవైరి కాముకత కాకృతియై జనియించె, పేరు భం 
డాసురుండాయె లోకము లనంగ ననంగుని సాంగ భండనం 
బాసురమై దహింప రత మాలుమగండ్లకు దప్పి వావులం 

బాసి చరింప సంఘమునం బాపము రాజ్యము చేసె నంతటన్‌. 1088 


ఎప్పు డేరాక్షసుండు పుట్టి ముప్పు తెచ్చు 

నో కదా యంచు గనుమూయ కుందు వాండు 

వాని వంతలు వంతల వలన జిక్కి 

చిక్కిపోయెను సురసభ బిక్క చచ్చి. 1089 


ఎప్పటి యట్ల కామ బల మేచిన పిమ్మటం గ్రమ్మివచ్చు నా 

చొప్పున కోధ మోహములు శుంభ నిశుంభుల పేర లోకముల్‌ 
నిప్పుకలందు నెట్టి కడు నిర్హృణులై చరియింప సాగి రా 

చొప్పున నిర్జరుల్‌ బ్రతుక చోటు కనంబడ దంత వారలున్‌. 1090 


ఒక రక్కసు నెదిరింపగ 

నొక సుమనసు బలియొసంగి యుడుగర లనగా 

నొకరికి మువ్వురు ముష్మరు 

లొకపరి పైకొనంగ వార లొక్కుమ్మడిగా. 1091 


అమ్మ గౌరమ్మం జేరి వారార్తి తోడ 

నయ్య నిర్వాకమున గల్లినట్టీ చేటు 

నెల్ల వివరించి రక్షింపవే యనంగ 

నాజడుల దీర్చు నా యమ్మ యారడమున. 1092 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 229 


వాం 


తే.గీ. సుగుణ నాశక సూతైక విగళి తాత్మ 


లొడ్డు పన్నకముల కెదురొడ్డి వివిధ 
రూపముల దాల్చి వారి స్వరూపములకు 
చ్యుతిని గల్పించి యమరుల ద్యుతిని బెంచె. 1093 


వ. అయినను. 1094 


తే.గీ. చావు దేహంబునకె కాని జీవ మూల 


కర 


వ. 


మాత్మ ధర్మంబునకు కాదు - అదియె నిజము 
రూపముల మాపి నంతనె ప్రాపు చెడునె? 
వెలుగు వెంబడి చీకటి వెక్కిరించు | 1095 


పొంచిన కామాంధత మితి 

మించిన దర్పంబు తోడ మిహికాదిత్యో 

దంచిత పరివారంబున 

నంచితముగ చిత్రకంఠుందడై జనియించెన్‌. 1096 


ఆ గంధర్వుని గర్వంబును, కీర్తి కన్యపై మోహంబును, నందుల కతం 


డొందిన శాపంబును వినియుంటి వా వెనుకాతండు మర్యలోకంబున మానసాధిపతి 
వంశంబున విష్ణువర్ధనుందై జనించి నైజంబు వర్థిల కలిపురుష లక్షణంబుల 
కుప్పయగుచు కామాతురుండై చరింపు చుండ. 1097 


కం. 


నందీశ్వరు తోడ నుడివి 

నందున శర్వాణి వాని నంతము చేయన్‌ 

ముందటి రూపంబున విశు 

అందున జనియించి వారలందరం ట్రోచున్‌. 1098 


వ. అంచు నహిపతి వాసవీ కన్య జన్మ వృత్తాంతంబును నగ్ని ప్రవేశంబును 
వైశ్యదంపతుల కైలాస ప్రవేశంబును సమస్తంబు వివరించి. 1099 


230 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


వత్స ధర్మనందన ! నీకు వలయు నంతం 

జెప్పితిని నాకు నీ యెడ మెప్పు కతన 

బ్రాహ్మణుల యిడ నీకున్న భక్తి కతన 

బ్రతుకు బాగుండు గాక నీ భావి యందు. 1100 


అంతియ కాదు నీయెడల నాత్మగతంబగు బంధమేదియో 

మంతన మాడుచున్నదిర మంచి వరంబొక టిత్తు నంచు, నీ 

చెంతకు నీవు చీరకయె చేరగలే డసు తస్మరుండు, నీ 

వింతకు ముందు వోలె గురునింటం బఠింపగం బొమ్ము మేలగున్‌. 1101 


అనుచు నహివల్లభుండు పరమానురాగంబుం బ్రకటింప. 1102 


కనులం గృతజ్ఞతల్‌ మెరయం గాంక్ష ఫలించిన వైశ్య బాలుండున్‌ 
వినమిత గాత్రుండై ప్రణవ వేద వినిర్మిత కీర్తనావళిన్‌ 

ఘనముగ గౌరవించి సముఖంబును వీడి గృహంబుం జేరగా 
ననుమతిం గోరి నిల్చి వినయంబున నంతట నాదిశేషుండున్‌. 1103 


అనుమతించుచు దీవించి యమరమైన 

కమల హారంబు నొకటిచ్చి కౌగిలించి 

మూర్గమందున ముద్దిడి మోదమలర 

సాగనంపె నహీశుండు సాదరమున. 1104 


అహిపతి నిజ పరిజనములు 

గుహ బయటకు దెచ్చి వీడుకొలుపగం దనకై 

బహు దుఃఖీతుండైన గురుని 

గృహమున కేతెంచె నిరుల కిరణ ప్రభుండై. 1105 


గురువు గురుపత్నియును నెల్ల గురుకులంబు 

గాఢ మేఘంబు వీడిన గగనమట్లు 

ధర్మనందను రాకచేం దాపముడిగి 

శాంత మొందెను మోముల సంతసముల. 1106 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 231 


వాం 


కం. గురుదేవుని గుండెలపై 
శిరముంచిన శిష్యుని మది స్థిమితము నొందన్‌ 
బరువై కూరుకు పోయిన 
గురు హృదయము తేలికపడి కూరుకు దీసెన్‌. 1107 


చం. గురుకుల మెల్ల ధర్మసుతు గూర్చి యెజింగెడు వేడ్క తోడ నా 
తురత వహింప నాతండుం గుతూహల మొప్పగ నెల్ల గాథయున్‌ 
హరువుగ విన్నవించి సుమహారము నా గురుపాద సన్నిధిం 
బరచి వచించె దేవ! తమ పాదము లాన (గహింపుడీ నగన్‌. 1108 


వ. అంత నాచార్య చ్యవన మహర్షియును మిక్కిలి సంతసించి. 1109 


కం. మెచ్చితి నీ గురు భక్తికి 
నిచ్చితి నీ కెల్ల విద్య లిమ్ముగ జనముల్‌ 
మెచ్చగ జీవింపుము నీ 
నచ్చిన కన్యను వరించి నవ్వుచు జగతిన్‌. 1110 


వ. అంచు నాచార్యుండు ననుజ్ఞ నాసంగ ధర్మసుతుండును స్వీయ గృహంబును 
జేరి మాతా పితరుల సేవలో గార్హస్త్య ధర్మంబున సుఖంబులు వడసె. 1111 


ఇది శ్రీవానవీవురాణమునందు ధర్భునందనుందు ఇంటికి తిరిగివచ్చుటయను 
నలుబదియొకటవ అధ్యాయము సంపూర్ణము. 


(బృందిష్టము= మనోజ్ఞము, ఉద్ధర్నులు = మిక్కిలి సంతోషించినవారు, కిరణ(ప్రభుడు= 
సూర్యుడు) 


232 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


కం. 


2 


నలుబది రెండవ అధ్యాయము 


కం. బృహదద్రి నగరవాసిని ! 
బృహ దఘగణ ఘన భయాద్రి భేదిని ! రజనీ 
గృహ దనుజ రుధిర పాయిని ! 
బహుముఖ విజ్ఞాన మధిత బహు వేదవనీ ! 


ధర్మనందను కథ విని ధర్మ రతిని 

నిర్మలానంద పరవశ నిమిషులైన 

వైశ్య బుషిగణ మంత “మా వారి గాథ 

వివరముగ వినిపింపుమా వినెద మనంగ. 1112 


పాయని తమిగల వైశ్య ని 

కాయమునకు తనివి దీర్పగల ముని సాలం 

కాయనుండును దన కర్ణ ర 

సాయనమగు కథన శిల్ప సంపదం జూపన్‌. 1113 


బ్రాహ్మణ దివస పూర్వార్ధాది యుగమందె 
వసుధను నెలకొన్న వైశ్యులార ! 
స్వారోచిషము నందె సాధించి కైలాస 
వాసంబు గాంచిన వైశ్యులార ! 
వైవస్వతమున నేడవ మహాయుగమందు 
వసుధకు మరలిన వైశ్యులార ! 
పాల కడలి ముందు పదునెన్మిదవ మహా 
వధి తపో నిధులైన వైశ్యులార ! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 233 


వాం 


తే.గీ. రెండు యుగములు గోబిలం బుండు వారి 


తోద సహవాస ముండి, మా తోడ నేడు 
వర్తమాన మహాయుగ వర్తులగుచు 
నున్న గోకర్ణ జనులార ! అన్నలార ! 


1114 


వ. అంచు సమ్మానించి కథాక్రమంబున కుపక్రమింప నా వైశ్య శ్రేష్ట లిట్లనిరి. 


చం. అమిత మహానుభావ ! వచనామృత దీప్త సమస్తశిష్య సం 


ఆ.వె. 


2 


234 


1115 


యమిత రసానుభావ ! విషయాంతరమా యనబోక తెల్పుమా ! 
హిమ శిఖరంబు నుండిటు మహీగతులై మము గన్నవారి నా 
మములు వినంగ జేయగదె మాన్య కథా కథనార్హ వాక్ళతీ ! 


అనుడు మునియు నటులె యనుచు నా వివరంబుం 
దెలుపం దొడంగె నందు తెలిసి నంత 

వజకె తెలుప గలను, వరులైన వారలే 

తెలియ దగిన వారు తెలియుం దనుచు. 


మన్యు, వుద్వాహుండు, మానాభ, కంకణుల్‌; 

భగ, మిత్ర, రవి, గోధ, పంక గుణులు; 
టంక, మలీమస, శంకానుపాలురు; 

ప్రహ్వేంచుక, కుశా, నుపకుల మునులు; 
గొంటుక, హరి, కాళ, కుండ, కురంటక, 

మధుర, మంగళ, చంద్ర, మనన, తృకులు; 
తులళిష్ట చందక, ఫలక, పట్టణ, రైభ్య, 

మగధ, ఘంటక, శృంగ, మదన, కుణులు; 
కవటుం, డిక్ష్వాకుండు, కర్ణాట, చన్నకులు; 

సానక, సనక, వసంత, కలులు; 
శ్రీరంగ, శివ, రేభ, శ్రీలక, మిధున, పిం 

గళ్ళ గంటసాల, కులింగ, కృతులు; 


1116 


1117 


తే.గీ. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


మద్దిక, జానక, మద్ర, భద్ర, ముకుళ, 
గంధిశైలక, చండ, కంఠ, యుగులు; 
హారిత, పృథ్వి, మందార, దుర్ధర, మను, 
వైణ, వాయన, వెన వైన్య, గుణులు; 
గోశీల, గాంగేయ, గుహ్యక, మండక, 
చింతాల, మృగ, నందిశీల, చితులు; 
కనక, కదంబ, (ప్రకంపన, చింతిమ, 
బలిపద్మ, వేన్నక, పర్వతులును; 
భార, భగీరధ, పౌలస్త్య, భీమ, క 
కుద్మంత, వస్తిక, కుంత, కహులు; 
గణప, గూఢోన్మత్త, కాశ్యప, పాంచాల, 
పడగ, కరాళ, కపాల, నిశద, 
దర్దర, స్మర, శంగ, ధనద, మాళవ, కాన్య, 
మంజుల, క్రమ, కుంజ, వంజులులును; 
కమఠ, పృచ్చకులు; రక్తాక్ష్మ పాణిసులును; 
మధుపావన, సమాధి, మానసాది 
నామముల బేరు మోసిన కోమటీండ్రు, 
సకల సద్గుణ రాసులు, శాంత మతులు, 
వైశ్య కులమున కిల యందు వన్ని దెచ్చి 
నట్టి ధర్మాత్ములయ్య మీ కాది జనులు. 


అతిథి పూజా దురంధరు లైన వారు 
నిరత సత్యానురక్తిని బరగు వారు 

పరుల కుపకార మొనరింప నరుగు వారు 
వారు మీ వంశ కర్తలు వైశ్యులార ! 


వాం 


1118 


1119 


235 


కం. పెనుగొండ పట్టణంబున 
నెనరున మును వింధ్యవాసినిన్‌ నగరేశున్‌ 
పెనచిన భక్తిని గొల్చిరి 
వినయంబున గురుల చిత్త విత్తము గెల్వన్‌. 1120 


తే.గీ. పిదప నాచార్యులను గూడి పెద్దలంత 
కోనకమలా జనార్దన మానసముల 
ప్రేమ నిండగ ఫూజించి సేమమలర 
భాస్మరాంశువు లట్టులం (బ్రాకిరంత. 1121 


కం. హరి హర హిరణ్య గర్భులు 
నురమున తనువున ముఖమున నున్న సుదతులున్‌ 
వరములు గురియగ వారు న 
గరముల పదునెనిమిదింటం గాంచిరి శుభముల్‌. 1122 


ఇది శ్రీవానవీవురాణమునందు వొమాలయములనుండి (క్రిందకు దిగిన 
సిద్ధవైశ్యుల కథనమను నలుబదిరెందవ అధ్యాయము సంపూర్ణము. 


(నెనరున= ప్రియమున) 


236 శ్రీవాసవీ పురాణము 


కం. 


కం. 


కం. 


చం. 


నలుబది మూడవ అధ్యాయము 


కం. విస్తార లోక పంజర 
దుస్తర సంసార సింధు తుంగ తరంగ 
ప్రస్తర రిపుషట్‌ భేరీ 
నిస్తుల దౌర్జన్య జన్య నిద్రా దూరా! 


తమ తాతల పేళ్ళు వినుచు 

మమతా జలపూర్ణ నయన మానసు లగుచున్‌ 

తమ యింటి యాడు పడుచుగ 

కమలభవాండ జనయిత్రి కనుబడిన విధిన్‌. 11283 


వినిపింపు మనుచు వైశ్యులు 

ముని పుంగవు నడుగ నతండు ముచ్చట పడుచున్‌ 

వినిపించ దొడగె వాసవి 

జనియించిన విధము వైశ్య జన సంఘమునన్‌. 1124 


పద్దెనిమిది పట్టణముల 

గద్దియ పెన్ల్గొండ నుండి ఘను డుద్వాహుం 

డద్దియె పతకాయి యనంగ 

నొద్దిక రాజ్యంబు సలిపె నుత్సాహమునన్‌. 1125 


అతండు6 బ్రభాత గోత్రమున కాద్యుం డనంగ యశంబు గాంచె నా 
తతము ప్రభాత గోత్ర విధుత ప్రభలెల్ల నభఃప్రశోభలై 

సతత సమృద్దులైన యటు సత్ముల గౌరవ చాంద్రచంద్రికా 

వితతి సమృద్ధి గాగం బృథివిం బలు వత్సరముల్‌ ప్రియంబునన్‌. 1126 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 237 


వాం 


2 


తే.గీ. 


తే.గీ. 


వ. 


ఉద్వాహునకు మఘుం డుదయించి మఘముల 
సురులను మెప్పించి సుఖము లందె, 
నతని పుత్రుండు శ్రీ మహా విష్ణువును గొల్చి 
దివ్య వాహనమెక్కి తిరిగి నట్టి 
మధుమంతుం డతం డొకమారు గంధర్వ లో 
కము చేర నారాజు గౌరవించి, 
కోకిల యను కన్న కూతురు నిచ్చి పెం 
డిలిం జేసి పంపె నా కలికి యందు 
సంతతి మణిమంతుండు కీర్తిమంతుండు, నటు 
పైన శ్వేతుండు ముచికుందుం డానకను వి 
రోచనుండు జనించిరి రుచిర దీప్త 
లెనయం గుల గోత్రముల గీర్తు తనయ జగతి. 1127 


అందుం గడగొట్టు తమ్ముని నందను లిరు 

వురు తులాధార మణిధరు లరయ వార 

లందు పెద్దవా డఖిల వేదాంగ విదుండు, 

ధర్మమున జాజిలిం గెల్చి ధన్యుం డయ్యె. 1128 


అనవిని వైశ్యు లెల్లరును సాలంకాయన ప్రభూ జాజిలి యెవండు వాని 


నే ధర్మశాస్త్రంబున తులాధారుండు జయించె నా విస్తారముం దెలుపు డనిన నమ్ముని 
పుంగవుండు నిట్టులనియె. 1129 


ఆ.వె. వినుడు వైశ్యులార విస్తారముగ తులా 


238 


ధారుగాథ విన్న ధరణి యందు 
కిల్చిషంబు లెల్ల గీటడగు నిజము 
ధర్మ మార్గ మందు దగులు మనము. 1130 


ఆ సమయంబు నందొక మహాటవి సాగర తీర నీరముల్‌ 

దోసిట బట్టు చోట ప్రమదొల్ల దపం బొనరింప సాగె నీ 

భూసురుం డేక దీక్ష మెయి భూజ మనంగ కుళింగ పక్షులా 
వాసము చేసికొంచు తమ వంశము భద్రముగాం జరింపగన్‌. 1131 


శ్రీవాసవీ పురాణము 


కం. 


తే.గీ. 


కం. 


ఆతని పేరు జాజిలి, విహంగము లాతని నెత్తిపై పదా 

ఘాతములన్‌ రవంబుల నకారణ వైరములం జరించినన్‌ 

భీతిలు నేమొ పక్షులని ప్రేతము వోలె చలింపకుండు, నా 

ఖ్యాతి మనంబునం బెనంగ గర్వము నొందె నివాత దీపమున్‌. 1132 


అంతట నొక్కనాడు తన యంతటి వాడిల లేడటంచు, నే 

నెంతటి ధర్మమూర్తి నిక నెవ్వరు నాకు సమంబు ధర్మ ధ 

ర్మాంతర వర్తనంబులం బ్రమత్తుండు కాని మునీంద్రుం డంచు ది 
గ్ధంతులు మూర్చనొందెడు విధమ్మునం జేసె మహాట్టహాసమున్‌. 1138 


ఒడినున్న మేఘమా స 

వ్వడి జేసిన దంచు జూడ వారిద మొకండున్‌ 

పొడగట్టదె నింగి నవనిం 

బొడ గట్టెను ముని యొకండు బొబ్బల తోడన్‌. 1134 


తెలిసె నంతరిక్షమునకు తెలివి ముదిరి 

(బ్రాహ్మణుడు చేయు తోష సంరంభ మంచు 

పొగరు నణగించి దిక్కుల దిగులు దీర్చ 

గొంతు సవరించు కొనె నింగి కుస్తరింప. 1135 


ఓయీ జాజిలి జాలిపుట్టు నిను నీ యుత్సాహముం జూడ నే 

లా యీ అంకెలు? మై ద్విజుల్‌ బెదర నేలా యార్చెదో బాపడా ! 
నీయీ స్వల్ప తపంబు కింత పొగరా? నీ వా తులాధారు కం 

టే యేమంత వరంగలించితివి శాటీమాత్ర కాషాయమా ! 1186 


ఆకాశవాణి పలుకుల 

కాకారిత దర్ప మించు కాగ్రహ వశమై 

యే కాన నుండె చెప్పుమ 

నా కాతని జూడవలయు నట్టక ననంగన్‌. 1137 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 239 


వాం 


ఆ.వె. 


కం. 


2 


తే.గీ. 


240 


కాన గాదు వాని కాపురము పురము 

కోమటులదగు పెనుగొండ పురము 

పురహరునకు పుడమిం బొలుపైన కైలాస 

మనుచు నింగి పలుక మునియు నపుడు. 1188 


ఘోరారణ్యము నందతి 

ఘోరంబుగ దపము సలిపి కోమటి పాటిన్‌ 

గౌరవ మొందనె యనుకొని 

పాజుండు పరుగెత్తి బచ్చుం బరిశోధింపన్‌. 1189 


కొట్టులో గూర్చుండి కోరి వచ్చిన వారి 
కంగడి సరకుల నమ్ముచున్న 

వైశ్య వారిధి చంద్ర వరుండు తులాధారుం 
డల్లంత దూరాన నరుగు దెంచు 

బ్రాహ్మణోత్తము గాంచి భక్తితో నెదురేగి 
కుశలంబు లడుగుచు గూర్శి సలిపి 

యింటికి దోడ్తెచ్చి యింపుమీరగ గొల్చి 
వినయంబుగా నిట్లు వేడుకొనియె, 

భూసురోత్తమ నీకు నీ భూమియందు 

సాటి రాగల తాపసి జాడ గలదె ! 

నిన్ను నమ్మిన పక్షులు నింగి కెగసి 

బెగ్గలించగ నేల యీ నిగ్గడింత ? 1140 


గడుసరి పండుటాకు చిరుగాలికి రాలిన యట్లు పేద బా 

పడి మది పండి పొంగిన విపాక మదం బొక లిప్తలోన లో 
బడియెను కోమటీని చిరుప్రశ్నకు, మోమును వాడిపోయె, నా 
పడమటి వేల్పు దేహమును పంక మొనర్చె నవాగ్ర మేఘమై. 1141 


శ్రీవాసవీ పురాణము 


కం. 


ఏమిటి యీ కోమటి యీ 

కామాటము వీని పాటి కర్మఠు గానో 

నా మాట నోట బట్టుట 

కే మెట్టున కెక్కె నేటి కీతం డనుచున్‌. 1142 


వ.పరిపరి విధములంజింతించిన జాబిలి తులాధారుంగని యిట్లనియె. 1143 


కం. 


కం. 


2 


తే.గీ. 


క్రయ విక్రయముల టబతికెడు 

నియుతాత్ముల కిట్టి శక్తి నేర్వగ వశమే? 

నియతాత్ముండ నైతిని నీ 

దయ వలన వచింపు మెట్టి తపమొనరిచితో ! 1144 


అంతం దులాధారుండు దన 

నంతగ శోధించు వాని నర్చించుచు నే 

నెంతటి వాడను తండ్రీ ! 

అంతయుం దమబోంట్ల దయ యటంచుం బలికెన్‌. 1145 


క్రయ విక్రయము లందు నియమంబు బాటింతు 
నధిక లాభంబుల నాశ పడను, 
మంచి వస్తువులు సామాన్యుల కంది యా 
నందించు నట్లు నే నడచు కొందు, 
నష్టమైనను గాని నాణంబు గానిచో 
పార వైచెద నమ్మ బలుక నెపుడు, 
రొక్కంబు తగ్గిన రొక్కించ బోనువా 
రిచ్చినప్పుడె తిరిగి పుచ్చుకొందు. 
పెద్దలగు వారు చెప్పు యీ సుద్దులందె 
లక్ష్యముంతును చేయ నుల్లంఘనమ్ము 
అదియె తపమన్న యెడల నా కదియె తపము 
శక్తి నేనేర్వ లేదిద్ది శంభు కరుణ. 1146 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 241 


వాం 


2 


తే.గీ. 


తే.గీ. 


సర్వ భూతములందు సమదృష్టి నుంచుట 
చేతనైనంతలో సేవంజేత 
సాధు జంతువులందు సాధు వర్తను లందు 
గౌరవ భావంబు గలిగి యుంట 
కుల ధర్మముల యందు కుల గారవములందు 
స్వార్థ మించుక లేక స్వాంత ముంట 
ధనము చేరిన దాన ధర్మ కర్తృత్వంబుం 
బాటించి గర్వంబు బడయకుంట 
ఇచ్చి యిచ్చితి ననకుంట నొచ్చకుంట 
పిన్నవారలం జిరు తప్పు లెన్నకుంట 
మచ్చరము లేక మించుల మెచ్చుకొనుట 
మంచిదందురు జగతిని మానవులకు. 


మంచియని చెప్ప మన కనిపించు దాని 
ముందు వెనుకల విశ్వాస మొందు దాని 
సుంత సందేహ మొందక సంతసమున 
చేసి మెప్పందుటే కదా వాసి మనకు! 


వ. అంతట జాజిలి మునీంద్రుం డిట్టులనియె. 


కం. 


242 


ఘోరారణ్యము లం దా 

హారాదులు లేని మా మహా తపముల నే 
సారంబును లేదె? నిరా 

ధారంబులె యజ్ఞములును ధర్మానుగతిన్‌ | 


1147 


1148 
1149 


1150 


అది విని తులాధారుం డనునయమున నిట్లనియె. 1151 


. తగని కోరిక లీడేర దపము జేతు 


మిహ పరమ్ముల సాధింప నిష్టి సేతు 
మట్టి చేతల ఫలితం బదెట్టి మాట! 
కలిగినను గావె తాత్మాలికమ్ము లవి, 


ఆ.వె. 


కం. 


మరల మరల పుట్టి మరణించుటను బాప 

లేని యాగ తపము లూనుటేల? 

నిత్య తృప్తి నొసంగు సత్య యజ్ఞముకన్న 

మిన్న కలదె మునుల మిన్న చెపుమ ! 1153 
జగతిని ధర్మమొక్నటియె సజ్జన మిత్రము దానిగూడి దే 

హగతిని నిర్వహించుచును నందు లయింపక తామరాకుపై 

నగుపడు నీటిబిందువగు నాతడు మాత్రమె నిత్య సత్యమై 
తగులములేని మోక్షమునుతాకి సుఖించును నిందునందునన్‌. 1154 
స్వార్ధాహంకారములు ని 

రర్భకములనుచు దెలిసి దురాసదములకై 

ప్రార్థింపక కర్మ సలుపు 

పార్థివులకు పొందలేని ఫలితము గలదే ! 1155 


వ. కాబట్టీ ఘోర తపంబులయ్యును కామ్యంబులు గావున సిద్ధిం బడయవైతి 
విందు సత్యంబు నెజుంగదలంతువేని నేడు నిరాశ్రయులై పైనచరించుచున్న ద్విజులం 
బిలిచి ప్రశ్నింపుమన నాతండును నట్లుచేసె. 1156 


చం. 


మ.కో. 


ఆ.వె. 


ప్రియ సుతులార నా చనవు రేలు బవండ్లును బొందియుంటిరే 
నియతుండ గానె నా తపము నిర్మలమైనది కాదె తెల్పుడీ 

భయములం గీలుబొమ్మలగు పామరులా మముబోంట్ల కీడు వ 

చ్చు యమివరుల్‌ ! వచింపుడన చుంచువులంగదలించె పక్షులున్‌. 1157 


ఓ మునీంద్రమ ! మేము నిన్నటు లోలగించుట లేలనన్‌ 

తాము చేయు తపంబు జూడగ ధర్మదేవత పంపుటన్‌ 

నీ మనంబున మత్సరంబు జనించి స్పర్థను బూనుటన్‌ 

తామసించితి వింక నీ ప్రభ తగ్గదా - నశియింపదా ? 1158 
శుద్ధ మానసంబు శ్రద్దచే సమకూరు 

బుద్ధిశాలి యగును శుద్ధి చేత 

బుద్ది కలుగు వారు సిద్దు లీ జగమందు 

శ్రద్ధ కలుగు నాత్మ శాంతి వలన. 1159 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 243 


వ. కావున నో జాజిలీ ! వాగ్వ్యాపారంబున గాక మనో వ్యాపారంబున శ్రద్ధ 
వహించి జీవాత్మ యందు ప్రసన్నత సాధించుమని చెప్పి నీడజంబు లంతర్జాన 
మైనంత నవాక్క్మయిన భూసుర వరునకా వైశ్యవరుం డిట్లనియె. 1160 


కర, 


తే.గీ. 


కం, 


వ. 


శ్రద్ధ గల యజ్ఞమందున 

విద్ధంబగు శుచియు, శ్రద్ధ వీడిన శుచియున్‌ 

బుద్ధుల యందు సమానము; 

(శ్రద్ధాళువు శుద్దుం డతండె సాధకుం డవనిన్‌. 1161 


శ్రద్ధ గల వాని యింట భోజనము హితము 

శ్రద్ధ లేనట్టి వేదాంతి చదు వహితము 

పాము కుబుసంబు విడిచెడు పగిది జనుండు 

(శ్రద్ధచే పాప ఫల ముక్త సిద్దుండగును. 1162 
అది విని జాబిలి యిట్లనె 

నది మీకు ప్రవృత్తి మార్గ మగుట నిజమగున్‌ 

మదిని నివృత్తులమగు మా 

కది యెట్లనుకూల మగుట కనిన నతందున్‌. 1163 


నీవు నివృత్తి మార్గమున నిండు తపంబును బూని పక్షులం 
గావం ట్రవృత్తి మార్గమున గాలిడు కారణమేమి? జాజిలీ ! 
భావము నందు శ్రద్ధ కరువైన ఫలంబిది కాదె చెప్పుమా, 
నీ విక శ్రద్ధం బూనవలె నిశ్చల తాపస వృత్తి గోరుచో. 1164 


అనుచుం దులాధారుండు వీడుకొలుప పశ్చాత్తప్తుందైన జాజిలిముని 


తిరిగి వనంబున కరిగె. 1165 


ఇది శ్రీవానవీవురాణమునందు తులాధారుని కథయను నలుబదిమూడవ 


అధ్యాయము సంవూర్థము. 


(వరంగలించు= ప్రకాశించు, నిగ్గడింత= మూర్ధత్వం, నియుతాత్ములు = ధనాశగలవారు, 
విధుతము= విడువబడినది) 


244 


తే.గీ. 


2 


తే.గీ. 


నలుబది నాల్గవ అధ్యాయము 


కం. వందే కలిదోష హరీ ! 
వందే కారుణ్య కల్ప వల్లీ! సౌమ్యా! 
వందే కాల నియంత్రీ ! 
వందే కర్మఫల దాత్రి ! వాసవకన్యా ! 


తమ తులాధారు విజయ గాధ విని వైశ్య 

మునుల మోములు కాంతుల మునిగి తేల 

సంతసించిన కథకుండు సత్మథా వి 

శేషములం గొనసాగించె శేషు భాతి. 1166 


అట్టి ధర్మాత్ముని పట్టి మణిగ్రీవుం 
డత్యంత దాన ధర్మాభీ రతుండు, 

అతని సూతి జటిలుం డతండు గార మహర్షి 
శిష్యుందై యోగ సంసిద్ధి నొంది 

యవని బ్రహ్మజ్ఞానియై బ్రాహ్మణ ప్రియుం 
డంచు నెల్ల రనంగ సంచరించె, 

అతని పుత్రుండు భద్రుం డతని పుత్రుండు హయ 
గ్రీవు లిరువురును గీర్తిం గనిరి, 

వసుధ బృహదద్రి పురమందు వైశ్యులందు 

ధర్మమూర్తులు వెలయు నుద్వాహులందు 

తులసి వనమున గంజాయి మొలచినట్లు 

పుట్టెం బద్మాక్షుం డనువాడు పుట్టి ముంప. 1167 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 245 


వాం 


కం. 


ఆ.వె. 


246 


దైవము ధర్మ మార్గములు దప్ప రుచింపని తండ్రి యా హయ 
గ్రీవుండు విష్ణువే యతని గీము బవిత్రము జేసెనంచు లో 

భావన జేసెనేమొ తన పట్టికి మాధవు పేరు పెట్టి వం 

శావళి భక్తులై తనర సాభిరతిం బ్రకటించెం బ్రేముడిన్‌. 1168 


సుతుండును దల్లిదండ్రులకు శుద్ధ వినోదము బంచిపెట్టె సం 
తతమును బోసి నవ్వుల హదంబున ముంచుచు బాల్యమంతటన్‌, 
హితవులు నేర్చు ప్రాయమును నెంతయు ముచ్చట గొల్పె నా పయిన్‌ 
పితరులు నచ్చినట్లుగనె పెండ్లము కేలుగ్రహించె మంచిగాన్‌. 1169 


తొలి యవ్వనమున కులసతిం 

బలు తెజంగులం దృప్తి పరచు పద్మాక్షుండున్‌ 

తొలి పుత్రుని గని కులమున 

వెలుంగును బ్రసరించెం దండ్రి విందొనరించన్‌. 1170 


కులము కులము గనుల కొలకు లానందాథశు 

సంపద లలరం బెను సంబరమున 

నుండ సంతసమున నున్న పద్మాక్షుని 

కంటం బడియె శూద్ర కన్య యొకతె. 1171 


ఆమె వయో విలాసములు నామె ముఖాభగ చంద్ర చంద్రికల్‌ 

ఆమె నవాంబకాంబకము లామె నవాధర రత్నపేటికల్‌ 

ఆమె కుచాగ్ర దీధితులు నామె కటి ప్రకటీకృతాకృతుల్‌ 

ఆమె సమస్త దేహమును నాతని లోగొనె కామ మంత్రమై. 1172 


పుట్టుక పెంపకంబు లిరు పుణ్యములై తన వెంట నంటి యు 

న్నట్టి గతంపు తంతువున నాతి బలంబొక నాతి చూపునన్‌; 

పుట్టిన రాశి యోగమను పుర్వు ముఖంబున జొచ్చి వ్రచ్చెనా 

పుట్టువు విష్ణు పాదమున బుట్టిన వాగున జిక్కె మత్స్యమై. 1173 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కట్టుకున్న భార్య, పుట్టిన పసివాడు, 

కట్టెదుట (గసించు కన్నె చూపు - 

మంద బుద్దులైన మదపిచ్చి గలవారి 

చిత్త మెందు జనునొ చెప్పనేల ! 1174 


సతిని సుతుని వీడి సంసారమును వీడి 

తాత తండ్రులందు దయను వీడి 

యావదాస్తి వీడి వ్యాపారమును వీడి 

వన్నెలాడి వెనుక బడియె నతండు. 1175 


కులమున దప్పం బుట్టె నని కూడని సంగతి బట్టి నంచు నా 
కులమున బెద్ద లందరును గూడి పురంబు బహిష్మరింపగా 

కలత వహింప లేదతండు, కాంతను గూడి వనంబు జేరి కా 

వలసిన యన్ని మార్గముల వాంఛలు దీర సుఖించె నిండుగా -1176 


పెద్ద కాల మట్టు పెనగిన సరసంబు 

వయసు వెనుక బట్టు వరకు నొక్క 

సుతుని గాంచె నతండు సూన్ఫతాకారుండు 

సుజన బాంధవుండు సుందరుండు. 1177 


చేసిన పాపమో వెనుకం జేరిన రోగమొ కన్నులన్‌ మదా 

వాసమొ పుచ్చిపోయి, ససి వాసిన వృద్దుల కళ్ళుపోయె నా 

దోసము పుత్ర దర్శనము దూరమొనర్చగ [శ్రోత్ర మాత్రులై 

బాసటగా సుతున్‌ (శ్రవణ బాలకుం డంచు వచించి రాపయిన్‌. 1178 


శ్రవణకుమారుండుం జిరుత ప్రాయమునుండియు దల్లిదండ్రులన్‌ 
(ప్రవరునివోలె శ్రద్ద తనరారగ సేవల నాదరించుచున్‌ 
(శవణసుఖంబులౌ కథల శాస్తపథంబుల నభ్యసించెం దం 

డ్రి వలన నాతండిమ్మనెం బరీక్షయనం గురుదక్షిణంతటన్‌. 1179 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 247 


వాం 


తే.గీ. 


కర 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


కం. 


248 


తండ్రినే కాదు గురువు నో తనయ మమ్ము 

పాప పంకిల మందుండి బయట పడంగం 

దీర్ధ యాత్రలు సేవింపం ద్రిప్ప గలవె, 

నాల్గు బుణములు దీరు ననంగ నితండు. 1180 


ఆజ్ఞాపింపుము తండ్రీ 

విజ్ఞాపన మేల? నాకు వేడుక కాదే! 

ప్రాజ్ఞులు మీ తోడ గలసి 

సుజ్ఞాన క్షేత్రములను జూచి తరింపన్‌. 1181 


అంచు బ్రార్ధింపం బ్రసన్నులైన తలిదండ్రు లిట్లనిరి. 1182 


మాట వరుస కట్టి మాటంటిమే కాని 

మాకు తెలియదేమి మా తెజంగు ! 

కళ్ళు లేవు నడువం గాళ్ళు రావిక మేము 

తీర్థ యాత్ర కెటులం దిరుగ గలము ? 1183 


వలదు కుమార మా కిపుడు వాంఛలు లేవు పరాత్ప రాజ్ఞకై 

నిలిచిన వార మందులకు నిశ్చల యోగము చాలునింక నీ 

వలయకం బెండ్లియాడి సుఖీవై సుఖ పెట్టుము మమ్ము, నీకు మా 
వలన సుఖంబులేదెటుల; వల్లకు దుఃఖములెంత మాత్రమున్‌. 1184 


అంత శవణుం డనియె నానందముగ మీకు 

సేవ జేయ గలుగు చిత్తశాంతి 

సార హీనమైన సంసారమున గల్లు 

నే సతీ సుతాది నిరతులందు ! 1185 


కావున తండ్రీ నా మొరం 

గావుము నెమ్మదిగ మిమ్ముం గావడి లోనన్‌ 

తీవన బూవుల వలె పు 

ణ్యావరణము లెల్ల ద్రిప్పి నయ మొనరింతున్‌. 1186 


వ. 


ఇట్లెన్నియో విధంబుల వారలకు నచ్చంబలికి కావడి గంపలందునుచి 


యత్యగస్యాద్యనేక బుష్యాశ్రమంబుల దర్శించుచు వింధ్యాద్రుల గడచి ప్రయాగ 
కాశీ గయాది క్షేత్రంబులం బూజలిడి హిమాలయోన్ముఖు లగుచు సరయూ నదీ 
తీరంబున జనుచుండ నొక్కచో. 1187 


ఉ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


దాహము దాహమంచు దలిదండ్రులు వేడంగ నంత దవ్వునన్‌ 
వాహిత ముంచి నీరములు బట్టగ కుండి నొకండు పూని యా 
వాహిని జేరి ముంచునెడ వచ్చె బుడుంగు బుడుంగు శబ్దముల్‌ 
గూహిత హస్తి నీరములు గ్రోలెడు నట్టుల (భ్రాంతి గొల్పగన్‌. 1188 


శబ్ద మాగలేదు సాయకం బొక డెందు 

నుండి వచ్చెనో శిఖండి యట్లు 

గుండె జీల్చుకొనుచు గుద్దలించగ సాగె 

శ్రవణు౯ బ్రాణములను రాక్షసముగ. 1189 


ఏమి జరిగెనొ తెలియ దిదేమి పాప 

మెవ్వ రెందుకు జేసిరో యెరుంగ రాదు, 

ఎప్పు డెవ్వాని కే యెగ్గు నిచ్చగించి 

తెట్టు లీముప్పు వాటిల్లె నిప్పు డనుచు. 1190 


ఆకులు దుంపలు దినిని 

ర్వ్యాకుల చిత్తుండ నగుచు యతినై వని చె 

ట్లాకులు పట్టలు గట్టెడు 

నా కిట్టి కృతంబు జేయ న్యాయమె యనుచున్‌. 1191 


అంధు లయ్యును నను జూచి యసువు లునుచు 

కొనెడు నా తల్లిదండ్రులు మనుట యెటుల ? 

హంత యెవ్వడొ వాడొక్క హత్య గాదు 

మూడు హత్యలు చేసిన మూఢుం డనుచు. 1192 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 249 


వాం 


కర, 


ఆ.వె. 


కం, 


ఆ.వె. 


250 


పరి పరి విధములం బొగులుచుం 

బొరిగొను బాణమ్ముం బెజుకం బొరలెడు శ్రవణున్‌ 

దరితుని వలె దరిం జేరెను 

పరితాపము కంట నీట బరువుచు నుండన్‌. 1193 


వచ్చిన వాండు రాజనగ వస్త్రము లొప్పెడు నెవ్వం డీతం డీ 

ముచ్చిరి యంచు లో దలచి మూల్లుచు నున్న యభాగ్యు పాదముల్‌ 
చెచ్చెరం బట్టి పల్మె నిటు చేసితి పాపము సైపుమయ్య నే 

నిచ్చట రాజునయ్యు నిను నేనిక యంచు భ్రమించి కొట్టితిన్‌. 1194 


దశరధుండను నేను దయమాలి వేటకై 

వచ్చి నీకు ముప్పు దెచ్చినాడ, 

శాపమిచ్చి నన్ను సమయించి శిక్షించు 

మయ్య ముని కుమార యనుచు నేడ్వ 1195 


అసలే ససువగు నాపై 

వసుమతి మగండేడ్చు విధము వాలాయింపన్‌ 

పసివాడై శ్రవణుండనియె 

వెస నొకపని జేసిపెట్టు విబుధుండ వైనన్‌. 1196 


నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రులు 

(గుడ్డి వార లెత్తుబడ్డ వారు 

నీరు లేక వారు నోరెండి యున్నారు 

వేగ బోయి నీటి నీగదయ్య. 1197 


ముందు శరంబుదీసి నను ముక్తునిజేయు మయోధ్య యేలికా, 
నందనుం దేగెం దీరకయె నాల్గు బుణంబుల నంచుం జెప్పి నా 
వందన మంతిమంబు నటం బల్ముము పల్ముము సాంత్వనంబులన్‌ 
వందనమాచరింతునన వారిదనేత్రుం డయోధ్య టేడు తాన్‌. 1198 


శ్రీవాసవీ పురాణము 


కం, 


కం. 


తే.గీ. 


ఏమంటివి శపియింపక 

నేమంటివి ముని కుమార? నేనొక పాపిన్‌, 

నీ మాతా పితరుల నే 

మోమున నోదార్తు నయ్య ముదముద సడలన్‌. 1199 


నీ ప్రాణము పోక మునుపె 

నా ప్రాణము దీసి కొనుట న్యాయము, నీవై 

నా ప్రాణము దీయకునికి 

నే ప్రాణము దీసికొందు నీ యనుమతితో. 1200 


అనుచు ఖడ్గంబు దీయంగ నాగు మాగు 

మీవు రాజవు నీ మేను నీది కాదు, 

నేను నీ ప్రజ నగుట నీ నేరమునకు 

నేనె దండింపవలె నది నీకు శిక్ష 1201 


వ. కావున నే శాసించిన యట్లొనరించి నాకు మోక్షంబు నొసంగు మనుచు 
శ్రవణుండు వలుక న న్నరపతియు జేయునదిలేక దుఃఖాశు జలంబుల బాలకు 
చరణములం గడిగి శరాపనయనంబున బ్రాణముక్తుని గావించి యా కళేబరంబును 
భుజంబునబూని వాని తలిదండ్రుల (మోల నునిచి వారి కరంబుల వారిపాత్రం 
బునిచి నిలిచియుండ నా ముది వగ్గుల మగండా పాత్రంబున జలంబు6 ద్రావునెడ 
నామె తనబిడ్డ నిలబడ్డ వాందడను భ్రమంబున. 1202 


ఉ. 


ఆ.వె. 


ఏమిర నాయనా యెచట కేగితి వా జలమంత దూరమా |! 

ఏమయి పోతివో యనుచు నెంత తపించితి మింత సేపు, మే 
మేమియు జేయలేముగద యెంతకు యంతకు జాలి రాదు, నీ 
మోమున ముద్దులాడును ముమూర్చువులౌ మము ముట్టండేలకో 1203 


అనుచు మిగులం బొగులు నామె చేతుల దడిమి 

భర్త యుంచిన జల పాత్ర మెత్తె, 

దప్పి తీరి నంత దంపతు లిరువురు 

పుత్రు జేర బిలిచి రాత్ర పడుచు. 1204 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 251 


వాం 


మధ్యాక్కర. 
ముందున్న శవ మానరాని ముది వగ్గులను జూచి రాజు 
నిందించుకొనె దన్ను దానె నిర్వాద నిర్వేదుం డగుచు 
నందించె బలిగొన్న మేను నంధ హస్తంబు లల్లాడ 
మంద స్వరంబు కంపింప మాట పెగిలె నెట్టకేని. 1205 


ఆ.వె. మీ కుమారుం డింక మీ సేవలకు లేడు 
పొట్టం బెట్టుకొంటి పూజ్యులార, 
ముందు వెనుక లేని ముని దంపతులు మీరు 
శాపమునకు దగిన పాపి నేను. 1206 


తే.గీ. కట్టింది పలుకు లొక్క టొక్కటిగ నాటం 
గుప్పు కూలిన యిరు పండు గుండియలకుం 
దాకినది పుత్ర గాత్ర మోదార్పు కనగ 
చల్ల దనమున దనువులం జల్ల పరుప. 1207 


తే.గీ. వేడి తగ్గని పద్మాక్షు వాడి నోట 

దూసికొని వచ్చిం బగ గుండె తూటు వడగ 

మాట యొక్కటి శాపమై మనుజ పతికి 

మిగులం బ్రేమించు సుతుం బాయ మృత్యు వగుత. 1208 
తే.గీ. అటులం బల్ముచు నాగుండె యాగిపోయె 

నా వెనుక నామె గుండెయు నాగిపోయె 

మూడు గుండెల నార్పిన మొండి గుండె 

శాప సంతప్త భారయై సాగిపోయె. 1209 


ఇది శ్రీవానవీవురాణమునందు (శ్రవణకుమారుని కథయను నలుఐదినాల్లవ 
అధ్యాయము నంపూర్ణము. 


(వాహితము= వహింపబడినది, గూహిత= దాగిన, దరితుడు= భయపడినవాడు, ససువు= 
సాధువు, ముమూర్చువులు= చావనిచ్చగలవారు) 


252 శ్రీవాసవీ పురాణము 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


నలుబది యైదవ అధ్యాయము 


కం. వైశ్యకుల కల్పవల్లిక ! 
వైశ్యోదయ గిరి కపర్ద వర్ధిత ధనికా ! 
వైశ్య జన చిత్త చిత్రిక ! 
వైశ్యాభ్యుదయోద్ధతా ప్రవాహ మనాకా ! 


(శవణ కథా శవణంబునం 

దవిలిన చిత్తంబు లెల్లం దనయుల ధర్మం 
బవనికి రూపెత్తి దిగెనొ 

(శవణుం డొకడె తనయుందడనుచు సంభావింపన్‌. 


కథ కొనసాగించె నపుడు 

కథకుడు పద్మాక్షు ధర్మకాంతా సుతు సత్‌ 
కథనమున వంశ విసృతి 

కథియించుచు వైశ్యమునుల కాంక్షం దలిర్చన్‌. 


అతండు హేమవర్షుం డాతని పుత్రుండు 
శివుండు దండ్రి వలెనె శీలవంతుం 

డతని సుతుండు కాలు నర్చించి దీర్చాయు 
వను వరంబుం గొన్న ముని వరుండు. 


అనంగ నతని గూర్చి వినిపింపవే యంచు 
వినతి సేయు విశులు వినగం బలికె 

నతండు గోముఖుండు నుతిపాత్రుం డన చెల్లు, 
భాగ్యవంతుం దవని భోగ్యతతికి. 


వాం 


1210 


1211 


1212 


1213 


253 


కర, 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


254 


వ్యాపారంబున రాజై 
గోపాలన మందు వేణు గోపాలుండై 
భూపాలనమున రైతై 


భూపాలుండై సుఖించు భూమిస్ప్ఫృశుండున్‌. 


1214 


బోలెడు భోగ భాగ్యములు పొంగులు వారగ నిల్చు ప్రోవులున్‌, 
కాలము దీరు దేహమున కాలుడు పొంచి భుజించు ప్రాయమున్‌, 
కాల బలంబునెల్లం జులుకమ్మున బట్టు మనమ్ము పొంత పం 
తాలకుం బోవ, బుద్ధి యమధర్ముని వేడుమనెం జిరాయువై. _ 1215 


బుది చెప్పినట్టి బిదికె గోముఖుం 
యఖ ల యట 

డంతకుని గురించి సంతరించె 

వివిధ భక్తి మార్గ విన్యాస గాఢథాను 

రక్తి, నాచరించె (శ్రద్ధ తోడ. 


శ్రాద్ధ దేవుని గుణగణ (శవణమందు 
గడపె కొన్నాళ్ళు సకల భోగములు విడచి 
గడపె కొన్నాళ్ళు మనన యోగంబు నందు 
కీర్తనంబున దీక్ష సాగించె నపుడు. 


సకల భూమండ లోజ్జీవ సాక్షి సవిత 
సవిత చండాంశు భోగ ముషా వధూటి 
నవ వధూవరు లార్హిం గన్నట్టి పట్టి 
త్ర్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


శమన సమవర్తి పితృపతి శ్రాద్ధదేవ 
దండధర కాల యమరాజ ధర్మరాజ 
యమ కృతాంత పరేతరాట్టనెడు నట్టి 
త్ర్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


1216 


1217 


1218 


1219 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఎడమ రక్కసి, దహనుండు కుడిని గొలువ, 
దక్షిణాశాధి నాయకత్వంబు నెజప 
దయయు దాక్షిణ్యమును లోన దలపనట్టి 
త్ర్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


కాల సూత్రంబు ధరియించి కాల మహిష 
పృష్ట సంచారమున నెల్ల పృధ్వి దిరిగి 
క్రొత్త జీవుల కునికిని కూర్చునట్టి 

త్ర్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


జీవు లన్నింటి సృష్టించి చివర నుదుట 
బ్రహ్మ లిఖీయించు నట్టు లా బ్రతుకు లెల్ల 
నించు కట్టిటాడక నియమించు నట్టి 
త్ర్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


విధి లిఖించిన దానికి వేల్పు దొరలు 
వరములను మార్చు లొనరింప వాని నెట్టు 
లనుప వలెనంచుం దికమక లాడునట్టీ 
త్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


సత్యవంతుని యసువుల సంగ్రహింపం 
దెలిసి వెంటాడు సావిత్రి తెలివి ముందు 
నిలువ జాలక యసువుల నిలిపినట్టి 
త్ర్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుత ! 


సంయమని వాస ! యమలోక సార్వభౌమ ! 
సర్వ జీవాను వర్తి ప్రశాంతి నిలయ ! 

సత్వ గుణ సాంద్ర! సర్వోప శమన ! శమన ! 
త్యంబ కాత్మానువర్తి ప్రత్యక్ష మగుము ! 


వాం 


1220 


1221 


1222 


12283 


1224 


1225 


255 


తే.గీ. 


2 


తే.గీ. 


కత, 


కర, 


కర 


256 


అనుచు గోముఖుం డతిభక్తి వినుతి సేయ 
యముండు కరుణించి యెదుట (బ్రత్యక్ష మయ్య, 
మెచ్చి వచ్చితి గోముఖ నచ్చు మనియె, 
మరణ మొకటుండు ననుమాట మరువ కనియె. 
కాల మేఘచ్చాయ క్రమ్మిన నెమ్మోము 
కలిమి నుషా వర్ణ ఖనులు కనులు 
వదలక ప్రాణముల్‌ శ్వాసించు నాసిక 
శిక్షాస్మృతుల్‌ నివసించు నోరు 
తను కర్మ భూషలన్‌ ధరియించు వీనులు 
ధర్మాగ్ని కుంకుమందనరు నుదురు 
నాశ రహిత కాల పాశంబు కుడిచేత 
నెనుబోతు ముకుత్రాటి నెడమ చేత 
కాల మంతటి పొడవైన కాయమొకటి 
నింగి దగులుచు నెదురుగ నిలబడంగ 
భయము నయమును గదుర విభ్రాంతి నొంది 
గోముఖుని కర్ణ పుటములు కుదుట బదగ. 


అడిగెదనని చను కడువడి 

నుడువుల దొలి యడుగు పడదు నుడువం దడబడున్‌, 
మడియంబడు నెడల మనుగడ 

నిడివి యొకండె ముడివడునని నిడువడి నడిగెన్‌. 
సమవర్తీ ! వర్తనముల 

సమదర్శివి గాన - నెల్ల జనులకు నొకటే 
యమదర్శన మందురు గద, 

సమయము దప్పకుము నన్ను సందర్శింపన్‌. 
కోమటి తెలివికి శమనుండు 

మోమున బిజు హాస రేఖ ముద్దాడంగన్‌ 

నీ మాటను పాటింతును 

మై మాయక నిల్బుదాక మన్నింతు ననెన్‌. 


1226 


1227 


1228 


1229 


ఆ.వె. యముని వరము నంది సమధికోత్సాహంబు 
మేన విరియగా నమేయ భోగ్య 
మనుభవింపం దొదడంగె ననవరతంబుగా 
వైశ్య పూరుషుండు వశ్య జరుండు. 


1231 


వ. అటుల దన తనువున దరుగని కాలంబున గోర్ములు కదిలించు కలిమి 
నారగించు నెడ లోకంబున బెక్కేండ్లు గడచి పుత్రునకుం బుత్రు డుదయించి కళత్ర 
ముంగాంచి పుత్రార్థియె పరితపించునెడం బెద్ద ప్రాయంబునుం గడచె నంత తనను 
గుతించియు, తన వరంబుల గుఠతించియును లోకులెల్లరును కథలు కథలుగ 
చెప్పుకొనుటయును, క్రొత్తగా పుట్టినవారందరు నొకరి వెనుక మరొకరు నొక వింత 
మృగమును గాంచినటుల దర్శించి హసించి వెడలుటయును చూచి చూచి సహింప 


నొల్లక గోముఖుండును. 


కం. తన చుట్టు లోకమంతయు 
దిన దినమును క్రొత్త రంగు దిద్దుకొనంగన్‌, 
తన దేహముం దన భోగము 
దిన దినము కృశించు తృప్తి దేవుకొనంగన్‌. 


ఆ.వె. తిన్న తిండి తినుచు విన్న మాటలు వించు 
శ్వాస తప్ప క్రొత్త బాస లేక 
విసుగు చెందినట్టి వసువర్తి గోముఖుం 
డంతరమున నడలు నట్టి వేళ. 


కం. మాండవ్యుండను మునివర 
మండదనుం డొందేగుదెంచి మందాగ్రజ హృత్‌ 
మండన ! మండిత హితజన 


మండల ! శుభమస్తు నీకు మంగళ మనంగన్‌. 


కం. వచ్చిన మాండవ్యుని గని 
చెచ్చెర నెదురేగి పాద సేవనమున మై 
జొచ్చిన బడలిక బాపుచు 
నిచ్చకముల దృష్తిం బరచి యిట్లని పలికెన్‌. 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1232 


12833 


1234 


12835 


1236 


257 


కర్ర, 


కరః 


దండధరునింట వానిని 

దండించిన మగండ వీవు తడయక నన్నున్‌ 

దండింపుము నేనాతని 

దండితి దీర్చాయు వింకం దాళగ జాలన్‌. 1237 


దేహము శాశ్వతంబయిన దివ్యగణంబుల వోలె నెప్పుడున్‌ 
మోహము దీర భోగముల ముని సుఖీంపగ వచ్చునంచు ను 
త్సాహము జూపినాడ, యమధర్ము జపించి చిరాయువైతి నీ 
మోహము తీర దెంతకును, మొట్టుచు నున్నది బుద్ధి ముక్తికై. 1288 


వలదను వివేకమును, గా 
వలెనను మదియును బెనగుచు వైభవ జలధిం 
గలబచెడు, వైరాగ్యంబను 


కలశము (ప్రభవించి నన్ను కర్చించు జుమీ ! 1239 
వ. అంచు బెక్కు విధంబులం బ్రార్ధింప నమ్ముని మాండవ్యుండును గోముఖున 
కిట్లనియె. 1240 
కం. ఎజుంగుదు నీ వరబలమును 
నెబుంగుదు నీ దేహశుద్ధి నెజఖుంగుదుం దెజువున్‌, 
కొటిగాని పొదవుబ్రతుకున 
తెజం దీయుము మరణరమకు తెజంగుం దెలిపెదన్‌. 1241 


కం. 


ఆ.వె. 


258 


కలకాలము (బ్రతుకుచు ముదు 

సలి తనమును చూడకుండ సర్వముదినుచున్‌ 

కల కలములం (బతి వేకువ 

వలనుల మేల్మొల్పునట్టి వాయస మగుమా |! 1242 
తనువు మారినంత దండధరుని దండ 

మునకు వీలుకలుగు మునుకొనంగ 

నంచు మునిచనంగ నాతనిరూపంబు 

కాకమాయె కావు కావు మంచు. 1243 


చం. 


కం. 


ఆ.వె. 


కర; 


ఆ.వె. 


జరిగిన దెల్లం జూచుచు విచారము శోకము కాగ బందుగుల్‌ 

విర విర వోవ గోముఖుండు విష్మిర రూపము నుండి పల్మెన 
స్థిరమగు దేహ మాత్రులము చిత్తము సత్యము నందు నిల్పి ని 
బృరముగ నుండుడింక జని బంధములం దొలగించు కొమ్మనెన్‌. 1244 


ఇబ్బడి ముబ్బడి జీవిత 

మబ్బురముగ ననుభవించి యలసిన వేళన్‌ 

సెబ్బరలగు బంధమ్ములు 

ప్రబ్చీన యౌవనములం దుపాసము లగునే ! 1245 


పుత్ర పౌత్ర గణము బొదిగొని ప్రార్థించె 

నెల్ల వేళలందు నిల్లు గదల 

వలదు మమ్ముగూడి వసియింపు మంచును 

జేరి భోజనంబు జేయుమంచు. 1246 


తన వారికి తన యందున 

పనుగొను ప్రేమంబు దలంచి ప్రతి వత్సరమున్‌ 

వినయంబున వితరుల కిడు 

మినుముల దినవత్తు నంచు మింటికి నెగసెన్‌. 1247 


నాటినుండి మనము పాటించుచుంటిమి 

కాకములకు మినుప గారెలిడుచు 

నాప్టీకమ్ము లందు నాచార మొక్కటి 

వైశ్య వర్యులార ! వాస్తవంబు. 1248 


ఇది శ్రీవాసవీవురాణమునందు గోముఖునికథయను నలుబది యిదవ 


అధ్యాయము సంపూర్ణము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 259 


వాం 


కర్ర; 


తే.గీ. 


తే.గీ. 


260 


నలుబది యారవ అధ్యాయము 


కం. గోమఠ జన హృదయాలయ ! 
గో మండల సుజన నయన కోశామ్నాయా | 
గోమంత మూల నిలయా! 
గోమండల జన హితార్థ గోదుహ సదయా |! 


గోముఖ కథనా నంతర 

మాముష్యాయణుల చరిత మాలింపగ నా 
కోమట్లు కోరి వేడంగ 

నా మునియును పలికె నిటు లనంతర గాధన్‌. 


గోముఖుని యొక్క పుత్రుండు కుముదుం దనంగ 
నతని పుత్రుండు కల్తారుం డనెడి వాండు; 
వంశమున వన్నె తెచ్చిన వారు వారు, 

వసువు లందున వరలిన వారు వారు. 


తాత తండ్రుల గారాబు తానకంబు 

కష్టమన నేమొ జగతి దుఃఖమన నేమొ 

రండు పదముల కర్ధ మెందుందునో-తె 

లియ నటులం బెంచెం గల్లారు నయనములను. 


ఆజన్మార్జిత భోగ భాగ్యరత తృష్ణానంద సంపద్విభా 
బభ్రాజన్మంగళ మందహాసమున శుభ్రాకాశ నీలాంబుదం 
బై జీరొక్కటి పొల్చెం బుత్రధన సంప్రాప్తంబు గాకున్మినా 


లో జీమూత కణీయమస్ర్రమగుచున్‌ లోనుండి జృంభించగన్‌. 


1249 


1250 


1251 


1252 


శ్రీవాసవీ పురాణము 


ఉ. వంశము నిల్పగా సుతు దవశ్యము గావలె నీకు, లేక ని 
ర్వంశ మగుంగదా ! నరక వాసము దప్పదు మా కటంచు వృ 
ద్ధాంశువు లార్తిం జెంద నియతాంతర తాపము వృద్ధి జెంది శీ 
తాంశు విభూషితుం గొలిచెదన్‌ వెతదీరంగ నంచు నాతండున్‌. 1258 


చం. వనముల దూరలేదు, నిజ వైభవ దూరమున న్నివాసమే 
వనముగ మార శీతగిరివాసు వలంచి తపించు చుండగన్‌ 
దినములు మాసముల్‌ గడచె దీక్షను వత్సరముల్‌ గతించె సా 
ధనమున జంకు లేదు, వరదాతకు జంకకం దప్పలేదికన్‌. 1254 


కం. ఒక రాతిరి స్వప్పంబునం 
బ్రకటంబై పలికె నిట్లు పరమేశ్వరుండున్‌ 
నికష వ్రత కల్లారా ! 
ప్రకటింపుము నీదు కోర్కె పాలింతు ననన్‌. 1255 


ఆ.వె. సుతులు లేని బ్రతుకు సూత్రంబు లేనట్టి 
గాలి పటము గాదె గణప జనక ? 
తాత తండ్రు లెల్ల తపియించు చున్నారు 
భిక్షపతివి పుత్ర భిక్ష నిడుమ ! 1256 


వ. అంచుం గల్లారుండు ప్రార్థింపం బరమేశ్వరుండు నిట్లనియె. 1257 


ఉ. కారణ జన్మ నీది, కలి కాలమునం జగదంబ జన్మకుం 
గారణమై జనించు సుతుం గాంచెద వీవు మనంబుదీర క 
ల్లార ! కుల ప్రవాహమున హైమవతీ కరుణార్ధ వీచికల్‌ 
తీర జనావళీ హృదయ దీప్తులు గాగ యశంబు గాంచుమా ! 1258 


వ. శివ కరుణా రస వాహినీ విలసితోదయ కల్లార వదనుండైన కల్లారుండును 
నానందోద్వేగంబున నిట్లనియె. 1259 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 261 


వాం 


కర 


కర, 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


262 


పరమేశా! ధన్యుంద నీ 

వరమున భారంబు దీరె, వచియింపుము నీ 

వరమున బుట్టెడు నతం డే 

వరమున జగదంబం గాంచు వారిద కేశా ? 1260 


అంతం బరమ శివుండును నప్పరమ గాథనిట్లు వినిపించె. 1261 


గిరి విడి భువికేతెంచిన 

వరముని శాపిత సమాధి వర్గము తోడన్‌ 

చిరకాలము భూవాసము 

నెరపెను వైశ్యాధిపతిగ నిగ్రహ మొప్పన్‌. 1262 


బాల్యమందు చదువు, పరువమందున (బేమ, 

వృద్దులందు భక్తి, వితరణేచ్చ 

నుండి తుదకు పుత్రు నుద్వాహు నియమించి 

ముదిమి నా సమాధి ముక్తిం గోరి. 1263 


అడుగిడ జాలనట్టి గహనాంతర సీమల గార్హవాసనల్‌ 

సడిం గన జాలనట్టి మృగ సంయుత గాఢ తమాల వాటికల్‌ 

గడచి సమాధి కాంచె నొక క్షాళీతనాకజ మోక్షకాముకున్‌ 

నిడునెణి గడ్డపుం దొరను నిష్టిత మేధు సుమేధ భూసురున్‌. 1264 


అతని సాధు రూప మంబక వ్రత ఫలం 

బతని చూపు కరుణ కాల వాల 

మతని మోము నిశ్చలానంద సామ్రాజ్య 

మతని యా[(శమం బజాశయంబు. 1265 


దర్శన భాగ్యమొందుట, పద ద్వయమంటుట, సర్వదాపరా 

మర్శిత వేద శాస్త్రచయు మానస తోషక మౌట నాతండున్‌ 

స్పర్శ పదంబుంజేరకయె బాహువులం గదియించి పల్ము మో 

కర్శిత శత్రు షట్క! మదికామన దీర్తునటంచుం బల్మగన్‌. 1266 


శ్రీవాసవీ పురాణము 


చం. 


కం. 


పలికె సమాధి- తీరినవి బాధ్యత లింక ముముక్షువైతి నా 

మెలకువ నిందు జేరితిని మీ దయ కల్లిన దింక నన్ను మీ 

వలసిన యట్లు దిద్దుడని, వర్షుల వాంఛల ముంచు వైష్ణవీ 

బలమున మూల మేమిటనె భక్తిని వందన మాచరించుచున్‌. 1267 
అంత సుమేధుండు నిట్లనె 

నంతటి మోక్షార్ధివైన నాలింపగ నొ 

కింత శ్రమ దీరగ నిలుము 

స్వాంతము సిద్ధంబుకాగ వైశ్య శ్రేష్టా ! 1268 


వ. భూసురు వాత్సల్యంబున కలరిన భూమిస్పృశుండును నత్యంత భక్తి శ్రద్ధల 
నయ్యాశ్రమంబు నందుండి, యందున్న సురథుండను నొక రాజ్యభ్రష్టుంగూడి 
జన్మాంతర మైత్రింబొంది మహర్షికి సపర్యలు జేయుచుండ నత్యంత సంతుష్టుండైన 
సుమేధుండును భవబంధబాధా తప్పులగు నాథ్రితుల కిట్లనియె. 1269 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


మోక్ష మార్గమునకు మూత వైష్ణవ మాయ 

దాని నెజబుంగ వశమె మానవులకు ! 

ఎజుక గలుగు వార లెజుక చేసిన గాని 

యెటుంగు శక్తిలేక యెజుక పడదు. 1270 


వింటి గత చరిత్రం గంటి మీ వర్తనం 

బంట గలదు మీదు జంట కిపుడు, 

హరఠము జేసి రే మహామాయ కరుణా క 

టాక్ష మందు తోష మక్షయంబు. 1271 


సురథ సమాధులందుం బొడ సూపిన సందియ మక్షియోగ మం 
దరసిన మౌని పుంగవుండు నాంబిక తత్త్వ రహస్య భూమికల్‌ 
విరియగం బల్మె నిట్టు లరవింద మరంద మదాళి దృక్కులం 

దొరయగ నీని మంజు దళ యోగము మాయ యనంగ జీవులన్‌. 1272 


ఛిద్రములుగ నాహారము 

నిద్రా భయ మైథునములు నెలవులు కాగన్‌ 

భ[ద్రముగ మహా మాయా 

కద్రువు మన బాములందు కదలక నిలచున్‌. 1273 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 263 


కం. పరమాణువు నుండి జగతిం 
బరమాత్ముని వజకు నెల్ల ప్రాణుల యందున్‌ 


చిరముగ మోహాంధ తమస నలుబది యేడవ అధ్యాయము 
మిరవుగ వ్యాపింప జేయు నిది మాయ యనన్‌. 1274 
తే.గీ. అట్టి మాయా మహాశక్తి నందు రవని కం. మధు కైటభాది రాక్షస 
విశ్వ జననిగ రాజరాజేశ్వరిగను నిధనానంతర విహసిత నిర్మల రూపా ! 
నాది శక్తిగం బ్రకృతిగ నంబ లలిత మధుర భవాలంకృత యుగ 
బాల మూలప్రకృత్యాది పలు విధముల. 1275 మధుపర్మ విధాతృ నేత్ర మంగళ బాష్పా ! 
శా. సర్వ వ్యాపక నిర్వికార నిజ విస్తారావలంబంబునై 
శర్వ బ్రహ్మ సురేంద్ర సూర్య సుమన సృంఘాత సంసేవ్యమై కం. భూమి సురుని పలుకులు విని 
దుర్వారేషణ భూషితంబగుచుం బ్రాదుర్భూత దృష్టాంతమై భూమిస్ప ఎకు డడిగె నట్టి భువనైక మహా 
సర్వాంగీణ జగద్ధితావఘళమై శాసించు సంసారమున్‌. 1276 క్షేమంకరి కథ యేమని, 
తే.గీ. ఆ మహాదేవి నర్చింపుం డాశ దీరు భూమీశుండు వంతబలుక భూసురుం డనియెన్‌. 1279 


నఖిల లాభంబు లొనగూడు నమరు యశము 
మోక్షమైనను నిడుముల మోక్షమైన 
నామె దయలేనిదే ప్రాప్తి నందలేరు. 1277 


ఆ.వె. భక్తులార వినుడు బ్రహ్మాండ భాండం బ 
నాదిగా ప్రళయ పదాహతంబు, 
కాలచక్రమందు కల్పాంత ప్రళభయంబు 


తే.గీ. సకల కుల వర్గ మత ధర్మ సాధనముల జలము నందు ముంచు జగమునెల్ల. 1280 
ఫలము లొనగూర్చు నేకైక పరమ శక్తి 


వశము కావలె నన్నచోం బడయ వలయు 
నాత్మ శక్తిని, లేకున్న నతుల భక్తి. 1278 ఆ.వె. అన్ని దిక్కులందు మున్నీరె మున్నీరు 

మన్ను జాడ లేదు మిన్ను దప్ప, 

కన్ను పొడుచుకొన్నం గానరాదొక ప్రాణి, 

కన్ను పొడుచుకొనుట కున్న దెవరు ! 1282 


వ. అట్టి వేళ. 1281 


ఇది శ్రీవానవీవురాణమునందు సమాధి నుమేధుని గాంచుటయను నలుబది 
యారవ అధ్యాయము సంవూర్ధము. 
కం. ఉన్నాడొక పన్నగపతి 


(ఆముష్యాయణులు= ప్రసిద్ధుడైన తండ్రివలన పుట్టివారు, తానకము= స్థానము, జగద్ధితావ వెన్నున బవళించి నట్టి వెన్నుం డతండున్‌ 
అ 
ఘళము= లోకహితం కోసం వ్యాపించునది) కన్నులం బెను నిద్వురం గొని 
యట 
యున్నాడా యోగమాయ యోజన చేతన్‌. 1283 


జ శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 265 


వాం 


ఆ.వె. 


కర, 


కత, 


266 


ఎన్నో యేండ్లు గతించె నట్టి స్థితియం దేర్పాటుమై కాల మా 

సన్నం బయ్యెను నూత్న కల్పమునకున్‌ సంకల్ప మాత్రంబునన్‌, 
మున్నా విష్ణువు నాభినుండి మొలిచెం బూరాణి పద్మంబు నం 

దెన్నో టేకులు నందు నన్నుదురులం దేపారె (బ్రహ్మోఖ్యుండున్‌. 1284 


పుట్టినాడు కాని పుట్టి యేమొనరింప 

వలెనొ యెటుక లేని నలువ యటులె 

మౌన ముద్ర నుండ మతికొంత కాలంబు 

గడచె నాంత కాల గర్భమందు. 1285 


అంతట లోకమందు దనుజాంకురముల్‌ పొడసూపెనో యనన్‌ 
ధ్వాంత మలాకరంబులగు వారిజ నాభుని కర్ణ యుగ్మపుం 

గ్రంతలం బుట్టినారు మధు కైటభు లూర్జిత దేహ ధారులై, 

క్రాంతికి తావు లేదు, విరి గద్దియ కన్పడె చుట్టుం జూడగన్‌. 1286 


తజలగ నీరు లేని దరి దవ్వుల నైనను కానరాదు, యా 

మెళియని కేల తావలము, మీదికి పోదమటంచు వారలుం 
జెజటియొక వైపు నాళమున జేతులు వైచిన యంత గద్దెపై 
ముజముజలాడ సాగె నలుమోములు మూలము కంపమొందగన్‌. 


పని లేని బొమ్మ కప్పుడు 

పని కలిగెను తన్ను దాను టబ్రతికించుకొనన్‌, 

పనికెడు పింజూష భవుల 

పని బట్టగ లేడతండు పద్మజుం డగుటన్‌. 1288 


ఎదురుగ నుండియు జనకుడు 

నిదురించుచు, నుండి లేని నిధి పోషింపన్‌ ; 

కదిలించుచు విదిలించుచు 

మదమున రక్క్మసుల జంట మైమై దరియన్‌. 1289 


కం. 


కం. 


తే.గీ. 


మనమున జెమటలు పట్టగం 

గనలెడు హృదయంబు నుడుప గల బలమునకై 

యెనిమిది కన్నుల నెమకగ 

కనిపించెను తండ్రి కనుల కౌగిలి లోనన్‌. 1290 


అయ్యది యోగ మాయయని, ఆ యమ సృష్టికి మూల భూతమం 
చాయ్యన నంతరాత్మ చెవి నూదగ నామె గుతీంచి బ్రహ్మయుం 
దియ్యని స్తోత్ర రత్నముల దెప్పరముం దొలగింపు మంచు, సా 
హాయ్యము జేయుమంచు వినయంబున మోములువంచి వేడగన్‌. 
1291 
ఆమెయు మూర్ధ రాక్షసుల నంతము జేయంగ దప్ప దింక వ్యా 
యామ మటంచు శ్రీహరికి యంత్రణముం దొలగించి లేచి పోన్‌, 
ఆ మహనీయ మూర్తియును నాస్తరముం దిగి వెన్నుసాచి కెం 
దామరలైన నేత్రముల దారుణ దృశ్యము ట్రస్తరించగన్‌. 1292 


సారసమెక్కి సారసజు సైరణ పైకొను సాంపరాయి కం 

బారసి సారసాక్షులు దవానల కీలలం బ్రస్తరింప సం 

హారము సేతునంచు హరి హస్తములం బిగియించి లేచె, హుం 
కారము చేసె, జేసె మధు కైటభులన్‌ భయకంప మొందగన్‌. 1293 


బాహా బాహిగ సాగిన 

మోహరమున ముష్టి ఘాతముల దేహములన్‌ 

సాహస మొక్కింత సడల 

దాహవ మింకెట్లు ముగియు నాది పురుషులన్‌ ? 1294 


కొడుకులను జంప చేతులు కూడి రావొ 

హరి హరించడు మధు కైటభానుజులను, 

తండ్రి నణగింపం దనయుల తలంపు రాదొ 

హరిని జంపరు మధు కైటభానుజులును. 1295 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 267 


వాం 


తే.గీ. తండ్రి కొడుకుల నడుమను తజుంగ నట్టి 
యుద్ధ మెన్నేండ్లు గడచెనో యూహ లేదు, 
నలు మొగమ్ములు గన్నులు నలంగి పోయె, 
కడకు మాయామహాదేవి కదలి వచ్చె. 


కం. ఈసారి యోగ మాయకు 
కైసాచి వలగొనగ మధు కైటభు లందన్‌ 
వేసారి వారు నాయమ 
మోసంబున జిక్కి రమిత మోహితులగుచున్‌. 


ఆ.వె. యుద్ధమాపి వార లిద్ధ నారాయాణా 
మెచ్చినాము నీదు మేటి తనము 
చెప్పు మేది కోరి చేయుచుంటివా యుద్ధ 
మట్టి వరము నిత్తు మనంగ నపుడు. 


1296 


1297 


1298 


వ. శ్రీహరియు వారిపైగల యోగమాయా ప్రభావంబు గుర్తించి, రిపు బలంబును 


దన కర్తవ్యంబును గుర్తించి యిట్లు పలికె. 1299 

కం. మధు కైటభులార ! వినుడు 

బుధిత మహా సృజన నాది పూరుషు లగుటన్‌ 

నిధనమునకు లొంగరు మీ 

రధిక బలాధ్యులు మహా పరాక్రమ వంతుల్‌. 1300 
కం. కమలజునకు ననుజులు కద 

విమల మతులు నిజ వచనులు వికసిత హృదయుల్‌ 

తమరు వరములు గురియగల 

సమర్శ్భు లర్భుల గృతార్థ చరితుల జేయన్‌. 1801 
కం. అడుగుమని యడిగితిరి నను 

నడిగెద నడిగిన తడవుగ నడిగిన దానిన్‌ 

పెడచెవి నిడి, యడుగు మనంగ 

నడుగుట కిది యడుగం దగునె యని యడుగరుగా ? 1302 
వ. అంతట మధు కైటభు లహంకరించి యిట్లనిరి. 1303 


268 


శ్రీవాసవీ పురాణము 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


నిజ వచనులనుచు మమ్ముల 

భజనలు చేయుచునె యిట్లు పలుకగ నేలా? 
సుజనుండు జనకుం దనుకొనిన 

నిజమాడుదు మనుచు నమ్మి నీ వడుగు మజా! 


అంతట శౌరి పల్మె నిజ మాడుదురేని వచింపు డెట్లు మి 


1304 


మృ్మంతము జేయువాడ ? తునుమాడక తామస ముత్సహించు మీ 


స్వాంతము సృష్టి కడ్డమగు, సాగదు నూతన కల్ప కల్పనం 


బంతయు మీవరంబనుచు నంజలిం బట్టగ నంతం గర్గులున్‌. 1305 


తొలుత పలుకు లేదు కలగుండు వడి గుండె 
లవియ లోన లోన బొవిలి పొవిలి 

కొంత సమయమునకు వంత దీరిన యంత 
మెల్ల మెల్ల నిట్లు మిడిచినారు. 


మోసము చేసితే జనక ! ముచ్చటగా నిను వేడుమన్న మా 
దోసము మోసమైన దిక దూషణ మేల నహంకరించి మా 
చేసిన పాపమిద్ది, మృష చేత కళంకము వద్దు, చంపుమీ 
నీ సమదృష్టి యిట్టిదను నిక్కున నీరము లేని తావునన్‌. 
వెన్ను డంత వేగ మిన్నంట మై బెంచి 

తొడల మీద వారి యొడలు నుంచి 

వంట బుట్టినట్టి వ్రణము గోసిన యట్లు 

నజకి వైచె మెడలు, నలువ మిగుల. 


అటుల చిత్తానుసారంబు నఖీల సృష్టి 

నడపు మహనీయ శక్తి యీ నరుల కొబకు 
మహిష రాక్షసుం జంపిన మాత జగతి 

నామె కృపయున్నం దీరు మీ యాశయములు. 


1306 


1307 


1308 


1309 


ఇది శ్రీవాసవీపురాణమునందు మహామాయ విష్ణువుచేత మధుకైటభులను 


చంపించుటయను నలుబదియేడవ అధ్యాయము సంపూర్ణము. 


(మెజియని= చలింపని, పనికెడి= ఆ(గహించెడి, పింజూషభవులు= గులిమిని బుట్టినవారు, 
మిడియు= ఎగురు, వెలికురుకు, బుధితము= తెలియబడినది) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


269 


కం. 


నలుబది యెనిమిదవ అధ్యాయము 


కం. మహిషా సుర మర్దిని ! జన 
మహిష గణోత్తాల గర్వ మర్దిని ! మహితా 
వహ మహిష వాహన సుకరి ! 
మహిషాశన వాహన కృత మాయా మాతా! 


అనవిని సమాధి సురథులు 
వినయంబున జెప్పుమనిరి వివరంబుగ నా 
దనుజుని మహిషుని జంపిన 


మనుపరి మాయా మహా ప్రమాణము దెలియన్‌. 1310 

వ. పుణ్యకథా శ్రవణాసక్తులగు వారి యభీష్టంబునకు సంతసించి సుమేధుండు 

నిట్లనియె. 1811 
కం. సృష్టాదిని జనియించిన 


కం. 


కం. 


2/0 


దౌష్ట్రం బంతట నశించి దరికొన లేదా 
దౌష్ట్రంబు నంత కంతకు 
సృష్ట్వాదిగ వరలుచుండెం జీకటి వోలెన్‌. 1312 


సృజనాత్మక తేజముతో 

నిజమును గాపాడువారు నిర్జరు లనగన్‌ 

సుజనుల నంతము జేయగ 

ధ్వజమెత్తెడు వారు గలరు దానవు లనగన్‌. 1813 


నిర్ణరులకు నాయకుండుగ 

నూర్జిత తేజుండు మహేంద్రుం డుద్ధతిం జూపన్‌, 

దుర్ణయుండగు మహిషాసురుం 

డార్జించెను దానవపతి యను ఘన పదమున్‌. 1314 


కం. 


కం, 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


సురలకు నసురులకును బెను 

దురమున బెక్కేండ్లు గడంచెం దుదకా దనుజుల్‌ 

సురలను జెరంబట్టిరి సుర 

పురమును బాలించిరి తమ పోతర ముబ్బన్‌. 1315 


స్వర్గ సుఖంబు లందెపుడు సౌష్టవ సంపద లందు మున్షి గో 

సర్గ విభూతి వెల్లు సుర సారధి, వైరి తమిస్ర వాటికన్‌ 

నిరత భాస్మరుం బగిది నిగ్గులు తక్కి నతోత్తమాంగుండై 

వర్గము గూడి యూడిగము వట్టి కనంబడెం బొద్దు పుచ్చుచున్‌. 1316 


దేవతలను సాధింతురు 

దేవతల ధనంబులెల్ల దిగ మ్రింగెద రా 

దేవతల కన్నమిడు భూ 

దేవతలను పట్టి మింగి (త్రేన్తురు దనుజుల్‌. 1317 


సూర్య చంద్రాదు లివి యెల్లం జూచి చూచి 

కాడుగా మారు నాకంబు చూడలేక 

బ్రహ్మదేవుని ముందుంచి భవుని విధుని 

జగతిం గాపాడు డంచుం బ్రాంజలి ఘటింప. 1818 
సృష్టి స్థితి లయ కారుల 

దృష్టులం గొలువున్న మాయ త్రిగుణోత్సుకయై 

బ్రష్టాభ్రియ విస్స్పోట 

స్పష్టాకృతి వోలె నిల్చె స్పష్టాసురయై. 1319 
నూరు కోట్ల సూర్యు లీరువాతిన యట్లు 

దిగ్గజంబు లమిత దీప్తి మెజయ 


సురుల కభయ మగుచు సురవైరులకు భీతి 
గొలుప వెలుగు లీనెం గోమలాంగి. 1320 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 271 


వాం 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


2/72 


దున్న రక్కసి పడగ్రుమ్మ దుమ్ముకొన్న 

దేవరల మోములకు నవ్వు దివ్వె లొదవ 

నాయువులం గాపులగు తమ యాయుధముల 

నెల్ల నర్చించి మొక్కిరా యేడుగడకు. 1321 


హిమగిరీంద్రుండు ధవళ సింహమును వాహ 

నముగ నర్పించె నంతనా యమరులెల్ల 

వెంట నడువగ జగదంబ మింట వెలసె 

వేయి చేతుల విరిదండ వెల్లి విరియ. 1322 


ఒక చేత వేదంబు లొక చేత నాదంబు 
లొక చేత జపమాల లొకట గంట 
మొక చేత చక్రంబు నొక చేత శంఖంబు 
నొక చేత ఖడ్గంబు నాకట గదయు 
నొక చే (త్రికూలంబు నొక చే కపాలంబు 
నొక చేత డమరుకం బొకట పరశు 
వొక చేత వజంబు నొక చేత కోదండ 
మొక చేత నంకుశం బొకట శక్తి 


భిండి వాలాసి ముసల భుసుండికలును 

మసర ముద్దర ప్రాస తోమరములున్ను 

కణయ కంపణ కుంత రోహణ కఠార 

పట్టసాదుల దుర్గాంబ పరిఢవిల్లె, 1323 


అట్టి మాయా మహాదేవి యట్టడి గొన 
బరసి మృగరాజ వాహన మధివసించి 
దనుజు లదరగ సింహనాదమ్ము జేసి 
సమర శంఖంబుం బూరించె శక్తి వెలయ. 1324 


సీ. శిరమెత్తి జేజేలు జేజేలు వలుకంగ 
జైజై నినాదముల్‌ జగతి నిండె 
నంద రొక మారుగా నంతరాళము నిండ 
శంఖముల్‌ పూరించ శవము లదరె 
బ్రహ్మాండ భాండంబు బ్రద్దలౌనో యంచు 
నుర్వీ తలము కంప మొంద సాగె 
కడలు లన్నియు నల్లకల్లోలమై పోవ 
కుల పర్వతములు సంకులము నొందె 


తే.గీ. సర్వ లోక భయంకర శక్తి యటుల 
సంప్రహారార్థమై ముందు సాగుచుండ 
మహిష దానవుం డా వర్తమాన మంది 
సర్వ సేనాధిపతికి నుత్తర్వు నొసంగె. 


కం. చిక్షురుండను సేనాపతి 
తక్షణమే సేననెల్లం దరలించెను హ 
ర్యక్ష విరాజిత రాజ్ఞి స 


మక్షమునకు ఘోర రణ నిమంత్రితుం డగుచున్‌. 


కం. రణమునకు సిద్ధమై సుర 
గణ సేవ్యుండగు మహిషుండు కౌమారీ మా 
రణ తేజము గాంచి విచా 
రణం బడె నెక్కడిది యీ శరణ్యం బంచున్‌. 


కం. అచ్చెరువగు నీ రూపం 
బెచ్చిజు చిచ్చక్తి యగునొ - ఈ నను వ్రచ్చన్‌ 
వచ్చెనొ - యెడ్డమి యైనం 


జొచ్చెద రిపురాశి నంచుం జొరంబడె నతండున్‌. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1325 


1326 


1327 


1328 


273 


వ. అంత నతని వెంటం జిక్షుర చామరోదగ్రాసిలోమ మహాహను బాష్మల 
బిడాలాది ప్రచండ భుజదండ పరాక్రమశాలురగు రాక్షస ప్రముఖులు రథ గజ 
తురగ పదాతి దళంబులం గూడి ఘోర సంగర రంగ ప్రవేశంబు జేయ. 1329 


శా, 


2 


తే.గీ. 


కం 


తే.గీ. 


274 


ఘోరాకారులు శూరులైన దనుజుల్‌ ఘోరాస్త శస్తంబులన్‌ 
వీరావేశమునన్‌ భయంకరముగా వేటాడ సాగన్‌ సురల్‌ 

ప్రారబ్భోద్దుత యుద్ధ భీరులయి పాజన్‌సాగిరా మాయయున్‌ 
నీరేజానన ఘోర రూపిణిగ క్షోణింబర్వె రూక్షాక్షియె. 1880 


ఆమె చూపులం బడి యంతరించిరి కొంద 
రామె తూపుల ఛిన్నమైరి కొంద 
రామె హుంకారమం దసువు లిచ్చిరి కొంద 
రామె నీడల హతులైరి కొంద 
రామె యూర్పులం బుట్టు శ్యామలాంగుల మాయ 
లందు జచ్చిరి కొంద రసుర వరులు; 
ఆమె సింహాస్యమం దశ్వ గజావళు 
లాహారమై పోయె నంత నవని 
మడుంగులై రక్త మాంసముల్‌ తొడిబడంగ 
శాకినీ (ప్రేత భేతాళ ఢాకినీ పి 
శాచ భూతాది గణముల సంబరముల 
కంతు లేకుండె నుగ రణాంగణమున. 1331 
జన సమ్మర్దము గల నగ 
రున నణ్వస్తంబు వేయ రూపటు భంగిన్‌ 
కనబడు తన సైన్యస్థితిం 
గని చిక్షురుం డుగ్రుండై విఘాతకుం డగుచున్‌. 1332 
మహిషు(డన వీడె కాబోలు మసంగు ననంగ 
నంబపై దాడి చేసె బలంబు కొలది 
వాని శస్త్ర ప్రయోగ మా వనిత యెడల 
నగ్ని కాహుతిగా వేయు నాజ్యమయ్య. 1333 


తే.గీ. 


2 


తే.గీ. 


చిక్షురుని జంపి జగదంబ చేసినట్టి 

వ్యోమ కీలిత మారణ హోమమందు 

చామరోదగ్ర కాలాది సైన్య పతులు 

మంటలంబడు పుర్వులై మాడి రంత. 1334 


బలములు చచ్చినన్‌ మహిష బల్లిదుం డించుక నోట లేక ది 
గ్వలయము దిర్దిరం దిరుంగ వాటముగా నిజరూప మొంది కొ 
మ్ములం బెకలించుచున్‌ భువనముల్‌ బెగడొందగ అంకె వెట్టుచున్‌ 
విలయ సద్భక్ష నిశ్వసన విక్షబ విశ్వ కరుండునై చనన్‌. 1335 


ఆ మహిషాసు రాగ్రహము నాతని భీకర మృత్యురూపకం 

బా మహిళామతల్లిక వియాతికె సాధ్యము, తక్కు దేవతల్‌ 

తామస బద్దులై కనులు తాళక విభ్రమ చిత్తులైరి, ఆ 

మోములం గాంతు లద్దగ నమోఘ రణంబు ఘటిల్లె నంతలో. 1336 


మాయా మహాదేవి మాయ రక్కసి మధ్య 
మారణాహవ మెన్న మతులు పోవు 
మహిషుండు గోరాడ క్షాధరంబులు మింట 
నక్షత్రముల వోలె నాట్యమాడు 
మున్నీరు మిన్నేరు మొగరించి ప్రవహించ 
మన్ను మాగుడువాఅ మల్లడించు 
హర్యక్ష సైరిభాహంకార సంఘట్ట 
పదఘట్టనల భూమి పగులు వారు 
మాటి మాటికి రూపము మార్చు మహిషు 
మాయ లన్నింటిం దృటిలోన మాపు, నైన 
నంతు లేకుండె వాని దురంతములకు 
రూపు సెదదాయె వాని కురూపములకు. 1337 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 275 


వాం 


తే.గీ. విసిగి వేసారి చివరకు విశ్వ జనని 
తామసాకృతి నిర్ణింపం ద్రాగె మధువు 
దనుజుం డదిరిపడ విరావమునం జెలంగె, 
కనులం గురిపించె విస్ఫులింగంబు లెగయ. 1338 


కం. మహిషునిపై లంఘించి ప 
ద హతుల నణగంగం ద్రొక్కి దారించగ నా 
మహిషుడు వేరొక రూపము 
వహియింపంగం దొడంగె నంత వదనారుణయున్‌. 1339 


వాసవి. చంపినం జావనట్టి శరీరమున్‌ చంపందగు యుక్తి బూని చిత్‌ 
సంప దేపారగా, మహిషాకృతిం జంపన్‌ జనియించు ఘోర రూ 
పంపు శీర్నోదయంబున, శేషమున్‌ పాదంబునం ద్రొక్కిపట్టి, ఖం 
డింప శీర్షంబు వేర్పడం, జచ్చె నాడెట్లే మహిషాసురుం డనిన్‌. 1340 


కం. మహిషుని జంపిన క్షణమున 
రహియించెను నిండు హాయి, రక్ష్య బుభువులన్‌ 
మహిషాసుర మర్దిని యని 
విహరించిరి పాడుకొంచు విను వీధులలో. 1341 


ఇది శ్రీవానవీవురాణమునందు మహామాయ మవొషానురుని చంవుటయను 
నలుబది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము. 


(గోసర్గము=ప్రాతఃకాలము, విధుడు=త్రిమూర్తులు, భ్రష్టాభ్రియ విస్పోటము=మబ్బునపుట్టి 
జారినభయంకరధ్వని, స్పష్టాసుర =రాక్షసుల తపింపజేయుశక్తి, ఈరువాటు=విహారముచేయు, 
అట్టడి గొనబు=యుధ్ధ సౌందర్యము, సంప్రహారము=యుద్ధము, ఎచ్చిజు =వర్టిల్సు, 
ఎడ్డమి=ఆపద, ప్రారబ్లోద్దుత=గతదోషఫలం గా వెనుకడుగువేయు, మసగు =విజ్బంభించు, 
విక్లబ విశ్వకరుడు =విశ్వానికి అంగాలు పోగొట్టేవాడు, మన్నుమాగుడువాజి మల్లడించు 
=పోరుతో నేలబురదచేయు, సైరిభము=దున్న్య బుభువులు =దేవతలు) 


276 శ్రీవాసవీ పురాణము 


నలుబది తొమ్మిదవ అధ్యాయము 


కం. శుంభ నిశుంభ వినాళిని ! 
శుంభచ్చెతన్య సాంద్ర శుభ సంకీర్ణా ! 
సంభూత చేతనావన ! 
అంభ సృంభూత నిర్మలాంతః కరణా |! 


వ. అంత సురథుం డిట్లనియె. 1342 


కం. 


వచించె. 


ఆ.వె. 


తే.గీ. 


చండిక యని కాళీ చా 
ముండీ యని యందురామె మొద లీమేనా 
చండాదులం జెండిన కూ 


మ్మోండి వచింపుడు మహాత్మ ! మంగళ చరితన్‌ ! 1343 

వ. సురథ సమాధు లాసక్తు లగుటం గని సుమేధుం డనంతర గాథ నిట్లు 
1344 

మహిషుం డంతమొంద నహిహ ప్రతాపంబు 

త్రిభువనంబు లందు దెప్పరిల్లె, 

కొంత కాల మట్లు గుంపించినన్‌ లేచె 

చావు లేని తామసంబు తిరిగి. 1345 

ఓడి పాతాళ మందు దోగాడుచున్న 

యసురు లందున దీర్హ కాలాంతరమున 

దండి మగలంచు నెల్లరు దండం జేర 

సంభవించిరి శుంభ నిశుంభు లవని. 1346 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 277 


వాం 


కర, 


చం. 


తే.గీ. 


తే.గీ. 


278 


లేచినదె లేడి పరుగన 

దోచిన దా జంట లేచు ధోరణి చూడన్‌, 

నోచిరి దుర్జయ శక్తికి 

దోచిరి సుర వైభవముల దోర్చల మొప్పన్‌. 1347 


ఎప్పటి యట్ల దేవతలు హ్రీ నత హీన తమోత్త మాంగులై 

యప్పుడు విష్ణు మాయ తమ కండగ నిల్చిన తీరు చొప్పునం 

దిప్పుడు బ్రోచునంచు నుతియించిరి గాంగ హిమాద్రి వాసినిన్‌ 
ముప్పు దొలంగంజేయుమని మొక్కిరి నిశ్చలభక్తి తోడుతన్‌. 1348 


పిలచినం బల్కు తల్లియని పేరు గడించిన పెద్ద దిక్కు పే 

రలసిన నిర్ణరాళి కను లారని వేదన మగ్గం జూచి పు 

షృల కరుణాలవాల నిజ కంఠ విముక్త వివిక్త సాంత్వన 

మ్ములం బదిలించ వైరి జన మోక్షము సంపుటి నాంది కౌశికిన్‌. 1349 


తేజము కౌశికీ విమల దేహ విశిష్ట విభక్తి నొంద ని 

స్తేజ మహా విభూతి వెలి తిప్ప వెలారిచినట్లు నల్లనై 

నైజ పరాక్రమోగ్ర వదన ద్యుతి రక్తిమ నింగి నాల్మయై 

రాజిలె కాళికాంబ యన రాక్షస లోక విదాహ దక్షతన్‌. 1350 


కౌశికీ రూపమును జూడ కన్నతల్లి 

కానిపించెను దేవతా గణముకెల్ల, 

కష్టములు దీరెనంచు దుఃఖములు మరచి 

మంచి దినములకై నిరీక్షించు చుండ. 1851 


కౌశికీ రూప లావణ్య పాశములకు 

బద్దులై, దానవులు మృత్యు పాశములకు 

తలలు వంచిరి, కామాయుధములం జిక్కి 

బ్రతుకు వారేరి శాంతి సౌభాగ్యములను ! 1352 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


మొదటం జూచి చండ ముందులా విషయంబు 

నేలికలకు జెప్ప నాలకించి 

చూచినట్లె తలచి శుంభ నిశుంభులు 

మదను బారి వడిరి, మరులు గొనిరి. 1353 


యుగముల జొచ్చి చూచినను యుక్త వయో విభవాభిషిక్త సం 
యుగ మదనానురక్త రసయోగ కదంబక మట్టి జాణ ము 

జ్ఞగముల లేదు లేదనుచు చండుండు ముండుండు నేక కంఠులై 
పొగడగ నాగలేక మును పొండని తెండని యాజ్ఞ వెట్టగన్‌. 1854 


అప్పు డా రాజసభలోన నొప్పు తప్పు 

లరయ గల దిట్ట లో రాజులార వినుడు 

వీరి మాటలు విన నామె వెంటం దెలిసి 

చనుట యుక్తమై తోచెడు ననంగ వారు. 1855 


అసుర మంత్రుల సుగ్రీవుం డనెడు వాని 

మాట నేర్చున శేషుని సాటివాని 

మెచ్చులాడికి నెటులైన నచ్చం జెప్పి 

వెంటం బెట్టుకు రమ్మని వెడలం బలుక. 1356 


అతండును నాజ్ఞ యంచు వినయంబున నేగి హిమాద్రి సాంద్ర సై 
కతముల దివ్యకాంతిమయ కాంచన వేదిక నొప్పియున్న యం 

త్రిత తత పౌరుష ప్రణుత, దీప్త దిగంత శుభాంగి కౌశికీ 

సతి గనులారం గాంచె, దనుజ స్థితి సాధ్వస వృత్త మొందగన్‌. 1357 


ఏమిటు వచ్చితి వను నటు 

లామె కనుబొమలు చలింప నసుర సచివుండున్‌ 

తామసము పలుచ బడినటు 

సామంబునం బలికె రాజ శాసన మనుచున్‌. 1358 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 279 


వాం 


ఉ. శుంభ నిశుంభు లీయెడల శూరులు, వీరులు, సాటిలేక వి 
శ్వంభర నేలు వార, లభవ ప్రకరంబులం బార[ద్రోలి వి 
స్రంభము మీర లోకముల రాయిడి దీర్చెడు వారు; వారిలో 
శుంభ దభంగ భాస్వరుని జూచి వరింపుము సేమ మయ్యెడిన్‌. 1359 


కం. సుగ్రీవుని విన నలుగక 
నిగ్రహమునం బలికె నో వినీతా! నా పా 
ణి గహణమునకు నాతో 
విగ్రహమున గెలువ వలయు వినిపింపు మటన్‌. 1360 


కం. దేవీ వచనములను విని 
దేవీ! నీ వెరుంగ వసుర దేహ బలంబుల్‌ 
దేవతల నొడిసి పట్టిరి, 
నే వెంతటి దాన వబల ! నీల్లెద వంచున్‌, 1861 


కం. నా మాట వినుము మేలగు, 
కామాంధుల తోడి పోరు కాకువు, వలదీ 
నేమము, శుంభ నిశుంభులం 
గామించు మొకని, శుభములం గనుము శుభాంగీ ! 1362 


వ. అనుచు దైత్య ప్రతినిధి సుగ్రీవుండు6 బలు విధంబుల హితవుం బలుక 
నాలకించిన మహామాయయు నిట్లనియె. 1363 


కం. దూతగ నీ పలుకులు విన 
నీతులు కావచ్చు నైన నియమోన్నతికై 
భీతిలు దానను గానని 
నేతల కెజిగింప బొమ్ము నిలువకు మనగన్‌. 1364 


వ. అతండును బహిర్గత బహుకాల బద్ధ కోధారుణ దేహుండగుచుం దక్షణంబు 
శుంభ నిశుంభులం జేరి జరిగిన వృత్తాంతంబు వివరింప. 1365 


280 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తోకం ద్రొక్కిన త్రాచులా దుమికి లేచి 
బుసలు వెట్టుచు పటపట నొసలు విరిచి 
శుంభుం దుద్దీవుందై మత్త కుంభి వోలె 
పలికె ధూమ్రూక్ష సేనాపతికి నిటుల. 


పొమ్ము తుహినాద్రి పదములం బొంచి యున్న 
పొగరుం బట్టిన మాయావి పొగరణంచి 

తెమ్ము ప్రాణాల తోడనా సమ్ముఖమున 
నిలుపు, మందాక చూపకు నీ ముఖంబు. 


అది యెంతటి పని యనుచును 

కదిలెను సైన్యంబు తోడం గాంతం జెనకన్‌, 
సుదతిని జూచిన పిమ్మట 

తుద ముట్టెను ధైర్యమెల్ల ధూమ్రూక్షునకున్‌. 


ఎన్ని యుద్ధంబులం జేసె నెంతమంది 
యేలికల పీచ మణగించె నెన్నందేని 

యిట్టి దైన్యంబు గలిగెనే ! ఏమి వింత 
యంచు ధైర్యంబు లోలోన నలము కొనుచు. 


ధూప్రూక్షుల రక్తమలంది 

తామ్రాక్షులు నివులుమియం దామస మొప్పన్‌, 
ధూ(మ్రాక్షుండు సకల భువన 

సామ్రాజ్ఞినిం బట్టం బోయె సంరంభమునన్‌. 


శలభము వోలె మీదంబడు శాత్రవ సైన్యపతిం దహింపం టబ 
జ్వలిత దవాగ్ని కీలలు దివంబులం దాకగ హుంకరించె ను 


1366 


1367 


1368 


1369 


1370 


జ్వల మృగరాజ వాహ, రిపు వాహిని ధూముని తోడ మాడి బూ 
దులయిన వంత శుంభుండుంబ్రతున్నమతిన్‌ బ్రతిఘాతమత్తుందై. 1371 


వాం 


281 


కర, 


కర, 


ఆ.వె. 


తే.గీ. 


282 


చండ ప్రచండ భండన 
పండితులై దండనాథ పద మండితులౌ 
చండాసుర ముండాసుర 


కండూయాహవ దితిజులం గని యిట్లనియిన్‌. 1372 


అది ధూమ్రాక్షుని జంపిన 

మదవతి, విడువంగరాదు, మారణ రణ సం 

పద మీరా సుర మాయను 

కదిలించుడు నా పదముల కడ పడునటులన్‌. 1373 


నిండు సభను చండ ముండాసురులు బాస 

జేసి కదలిరంత సేన తోడ 

హిమగిరి పదపాళి నిమ్ముగా కూర్చున్న 

మాయదారి మృత్యు మాయ కడకు. 1374 


చూడం జూపులు జీకటుల్‌ ముసరగన్‌ సూర్యచ్చటా భ్రాజమై 

క్రీడా స్ఫూర్తి సహస్ర శస్త్ర పటిమన్‌ క్రీడించు బాలామణిన్‌ 

చూడం జాలక చండ ముండు లరిదిన్‌ శుష్మించు ధైర్యంబు నా 
లోడింపన్‌ క్షణకాల మట్లె మిడి గ్రుడ్లుద్దించె నొండొండులన్‌. _1375 


సగము జచ్చియుం దుదకు నుత్సాహ మంది 

మోహనాంగిని జెజవట్ట మోహరమున 

దూకి రాగ్రహోదగ్ర సందోహ సాంద్ర 

సైన్య పంక్తుల తోడ రోసంబు తోడ. 1376 
కొండను డీకొనంగం జను కొమ్ములు దిర్గిన మేక పోతులై 

దండుగ నెత్తి వచ్చు తమదాయల పాలిటి యజ్ఞవాటికా 


కుండము వోలె (బ్రజ్వరిలె కోపన కౌశికి నేత్ర వహ్ని యం 
దుండి కరాళ కాళిక ప్రదోష పురస్సర వోలె వెల్వడెన్‌. 1377 


శ్రీవాసవీ పురాణము 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఖడ్గ పాశ ద్వీపి ఖట్వాంగ మృగచర్మ 
మాలా కపాల కరాళ మూర్తి, 
గ్రహ సంతతిని మింగు రక్త రాక్షసి వోలె 
గండరించిన ముఖ గహ్వరంబు, 
కాల దీర్జానల జ్వాలా ప్రవాహమై 
నేల ముట్టగ నింగి వ్రేలు నాల్క 
ప్రళయ (ప్రచండాగ్ని రగులు నేత్రంబులు, 
శుష్మ మాంస శరీర శోణితేప్ప, 
సకల లోక భయంకర వికట భృకుటి, 
యమ్మహా శక్తి పద ఘట్టనమ్ము సలుప 
ధరణి కంపించె, సింహనాదమ్ము సలుప 


దనుజ బలములు దిక్కుల దాకె నంత. 1378 


అడ్డు వచ్చిన దనుజుల నారగించి 

లోక భీకర కరవాల మాకొనంగ 

లోక కంటకులై పైకి దూకు చండ 

ముండుల నజకి కాళీ చాముండ యయ్య. 1379 


భండన వార్త వించు సుర భంజక శుంభ నిశుంభు లుగ్రులై 

ఖండిత హస్త హస్తియుగ కర్మశ ఘీంకృతి వోలె నార్చుచున్‌ 

దండులం బంచె ముబ్బడుల దౌహద, కాలక, మౌర్య, కాలకే 
యాండ కటాహ ఘాతకుల నండగం జేసి హరింప హంతకిన్‌. 1380 


పాద ఘట్టనముల హిమ పర్వతముల 

కుదురు లదరంగ దనుజులు కూడి రచట, 

పుట్ట పగిలిన చలిచీమ లట్టులున్న 

వారలను జూచి జగదంబ వల్లె యంచు. 1381 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 283 


తే.గీ. 


284 


భండన భూమి నిండ మద బంధితులై చెలరేగు దైత్యులన్‌ 

చెండగ కైశికీ ప్రమద చీరెను దేహము నుండి చండికన్‌, 

చండక వాహనన్‌, దనుజ సంహరణోత్సుక శస్త్ర సాధ్వసన్‌; 
దుండగులన్‌ హరించి పరితోషము గూర్చగ నాన వెట్టినన్‌. 1382 


వరుస మాహేశ్వ రీంద్రాణి వైష్ణవి యన 
బ్రాహ్మి వారాహి కౌమారి బాల యనగ 
యోగినీ శక్తులను గూడి యుద్ధ భూమి 
వైరి తనువుల శిరముల పైరు గోసె. 1383 


అంతటి కాలకాదు లొక యాడుది మార్మొన నెగ్గ లేక దృ 

ష్టాంతము నొందుటా యనుచు నామె పరాత్పర యంట కిద్ది దృ 
ష్టాంతము కాదుగా యనుచు నాసురశక్తి పరాజయమ్ము దృ 
ష్టాంతము కాదుగా యనుచు నాత్మ కలంగ ననేక భంగులన్‌. 1384 


శుంభ నిశుంభు లంత రణ శూరుం డనన్య వర ప్రసాదియున్‌, 
కుంభిని దాక రక్తమున గోల్పడు బిందువు బీజమై పున 

స్పంభవ మొందు శక్తి గల సార్ధక నాముని రక్తబీజునిన్‌ 

శాంభవిం బట్టి తెమ్మనుచు సంగర నేతగ జేసి పంపగన్‌. 1385 


వాండును దక్షిణాధిపతి వైతరణిం దరియించు నట్లు పూ 

బోడిని డాసె నంగ గొని, పోడిమి గాంచి హసించె నీమెనా 

వాడి మగండ్రు లోగొనంగం బాసిరి ప్రాణము లవ్వ! యంచు, నీ 
చేడియ తోడనా దురము ! భీ యని తేలికం జేసి వాకొనెన్‌. 1386 


ముగ్గ మనోహరమ్ముగ, సమున్నయ దానవ వాక్రగల్భ్బముల్‌ 

స్నిగ్ధ విదగ్గ హాస తటినీ రుష కుక్షి గతంబులై చనన్‌, 

ప్రాగ్ధవ దర్శనంబగుచుం బ్రావగు దాక సహించి మించె నా 

స్రగ్ధర దగ్గయె తిమిర రక్షకులం బరిమార్చం జెచ్చెరన్‌. 1387 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


దేవి విజయాట్ట హాసంబు దిశల ముట్టి 
పరుల కర్ణ ఖేరులు మోయ మరలు చుండ 
దనుజ వికటాట్ట హాసముల్‌ దగిలి పోర 


విశ్వ మెల్లయుం గంపించె విలయ మటుల. 


విలయ మాక్ళృతి నొందె నీ యిల ననంగ 
యోగినీ శక్తులను గూడి యోగమాయ 
చండికై దుష్ట దనుజులం జెండసాగ, 
నేరులై నల్ల నెత్తురు పారసా7. 


అతుల భీభత్స భండన మందు డిందు 
స్వజన సత్వంబు గమనించి సాహసించి 
చండికా శక్తి వలయంబు గండిం గొట్ట 
రక్త బీజుండు పుట్టి సమరంబుం జేసె. 


రెచ్చి పైగొను దానవు గుచ్చె వజ 

శక్తి నింద్రాణి, యంతట రక్తమోడి 
భూమిపై బడం గనె బొట్టు బొట్టు కొక్క 
రక్త బీజుండు పుట్టి సమరంబుం జేసె. 


అది గమనించిన చండిక 

పదమనే కాళికను రక్త పానము సలుపన్‌, 
పెదవులు మూయక నాలుక 

కదనాంగణ మాక్రమింపం గాళిక సాచెన్‌. 


ఆట కట్టిన రక్తబీజాసురుండు 

వరము లన్నియు వ్యర్థమై మరుగు వడగ 
శిరము జగదంబ కరవాల పరము జేసి 
కాళికా కంధి నొండు కపాలమాయె. 


వాం 


1388 


1389 


1390 


1391 


1392 


1393 


285 


చం. 


చం. 


తే.గీ. 


అబల యనంగ నింతవర కాయుధ మంటక మిన్నకుంటచే 

కబళము లాయె వాహినులు కామిని ఖడ్గ మహోదరాగ్సికిన్‌, 

(ప్రబల దళోత్తమాంగముల రాల్చిన రాక్షసి, రాక్షసాంతకిన్‌ 

కబళము సేతు మీ ప్రఖర ఖద్దముఖంబుల కంచు నుగులై. 1394 


మూల బలంబు లాహవ విమోహితులై శివమెత్తి సాగగన్‌ 

నేల చలించె నాకసపు నీలిమ ధూళి వహించెం జీకటుల్‌ 

గ్రాల నిశాచరార్భటికి కాల వికల్ప మనంగ, దానవో 

త్మూల మహోద్ధృతింగనుచు కోవుల శుంభనిశుంభు లార్చినన్‌. 1395 


కదలక, కాళ్ళ దగ్గరకు కాలము జెల్లగం జేరు వైరులన్‌ 

వదలక మిత్తికంపు కరవాలములుం గలగుండు చెందెనా 

కదన కుతూహలంబునకు, కట్టలు దాటెను సాగరంబులున్‌, 

కదలెం గులాద్రులున్‌, సెగలు గ్రక్కెను శేషుని వేయి నాల్మలున్‌. 1396 


తిగుచు శుంభ నిశుంభుల తేజ మరసి 

దేవి దుర్గాంబ మాతృ హృద్దివ్య వాణి 

పలికెం జెలగాట మేల మీ ప్రాణములకు? 

పొండు పాతాళమున కంచు పొత్తు వలక. 1397 


ఫాలము మీది వ్రాలొకటి ప్రాప్య మొకండిల నుండ నౌనె? పో 
గాలము దాపురింప హిత కామన నచ్చునె యొట్టి వారికిన్‌ ! 

లాలిత తామసాహత బల ప్రమం ద్రుళ్ళెడు శుంభ సోదరుల్‌ 

వాలము లూతురే యతివ వాక్యము వెంబడి వంత పాడగన్‌ ! 1398 


వ. హ్రీంకారిణి హిత వచనంబులు రుచించని రూషితాంతరంగంబుల రూక్ష 


రాక్షస ప 


లు 


క్షంబు పలు పరుష వచనంబుల శన్తాస్తంబులు సంధింప విజృంభించిన 


శక్తి గణంబుల దివ్య శక్తులు నిశుంభాసుర శాంబరీ మాయా ప్రయోగంబున 
వ్యర్థంబు లగుచుండ. 1399 


286 


శ్రీవాసవీ పురాణము 


కం. 


కం. 


ల 


కం. 


కం. 


రయమున దుర్గ నిశుంభుని 

హయములం దెగ వేయ నప్పు డసురుం డపరా 

ప్రియ వాహన మగు సింహము 

భయపడ నొక వైటు వేసె భయ రహితుండై. 1400 


తన సింహముపైం జేయిడు 

మొనగాడీ జగమునందు మొలకెత్తెనె వీ 

డని మెచ్చియుం దలం గొట్టెను 

మనుజ శుభంకరి 'నిశుంభ మర్దిని యగుచున్‌. 1401 


తమ్ముని మరణంబు గంచు శుంభుం డుగ్రుండై దుర్గా క 1402 


నిన్ను జయించు వాడొకండె నీకు మగండను నీమమూని యా 

తెన్ను: దొలంగి యిందరిని తెచ్చితి వాలము జేయ నీవు ప్ర 

చ్చన్న తమోగుణాస్పదవు, సత్వము గల్గిన నొంటి దానివై 

నన్ను జయింపుమంచు. బ్రతినంబున వ్రేలిడు శుంభుంజూచుచున్‌. 1403 


ఓరి సురారి ! నీకు సరి యోధులు లేరను మత్తు కన్నులం 

జేరి నిజంబుం జూప దిది చేదు నిజంబగు గాక చూడు మీ 

వీరి నిజస్వరూపమన, బిందువు లంబుధిం జేరి నట్లుగా 

వారు లయంబు జెంది రభవా పరిపూర్ణ శరీర మంటుచున్‌. 1404 


అంతయుం దానై తానే 

యంతట భాసించు దేవి నవలోకింపన్‌ 

సంతోషించిన శుంభుని 

స్వాంతం బాదేవి గోరె సమరము తోడన్‌. 1405 


అటు నిటు మిగిలిన యిరువురి 

పటుతరమగు నస్త శస్త్ర పాటవ మరయన్‌ 

నిటలాక్షాజాదులకును 

దిటములు దప్పిన వనంగం దెలుపంగ వశమే ! 1406 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 287 


వాం 


తే.గీ. 


తే.గీ. 


దేవి శుంభుని బట్టి పై దెసకు విసర 

నింగి నిట్టూర్చునే గాని నీల్ల డితండు, 

గట్టిగా పట్టి నేలపై గొట్టి నపుడు 

శిరము వాల్చును శేషుండు చెదర డితండు. 1407 


వ్రేటువడి నట్టి త్రాచులా రెచ్చి శుంభుం 

డంబపై బడ లంఘింప నదను జూచి 

యంబ శుంభుని బట్టి శూలాయుధమున 

హృదయ మర్మంబు భేదించి యిలను గాచె. 1408 


ఇది శ్రీవానవీవురాణమునందు మవోమాయాదోవి శుంభనిళుంభులను 


సంవారించుటయను నలుబది తొమ్మిదవ అధ్యాయము సంవూర్ధము. 


(అహిహా ప్రతాపము= ఇంద్ర ప్రతాపము, గుంపించిన= అతిక్రమించిన, పదిలించు= 
స్థిరపరచు, సాధ్వస వృత్తము= వెజపు నడక, విస్రంభము= నమ్మకము, ప్రతున్న మతి= 
బాగా వ్యధచెందిన మనస్సు కలవాడు, ఆలోడించు= కలచు, ఉద్దించు= జతపరచు, 
దృష్టాంతము = చావు, ఉదాహరణము, శాస్త్రము) 


288 


కం, 


తే.గీ. 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఏబదియవ అధ్యాయము 


కం. కలి కలుషాంజన రేఖా 
విలసిత సిత శీతకిరణ వీక్షణ చణ! దు 
రృల జన సంరక్షణ చణ ! 
జ్వలదఘ పాటవ నిదాన చణ ! ఘన వదనా! 


ఆ విధమున వైష్టవ మా 

యా విధమును విని సమాధి, యవనీ సుర! నే 
నే విధమున నా దేవిని 

సేవించి తరింతు ననంగం జెప్పె నతండున్‌. 


తపము జేయుము నీ కామితమ్ము దీరు, 
మనము నిశ్చలమైన నా మాతృ హృదయ 
మింతయును సేయ దాలస్య మిద్ది నిక్క 

మొడిని జేరిన వారి కా యెడద వెన్న. 


అనుచు హితము వల్ము ముని సుమేధుని వద్ద 

సెలవు గొని సమాధి చేరె నొక్క 

సుజల వాహినీ సుశోభితా వాసమ్ము 

వివిధ ఫలయుతమ్ము విపిన మొండు. 

అచ్చట మూడు వత్సరము లాపణ వర్తకు రీతి దీక్షమై 
నిచ్చల భక్తిమై తపము నిల్పెను లెస్సగ నాతం డంత స 
ర్వోచ్చ మహద్విభూతి విభవోన్నతి పొంపిరి వోవ నాతనిన్‌ 
మెచ్చి వరంబు లిత్తునని మెల్లన మేదిని బాద మూనినన్‌. 


వాం 


1409 


1410 


1411 


1412 


289 


చం. 


సువదన. 


కర, 


మహిష నిశుంభ శుంభ మధు మర్దిని మంగళ రూపమెత్తి స 
న్నిహితము గాగ, దేహమున నిస్తుల నిర్భయ మావహింప, దు 
స్సహ సుభగ ద్యుతు బ్దనివి సర్వము దీరగం జూచి చూచి వై 

శ్యహిత సుధాకరుండు వినయంబునం జేసెను విన్నపంబులన్‌. 1413 


అమ్మా! సమ్మాన మిమ్మైనది, పలుకులు రా వానంద మురువై, 
సమ్మోహమ్మావహించెన్‌, స్వజన సహితుండన్‌ సాలోక్యమును మా 
కిమ్మా ! కైలాస మందుండి వుడమిం బడి యింకన్నాళ్ళిటులం గా 
యమ్ముల్మోయంగ? మోక్షప్రద ! సువదన ! మాయమ్మా మనుపుమా ! 
అని వినయమున సమాధి వ 

దనమున వినిపించి నట్టి దయనీయ ప్రా 

రనమున హిమమై కరగిన 

జనని హృదయ జలధరమ్ము జల్లులు గురిసెన్‌. 1415 


ఓయి సమాధి ! నీ తపము నొప్పరికించగ వచ్చుం గాని, నీ 

ధ్యేయ మలంఘ్యమోయి, తటియింతు వవశ్య మనిష్ట జుష్టమున్‌, 

నీ యిలు జొత్తుం గూంతురుగ, నిన్నును నీ ప్రియ బంధు వర్గమున్‌ 
మాయం దొలంగగా నభవ మందిరమందు వసింపం జేర్చెదన్‌. 1416 


వ. అందులకు మీరింకను కాన్ని జన్మంబులు నిరీక్షింప వలయు నంచు దీవించి 


జగజ్జనని తన దృశ్యరూపంబు నుపసంహరింప సమాధియును. 1417 
మ. తన భాగ్యేందిర క్షీర సాగరునకో, దక్ష ప్రజాధీశుకో, 


తే.గీ. 


290 


జనకాధీశునకో, హిమాద్రి పతికో సాధ్యంబపారార్షతన్‌; 

తన కేమంతటి పుణ్యమున్నదని సీత స్నిగ్ధ వాత్సల్యముం 
దనపైంజూపెను యోగమాయయనుచుం దర్శించె లోలోపలన్‌. 1418 
తల్లి కరుణించి తను కన్న తల్లి గాగ 

నూహ కందని వరమిచ్చి యైహికమ్ము 

ననుభవించుట చాలలేదంచు నిట్లు 

నెపము వెట్టెనొ యనుకొంచు విపణిం జేరె. 1419 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


2 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


బంధువుల గూడి యిహలోక బంధు డగుచు 


నింత కాలము బలు జన్మలెత్తి యతండు 
నీకు వరపుత్రుండై జగన్నేత్రిం గాంచు, 
మీ కులమ్మునకును గీర్తి మీదు గట్టు. 


అంచు దీవించి పరమేశుం దరిగి నంత 
మహిత గుణశీలి కల్లారుం డహరహమ్ము 
ధర్మ పత్నిని గూడి సంతాన యోగ 
మంద శివభక్తి యోగ సమాధి నుండ. 


రూపు దిద్దుకొనియె రోహణీపతి వోలె 
నాది శక్తి పనుపు నా సమాధి 

గరళ కంఠు నాన కల్లారు కులసతీ 
గర్భ శుక్లపక్ష గగనమందు. 


తటుగని సంపద లమరిన 

తజుగరి కులమందు నేత తనయుని గను న 
త్తజీ నెంత సంతసమ్మగు 

మెబివణి నంతయును జెలంగె మేవడి తోడన్‌. 


జగదంబ మేధకు జన్మ మిచ్చిన (బ్రహ్మ 
శీర్షమై రూపొందె శిశువు నందు, 
జగదంబ తనువుకు జన్మ మిచ్చిన క్రీర 


సింధు వాకృతి నొందె శిశువు నందు, 


జగదంబ శక్తికి జన్మ మిచ్చిన దక్షుం 
డశనీయమై నిల్చి శిశువు నందు, 

జగదంబ వైశ్య సంజాతయి చెన్నొంద 
చిత్తంబు తానయ్యె శిశువు నందు, 


వాం 


1420 


1421 


1422 


14283 


291 


ఆ.వె. మున్ను గడచినట్టి మూడు యుగంబుల శా. ఆ సంతోషము నా మనోవిభవము న్నానంద సంధానమున్‌ 


మూల శక్తిం గన్న ముగ్గురయ్య వ్యాసక్తాద్భుత కార్యసిద్ధి ఫలమున్‌ వాత్సల్య హృద్యోగమున్‌ 
లెలమి నొక్కటెరి యలివేణి గర్భస్థ వాసంతామర వల్లి మల్లెలగుచున్‌ వర్షించె దివ్యప్రభా 
శిశువు నందు మరల శిశువు నంద. 1424 భాసంతామర పాళీ పాణిపదులై బాలుం బ్రశంశించుచున్‌. 1428 


ఉ. “ఆ జగదంబ దర్శన మహా సుకృతమ్ము మరొక్క మారు మా 
తేజము నుద్ధరించునని దేవత లెల్లరు నంబ జన్మకై 
బీజము రూపు గట్టువిధి వీక్షణ పర్వము గాగ నెంతయున్‌ 


తే.గీ. పుట్టినంతనె కేరియల్‌ గొట్టు చున్న 
పసి పసిడి కొండం జూచి విప్పారు కనులు 
కుసుమ వృష్టికి పైకి నాకసము జూడ 


వాజ విరక్తులై గనిరి వైశ్య కులార్ణవ నూత్న తేజమున్‌. 1425 
కుసుమునకు స్వస్తి యనెడు పల్ములు ధ్వనించె. 1429 
ఆ.వె. ఇంత జరుగుచుండ సుంతైన దెలియరు 
శక్ర ఆరిట అన్న కలు ఆల కం. కుసుమముల వర్షమును గని, 
సంతు కలుగునన్న సంతోషమే తప్ప, కుసుముం డనుచు నమరుల పలుకులు విని విప్రల్‌ 
కడుపు చలువ కూడిగములు దప్ప. 1426 కుసుమాఖ్యుం డనిరి శిశువును 
కుసుమిత కల్లార వదన కౌతుక మొప్పన్‌. 1430 
స్ప పుట్ట బోయెడి చిన్ని బుజ్జాయి రూపొందు 
న పరం నమ్మ ము ఇది శ్రీవానబీవురాణమునందు కునుమ(శేన్దీ జననంబను వబదియవ 


తల్లి కడుపున బిడ్డ చల్లగా జెన్నాందు 


అధ్యాయము సంపూర్ణము. 
కొటికు సీమంతమ్ము జరిపినారు, న 


ప్రసవ వేళను శుభగ్రహ వీక్షణములకై (అనిష్ట జుష్టము= ఇష్టములేని ఎంగిలి, సీత స్నిగ్ధ= అధిక స్నేహముగల, తజుగరి= 
జప హోమముల నెల్ల జరిపినారు, వ్యాపారి, మెబివణి = ఊరేగింపు, భాసంత= చక్కని, పాణిపదులు= కాలుసేతులు 
బీద సాదల కనుల్‌ వేద నాదములీన కలిగినవారు) 


సంతర్పణము లెల్ల జరిపినారు, 
ఆ.వె. తెలిసి దేవ గణము దెలియక నరులును 
గొప్ప జన్మమొండు గోరు చుండ 
గర్భ పూర్ణ యగుచు కల్తారు నర్ధాంగి 
కనియె నరుల సురల కంటి వెలుంగు. 1427 


292 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 293 


వాం 


కర, 


కం; 


కర 


కర, 


294 


ఏబదియొకటవ అధ్యాయము 


కం. కల్యాణావృత గేహిని ! 
కల్యాణ గుణార్ట హృదయ ! కంధర వేణీ ! 
కల్యాణీ ! సర్వ జగత్‌ 
కల్యాణీ ! సుప్రదాన కారుణ్య ఘృణీ ! 


శివవర పుత్రుం డదరయంగ 

శివ శిఖ వెలి పూవువోలె శీతాంశుండై 
పవళించియు బంధు జనుల 

భవములం దిమిరములు దొలంగ భాసించె వెసన్‌. 


కుసుమా యన నర విరిసిన 

కుసుమంబై బోసినోటం గురియును నగవుల్‌, 
కుసుమించగం బిలిచెడు యెద, 
కుసిగుంపులు దీర నెత్తికొను వారలకున్‌. 


దోంగాడుచుం దండ్రి కడకు 

తూంగాడుచుం దండ్రి మెడకు తొగదొర వోలెన్‌ 
వీంగాడుచుం దండ్రి తలకు 

యోగీశుని జేసెం దండ్రి యోగము కొలదిన్‌. 


బుడి బుడి నదకలం గుసుముం 

డొడిం జేరుచుం గన్న తల్లి యొడ లొడగూడన్‌ 
కడు వేడుకం బులకల సం 

దడి వొడమగ పయటం బట్టి తడవుడు లాడున్‌. 


శ్రీవాసవీ పురాణము 


1431 


1432 


1433 


1434 


కం. 


కం, 


కం, 


కం. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తల్లియుం దండ్రియు బందుగు 

లెల్లరు గారాము సేయ నెల్ల మురిపెముల్‌ 
కొల్లగ నాందుచుం గుసుముం 

డల్లరి గోపాలు వోలె నాటలం దేలెన్‌. 


ఒకటొకటిగం బం[డైండే 

ళ్ళొక క్షణముగ గడచి పోయె నుద్ధర్నముగన్‌, 
సుకుమార కుమారున కిక 

నొక గురువును జూచువేళ నుపనత మాయెన్‌. 


వరమున బుట్టిన కొమరుని 

గురువున కర్పించి యింటం గూర్పొనుటన్నన్‌ 
బరువెక్కు గుండె నిక్కము 

భరియింపంగ వలదె కన్న బాధ్యత దీరన్‌ ! 


కుల గురులగు భాస్మరులను 
బిలిపించి నమస్మరించి ప్రియ వచనములన్‌ 
పలు రీతులం ట్రీతిం గొలిపి 
పలికెను కల్లారుం డమిత భయ భక్తుల తోన్‌. 


భాస్మర ! మా వైశ్యాన్వయ 

భాస్మర ! మా వైభవ ప్రభా ప్రాభవ రో 
చిస్మర ! మా వంశాప్తయ 

శస్మర ! నా మనవి సుంత సన్నిధిం గొనుమా ! 
అంకమున వీడు మా వం 

శాంకురము మహానుభావ ! అంబా కృపచే 


శంకర వర పుత్రం డితండు 
కింకరుండగు మీకు, వీనిం గృపం జూడుమయా |! 


వాం 


1435 


1436 


1437 


1438 


1439 


1440 


295 


కం. 


కర, 


కం. 


కం. 


కం. 


కత, 


296 


మము జదివించిన యట్టులె 
తమరీ పసివాని దీర్చి తగు సామర్ధ్యం 
బమరగం జేయుడు గురువర ! 


అమల జ్ఞానార్మ ! భాస్కరాచార్య వరా! 


అని కల్లార ్రేష్టి స 

వినయ ప్రార్థన ఘటింప విప్ర శ్రేష్టుం 
డను మోదించుచు శ్రేష్టిని, 

యనురాగము తోడ బాలు నక్కున జేర్చెన్‌. 


జననీ జనకుల కౌగిళు 

లొనగూడిన యట్టులున్న యొజ్జ కవుంగిటన్‌ 
పెనుపడు వాత్సల్యమునకుం 

దనిసిన కుసుమాఖ్యుం డపుడు తరలెం దృప్తిన్‌. 


గురుకులమున నతి వినయము 

నరగలి లేకుండ సల్సి యగణిత విద్యల్‌ 
దొరకొన మతి పండైండే 

ల్చిరవుగ 'సేవించెం గుసుముం డిద్ధా చార్యున్‌. 


చదువుల దొరయె వెలుంగుచు 

పదునెక్కిన శిష్యుం జూచి ప్రవర గురుండున్‌ 
హృదయ సుమంబున గుసుముని 
గదియించి గృహంబుం జేర్చి కల్లారు ననెన్‌. 


వణిజ కులాగ్రణి ! సన్నుత 

గుణ సాగరుండైన నీదు కొమరుని గొనుమా; 
గణనీయుండౌను కులమున 

ఫణిపతి కొనియాడగా; బ్రపంచము బొగదన్‌ ! 


1441 


1442 


1443 


1444 


1445 


1446 


శ్రీవాసవీ పురాణము 


కం. 


కం, 


కం, 


కర, 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


కుసుముండు కుసుమ శ్రేష్టిగ 

మిస మిస నవ యౌవన ప్రమేదిత వపువై 
విసుమాన మాయె బితరుల 
కసమానానందమాయె నవలోకింపన్‌. 


కొడుకును దిద్దిన కులగురు 

వడుగకయే కోట్లు కోట్లు నపురూపములౌ 
నుడుగర లిచ్చుచు కల్లా 

రుండు నతని సతియుం బలికిరి రోచిష్టువులై. 


యుక్త వయస్ముండు శిష్యుండు 
యుక్తాంగన తోడ వీని కుద్వాహంబున్‌ 
యుక్తంబు గాదె! తారను 

రక్తిన్‌ సెలవిండు దేవరా యన నతండున్‌. 


మన మణికుండలుని తనయ 

ఘన వినయాది సుగుణ ఖని కౌసుంభి యనన్‌ 
మనువున కర్షంబగు న్‌ 

తనయునకును నీదు జోడు తలపోయుందనెన్‌. 


అది విని కోమటి దంపతు 
లదియును నీ యదియె భార మాచార్యా నీ 
మదిం దోచినట్లు వారిని 


కదిలింపుడు మాకు హితము గలుగం గరుణన్‌. 


అన విని యాచార్యుండు నది 

తన భుజమున వేసికొంచుం దరలెను శిష్యుల్‌ 
తన వెంట నడువ వెంటనె, 

చని మణికుండలుని జూడ సన్మతి నతండున్‌. 


వాం 


1447 


1448 


1449 


1450 


1451 


1452 


297 


కం. గురు శిష్యు లందరికి నతం కం. పెండిలి యేడు దినములు త 


డురువుగ నరుదగు నుడుగర లొసంగుచు భక్తిన్‌ రండారోహమున ముగిసె, ప్రక్కల వారల్‌ 

గురు కృప సెలవిండన, భా నిండగు హర్షము నొందగ 

స్మరుం డొగిం బరిచయము జేసె కల్హార సుతున్‌. 1453 మెండుగ సేసలు గురిసిరి మింటం దొరలున్‌. 1459 
కం. కల్తారుం డనంగ నాతని కం. కుసుమ శ్రేష్టి గృహస్థుగం 

బల్హంగు లనంగం దనకు బరిచయ ముంటన్‌ బ్రసరించెను విపణ ధిషణం బ్రాజ్జుం డగుచున్‌ 

కల్లార వదన జనకుండు వసువుల సముపార్ణించెను 

కల్లారుని వియ్యమునకు గర్వం బొందెన్‌. 1454 వసతులు గల్పించె బీద వారికి బ్రాపై. 1460 
కం. తగు సంబంధము దెచ్చిన కం. కుల గౌరవంబుం బుడమిని 

యగణిత వాత్సల్య సాంద్రుం డాచార్యున కి నిలబెట్టుచు నున్న కొడుకు నేర్పును గనుచున్‌ 

మ్ముగ సమ్మతి దెలిపెను గ ఫలవంత మాయె బతుకని 

మ్మగ నిజ బాంధవుల గూడి మణికుండలుండున్‌. 1455 తలచిన కల్తారుం డంతం దపమున కరిగెన్‌. 1461 
కం. ఆ పిల్ల తల్లి దండ్రులు కం. మానిత గార్జస్ట్య విధులు 

జూపిన యుత్సాహ మెదురు జూచెడు వారల్‌ తానవముల్‌ దీర్చి తల్లి దండ్రులు వ్రతులై 

సూపాన్నాయత్త రసన వానప్రస్థము బోవగం 

లాపోశన బట్టం దెల్చె నాచార్యుండున్‌. 1456 దానా గార్హస్థ్వ విధులం దాల్చిం గుసుముండున్‌. 1462 


కం. పుట్టక పుట్టక పుట్టిన 

ట్టికి పెండ్లి యన నెంత పండుగ యింటన్‌ ! 

పెట్టిరి ముగ్గులు ప్రమదలు 

కట్టిరి తోరణము లూర గడప గడపకున్‌. 1457 


ఇది శ్రీవానవీవురాణమునందు కునుమశేస్టి వివావామను నేబదియొకటవ 
అధ్యాయము నంపూర్ణము. 


es 


(కుసిగుంపులు= శ్రమలు, తానవము= తనుత్వము, తరండము= ఓడ, తెప్ప) 
కం. ఆచార్యుల కనుసన్నల 


నాచారము లెల్ల నెమ్మి నమలు జరుపుచున్‌ 
గోచార మున్నత స్థితి 
సూచింప వివాహమాయె శుభలగ్నమునన్‌. 1458 


298 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 299 


వాం 


ఏబది రెండవ అధ్యాయము 


కం. జనయిత్రీ ! సకల భువన 
జనయిత్రీ ! సకల భూత సమ్యగ్ధరణీ 
జనయిత్రీ ! సకలాగమ 
జనయిత్రీ ! వాసవాంబ ! జయ జయ జననీ! 


వ. పంచ భూతాత్మకములైన సకల శుభంబులు బడయుచు నాగ్రితులెల్లరు 


నమితానంద చిత్తంబుల నిరంతరంబు జయలు వెట్టుచుండ చైత్ర రథంబున సుధర్మా 
శోభితుండగు సుమనస్పతి వోలె వెలుగొందు కౌసుంభీపతి పెక్కుకాలంబు సుఖం 
బుండ నొక్కదినంబున. 1463 


వాసవి. తల్లి దండ్రుల్‌ మనంబున జేరి యో తండ్రీ యెటులుంటివో యనన్‌ 


300 


తల్లియుం దండ్రియు న్నెటులుంటిరో - ధ్యానం బటువోయె నింక మే 
మెల్లి దర్శించి రావలె నంచు లో నెంతేం దలపోసి పల్కె నిం 
టిల్లిపాదిం బ్రయాణము గాగ, మేటిల్లంగ నిజాభిజాత్యముల్‌. 1464 


శెట్టి యాదేశముం గొని యెల్లరున్‌ శీఘ్రంబుగం గచ్చడంబులన్‌ 

గట్టి కల్లార దంపతులున్న యా కాంతారము జొచ్చి రాత్రతన్‌ 

జుట్టి రా పుణ్య దంపతులన్‌ బురా స్తోత్రంబులం బల్మరించి రా 
శెట్టియుం దల్లి దండ్రుల పాదముల్‌ సేవించె సతీ సమేతుడై. 1465 


పుత్ర గాత్రంబు గౌగిళులన్‌ సుధా పూరంబులం జేయ నా జరా 

నేత్ర గంగా జలావభృథార్ధ్థ సందేహం బొకం డుక్తమయ్యె నో 

పుత్ర! నీ పుత్రు నెప్పుడు తెత్తువో, పూర్వుల్‌ తరియింతురో కదా ! 
పుత్రి కౌసుంభి ! నీ కడుపుంగదా పొందంగల మమ్మ సద్దతుల్‌ ! 1466 


శ్రీవాసవీ పురాణము 


పెద్దలాశించు దానిని పొంద మే పేరున్నను నేమి - ఇంటిలో 
ముద్దులన్‌ మూట గట్టుచు నెత్తగం బుత్రుం డొకండున్ననే కదా 
హద్దులందుండు దుఃఖము లాత్మలందానందము నిండుం బిన్నలం 
బెద్దలందంచు నాకుసుముండు భావించెన్‌ మది కుందనంతటన్‌. 1467 


తృప్తి దీరంగ పెద్దల సేవలన్‌ దివ్యానుభవంబు గాంచియున్‌ 

ప్రాప్త తోషాభ్ర మేఘ శతారమై వంశాంకుర శూన్య జీవితా 

వాప్తి శీర్నాస్రవంబగుటన్‌ నిజావాసంబున కేగె శ్రేష్టి వి 

క్షిప్త తృష్తాత్మకుం డగుచుం బరిక్షేపాత్మ జన ప్రధానుండై. 1468 


ఇంటి కేతెంచినన్‌, కుసుమాఖ్యులో నింతైన బ్రశాంతి శూన్యమై 

కంటి కేతెంచ దెంతకుం గూరుకా కౌసుంభియు నంతియే, గృహం 
బంటి లోలోన నెంతయు బిడ్డకై యారాటము జెందసాగె, నా 

జంట ఖేదంబు గాంచిన భాస్మరాచార్యుండు వచించె నిట్టులన్‌. 1469 


పుత్ర కామేష్టిచే గుసుమాఖ్య నీ పుణ్యంబు ఫలించు, పూర్వమీ 
పుత్రకామేష్టి జేయుటనే కదా పుత్రుల్‌ గనె రాము తండ్రి, యీ 

పుత్ర కామేష్టినే ద్రుపదాఖ్యుండున్‌ పుత్రుల్‌ గనె ద్వాపరంబునన్‌, 
పుత్రుండున్‌ బుత్రియుం గలుగున్‌, యశంబుంగల్లు నిజంబు నీకునున్‌. 


శోక వారాశినందొక యోడయై చూపట్టు గురూపదేశ మ 

స్తోక ధైర్యంబు గొల్పం గృతజ్ఞతా స్తోత్రంబుల వేడెనంత సు 

శ్లోకు నాచార్యు నిట్లు - మహాశయా ! లోకంబున వంశ వృద్ధి యే 
కైక కర్తవ్యమౌ పురుషార్థ మా యజ్ఞంబున మమ్ముం గావుమా ! 1471 


భక్తి నర్చించు శిష్యుని వంత బాపన్‌ భాస్మరుం డధ్వరార్థమై 

యుక్త బుత్విక్కులం బిలిపించి విద్యుక్తంబుగ నిర్వహించి ప్ర 

వ్యక్త యజ్ఞ ప్రసాద మపత్య భాగ్య శ్రేయము నంది యిచ్చె నా 

సక్తి నా దంపతుల్‌ ముదమార నాస్వాదింపగ నమ చిత్తులై. 1472 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 301 


వాం 


302 


పెద్ద లానంద మొందెడు రోజుకై, బిడ్డల్‌ కనువిందు జేయుచున్‌ 
ముద్దు లందించు చుండెడు రోజుకై, మున్ముందు పిత్యాణ భారమున్‌ 
రద్దు చేయంగ జాలెడు రోజుకై, ప్రాగ్గిక్కనకాంబర ద్యుతుల్‌ 

దిద్దు గర్భంబు పండెడు రోజుకై - దీక్షావ్రతు లైరి దంపతుల్‌. 1478 


అంత కౌసుంభి చూచుకముల్‌ వినీలాలంకృతులై కుచంబులన్‌ 

వింత పొంకంబు పర్వగ నారు సౌవీరాదృతమై చెలంగె లే 

నంత కౌనేపు గాంచె గ్రమంబుగా నా తనికి గర్భ వృద్ధియై 
సంతసంబొందె నాకుసుమార్యుండున్‌ సంతృప్త మనోరధంబునన్‌. 1474 


నిండు చూలాలి కానుపు చల్లగా నిశ్రేయసమై చెలంగ నా 

మండి తానంద సుందర వర్తి సంపాసారి గురూపదేశ మం 

దుండి గృహ్యోక్త కర్మల తోడ పిండోత్పత్తి దినంబు నుండియున్‌ 
పండుగల్‌సల్సె దానములిచ్చుచున్‌, (బ్రహ్మజ్ఞులమెప్పులందుచున్‌. 1475 


మాన్య మిచ్చెన్‌ జనార్దను సేవకై, మందల్‌ నగరేశు సేవకై, 

కన్యలన్‌ బ్రహ్మచారులకున్‌, ధనాగారంబులు సేవకాళికిన్‌ - 

ధన్యులై పౌరులెల్లరుం బొంగగా ధమ్మిల్లము జక్కనొత్తలే 

దన్య చింతాజ్ఞతన్‌ కుసుముండు పుత్రాయత్త మనః ప్రభావుండై. 1476 


దాన ధర్మాకృతిం జిరు గర్భ మందారం బిరు కాన్మలోయనన్‌ 
దానమిచ్చెన్‌ సుతన్‌, సుతునిన్‌, ప్రభాతంబయ్యె రవీందు బింబముల్‌ 
కానరా నొక్కెడన్‌ కుసుమాస్పదాకాశంబున బుణ్య సంభృతం 

బైన వైశాఖ శుక్ల దశాహ్వయంబం దింపుగ వైభవంబుగన్‌. 1477 


ఒక్క వంశాంకురంబును గోరి తప్తోత్మంఠత నెంత గుందెనో - 

ఒక్కరా ! ఇద్దరొక్క పరిన్‌ కళత్రోత్సంగము జేరం బృధ్వి నే 

దిక్కు రిక్తంబగున్‌ కుసుమార్యు దే దీవ్యామల తోష దీధితుల్‌ 

రిక్కలం దాక ! నాతం డపార సంతృప్తామర రత్నమౌ తటిన్‌. 1478 


శ్రీవాసవీ పురాణము 


హ్లాద రాహిత్య దోష మలీమసం బావైశ్య గృహాంధకారమే 

కాదు, కామ ప్రదూషిత సంఘ చక్ర స్వాంత మహాంధకారమున్‌ 
బూది చేయంగం బుట్టిన తల్లి రూపుం గాంచుచు నెల్ల దేవతల్‌ 

వేద మాతా నమః పరమేశ్వరీ విచ్చేసితె యంచు వేడగన్‌. 1479 


పుత్రునిం జూచు వేడుక తోడ నా పుణ్యాత్ముండు సూతికా గృహం 
బాత్రతం జేరి చూచె సతీముఖం బానంద సుధా పునీతమున్‌ , 

నేత్ర సంజ్ఞావనీత శిశు ద్వయన్‌, నేదిష్ట కళత్ర పార్వ్వమున్‌, 

పుత్రికా రూపమందొక దీధితీ పుంజంబున విశ్వరూపమున్‌ ! 1480 


మల్లె పూవంటి తెల్లని మేనితో, మైచేతులు రెండు రెళ్ళతో, 

తెల్ల వేరేకు తామర నొకృచే, దీటై చిలు కొక్క చేతిలో, 

మెల్లగా మీటు వీణియ నొక్కచ్రే, మేలా డొక చేత వ్రేలగా 

నెల్ల బంగారు సొమ్ముల నొప్పు తల్లెచ్చోటిదొ కోటి వెల్లులన్‌ ! 1481 


వ. ఆ దివ్య మంగళ విగ్రహ వీక్షణంబున కనులు చెదరి కుసుమ గ్రేష్టి నిచ్చేష్టుండై 
యుండ నప్పరాశక్తి కరుణా కటాక్షంబున దివ్య జ్ఞానంబు ప్రాప్తించి గతంబందు 
సమాధియనం దన పూర్వజన్మ వృత్తాంతంబెల్ల చలన చిత్రంబు వోలె మనః ఫల 
కంబున గదల నాటి తన తపఃఫలంబునం దన గృహంబు బావనమొనరింప 
నవతరించిన సర్వ మంగళగా గుర్తెటింగి సద్యః స్ఫూర్తి నిట్లు స్తుతించెను. 1482 


లౌ. 


కాస రానేక దైత్య వధంకరీ ! కారాచ్యుత చిత్సరేశ్వరీ ! 

శాసి తానంత విశ్వ శుభంకరీ ! శబ్దార్థ సమీహితాక్షరీ | 

భాసి తానేక వేద్య విభావరీ ! భాస్వ ద్దహ తారకోదరీ ! 

వాసవీ కన్యకా పరమేశ్వరీ ! వైశ్యాన్వయ కల్ప మంజరీ ! 1483 


దేవియున్‌ శ్రేష్టి పల్ముల కెంతయున్‌ దీప్తాభయ వాక్రసాద సం 

భావ సంస్తావయై కరుణా రస ప్రాలేయము జిల్మం బల్మెనే 

నీవు పేర్కొన్న పేరున నుందు మన్నింపందగు, వాసవీ యనన్‌ 

నీవు నీ జన్మ లక్ష్యము జేరగా నిష్పాదిత కన్యకం జుమీ ! 1484 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 303 


వాం 


వా. అంచు నాదేవి శైశవ రూపమం దంతర్జిత మొంద శ్రేష్టియున్‌ 
పంచె నాచార్యుకై, వెను వెంటనే పర్వెత్తెను దానె జాగు సై 
రించగా లేక, తాం గని విన్న సౌరెల్లన్‌ వినిపించె, నాతండున్‌ 
మంచి దీవించి తో నరుదెంచె నా మాహాత్మ్యము గాంచు ముచ్చటన్‌! 


వా. వచ్చి వందారువై జగదంబ లే బాదంబుల మోము వాల్చి యా 
సచ్చిదానంద దివ్య పదాక్షర స్పర్శన్‌ చ్యుత సంశయాత్ముండై, 
పచ్చి బాలెంతరాలి యదృష్ట సంప్రాప్తిం బ్రణుతించి, బాలకున్‌ 
గ్రుచ్చి ముద్దాడి సిద్ధము గమ్మనెన్‌ గువ్తాన్వయు జాత కర్మకై. 1486 
వ. అంతటం గుసుమశ్రేష్టియు గురు వచనంబుల శుచి స్నాతుండై పిత్యూణ 
ముక్తుండైన సంతోషంబున దైవజ్ఞాల కధిక భక్తి ప్రపత్తుల వివిధోపహారంబుల 
సమర్పించి పూజించి ప్రార్ధింప వారును వైశాఖ శుక్ల దశమీ శుక్రవాసరంబునం 
బునర్వసు నక్షత్ర యుక్త శుభ లగ్నంబున శుభగ్రహ వీక్షణంబుల నన్వయాభివృద్ధి 
కరంబగు శుభముహూర్తంబున జన్మించిన శిశుద్వయంబునకు జన్మ పత్రిక లిఖించి 
భాస్మరాచార్యానుమతంబున నీశ్వరానుగ్రహ ప్రాప్తండగు పుత్రునకు విరూపాక్షుం 
దనియును, జగన్మాత కుసుమగుప్తున కాదేశించిన విధంబునం బు(త్రికకు వాసవీ 
కన్యక యనియును నామకరణంబు గావించి రంత నాకాశవాణి యిట్లు వచియించె. 
వా. విశ్వ సామ్రాజ్య శాసన కర్షి యా విస్ఫూర్జిత వాసవీ యనన్‌, 
నశ్వ రానంత భౌతిక విస్త ల్రతిన్‌ నాన్యంబిది కన్యకా యనన్‌, 
వైశ్వదేవాగ్ని మౌలిక హవ్య సత్త్వమ్మీ పరమేశ్వరీ యనన్‌, 
శాశ్వతోత్మృష్ట కీర్తిని గూర్చి మీ సంరక్షణ చేయుతన్‌ సదా ! 1488 
వా. నింగి మాటాడ విన్న జనంబులా నిత్యన్‌ పసిపాప మోముపై 
వంగి కళ్ళార గాంచి తరింప గైవల్యామృత పాన మత్తులై; 
సంగ రాహిత్య మొల్లక పుత్రికా సంగంబునం దల్లి దండ్రు లు 
త్సంగ చింతామణిన్‌ జిర సౌఖ్య సత్సంగంబునం దేలి రయ్యెడన్‌ 11489 


ఇది శ్రీవానవీవురాణమునందు వానవీకన్యక జననమను నోబదిరెండవ 
అధ్యాయము సంపూర్ణము. 


(శతారము= వజ్రాయుధము, ఆస్రవము= అలసట, పరిక్షేప= చుట్టుకొన్న సౌవీరము= 
నీలాంజనము, నేదిష్టము= మిక్కిలి సమీపము) 


304 శ్రీవాసవీ పురాణము 


ఏబది మూడవ అధ్యాయము 


కం. బాలా! బాలారుణ రుచి 
జాలా! జాలాకృతాభ్ర జాగ్రత్తారా 
మాలా! మాలాత్మాయత 


కాలా! కాలాంత మోక్ష కారణ మాతా! 


తే.గీ. జనన మందిన జగముల జనని జనుల 
నడుమ నడకలు నేర్చిన యొడుపు వినగ 
వేడుకగు నంచు వైశ్యులు విన్నవింప 
మునియు వివరించెం దద్వృత్తమును వినంగ. 


తే.గీ. కన్నవారల కన్నులు కలువ లగుచు 
మోదమందుచు ముద్దుల మూటలైన 
వాసవీ విరూపాక్షులం బరిఢవిల్లె 
శుక్ల పక్ష శశాంకుండు శుద్దుం డగుచు. 


ఉ. దినమున కొక్క క్రొత్త నిజ దీధితి దేహమునందు వర్ణిలన్‌ 
జనని కుసుంభు పట్టి సహజన్ముని తోంగొని మెల్ల మెల్లగా 


1490 


1491 


మనుజ నిజ క్రమంబు మెయి మంగళ దేహము నాదరించెం గాం 


చిన జన మానసంబుల నశేష వినోద వికల్ప మేర్చడన్‌ | 


తే.గీ. పురిటి పసి రోదనమ్ములు పుణ్య ఫలము 
లంచు కౌసుంభి యానంద మందుచుండ 
బోసి నవ్వులు వినిపించి పులకరించి 
పంచె నువ్వుండ లెలమిని బంధు జనుల! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1492 


1493 


305 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


306 


కవలకు జరిపిరి పదకొం 

డవ రోజున బారసాల డంబు దలిర్చన్‌ 

దవిలెను మరొక్క నామము 

భువనేశ్వరి వేయి పేర్ల బుణ్యప్రదమై ! 1494 


ఇరువది యొకటవ రోజున 

నిరువుర నుయ్యాల వేసి యిరు వస కొమ్ముల్‌ 

కరములం గట్టిన రుచి జూ 

చిరి పుడమిం బలుకులు నేర్వం జెల్లని యట్టుల్‌ ! 1495 


అబ్ధిజుల వోలె నూయళ్ళ నలరు వారి 

నూచి జోల బాడంగ నందు నుంచిన గద! 

తివిరి ముద్దాడ బారులు దీరు వార 

లందరకు నెత్తుకొన బిడ్డ లందరాయె ! 1496 


అమ్మ వాసవీ పలుకవే మమ్మ యనుచు 

మాటి మాటికి నెల్లరుం బలుకరింపం 

గరుణ నూకొట్టె నది వించుం గన్నతల్లి 

పంచె నుగ్గిన్ని లందెల్ల బంధు జనుల ! 1497 


గతమున నెల్ల రూపముల గత్తులు వట్టి దురాత్ము లెల్లరన్‌ 

హత మొనరించి నట్టి తన యా పిడికిళ్ళకు స్వస్తి వల్మెనో 

హత విమతాగ్ని పుత్రి యన నా పిడికిళ్ళను విప్పె నంతటన్‌ 

హితజన మోద మోదకము లెల్లరం బంచి తరించె తల్లియున్‌! 1498 


అన్ని యవతారముల మూలమైన యట్టి 

పుడమిం బరికింప గాబోలు బోర్ల పడిన 

శిశువులను జూచి కౌసుంఖీ చిత్త మలరం 

బంచె బొబ్బట్లు పరిజన బంధుజనుల ! 1499 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


నేలబారు చూపు గాలమై దూరముల్‌ 
పట్టి లాగినట్లు బ్రాక సాగి 

రంతం బంచె తల్లి యమృతపు పాకుండ 
లెల్ల జనులకు దమ యేలుబడిని ! 


పొన వెలికిల నింగి, బోర్ల పడగ నేల, 
నదియు నిదియు నెల్ల నరయనేమొ 

కూరుచుండ నేర్చి కోటి సూర్య (ప్రభ - 
పంచె దల్లి కుడుము లంచితముగ ! 


పుడమిని నెల్ల జీవులకు బోండిమియై దనరారు తల్లి కీ 
గడపల తోడ నేలయని గావును తమ్ముని గూడి యాడుచున్‌ 
గడపలు దాట సాగినది గాంచిన ముచ్చటం దల్లి దండ్రులున్‌ 


గడపలకేగి యెల్లరకు గారెలు పంచిరి తృప్తిదీరగన్‌ ! 


ఆరు నెలలు దాటె నారవ దినము రా 
నఖిల బాంధవుల సమాదరించి 
మేనమామ చేతి మీద నన్నప్రాశ 
నమును సల్పి రతి ఘనంబు నెగడ ! 


తొలుతగ దొలి బీజాక్షర 

ములు “అమి యనంగ నమ్మ ముఖమున పలుకై 
వెలువడ నమ్మయుం జక్కెర 

చిలుకలు ముదమందుచు నిరు చేతుల బంచెన్‌ ! 


ఒక్క సారిగ లేచిన దిక్కు లదరి 

వణకి పోవును మృదుగాత్రి వసుధ యనంగ 
మెల్ల మెల్లగ లేచిన చల్లనమ్మ 

యడుగు లేయంగ నరిసె లా యమ్మ పంచె! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1500 


1501 


1502 


1503 


1504 


1505 


307 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


308 


అంత వసంత కాంత చిరు హాస మనంగ వనంబు లన్నిటన్‌ 

సంతస మావహించె సరస ప్రసవ ప్రథిమ ప్రమేయమై, 

సంతస మావహించె శిశు జన్మ దినోత్సవ మేగుదెంచ శ్రీ 

మంత కులాధినేత గృహమందున బంధు జన ప్రసాదమై! 1506 


నేల యీనినట్లు నెలత లందరును బే 

రంటమునకుం గుసుము నింటం జేరి 

“ఆయురస్తిటంచు నాశీర్వదించుచు 

కదలినారు కానుకలను గొనుచు. 1507 


అందరి యాశీర్వచనము 

లందుచు మలి వత్సరంబు నందున జగమా 

నందము నొందగ నదుగిడి 

రందంబుగ బిడ్డ లిద్ద రాందోళములన్‌ ! 1508 


రెండు, మూండు, నాలుంగేండు లట్టులె శైశ 

వమ్ము గడచె ముద్దినమ్ము లట్ల, 

కాలు నేల నిడక గారాము మారాము 

లందు ముద్దు మురిపె మందుకొనుచు ! 1509 


ఐదవ యేడు వచ్చినది, అక్షర దేవత శారదాంబకున్‌ 

వేద పురాణ శాస్త్ర సమవేత సరస్వతి నోట వర్ధిలన్‌ 

మోదమగుం గదా ! చదువు ముచ్చట దీర్చగం దల్లి దండ్రులున్‌ 

వేద విదున్‌ గురుం బిలిచి వేడిరి బిడ్డలం దీర్చి దిద్దగా. 1510 


“ఓం నమశ్శివాయ” ఓనమాలై జన 

గురువు దిద్ది పెట్టె నిరువురకును, 

శిరము వంచి భక్తి “సిద్దం నమః యంచు 

నక్షరములు దిద్ది రభవు లపుడు. 1511 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నివురు గప్పిన నిప్పుల నివురు నూది 

నటులం బంచాక్షరీ ప్రభూతానిలముల 

తొలగెం దిమిరావరణము లా ద్యోత యుగము 

న ననంగ గురువు భాస్మరునకు ఫలించె. 1512 


ఆరవ యేటనుండి గురు లారు వసంతము లాట పాటలం 

దీరిచి దిద్ది రిద్దరిని దీరుగ లౌకిక వర్తనమ్ములన్‌, 

వీరికి విద్య నేర్చితిమి, వీరిని దీర్చితి మంచు దక్షిణల్‌ 

కోర రనన్య గౌరవ కకున్నిధు లౌటం బరాగురు స్థితిన్‌ ! 15183 


వాసవీ కన్యకా పరమేశ్వరిన్‌, వైదుష్య విదగ్ధతా నిధిన్‌, 

కౌసుమా కౌళినీ కుళ యోగినిన్‌, కౌసుంభి కుటుంబ కౌముదిన్‌, 
భాసురన్‌, శిష్యురాలిని నొజ్జలున్‌ భద్రంబుగం గన్నవారి కా 

శాసనా పూర్వకంబుగ నప్పగించన్‌ వారుం గృతజ్ఞతాంజలిన్‌. 1514 


ఇన్నెందుకు . . . చాల్చాలన 

నెన్నో కాన్మల నొసంగి, యీ మాపు(త్రున్‌ 

కొన్నాళ్ళు గురుకులంబున 

మిన్నగం దగు మెజుంగు వెట్ట మెయికొనుం డనంగన్‌. 1515 


కుసుమ గుప్తుల మొట విన్న గురువులంత 

నా విరూపాక్షు నుపనీతు నవసధమున 

నుండి తమ గురుకులమునం దుంచిరంత 

వైశ్య విద్యల నెల్ల నేర్వంగ నతండు. 1516 


ఇది శ్రీవానవీవురాణమునందు వాసవీ విరూపాక్షుల విద్యాభ్యానమను నేబది 


మూదన అధ్యాయము సంపూర్ణము. 


(ప్రథిమ= విరివి, ద్యోతము= ప్రకాశము, కకుత్తు= (శ్రేష్టము) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 309 


వాం 


ఏబది నాల్బ్దవ అధ్యాయము 


కం. ఓం ఐం హ్రీం శ్రీం ! లలితాం 
బా! ఐం క్లీం సౌః! మహేశి ! పరమేశ్వరి ! ఓం 
హీంఐం ఠం వం వాసవి! 


సౌః! ఆర్యా ! కన్యకా ! విశాలావాసా ! 


తే.గీ. వాసవీ గాధ వినుచున్న వైశ్య వరులు 


చిత్ర కంఠుని దుష్కర్మ చేత మరల 
బాధ తప్పదు మా వారి భవితకంటి 
వా కథా విధానము జెప్పుం డనియె మునిని. 1517 


వ. అంత సాలంకాయనుండు నిట్లనియె. 1518 


తే.గీ. అదియె చెప్పుచు నుంటిని విదురులార ! 


2 


310 


చిత్రకంఠుందడు వైశ్యుల చెంత జన్మ 
మొంద భూమిని బుట్టి చెన్నొంది నట్టి 
విధము వంశంబు నాకథ వినగ మీరు. 1519 


ఎవని ధనుర్విద్య యింద్రుని ఖాండవం 
బగ్ని మాంద్యము దీర నప్పగించె 
నెవని యగ్రజ భక్తి అవపాడి దాయల 
గాంధర్వబంధంబుం గడపె నాడు 
ఎవని బాహు బలమ్ము దివిజేం[ద్రు బాధించు 
కాలకేయాదుల గర్వ మడంచె 
నెవని పరాక్రమం బెల్ల రాజుల గెల్చి 
యమసుతు రాజసూయమ్ము గడపె 


తే.గీ. 


నెవని నిగ్రహ శక్తి యీశ్వరు మెప్పించి 
పాశుపతాగస్తమ్ము భద్ర పరచె 
నెవని తేజోరూప మవలీల నుత్తర 
గోగ్రహణ బలంబు ని(గహించె 
నెవని సఖ్యపు భక్తి భవరోగ తిమిరారి 
శ్రీకృష్ణు సారధి జేసికొనియె 
నెవ రజేయులుగ తమ్మిడుమలం బెట్టె నా 
కౌరవ హతకుల కాటి కంపె 
వాని కౌంతేయు నర్గును సూనుం డగుచు 
నవనిం బూర్గావతారి మేనల్లుం డగుచు 
నిరు కులమ్ముల నిలబెట్టు పురుషుందగుచు 
కలిగె వీరాభిమన్యుండు నెల కులమున. 1520 


వ. అట్టి యభిమన్యుండు యశస్వంతుండగు పరీక్షిత్తును గనె నాతండును నెవని 
పరిపాలనంబున కలి పురుషుం డరుణోదయ కాలంబున హిమంబు వలె దూరంబుగం 
బరుగులిడునో యట్టి ధార్మికాగ్రేసరుండైన జనమేజయునకు జన్మంబిచ్చెం 
బంచమవేదంబని ప్రసిద్ధి వహించిన మహాభారత గాథను ప్రపంచంబునం బ్రచార 
మెనరించిన నమ్మహానుభావునకు శతానందుండుదయించె నతనికి క్షేముండును 
క్షేమునకు విజయార్ముండు జననంబొందె నంత. 1521 


శా, 


ఏ గంధర్వుండు చిత్రకంఠుం డనంగా నీశాను కైలాస శై 

లాగారంబున నున్న మీ విశుల కోపాగ్నేయ శప్తాత్ముండో 

ఆ గంధర్వుండు జన్మ మందె విజయార్మాఖ్యాత్మజుండై భువిన్‌ 

రా గేహంబున విష్ణువర్ధనుండుగా రాజాన్వయం బందునన్‌. _ 1522 


అతండు షడంగ యుక్తముగ నన్ని బుగాదులు శాస్త్ర షట్మము 
న్నతుల మహాస్త శస్తములు నర్వది నాలుగు విద్యలున్‌ మహీ 
పతులకు నర్హమైన పలు భంగులు నేర్చెను యౌవ రాజ్య సం 
గతమున రాజ్య విస్తరణ కార్యరతింజనె శౌర్యసంపదన్‌. 1523 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 311 


వాం 


మ. 


షట్పద. 


ఆ.వె. 


312 


మద మత్తేభము లర్బుదంబులును సామర్ధ్యంబు పెంపారు మం 

చి దువాళంబుల పారసీకము లనిన్‌ సిద్ధాశ్వముల్‌ న్యర్చుదుల్‌ 

కదనం బందు మహా పరాక్రమ యుతుల్‌ కంఠీరవ స్మంధులున్‌ 
ముదలింపన్‌ సరివారులేని భటులున్‌ ముట్టళ్ళ ముందుండగన్‌. 1524 


తన కుమారుని రాజు 

తనకు మారుగ నుంచి 

తన మూల బలముంచి రాజధానిన్‌ 

మునుముం బట్టను వీంక 

మును పద్మ శైలమం 

దున నుండి నలు దిక్కులన్‌ జయింపన్‌. 1525 


ప్రాచీ దిగ్ణయ ఘోషలన్‌ మునిగె నా వంగాంగ కాళింగముల్‌ 

సాచెన్‌ చేతులు విష్ణువర్ధను దయన్‌ సంధింపం బ్రాణంబులున్‌ 
సాచివ్యార్దిత దూర పూర్వ గణ రాజ్యమ్ముల్‌ నమింపన్‌ యశః 
ప్రాచుర్యుండయి యేగె నుత్తర దిశా (ప్రాంతమ్ములన్‌ గెల్వగన్‌. 1526 
నిషధానంగ విదేహ కోసలములన్‌ నేపాళ కాళ్ళీర కా 

రుష పాంచాల క్రివిష్టపాదుల వెసం భ్రూభంగ మాత్రంబునం 
బృషదశ్వాహత వృద్ధ వృక్ష తతిం గావించెన్‌ నిజోత్‌క్షిప్త పౌ 

రుష మింద్రాదుల నివ్వెజం బఖుప నా ప్రోష్టీకృత ప్రష్టుండున్‌. 1527 
అంతట విష్ణువర్ధనుం డనంత బలమ్ముల తోడ పశ్చిమా 

శాంతము సాగె నందలి బలాధ్యులు బర్బర పారశీకులున్‌ 
సంతమసంబునం బడ నిషాద పుళిందుల మ్లేచ్చ హూణులన్‌ 
పంతము బూని చెండె భుజ పాటవమొప్ప మహో(గమూర్తియె. 1528 


తలలు దప్ప తమకు తమవంటు మిగులని 

ధరణి పతులు తమకు తలలనైన 

నిలుప మంచు వేడి నిలువుదోపిడులుగా 

నిచ్చినారు వీరు తెచ్చినారు. 1529 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మూడు దిక్కుల నోడించి ముమ్మడించి 

నట్టి యాహ వోత్సాహంబు ముట్టడింప 

ముట్టడించెను దక్షి ణాముక్త కాల 

కవచ మూడ్చగ రారాజ కవచ మూన. 1530 


కాల దిగ్వాత్య వాహినీ క్రాంతుం డగుచు 

నేగె విష్ణువర్ధనుం డంత వేగిరమున 

మూడు దిక్కుల వలెం గాదు ముట్టడింప 

నీంగం దొలి వాని యాటలు సాగ వచట. 1531 


మాళవ పాండ్య చేరములుం బహ్హవ సింహళ కోయ నాగముల్‌ 

చోళ విదర్భ రాజ్యములు సోరణ గండుల దూరి వచ్చునా 

యూళల విన్న మాత్రమున నుక్కళముల్‌ బచరించి యుక్కణం 

బీళిక లెత్త నెత్తినవి యెత్తుగడల్‌ రిపులన్‌ హరింపగాన్‌. 1532 


ప్రళయ కాలాబ్ధి కల్లోల ఫణ నిపాత 

మునకు టొమ్మొడ్ది నిలచిన మునుముం జూడ 

నగ్ర రాజ్యాధిపత్యంబు నడ్డగించు 

నలతి జనపద సాహస మృట్లు తోచె. 1533 


మబ్బుల నుజుముల మెజపుల 

నబ్బురముగ నిబ్బరించు నంబుధి వోలెన్‌ 

బొబ్బల నుబ్బుచు ద్రాబ్బుచు 

మబ్బుకొను రిపుల బలముల మాడ్చం జొచ్చిన్‌. 1534 


ఎంతం జేసిన జివరకు పంతమూని 

విష్ణువర్ధను బ్రామిడి వింటి నుండి 

వెడలు శర పరంపరల నువ్వెత్తు మిత్తి 

దక్షిణాపథ రాజుల దర్ప మెడపె. 1585 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 313 


వాం 


చం. రథములు చూర్ణమయ్యె నట రాజుల కేన్గులు పీన్లు లయ్యె నా 
క్రథన వికీరితాంగములం గాంచి చలించి విసర్జి తాయుధా 
పథముల బట్టి రంతమున బార్థివు (బమోల నమస్కృతాంగులై 
ప్రథిత సువర్ణ హార నవ రత్న సమర్పణ శాంతిం జేయగా. 1586 


కం. శాంతించిన శాంతనవ కు 
లాంతకుండై తోచు క్షత్రి యాసుర తాపం 
బంతట నిజ నగరము తన 
యంతఃపుర చింత తగుల నరుగం దొడగన్‌. 1537 


వ. మార్గంబున విలాస మానస మగ్నుండగు విష్ణువర్ధను నేత్ర పటలంబున 
హేమ ప్రాకార గోపుర సురక్షితంబును ప్రభు పతాకావిషృత రత్న సౌధ యుక్తంబును 
మణి తోరణ మండితంబును బాతాళ నిమ్న పరిఘావృతంబును వజ కుట్టిమ 
శోభితంబును నభ స్ప లఎగుప శిఖరంబును స్పాటి కాట్టాల కోజ్వలంబును గదళ్లీ 
చూత పున్నాగ నారంగ తిల కార్జున చాంపేయ పాట లాశోక కుట జాశ్వళ్థ 
చందనాది నానావిధ లతాజుష్ట సదా ఫల పుష్ప విరాజమాన నంద నోప మోపవన 
భూషితంబును మహాత్ములగు వైశ్య వర్యుల నివాసార్థంబు విశ్వకర్మ విరచితంబును 
భువన భూషణంబు నైన జ్యేష్టతైలం బను నగరంబు వడిన యంత. 1538 


తే.గీ. రాజు లందజ గెల్చి రారాజ టన్న 
ఘనతం గాంచిన నా రాజు మనసు గెల్బ 
నా నగర శోభ బహు విసయమున నతండు 
దండు మరలించె నా పుర ద్వారమునకు. 1539 


2 


భూతలాధీశుండు పుర ముఖ ద్వారాన 
విడిది చేసిన వార్త విన్న యంత 

వైశ్య వర్యులు తమ వాణిజ్యమున కెంత 
భాగ్యంబు చేకూరె బళలిర యంచు 


314 శ్రీవాసవీ పురాణము 


రచ్చల గుమింగూడి రాజు నాహ్వానించు 
పలు తెబింగులు వ్యక్త పజచి రంత 
పట్టణ వీధుల పన్నీరు చల్లించి 
ముత్యాలం దీర్చిరి ముగ్గు లందు 
ఆ.వె. రథ్యల కిరుగడల రత్న ధ్వజము లుంచి 
మణుల తోరణముల మలపినారు 
కుసుమ శెట్టిం గూడి కోటీశు లందటు 
సాగినారు పతిని స్వాగతింప. 1540 


ఉ. వాకిట వేచి యున్న పరివారము జేరి వినీత బృందమున్‌ 
మాకు నధీశు దర్శనము మైకొను డంచు నుపార మిచ్చి లోం 
బ్రాంకి నమస్మరించి విలువైన దుకూల విలేపనమ్ములం 
జేకొని పట్టణంబు దయం జేయు డటంచు నుతించి వేడినన్‌. 1541 


ఉ. వైశ్యుల విన్నపంబు విని వారి వినమ వచో విలాస సం 
స్పృశ్వ మనో వినోదమున సేమము లారసి యాదరించి ఆ 
వశ్యక దాయముల్‌ గొని అవశ్యము వచ్చెద రేపు నానె భూ 
స్పృశ్య నిమంత్రణమ్ము చెవి జేరునె టీలకు వింత కానిచో ! 1542 


తే.గీ. టేనిచే నరుదైన సమ్మాన మొంది 
సంతసమ్మున మునిగిన సక్టిజులును 
నింటి కరుదెంచి మరునాటి యిష్ట పూర్తి 
కెదురు చూచుచు నుండిరి బెదురు లేక. 1543 


ఇది శ్రీవాసవీవురాణమునందు చిత్రకంఠుందు విష్ణువర్ధనుందై వచ్చుటయను 
నేబదినాల్లవ అధ్యాయము సంవూర్ణము. 
(అవపాడిదాయలు= న్యాయముతప్పిన బంధువులు, సాచివ్యార్దిత = నచివులచేత 
ఆర్జింపబడిన, ప్రోష్టీకృతప్రష్ణుడు= ఎగిరెగిరిపడేవాళ్ళలో ముందున్నవాడు, క్రథన వికీరిత= 
హింసచే విసిరివేయబడిన, ఉపారము= కానుక) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 315 


తే.గీ. 


తే.గీ. 


316 


ఏబది యైదవ అధ్యాయము 


కం. శ్రీమద్వైశ్య కులోద్భవ 
శ్రీమాతా! గుణ మణి గణ శింజిత సర్వా! 
హోమావిర్భవ విభవ 
శ్యామా ! బృహదద్రి జాత ! సక్టి ప్రభవా ! 


తెల్లవారెను వైశ్యుల దివ్య గాథ 
వాసవీ దేవి కతమున వాసి కెక్క 
తెల్లవారెను నృపతికి తేజ మెల్ల 
వాసవీ దేవి కతమున వార్త కెక్క 


వైశ్యులు నిండ్లు వాకిళు లవాప్త విభూషణ సుందరమ్ములై 

వశ్య జిఘాంసు రాణ్జికరు వశ్య మొనర్చుకొనంగం జేసినన్‌ 
వైశ్యుల కోర్కె మాటున దివాద్యుతితో పుర వీక్షణేచ్చ యా 
వశ్యకమై ఫలింప పరివార విభూషితుండయ్యె భూపుండున్‌. 


సందె వెలుంగు తోడ శుచి సార పరిషృత శుభ్ర దేహుండై 
చందన పుష్ప తంబుల నిసర్గమునం ద్విజ సంశ్రయుండునై 
సుందర మంటపమ్ము పద చుంబవితమై జయ ఘోష వెట్టగా 
మందిర వంది మాగధుల మాటల పల్లకిపైం బ్రసన్నుందై. 


పయనమాయిను పెనుగొండ పట్టణంపు 
కడప ముంగిట వైశ్య సంగతియుం జక్ర 
వర్తి కీర్తిని గీర్తించు కీర్తనముల 
నెదురుకోలును పలికిరి యెదల తోండ. 


1544 


1545 


1546 


1547 


కం. 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


మదగజ వనమున మృగపతి 

ముదముగ నడుగుల నిడు వడి మునుకొను భంగిన్‌ 
మద విశ పురమున నరపతి 

ముదముగ నడుగుల నిడెం దన ముచ్చట తీరన్‌. 


పుట్టి ప్రతివారు సామ్రాట్టు నెట్ట యెదుట 

నుండి కానంగ నగునె పో నుండు లోపు ! 
మనకు జన్మకో శివరాత్రి యనంగ నిదియ 
యనుచు పరుగులు దీసినా రధిపుం జూడ. 


లత్తు కలదుకొంచు లలన మధ్యన లేచి 
పరుగుం దీసెను వీధి పంచం జేర 
కొప్పు ముడుచు చేత కొస వెండ్రుకల తోడ 
లేచి పరుగుం దీసె లేమ యోర్తు 
ముత్యమ్ములను [గ్రుచ్చు ముదిత దారము వీడి 
దారి శోభిల్లగా తరలి వచ్చె 
నిక వేశ్యలనం జెప్పనేల పడకటిండ్లు 
వీడి వీడినయట్లె వీధికెక్కి 


రతివ లన నేల పురజను లందరున్ను 
విష్ణువర్ధను వీక్షించు వేడు కలర 

నిను మయస్మాంత మాళించు నెనరు కెనగ 
పురము క్రిక్కిరియం జనిరి పురులు విప్పి. 
ఆర్య వైశ్య నియుక్తలౌ యతివ లపుడు 
విమల మంగళ నీరాజనముల తోడ 


విష్ణువర్ధనుం బూజించి విన్నవించి 
రధిప లోనికి రండు మా కతిథు లగుచు. 


వాం 


1548 


1549 


1550 


1551 


317 


చం. 


తే.గీ. 


కర; 


తే.గీ. 


తే.గీ. 


318 


2 


పురమున వింత లక్షుల కపూర్వ వసంత సుఖంబు లీయ నా 
నరపతి సంతసమ్మున ఘనాఘను వోలె గమింపుచుండ న 
బ్బురముగం జూచి రా నగర పుణ్య పురంధ్రులు రత్న తోరణా 


భరణ మనోజ్ఞ మందిర గవాక్ష గృహాంగణ సజ్జి తాంగులై. 


రాట్టు విడ్రాట్టు రాణువ రాక తోడ 

వేశ్మ కుడ్యమా యన నిల్బ వేష్టితాత్ముం 
డౌచు రంగారు బంగారు అవసథమున 
నిలకు దిగె నొక్కొ దేవేంద్రుం డిచట ననుచు. 


వచ్చిన రారాజు నపుడు 

విచ్చిన పూబోడు లమిత వినయము గదురన్‌ 
నచ్చిన నీరాజనముల 

మెచ్చులు వడసిరి విశులకు మెప్పు ఘటింపన్‌. 


అతుల సత్మార మందిన యధిపు డంత 
కుసుము కుసుము కుమారుని గూర్మి నెరప 
మెడపై నుండి చూచిన మెలత వాస 
వియును పరుగున దిగి వచ్చె వింతం జూడ. 


వచ్చి తన పజ్జ నిలబడ్డ బాలం జూచి 
పొమ్ము, ఇట నుండ రాదు పో పొమ్మటంచు 
శ్రేష్టి వారించె చేసైగం జేసి కూతు 

నైన వాసవి కదలక నచటె నుండె. 


వైశ్య కాంతల యందు వర్ణింప నలవి గా 
నట్టి సుందర రూప మామెం జూడ 

నూరవ్య ఘనకుల క్షీర సముద్రమం 
దతివయి పుట్టిన యమృతంబు 

కుసుమాంబ గర్భాభ్ర కుముదబాంధవు శోభ 
జాత రోహణ గుప్త జాతి రత్న 


1552 


1553 


1554 


1555 


1556 


తే.గీ. 


మన్న విరూపాక్షు నారవ ప్రాణంబు 
కులమెల్ల కీర్తించు కుసుమ గాత్రి 
మాటి మాటికి ముఖమునం దాట లాడు 
కొదమ తుమ్మెద మూకను కోపగించి 
కేలం ద్రోలుచు డీల్పడు బేల సొగసుం 


జూచి గుటకలు మింగె నా రాచ బుద్ది. 1557 


అంబురుహ. 


2 


తే.గీ. 


కం. 


భూమి సమస్తము గెల్పితి, నేటికి పూర్వ మిట్టి మనోజ్ఞమౌ 
లేమను గాంచగ నైతిని, హ్రాదిని లీల నీ భువి బుట్టెనా- 
భామగ రూపము గైకొని, బంగరు పాత్ర లీ చను దోయితో 
వామ మనోహర దేహము నేచకం బంచ బాణుండు నిల్చునే ! 1558 
రెండు పద్మాలపై రెండు కూర్మమ్ములై 

రెండు కూర్మాలపై రెండు కాహ 
ళాల్రండు బాకాల నరంటి కంబా(లైెండు 

నిరు కంబములపైన నిసుకతిన్నె 
యిసుక తిన్నియ పైన నింద్రుని కాసార 

మమృతంపు కొలనిపై నలరు గిరులు 
గిరియుగ్మమున మధ్య వర దివ్య శంఖంబు 

శంఖంబుపై నిండు చందమామ 
చందమామకు పై సగ మందు నలరు 
కనక పట్టమ్ము నాపైన గండు తుమ్మె 
దల కదంబము, పట్టమ్ము నిలుపుచున్న 


హేమ తూణీర మీ సొంపు కాము పంపు. 1559 
ఎంతని వర్ణింపను నే 

నింతిని పొంతను నుతింప నింతకు మిగులన్‌ 

కంతుం గను గీటు కాంత న 

నంతున కైనను తరంబె యన్నున వొగడన్‌ ! 1560 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 319 


వాం 


వ. అనుచు మనంబున బరిపరి విధంబులం జింతింపుచుం బులకాంకిత 
విగహుండై కన్యకనే కన్నార్పకం జూచుచు మదన బాణ పీడితుం డయ్యును రాజ 
దర్పంబుం జెదరనీక నూతన దుకూలంబుల తోడను మణి మయ భూషణంబుల 
తోడను నా యార్య వైశ్యుల సత్మరించి కర్పూర తాంబూలాదుల నిప్పించి కుశల 
ప్రశ్నంబులం బలుకరించుచు నిట్లనియె. 1561 

ఉ. నిగమ సమానులార ! మిము నిత్య వదాన్యులం జూడ నేడు నా 

మగుడు ప్రయాణ వేళ ననుమానము గల్గె నజేయమైన నా 
మగటిమి మీకు లొంగెనని మారుని బిత్తర వెట్ట జాలు నీ 
మగువ యెవర్తె? అప్సరస మానినులం దలందన్ను నీయెడన్‌. 1562 


కం. అధిపు మనోగత మెలింగియు 
మధు రోహల నున్న వృద్ధ మనుజులు ప్రీతిన్‌ 
మధురముగం బలికి రంతట 
విధ మెల్లను గలుగు వాసవీ జన్మ కథన్‌. 1563 


ఉ. వాసవి యీమె మా కుసుమ వల్లభు గారబు పట్టి పుట్టె మా 
కోసము యజ్ఞ మార్గమున గూరిమి తండ్రి వరాల పంటగా 
శాసిత సర్వ లోక హిత సంగ్రిత సంగ్రిత వైశ్య మానసో 
ల్లాసిత కన్యకా తనయ లక్షలు మాకని చెప్ప నాతండున్‌ . 1564 


వ. తన్ను వలగొన్న కన్య సామాన్య కాదని తెలిసినంత వలవంత వాయు 
మార్గంబుం దెలియమి నా వైశ్య వరుల యథావిధి కాన్మల సత్మరించి వారలం 
బంపి యేకాంతంబున పుష్ప శయ్యం జేరి బహు భంగులం దల్లడ మంద సాగె. 

1565 


ఇది శ్రీవాసవీవురాణమునందు విమ్ణువర్థనునకు వాసవీ దర్భనమను ఏబదియెదవ 
అధ్యాయము నంపూర్ణము. 


(వశ్యజిఘాంసురాణ్ణికరు = శతురాజసమూహమును జయించినవానిని) 


320 శ్రీవాసవీ పురాణము 


కం, 


కం. 


చం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఏబదియారవ అధ్యాయము 


కం. కామాక్షీ! కమలాక్షీ ! 
కామ దహన సంభ్రమాక్షి ! కామ శరాక్షీ ! 
వామాక్షీ ! విమలాక్షీ ! 
వామాచారాయతాక్షి ! వర కల్పాక్షీ! 


అటుల నిశాపతి కుల పతి 

పటుతర విరహాగ్ని కీల భగ్గు మనంగన్‌ 
చటుల మనః పటలార్భటి 

కటకట మనిపించె బ్రతుకు కామార్తునకున్‌. 


కుదురుగ శయనించగ లే 

డదరిపడు నకారణముగ నరచును లేచున్‌ 
పదములం బాడును దిక్కుల 

నదలించు హసించు నేడ్చు నను నిట్టూర్చున్‌. 


దిశల జయించినాడు జగతీ రమ కౌగిలి నేలినాడు హ్రీ 
వశమున నా కుబేరు వసి వాడగ లోకువం జేసినాడు శే 
ష శయను సాటి వచ్చునను సద్యశ మంది చెలంగినాడహో 
విశ సుదతీ వశుం డగుట వింత కదా - విధి చేత కానిచో ! 


ఇన శశి గతులం జెటుప నగు 

తనువును మరణింపకుండ దాంపగ వచ్చున్‌ 
తనలోని కామ దేవత 

పనిం బట్టగ నగునె యెంత పనివాడైనన్‌. 


వాం 


1566 


1567 


1568 


1569 


321 


కఠి, 


ఆ.వె. 


తే.గీ. 


322 


భోజనము లేదు వానికి 

నాజుల గెలిచిన రవంత యానందము లే 

దే జవరాలు రుచింపదు 

భూజానికి పిచ్చి ముదిరి భూతము పట్టెన్‌. 15/0 


ఇంత జరుగుచున్న నెవ్వానికిని బిల్చి 

చెప్ప డాతం దేమి చెప్ప గలండు ! 

క్షీణ చంద్రుండైన క్షితిపతి స్థితిం జూచి 

చెవులు కొరుకుకొనిరి సేవకులును. 1571 


అంత మంత్రులలో బుద్ధిమంతుండైన 

ప్రభువు మేలు కోరెడు ప్రేమ పాత్రుడైన 

యెట్టి కార్యంబునైన జేపట్టం గలుగు 

విజయ సింహుండు దరిం జేరి వివర మడిగె. 1572 


ఏ లోపంబు ఘటించె లోహపురుషా ! యీ చింత నీ చెంత నే 
లీలం గాలిడె ? నిన్ను జేర గలదే లేదన్న యే మాటయన్‌ ! 
కాలుండైనను కాలు మార్చం గలదే కప్పంబు నీ నిల్బుచో ! 

నేలా నీ కిటువంటి చింత ? తగనా ! నేం దీర్చగా లేనాకో ? 1573 


చెప్పుము నీ మనంబుం గల చింతకు కారణ మిం తదెంతగా 

గొప్పది యైన నీ కొణకుం గూకటులన్‌ బెకలించి తెచ్చెదన్‌ 

ముప్పును గాన రాదు తుద ముట్ట హరించెద మన్న నెవ్విధిన్‌ 
మప్పెదం జెప్పకున్న నిను మంచిగ మల్లడి తీర భూవరా ? 1574 


పరిజన మెల్ల నీ కొలువు పచ్చని పందిరి క్రింద నిచ్చలున్‌ 

సురగవి దుగ్గ పానమునం జొక్కిరి నేటి దినంబుదాయక నీ 

పరుసన, నేడు నీ పరువు పందిరి కెక్కును చెప్పకున్న నే 

చిరమర లేక నాకు దయ సేయుము నమ్మక మున్ననే సుమా! 1575 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మంత్రి వర్యుని మొగమోట మనముం జొరంగ 

లోన సుడివెట్టు లావాగ్ని నూన లేక 

తప్ప దనుకొంచుం దప్పక తప్పనంగ 

రాని తప్పు నొప్పుగం జెప్పె రాజరాజు. 1576 


చూచితె కోమటింట కడు సుందరి కన్యక యంట యేమి యా 

రాచ కుమార్తెలం గనంగ రాని మహత్వము వాసవీ వధూ 

లోచన యుగ్మ దీమసము లోకమునం గనుగొంటె నేత్ర నా 
రాచములందు నా హృదయ రాజ్యమునోడితి నేమిచెప్పుదున్‌. 1577 


దిక్కు లన్నియు గెల్చినన్‌ దిక్కు లేని 
వాడ నైతిని విశ కన్య వశుండ నైతి 
నొక్క కొనగంటి విసురున నుక్కడంచి 
నట్టి సుందరి కొన ట్రేలు పట్ట వలదె ! 1578 


రాజ్యము లెన్ని గెల్చితిని రక్తము చిందని రీతి నీదు ధీ 

రాజ్య రమా మహత్వమున, రక్తము చిందిన కాని చోటు నీ 

రాజ్య మహత్వము న్నెజపి రామ నిజాంతర మందు ప్రేమ సా 
మ్రాజ్యముగెల్చి యిమ్ము నిను రాజును జేసెద నెల్ల భూమికిన్‌. 1579 


అట్లు కాదేని నా మేన యసువు లుండ 

వింక నాకు మీరును మీకు నేను లేను 

చేత నయ్యెనా నా పనిం జేయు మయ్య 

వీలు కాదన్న నన్నిట్లు విడిచి పొమ్ము. 1580 


గొంతు లోతున దిగబడ్డ కాంతుం జూచి 

కాంత కౌగిళ్ళు మాత్రమే శాంత పరచు 

నంచు విజయ సింహుండు సెల వంది వచ్చి 

యాంతరంగిక మంత్రుల పొంతం జేరి. 1581 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 323 


వాం 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


324 


రాజు హృదయాన విరహాగ్ని రాజు కొనుట 

దాన విగళిత విక్రమం బాను వడుట 

కొలిమి కొజగాని కోమటి కుజ్జి దగుట 

చెప్పి గట్టెక్కు మార్గంబుం జెప్పు డనియె. 1582 


అంతయు విన్న మంత్రుల కొకంతట నర్థము కాదు తాము వి 
న్నంతయు సత్యమా యనుచు నానక నౌర విధాత చేత లా 

వంతయు నంతుబట్టవు గదంచు యొకింతం దలంచి తాముగా 
నెంతయుంజింతం జేసి తుద కీకొని రొక్క ద్వితీయమార్గమున్‌. 1583 


చతుర సచివులు రాజ లాంఛనము తోడ 

విజయ సింహుని తోడ నా విశుల కడకు 

పోయి రంతట వారును పూజనముల 

స్వాగతించిరి స్వగత విచారు లయ్యు. 1584 


కుసుమ శెట్టి యింట కురుకుల సచివుల 

కర్షతలకుం దగిన యతిథి సేవ 

లమరి నంత వార లానందమున నుండ 

విశులుం బూని రసలు విషయ మడుగ. 1585 


అంతటి చక్రవర్తులకు నంగడి సాముల తోడ నెయ్యమా ! 

సంతస మాయె మా కులము సంబరముల్‌ జరిపించె, కాని మీ 
రింతకు మున్ను వచ్చిరన నీశ్వరుండే కరుణించి వచ్చె మా 

చెంతకు నంచు నిక్కితిమి - చింతగు నీపరి నే విశేషమో! 1586 


యాపనముం గోరి రారు గ 

దాపాటి వినోద మనగ నచ్చట కొదువా ! 

కాపాడగ నెయ్యము నన 

భూపాలుర తోడ మాకు పోలిక గలదే ! 1587 


వ. ఆర్య వైశ్యుల నుండి యిట్టి ప్రతి వచన మాళించిన సచివాగ్రణులును. 


కం, 


1588 
యాపనము కాదు యాచన 
మీపాటి వరంబు మీర లీగల రధిపున్‌ 
కాపాడ వియ్య మందుడు 
భూపతులకు గోపతులకు పోలిక లేదే ! 1589 


వ. అనుచు వచింప శిరంబులపై గిరి శిఖరంబులు వడ్డ చందంబున తటుగరు 
లెల్లరు తల్లడ మందుచుం గటకటం పడుచుండ నా తెజంగెలయు గమనించుచున్న 
విజయ సింహుండు గుసుమ శ్రేష్టినిం గాంచి. 1590 


ఉ. 


కం. 


కం. 


తే.గీ. 


ఓ మహనీయ వైశ్య కలశోదధి పూర్ణ శశాంక ! నీకు పూ 

ర్జామల చంద్ర వంశ నిధి అల్లుడు కాందగు నంత నీ విలన్‌ 
కామదుం డౌదు వీ సకల ఖండములున్‌ భవదీయ సంజ్ఞకై 

యేమట కుండు కేవలము నీ సుత భూపతి కింతి యైనచో. 1591 


భూమిస్ప శు(డవు న్‌ వన 

భూమీశుం దతం డనంగ బోటి నొసంగన్‌ 

భూమి సమస్తము నీ దగు 

నేమున్నది పోవుటకును యిటునటుం జూదన్‌ ! 1592 


కులమా బలమా ధనమా 

నిలబడ నీ కంటె మిన్న నేరుపు మీరన్‌ 

చెలువము గని నీ కూతును 

వలచెను కాబట్టి గాని వశమగు వరుండే ! 1593 


ఇన్ని చెప్పిన మౌనంబు నేలం దాల్తు 

వాస్యమున నేల నానంద లాస్య మొదవ 

దేల మాపైన నీ దృక్కు లింక నీవు 

బదులు వలె నంచు మంత్రి యిబ్బంది పెట్టె. 1594 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 325 


కం. విని విని విశ్వామిత్రుండు 
తనువున నావేశ మంది తప్తం డైనన్‌ 
చెనకగ సమయము కాదని 
వినయమ్మున విన్నవించె విటుల పతియున్‌. 1595 


కం. తమరు మహాత్ములు తమ వచ 
నము లెల్లను నడపం దగిన నలువ పదంబుల్‌ 
సమవర్తి చక్రవర్తిని 
మమ జామాతా యనుటకు మసలిక లేలా ! 1596 


ఉ. మాకును కట్టుబాట్లు నియమమ్ములు నుండు కదా, యొకండనే 
చేకొన రాదు నిర్ణయము, శ్రేష్టులం బెద్దలు రావలెం జుమీ ! 
ఏకము కావలెన్‌ పదియు నెన్మిది పట్టణ వైశ్యు లెల్లరున్‌ 
కైకొలుపంగగా వలయు కన్నియ పెండిలి మా కులమ్మునన్‌. 1597 


వ. కుసుమ శ్రేష్టి వచనంబులం బ్రమాదంబు నూహించియు ప్రమోదంబుం 
బ్రకటించునటుల విజయసింహుండు తత్‌క్షణంబ పదునెనిమిది పట్టణములకు 
దూతలను బంపి పరివారంబు తోడ నచ్చోటనే వేచియుండె. 1598 


ఇది శ్రీవాసవీపురాణమునందు విజయనింహుని రాయబారమను యేబది యారవ 
అధ్యాయము నంపూర్ణము. 


(చిరమర= భేదము, కామదుడు= అడిగినవెల్ల ఇచ్చువాడు, నలువ పదములు= (బ్రహ్మ 
వాక్కులు) 


326 శ్రీవాసవీ పురాణము 


ఏబదియేడవ అధ్యాయము 


కం. తర్మాతర్మ విదూరా ! 
తర్మాది సమస్త శాస్త్ర దర్శన చారా ! 
కర్మశ దనుజ విదారా ! 
అర్మాది సమస్త తార కాధార భరా ! 


కం. మీదట సాలంకాయనుం 
డాదట వైశ్యార్థనీయు లందరి మధ్యన్‌ 
మేదిని నేలెడు సచివుల 
వాదములం దెలియం జెప్పె వా చవు లూరన్‌. 1599 


కం. పదు నెనిమిది నగరములను 
పొదలిన విశ వంశ వరులు భూపతి భృత్యుల్‌ 
విదితముం జేసిన పని విని 
పొదిగొని పెనుగొండ పురము పొలిమేరం జనన్‌. 1600 


తే.గీ. వచ్చినారన్న వార్త లా వైశ్య నగర 
వాసులకుం జేర లేదు పైవార లేగి 
స్తోత్ర పాఠంబులం బల్మి మాత్ర లొసంగి 
హెచ్చు మర్యాదలను జేసి తెచ్చినారు. 1601 


ఉ. వచ్చిన వైశ్య వర్యులను వైశ్య విభుం డెదురేగి సందిటన్‌ 
గుచ్చి యొకక్కరిం గొలిచి కూరిమి నాదర మొప్ప వారలం 
దెచ్చి సభాంగణ మ్మమరు దివ్య భువిన్‌ నగరేశు తూర్పునం 
దెచ్చిటు మండపంబున వసింపగం జేసెం బ్రదక్షిణంబులన్‌. 1602 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 327 


వాం 


తే.గీ. విశులు సచివులు వరలిన వేది నలరు 
నందరికి మొక్కి వందన మాచరించి 
తనదు విన్నప మాలించి తగవుం జెప్పుం 
డనుచు మొదలిడెం గుసుముండు నార్య సభను. 1603 


చం. కులమున నింత దాంక మన కూతురు నన్యున కీయలేదు నే 
డలకని ధర్మ సందియము నందగ నంతటి చక్రవర్తియే 
వలచి వరించి వచ్చిం దన వారగు మంత్రుల రూప మందు నా 
కలిమినింగోరి- యేమనం బ్రగల్ఫులు మీరు వచింపుడీదయన్‌. 1604 


వ. విట్పతి వాక్యంబుల వినుచుం గుపిత మానసులైన వైశ్య ప్రముఖులు గరం 
బుల గర్జంబు లదుముకొనుచుం గెంపు లగుచున్న కన్నుల నమాత్య ముఖంబులం 
గనుచు. 1605 

ఉ. ఎక్కడ దుష్ట శిక్షణకు నిష్టుల శిష్టుల రక్షణంబుకున్‌ 

దిక్కగు వర్ణ ధర్మ సుర ధేనువు చంద్రకు లాధి నాయకుం 
డెక్కడ చింతపండు గుడ మేలకు లాదిగ తూచి యమ్ముటల్‌ 
దిక్కగు కోమటీండ్రు- వలదే మనువంద సమానతూకముల్‌ ? 1606 


మ్రానులం దెగ మింగు మదపు టేనుగు తోడ 

చివురులం దిను జింక చెలిమి తగునె! 
కలుముల చెలి నేలు కలవానితో పొందు 

కటిక దరిద్రున కెటులం గలుగు ! 
తన వారిపైం గూడ దయ లేని వానితో 

నమిత దయాళున కరితి తగునె ! 
వేదాదులను నేర్చి విద్వాంసుం డైన వా 

డెటుల మూర్చుని తోడ నెలమి నెరపు ! 
తే.గీ. బలిమి శాంతుండు ముక్కోపి కలియ గలం ! 
ధాత్రి విల్లమ్ములను దాల్చు క్షత్రియులకు 
బ్రతుక దండ తక్కెడం దాల్చు వైశ్యులకును 
పొందు పాపమ్ము - శివ శివా! - పొసగ దయ్య. 1607 


2 


328 శ్రీవాసవీ పురాణము 


వ. అంతయువిన్న సచివాగ్రణి విజయసింహుండు లేచి యిట్లనియె. 1608 


చం. ఇలువడి సొంపులం దరుణు లెందరు లేరు ధరా తలమ్మునన్‌ 
వలచెను గాన మా ప్రభువు వచ్చితి మింతకుం జుల్మ నైతిమా ! 
బలమున నింద్రుండై వెలుగు భవ్య చరిత్రుండు చక్రవర్తికిన్‌ 
పెలుచన కల్ములందున కుబేరులు మీకును పొందు చెల్లదే ? 1609 


తే.గీ. మంచి వాల్లభ్యమును గల మనుజ పతికి 
మంచి వర్తనమున మీదు మానవతకు 
వనమునకు వసంతున కున్న వావి వరుస 
లమరు శోభన మవునన రయ్య మీరు. 1610 


వ. అనవుడు మౌద్దల్య బుషి వంశ సంజాతుందును మునికుల గోత్రోద్భవుండును 
ధర్మాత్ముండును సత్య సంథుండును నైన మౌళిశిష్టుం డను వైశ్యుండు లేచి విజయ 
సింహుని గని నగి. 1611 


శా. జీవింపం దగు కర్మ విత్త కృషులన్‌ జీవించు నాయుష్యమున్‌ 
జీవాళిన్‌ సృజియించు వేళ విభజించెన్‌ బ్రహ్మ సర్వమ్ము నం 
దా వాలాయము మీకు మాకుం గలదే ? ఆలించిరే క్షత్రియుల్‌ 
మావైశ్యాంగనంబెండ్లి యాడుటయు మున్‌? మాటాదనేవచ్చిరే !1612 


వ. మీ వాక్యంబులు హాస్యాస్పదము లిట్టి వృత్తాంతం బెందును జూడము 
వినము - అనుచు యుక్తి యుక్తంబుగం బలికి కూర్చుండ విక్రమ సింహుండను 
మంత్రి వర్యుం డిట్లనియె. 1613 


శా. ఏమీ మీకిల చంద్ర వంశమనగా హీనంబుగాం దోచెనా ? 
కోమట్లెంత తపంబుం జేయవలె నా కుందేందు గోత్రంబునన్‌ 
లేమన్‌ దానము జేయ ! మీ కులము ప్రాలేయాపగన్‌ జేరు నా 
రామ ్రాదిని భంగి దివ్యమగుం గౌరవ్యంబు మన్నించుచో. 1614 


వ. నావుడు నాఖీల గోత్రజుందైన మౌద్దల్యబుషి వంశజుండు మర్దలశిష్టుండు 
లేచి కోపంబున. 1615 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 329 


వాం 


శా. ఓయీ మంత్రి వరేణ్య ! క్షత్రియులతో నొప్పారు సంబంధ మం 
టే యా కీర్తి కిరీటమే వలదు పాటిం జేయ దెండాకుకున్‌ 
మోయంజాలము చెడ్డ పేరు పదవీ మోహంబునం బాపమున్‌ 
జేయంజాలమ దింద్ర పీఠ మయినన్‌ జేదౌను మాబోంట్లకున్‌. 1616 


వ. అనుచుం దన యభీమతంబుం దెలిపిన విక్రమసింహుం డరుణితాక్షుండై 
శ్రేష్టుల కంపితులంజేయుచు నిట్లనియె. 1617 


ఉ. పేరుకు శ్రేష్టులా తమరు ! పెండ్లి విధాయకమే యెజుంగరా ? 
పాఖులు నాల్లు వర్ణముల భామల పెండిలి యాడరే ! అదే 
తీరున క్షత్రియుల్‌ మువురు దేవుల మూడు కులంబులందు నిం 
పార వివాహ మాడదగు నయ్యది ధర్మ మనాదిగా యిలన్‌. 1618 


తే.గీ. అంత యాజ్ఞవల్మ్యస గోత్రుం డారళిష్ట 
కుల వరీయుండు దీనానుకూల ఘనుండు 
పారద శ్రేష్టి లేచి యా పార్థివేయుం 
బాజం జూచుచు నయమున బలి నిటుల. 1619 
తే.గీ. ఇట్టి పద్ధతి భూమియం దెచటనైన 
జూడలే దెందు వినలేదు చూపు మిపుడు 
యోగ్య ధర్మ శాస్తమునైన యుక్తినైన 
నున్నచో నిచ్చెదము కన్య నుర్విపతికి. 1620 
వ. అనుచు వాదించి కవ్వించు పారదుం గని కుపితుండైన విజయసింహుండు 
పరిహసించుచు. 1621 
ఉ. చూపెద నోయి వైశ్య! మును శుక్రుడు కూతురు దేవయానినిన్‌ 
భూపు యయాతి కిచ్చినది బూటకమౌనె? ఇదే కులమ్మునన్‌ 
భూపతి యాంబికేయునకు భూస్పృశులెల్ల కుమార్తె నీయరే ! 
పాపనిగా యుయుత్సుండు ప్రభావము నొందడటోయి పారదా! 1622 
వ. అప్పటి వారికొప్పిదంబు నిప్పటివారికి తప్పిదం బెట్లగునన మైత్రేయ 
గోత్రంబున మద్దికుల సంభవుండైన నాగత్రేష్టి లేచి ఫక్కున నవ్వుచు నయ్యా మంత్రి 


330 శ్రీవాసవీ పురాణము 


వర్యా మీ విక్రమసింహులు ప్రవచించిన ధర్మంబున కిది యపవాదంబగు నా 
ప్రకారము క్షత్రియుండు బ్రాహ్మణ కన్య నుద్వాహంబగుట యుక్తంబు కా దదియు 
నుంగాక. 16283 


ఉ. తప్పులు నొప్పులౌను దురితమ్ములు సత్మృతులౌను అల్పముల్‌ 
గొప్పలుగా రహించు ననం గూతురు పెండ్లి మహర్షి చేతలం 
దొప్పగుంగాదె ! రాక్షస గురూద్వహ శాపము నంది కాదె యా 
తప్పునకియ్యకొంట? యిక తప్పు విశాళిది, ముప్పు మీకయెన్‌? 1624 


వ. ఆ తప్పునకాదె కౌరవ వంశ వినాశనము యుయుత్సుని పాండవపక్ష విలీనము 
నన నమాత్య శ్రేణి యందున ప్రత్యుత్త్రరంబు లేమి శ్రీవత్స గోత్రుండును శ్రీల 
కులోద్భవుండునగు సోమశిష్టుండు లేచి. 1625 


ఆ.వె. దారి బోవు వాడు ధనగిరి పెనుగొండ 
కాంచినంత కాలు కదప లేక 
పెళ్ళీ పేర రాజు మళ్ళింపం దలచెనో 
యిత్తు మిపుడె మీర లెత్తుకొనుడు. 1626 


వ. అంతియ కాని మా చిట్టితల్లి వాసవి నాశించి మా కుల మాకుల 
మొందజేయకు దనుచుం బ్రార్థింప విక్రముం డత్యంత పౌరుషంబున దోకం 
ద్రొక్కిన త్రాచువలె లేచి. 1627 


భుజంగప్రయాతము. 
ఒరే మూర! మీ వద్ద నున్నంత నెంతౌ 
నురా? అంతయుం జేరి నూవంతయుం గా 
దు రారాజ కోశంబుతో పోల్చ, మా కే 
లరా మీ ధనంబుల్‌ ప్రలాపీ కిరాటా ! 1628 
వ. రత్నాకరంబగు సింధువున బిందువంత లేని మీసంపద మా కెందులకంచు 
గద్దింప నంతదనుక రాజ సచివాలాపంబు లాలకించియు మౌనంబుననున్న సనక 
సనందనగోత్రంబున సానకులోద్భవుండైన హరిశిష్టుండు మైత్రేయస మద్ది కులోద్భవుం 
డైన గురుశ్రేష్టింగూడి దుర్వాక్య శ్రవణ క్రోధాద్భుకుటీ కుటిలాననుండై. 1629 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 331 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


అకళంకేందు కులామృతాబ్టి జననంబందెన్‌ విషం బట్లు వం 

శ కళంకుం డన విష్ణువర్ధనుండు, వంశ స్వామి చంద్రుం డెకా 

యెకి తల్లిన్‌ గురుపత్నినే వలచె నింకేమందు నీ వంశమున్‌? 
మకుటంబంతయు మచ్చలేగద పురామంత్రమ్ము శోధింపగన్‌ ! 1630 


ఇట్టి వంశ మందు పట్టీ నిచ్చుట కన్న 

నమల జనుల కాత్మహత్య మేలు, 

వట్టి మాట లేల పట్టి నీయగ లేము 

వదలి పొండు మమ్ము వందనమ్ము. 1631 


అనుచు మందలింప నగ్ని కీలగ లేచె 

మం|(తి విక్రముండు మండి పడుచు 

సామ దాన భేద సాయకమ్ముల వీడి 

దండ మందుకొనుచు తాండవింబె. 1632 


ఓరి కిరాటులార మము నోటరు లంచుం దలంచినారొ మీ 
భారము మోయువారెవరు? వర్తక వృద్దుల రక్షణంబుం జే 
కూరగ లాభముల్‌ బలిసి కూర్చొని బొజ్జలు 'పెంచినార లా 
భారము దీతు మీరిటుల భవ్య మృదూక్తి నిరాకరించుచో. 1633 


మంచిగా మాటలాడిన మాట వినరు 

మంకునకు దండ మొక్కటె మంచి మందు, 

వాసవిని బట్టి యిప్పుడే వధువుం జేతు 

మెవ్వ రడ్డం బనుచుం గాలు ద్రవ్వె నంత. 1634 


బుద్ధి నిపుణులైన సిద్ధ వైశ్యులు లేచి 

రాజ సచివులార రచ్చ యేల 

సమయ మిండు కొంత చర్చించుకొని మేము 

చెప్పెద మన వార లొప్పుకొనిరి. 1635 


వ. అంత పెద్దలగు కొంద టేకాంత ప్రదేశమున కేగి . 1636 


332 


శ్రీవాసవీ పురాణము 


2 


తే.గీ. 


జనకుని కూతురు జానకిం గొంపోయి 
రావణాసురుం డేమి రహిని గాంచె 
యజ్ఞ సంభవ ద్రుపదాత్మజం గామించి 
కీచకుం డెంతగా కెరలు వొడిచె 
నలపత్ని దమయంతి నడికానం జెఅవట్టి 
దుష్ట కిరాతుండే తోషమందె 
వరపుత్రి మన కన్య వాసవిం గొంపోవ 
విష్ణువర్ధనుం డంతె విజయ మందు 
నెట్లు ఘటియిల్ల నున్నదో యట్లె యగును 
రాజు బలవంతుం డెదిరించ రాదు మనకు 
కన్నె నెత్తుకు పోవు కాదన్న గాని 
మంచిగా పల్మి యిపుడు పంపించ వలయు. 1637 


వ. అనుచుం గొంత వడి చింతించి నిర్ణయించి మంత్రి మండలి కడకేతెంచి 
తమ యభిమతంబు దెలుప రాజ దర్శనంబు గావలయునన వారును తమ 
స్థావరంబునకుం దోడొని పోయి రాజ సముఖంబున నిలుప నతండును వైశ్య 
శ్రేష్టుల నుచితాసీనులం జేసి సత్మరించి ప్రియంబు సలుప. 1638 


కం. 


తే.గీ. 


కుల పెద్దలు కువలయ పతి 

కలవరమును బాపుట కన గన్యక నీయం 

దలచితిమి పెండ్లి పనులకు 

వలయును సమయం బనంగ వసుధేశ్వరుండున్‌. 1639 
వల్లె యనె నైన మామీద వెల్లి విరియు 

కూర్మి పెంపార మా యింటం గుడిచి పొండు 

తనివి తీరును మాకెల్ల ననిరి విశులు 

అందుకును వల్లి యని పంచె నవని విభుండు. 1640 


ఇది శ్రీవానవీవురాణమునందు వైశ్వ సచివ సంవాదమను యేబదియేదవ 


అధ్యాయము నంపూర్ణము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 333 


వాం 


కం, 


తే.గీ. 


తే.గీ. 


ఏబది యెనిమిదవ అధ్యాయము 


కం. హిమవత్‌ కృపా కటాక్షిణి ! 
హిమవన్మహిమా హిమాద్రి ! హిమ హేమాద్రీ ! 
హిమకర భాసిత వదనా ! 
హిమ సదనా ! హిమ హిమాని ! హిత భద్రాద్రీ ! 


కోమట్ల మాట నమ్మిన 

కామాతురుం దంత చెంత కన్యక వధువై 

కామించి నట్లు కలలన్‌ 

వేమారు రమింప సాగె విడిది గృహమునన్‌. 1641 


అచట విష్ణువర్దను రాక నార్య వైశ్య 
(a) a 
తర్మ చింతన చారు లుదాహరింప 
భాస్మరాచార్యు లద్దాని భావిం గనియి 
దివ్య దృష్టిని హృదయంబు తేమగిల్లె. 1642 


చూడ వచ్చిన మాత్రాన చుమ్మచుట్లు 

విందు రుచిగొన్న నింకెంత వేదనంబొ 

వృద్ధ వైశ్యుల మతి లేని బేలతనము 

నూహం జేసిన గురువర్యుం డుదరి పడియె. 1643 


వైశ్యులు, విశ్వజీవిక కవశ్యము తోడ్చడువారు, వారిదౌ 
కాశ్యపిదేహమున్‌ పసిడికాంతుల నింపెడి సొమ్ము టేనిచే 

స్పృశ్యము నింద్యమౌ ననెడు భీతి మనంబున రూపుం గొన్న యా 
వైశ్య పురోహితుండు తగు వారిని బంపెం బరిష్మరింపగన్‌. 1644 


శ్రీవాసవీ పురాణము 


ఉ. వచ్చిన విప్ర సత్తములు వైశ్య పురంబగు జ్యేష్ట శైలముం 
జొచ్చి యువ ప్రయోజకులం జూచి వచించె గురూపదేశమున్‌ 
బచ్చుల వంశ గౌరవము బార్థివ పాలసు గౌరవింపగాం 
బుచ్చకు డంచు వాని సరిపుచ్చి నెపంబిడి (త్రిప్పి పంపగా. 


తే.గీ. బాలనాగరు లనబడు వైశ్య యువకు 
లార్య గురుదేవు సందేశ మాత్మ నిలిపి 
విప్రలం బుచ్చి యోచించి విష్ణువర్ధ 
ను కడ కేగి వినయమున నుడివి రిటుల. 


ఉ. ఓ మహనీయ రాజ! సకలోర్వి జనప్రియ సద్దుణ ప్రభా 
భామల తేజ రాజ! నిజ రాజ్య రమా హృదయామృ తార్ధ సు 
త్రామ లతా విరాజ! రిపు రాజ్య వనీ హృదయ శ్లథ క్రియా 
భీమమృగాధిరాజ! మము భీతిలు విణ్ణికరమ్ముం గావవే ! 


తే.గీ. వియ్య మందగ వచ్చితి వయ్య న్‌వ్ర 
నెయ్యమును గోరి నచ్చితి మయ్య మేము 
తొయ్యలిని నీవు నిజముగ నియ్యకొన్న 
వయ్య మనబోక నార్యోక్తి నియ్యకొనుము. 


కం, కతికిన నతుక దని కలదు 
హితవరుల యనుభవముల నిహిత పదముల యం 
దతిపథము లవి మనకు జన 
మతియుతుందడవు నుడువ వలెనె మనుజాధీశా ! 


తే.గీ. బాల వచనమ్ములను విన్న ప్రభువు నోట 
మాట రాలేదు ముఖమంత మత్సరించె 
నలుక పెనంగొనం గినువడి పలుకు మిగిలె 
మతకరులు మీర లవి మాయ మాట లనుచు. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1645 


1646 


1647 


1648 


1649 


1650 


ఉ. 


వర్తకు లన్న పల్మెడి దబద్దము సిద్ధము లోక మందు స 

ద్వర్తన మద్ది మీకు కుల వర్ధక ధర్మము కాని మా యెడన్‌ 

ధూర్తుల చర్య మానుడిక దోయిడి చేతుల బోము మామకా 

వర్తన మన్న వాసవి వివాహము తోడనె కొండు పొండనెన్‌ 1651 


వ. అంతం గార్య భంగంబునకు వెజచిన బాలనాగరు లెల్లరు మిన్నకుండ 
నందుండి కార్య కుశలుండును వాగ్మి శ్రేష్టుండును కాలత్రయ విదుండును నగు 
ధన్వి యను వైశ్య దారకుండు ధైర్యంబు వహించి ముందునకుం జని భూపతిం 


జూచి. 


ఉ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


336 


1652 


దబ్బర లాడగా నెటుల ధైర్యము చాలును మాకు మీ వలెన్‌ 

నిబ్బర ముండునే పలుకు నిక్నము నీయెడ మా కులాగ్ని నీ 

పబ్బము దీర్చు లేని యెడ ప్రాణము లిత్తుము తల్లి తోడు యే 

సెబ్బర రాక యుండు మును జేరుము నీ పురి మేలు గోరినన్‌. 1653 


పెండ్లి యనుకొన్న తరువాత పెండ్లి ముందు 

వియ్య మందెడు వారింట విందు గుడువ 

పెండ్లి చెడిపోవు నది మాకు పెద్ద శాప 

మట్లు జరుగుట మీ కిష్ట మగునె చెపుమ. 1654 


ప్రొద్దు పడమటి కొండను పొడుచు గాక 

కనకగిరి పాదు కదలిన కదలు గాక 

నింగి పడుగాక నీరధుల్‌ క్రుంగు గాక 

ఆడి తప్పము జనపాల నేడు పొమ్ము. 1655 


కులగురు విందు రావలయు కూర్చొని మంచి ముహూర్త నిర్ణయా 
కలనము జేయగా వలయు కన్యక చిత్తము దేవర (ప్రభా 

నిలయము జేయగా వలయు నేర్చున దీరిచి లగ్న పత్రికన్‌ 

తులుచన దెత్తుమయ్య పరితోషము గూర్చ విరామ మీవలెన్‌. 1656 


శ్రీవాసవీ పురాణము 


2 


కాల హరణంబున కిట్లనుచు మా వచనంబులం బాటింపమేని. 1657 


పసిడి దొంగలకును బ్రహ్మ హంతలకును 
మద్యపానమున నున్మత్తులకును 

గురుసతీ మతులకు కొండియ కాండ్రకు 
తస్మరులకు లుబ్బ తప్తులకును 

గృహ దాహకులకును కుహక ధార్మికులకు 
వేద వైదిక దైవ విద్విషులకు 

పర సతీ రతులకు పర ధనాహర్తల 
జూదగాంద్రకు దొంగ జోగులకును 


తే.గీ. నెట్టి దుర్భర గతి కల్లు నట్టి గతిని 


పొందెదము సూర్య చంద్రులు భూమి నభము 
జలము ననిలానలాదుల సర్వమందు 
వ్యాపకాత్మ స్వరూపుం డీశ్వరుండు సాక్షి 1658 


ఆ.వె. రాజరాజ నీవు రాజధానికి బోయి 


కర్ర, 


వేచి యుండు మయ్య వేడ్క మీర 
వచ్చి పిల్లు మీ వివాహపు టేర్పాట్లు 
పూర్తి జేసి యెడద పూర్తి గాను. 1659 


అని పలికిన విని భూపతి 

యును విట్‌యువగణము నమ్మె యూపోపదుండై 

మనుజులు ప్రియ వచనములకు 

తనువులు మరచుదురు కాదె తబ్బిబ్బగుచున్‌ 1660 


నమ్మిన చక్రవర్తి వదనమ్మున సమ్మతి తాండవించగా 

నిమ్ముగ నొక్క రొక్కరిని నేంకటం గాన్మల సత్కరించి గా 

రమ్ము ఘటించి పంపె ననురాగ మెసంగగ, బాలనాగరా 

స్రమ్ము ఫలింప వారును గృతార్థుల మైతి మటంచుం బోవగా. 1661 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 337 


వాం 


చం. యువకుల బంపి పార్టివుండు యోధ పటాలము వెంట రాగ రా 
ణువం గదలించె నిండు మది నూతన చేతన కోరు లీనగా 
భువనము నేలు మోజు విశ పుత్రిక నేలుచు నిల్లు జేరినన్‌ 
రవణము రాణివాసమును రాజ్యము నొల్ల డదేమి చిత్రమో ! 1662 


ఆ.వె. చంద్ర వంశ మందు శంతనుం డను రాజు 
రామ కొటబికు రాజ్య రమను వీడి 
క్షోభ మందె నెపుడొ క్షోభించె వంశంబు 
మరల నిప్పు డితండు బరగె నటుల. 1663 


ఉ. చేయడు భోజనమ్ము కయి సేయడు సొమ్ములు మెనీ స్నానమున్‌ 
జేయడు చెంతం జేర సడి సేయడు చేయున దొక్కటే సదా 
(ప్రేయసి నామ చింతనము బెండ్లి ముహూర్తము నిర్ణయించి వా 
ర్హా యుతులై విశాత్మజులు దాపుకుం జేరెడు దిక్కుం జూచుచున్‌. 1664 


ఇది శ్రీవానవీవురాణమునందు బాలనాగరుల రాయబార విజయమను 
యేబదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము. 


(చుమ్మచుట్లు= కడుపులోని వేదన, ఉదిరిపడు= అదిరిపడు, సరసీరుహ వేశ్యులు= తామర 
పూవు ఇల్లుగాగల (బ్రహ్మలు, పుచ్చకుడు= పోనీయకుడు, ప్రభాభ్రామలతేజ= కాంతి అనే 
ఆకాశమువలె శుభ్రతేజము కలవాడా, వయ్యము= వ్యర్థము, అతిపథము= మంచిత్రోవ, 
దోయిడి= శూన్యము, దారకుడు= బాలకుడు, తులుచన= వెంటనే, యూపోపదుడు= 
యాగములలో పశువులను చంపు కొయ్య కానుకగా కలవాడు) 


338 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


మ్‌ లట తొమ్మిదవ అధ్యాయము 


కం. కదన కుతూహల రాగా! 
పద కదన కుతూహలాంగ పాటవ కరణా ! 
కదన కుతూహల శోణా ! 
కదనాంగణ వైరి వీర ఖండన నిపుణా |! 


విష్ణు వర్గను ననునయ విన్నపముల 

నగరి కంపిన విశ బాల నాగరులును 

తిరిగి పెనుగొండ నగర మందిరము జేరి 

యందు (మొక్కిరి తమ పెద్ద లందరకును. 1665 


మొగమున పోండి పొన్సడిన మూఢులవోలె తపించు వైశ్యులా 
మొగముల వెల్లులోన మొగమోడుచు మోముల నెత్తి చూడగా 
మొగసల గెల్పు మోముల విమోహము గప్పెను, ముక్త చింతచే 
మొగములు కాంతులీన తమమొగ్గల గ్రుచ్చి కవుంగలించుచున్‌. 1666 


ఏమి జరిగె నయ్య ? ఏమాయె మారాజు ? 

ఏమి చెప్ప వినుచు నేగినాడు ? 

ఏమి మంత్ర మద్ది యెతిగింపుడో పుత్రు 

లార మాకు వీనులార వినగ ! 1667 


అంతట జరిగిన విషయం 

బంతయు నెటిగించె వార లంతయు విని తా 

మంతకుపురి జని వచ్చిన 

సంతోషం బాత్మ నెగడ సంస్థిత మతులై. 1668 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 339 


వాం 


వ్‌, భాస్మరాచార్యుల నర్చించిన నతండును కుమారుల దీవించెనంత నెల్లరును 
గృహంబులకుంజని భోజనాదులం దృప్తినంది కొండొక తడవు విశ్రమించిన 
యనంతరంబు నగరేశ్వరస్వామి మంటపంబును జేరి యాచార్యుల కెజంగుచు 
నిట్లనిరి. 1669 


ఉ. ఆపద తప్పి పోయినది, ఆనక చేయునదేమి ? చెప్పగా 
నోపిన వారు మీరు పురుషోత్తమ ! ఉత్తమ మార్గమేదొ, ఆ 
భూపతి బారినుండి మము (బ్రోచెడి భారము మీయదే కదా, 
చూపుడు దాన బోయెదము, చోదిత వైశ్య కులార్జవాధిపా ! 1670 


తే.గీ. వృద్ధ వైశ్యుల పలుకులు వినుచు గురుడు 
దేవ గురువును బోలిన ధిషణ తోడ 
దివ్య దృష్టిని పరికించి తెలిపె నిట్లు 
దారి తెలియక విలపించు వారి కపుడు. 1671 


శా. ఓ వైశ్యోత్తములార ! ఇప్పుడిక మీ యూరవ్యులన్‌ జ్ఞాతులన్‌ 
కైవారంబులం బిల్వనంపి తగు ప్రాకామ్యంబులన్‌ దేల్చి నా 
డీ వార్తన్‌ వినిపింపు డానక మతంబేమౌనొ దానిన్‌ తులా 
జీవంబైన గ్రహింపుడీ మనుపుడీ చిర్నవ్వులన్‌ దూతలన్‌ ! 1672 


వ. నలుబది (ప్రవరలు గల భార్గవ బుషిగణమందలి రెండు వందల 
గోత్రములవారికిని, ముప్పది యారు ప్రవరలు గల శాండిల్య బుషిగణమందలి 
రెండు వందల యేబది రెండు గోత్రముల వారికిని, ద్వార్నేయ త్రయార్షేయ చతురార్నేయ 
దశార్నేయాదులైన ఇరువది యెదు (ప్రవరలుగల ప్రభాత బుషిగణ మందలి 
అరువదియారు గోత్రముల వారికిని, కాశ్యప బుషిగణమందలి నూటతొంబది 
యాటు ఏకార్నేయ గోత్రముల వారికిని శీఘ్రముగ నాహ్వానము లంపింపుడన నా 
వైశ్య శ్రేష్టులును ప్రభాత రశ్శివంత మాండవ్య మదనాంగీరసాఖండలక విడిమ్మీర 
నఘోటక తుందిల తుహినాహార చరణత్రయ చండిక పౌండ్రిక దేవల ధార్మిక 
మైత్రేయ మంజుళముని గోత్రజులకును, సనక సనందన నారద గోత్రీయులకు, 
నూర్మి గోత్రులిరువురకును, నుదంక మరు నంజ్ఞిక కాశ్యప కల్మాషపాద గోత్ర 


340 శ్రీవాసవీ పురాణము 


ప్రవర్తకులకును, దత్తాత్రయ ధాతృక చ్యవన జహ్న ముక్తిప్రద నిరతమ మౌద్దల్య 
పౌతిమాష్య గౌపవన గౌతమాయన గోత్రజులకును, సైతవ గార్సాయన పారాశర్య 
యాజ్ఞవల్క్య యాజ కాఘుహారిస గోత్రజులకును, పౌండ్రక పురుకుత్స పుష్పదంతాది 
గోత్రీయులకును, చిత్రక చిత్ర చిత్రగుప్త వామన వామదేవ వాయువ్యస్యస 
గోత్రీయులకును, చతుష్మర్ణ చరమతత్వ చలితవ్రత గోత్రజులకును, నింద్రద్యుమ్న 
జాబాలాయ నోద్దారకాయన మాధ్యందిన సౌకరాయన సాయకాయన గోత్రజులకును, 
కాషాయన కౌశికాయన బాష్మళాయన పారాశర్య పావనత్రయ గోత్రోద్భవులకును, 
హరి తోద్వాహ కంబుగ్రీవ గోవ్ర తోత్తమ పారద పల్వల సక్తుప్రస్థ భీషణ విజయకర్ణక 
నాచికేత పులస్య సూన్ఫత గోత్రీయులకు, గౌతమ భార్గవ జైమిని మతంగక ఘృతకౌశి 
కాసురాయ ణాయాస్మ స్రైవణి గోత్రజులకును, ప్రీతమానస పరమతత్వక విశ్వామిత్ర 
స్సుతీక్ష్‌ఐ కనకపాలక సనస్సుజాత సంవర్తక గోత్రజులకును, తుంబుర పేశల 
వరుణ కృత్ముద కపిల సాందీప నాపస్థంబ మందపాల భారద్వాజస గోత్రజులకును, 
బృహదశ్వ బుశ్యశ్ళంగ వాలఖిల్య కూర్మ కాజంధన సాపజంధనిస గోత్రజులకును, 
ఆసురీ మాందీస కైశోర్య కాప్య ముద్దల గోత్రజులకును, మార్మందేయ మంజువై 
తాప్పువ శాండిల్య శమీక శ్రీధర గోత్రీయులకును, పవన ప్రమద ఘటోద్భవ రైభ్య 
హరివక్ర వేదనిధి పవిత్రపాణి కౌండిన్య భృగు గోత్రజులకును, అక్షయాక్షో బోధాయన 
పిశంగళ సత్యవ్రత మహాసేన కౌత్సుక కాముకాయన స్ఫూలశీర్ష గోత్రజులకును, 
కృష్ణద్వెపాయన కుమారహరీత కుమార గోత్రజులకును, విదర్భ కౌండిన్య వత్సపాల 
బార్భవ పథ సోహార మాధవ ముచికుంద శరభ గోత్రీయులకును, ధౌమ్య తుర్యవ్రత 
మౌసల హయగ్రీవ శక్తి పావన విష్ణు గోత్రజులకును, వర్ధన జాతవేద శుక గార 
కృష్ణ కాయా స్యాంగీర సాభూత త్వష్టక విశ్వరూ పాళ్వి గోత్రజులకును, దధీ 
చ్యధర్వణ మృత్యు ప్రధ్వంసన మరీచి బృహస్పతి వశిష్ట పుండరీక గోత్రజులకును, 
త్రిజల కాంచన శౌనక విప్రచిత్త వ్యష్టి కల్మాష స్వయంభూ పరమేష్టీ సనారు సనాత 
నాశ్వలాయన విష్వక్సేన గోత్రజులకును, జాబాలి శార్‌ జరవ మునికులజులకును, 
సకల వైశ్య బృందమునకు నాహ్వానములంపుచు దూతల కిట్లనిరి. 1673 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 341 


వాం 


ఆ.వె. మారుమాట లేక మాన్య వైశ్యుల నెల్ల 
గురువునాన విషయ గురుత గాంచి 
సభకు రమ్మటంచు స్వాగతంబులు వల్మి 
వెంటబెట్టు కొనుచు వేగ రండు. 1674 


వ. అనుచు వచింప దూతలును వారివారి నిర్ధారిత దేశంబులకు పయనమైరి. 
1675 


ఇది శ్రీవానవీవురాణమునందు కుసుమ శ్రేష్టి వైళ్యులందర నాహ్వోనించుటయను 
నేబదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. 


(పోండి పొన్పడు= నిస్తేజమగు, మొగమోడు= సంకోచించు, తులాజీవము= గౌరవముగా 
బ్రతుకుటకు తగిన పద్దతి) 


342 శ్రీవాసవీ పురాణము 


కం. 


2 


తే.గీ. 


అరువదవ అధ్యాయము 


కం. అరి మానస దుర్గంధో 
త్తరణ ప్రక్ష్వేళనా ప్రదర్శిత విభవా ! 
హరి హర హిరణ్య తుందిల 
శరణీయ విభూతి సాంద్ర చరణ ద్వంద్వా ! 


దూతలచే లేఖలు గొని 

దూతల వచనముల వినుచు తోషిత మతులై 
వ్రాతలం జర్చించు కొనుచు 

దూతల సెలవొసగి వారు తోడం గదలెన్‌. 


సత్యమ్ము ధర్మమ్ము సమదీక్ష పాటించు 
మాండవ్య మదనర్ని మహిత గోత్ర 

ముల మన్యు మానాభ మునికులమ్ముల నుండి 
గోవింద గోపసిం హావితథులు 

నత్యధికు లైనట్టి యంగిరోల_ ఖండలా 
ఖ్యులయొక్క గోత్రోద్భవులు, ప్రసిద్దు 

లనుపాల యనపకు లాన్వయులును, కంపుం 
దను శంభు గోత్ర కంకాన్వయుండు, 

నిచుల గోత్రజుం డైనట్టి నింబుం డనంగ 

కమ వంశోద్భవుండును కలసి పదునె 

నిమిది గణముల వారలా నిముషమందె 

వచ్చి రేలాపురము నుండి వాజులెక్కి 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1676 


1677 


343 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


గణపతి గోత్రుండు ఘంటకాన్వ యుండైన 
బీద బాపల మొక్కు భీమ శ్రేష్టి, 
గంటుకాన్వయ మందు గని దాన ధర్మాల 
శార్‌జరవ గోత్రుండు శంకరుండు, 
కాశ్యప గోత్రుండు కవటాకు లాక్షుండు 
శరణాగ తేష్టుండు శంభు శ్రేష్టి. 
కౌశికాయన గోత్ర కాకోల వంశుండు 
బంగారు వస్త్రాల బభు వరుండు, 
వసువు గోత్రంబు గోధన్య వంశము వసు 
మంతుం డనెండు గోదాన నిరంతరుండు 
పదునెనిమిది గణంబులు పల్లకీల 
వీరనారాయణ పురంబు వీడి రాగ. 1678 


గోవ్రత బుషి గోత్ర గోశీల కులజుండు 
సత్య ప్రియుండగు సాంబ శ్రేష్టి 
రాణ పులస్త్య గోత్రము పున్లశీల వం 
శము ధర్మ గుణశాలి శంభు శ్రేష్టి 
మందార గోత్రంబు మందార నేత్రుండు 
పంక వంశోత్పన్న మంక శ్రేష్టి 
వారి చుట్టపు వారు వణిజ ్రేష్టులు ముప్ప 
దొక్క గణంబులు నొక్నటగుచు 
రాజు కోరికయును తమ రాజు తగవు 
తలచి తర్మించు కొనుచు రాందగిన వాహ 
నముల నెక్కుచును విశాల నగర మందు 
నుండి కదలిరి వెసం బెనుగొండ జేర. 1679 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


వైరాజ బుషి గోప వంశోద్భవులు మధు 

మాధవ గర్గి రమా ధవులును, 
సడ ప్రియవ్రత గోత్ర సంజాతుం డైనట్టి 

ప్రఖ్యాత పద్మాఖ్య పరిషదుందడును, 
పరమతత్వస గోత్ర బడిపెద్ది శిష్టాన్వ 

య హరి విశాలాక్షు లనెడు వారు, 
ప్రీత మానస గోత్ర పేరిశిష్టాన్వయం 

బున కృష్ణ మంగళు లనెడు వారు, 
సర్వ సంపన్ను లైనట్టి సత్య వ్రతులు 
ముప్పదెనిమిది గణముల నొప్పువారు 
శివపురము నుండి మంగళ రవము లెసంగ 
నెడ్ల బండ్లెక్కి వచ్చిరి యెదలు బొంగ ! 1680 


చాండిల్య గోత్రుండు సత్యవాక్సాలుండు 

చిని వంశజుండు భద్ర శ్రేష్టి యనంగ 
ముని శమీకుని గోత్రమున మేటి శిరి వంశ 

పావకుండైన సుభద్రుం డనంగ 
శ్రీధర గోత్ర శిరీష వంశోద్భవుం 

డైన ముఖ్యుండు రుద్రాఖ్యుం డనంగ 
మాగధ భర్గర్ని మాళవ గోత్రజుల్‌ 

నంది కాంపిల్య సునంది వంశ 


ములను బుట్టిన వారైన ముని కపర్షి 

సూరిశిష్టుండు కాళింగుం డూరుజులగు 

నలుబది గణంబు లాచంట నగరమందు 

బయలు దేరిరి సంతోషవంతు లగుచు. 1681 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 345 


వాం 


2 


ఆ.వె. 


2 


ఆ.వె. 


346 


ధనద పురాధ్యక్షుం డన మహాతేజస్స 
గోత్రుండు నిక్ష్వాకు కుల విభుండు 

మాధవ శ్రేష్టియు మటియు నాగ శ్రేష్టి 
గురుశిష్ట, కాల, భద్ర, రుచిగుప్తు 


లగ్రజన్ములం గూడి యరుగు దెంచుచు నుండ 


విప్రచిత్రర్ని గోత్ర ప్రసూతుం 


డు కురంట కాన్వయుండు కుబేర మానుండు 


కాళ [శ్రేష్టి యనెడు కాల ఘనుడు 
నాదిగా గలట్టి యరువది నాలుగు 
గణము లెల్ల యశ్వ గణము లెక్కి 
ధనద పురము నుండి దండుగా కదలిరి 
పెద్ద శ్రేష్టి కబురు పెట్ట నంత ! 


పౌలస్య గోత్రుండు బ్రాహ్మణ భక్తుండు 
గణపతి కులజుండు కర్ణవేది 

నిజకులాసక్తుండు నిజ భూషణో పేతుం 
దేనుగెక్కుచు ధర్మశ్రేష్టి కదల 

మాధ్యందినాసుర మాండిస సైకతా 


యన గోత్రు లనంగ నర్మాగ్ని చంద్ర 


హరి కాల భద్ర మంద్రాది వంశజులగు 
గురు సూర్య నాగాది గోమరీయు 

లందలంబు లెక్కి యరుదెంచ సాగిరి 

నలుబది గణములు ఘనంబు పేర్మి 

ధర్మ పురము నుండి ధర్మ సందేహంబు 

బాపగోరి కులము బాగు గోరి ! 


1682 


1683 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


కౌండిన్య గోత్రుండు పండిత ప్రియుడైన 
పాలకుండ నగర పాలకుండు 
సూసాళ్ళ కులజుండు శూర వీర గ్రేష్టి 
కాల కంజన గోత్ర కలితులైన 
భర్గ మణి(గీవ పారశాబర కరా 
ళన్మయాన్వయ జాతు లైనవారు 
విశ్వేశ్వరుండును వీరభద్రుండును 
యెనుబది గణముల నేలువారు 


నిఖిల భూవలయంబును నిండునట్లు 
వివిధ వాహనముల నెక్కి విక్క విరిసి 
పాలకుండ పురంబున బయలుదేరి 
చెలంగి పెనుగొండ పురమును చేరుకొనిరి. 


సరుగు భారద్వాజస బుషి గోత్రజుండును 
బలిశిష్ట వంశ విభావసుండును 
సతత దాన నిరతి సజ్జన ప్రీతుండు 
పొనర జగన్నాథ పురపతి యన 
దనరు భద్రుండును మను వైన్య గోత్రుల 
గయ భీమ వంశ వికాస మతుల 
కలిమి కుబేరులు కమలాక్షుండును విశా 
లాక్షుం డాదిగ నిగమాగ్రణులను 


కలసి యరువది నాలుగు గణము లనంగ 


హయము లధిరోహణము చేసి బయలు వెడలె 


పురి జగన్నాథమున నుండి పొలుపు మీర 
తరుణి వాసవీ కన్యను తలంచు కొనుచు. 


వాం 


1684 


1685 


347 


2 


ఆ.వె. 


2 


తే.గీ. 


348 


గౌతమ గోత్రుండు గ్రంధిశీల కులుండు 
శంకర భక్తుండు శంకరుండు 
ప్రకట కళింగాధిపతి యైన వైశ్యుండు 
హయ వాహనం బెక్కి బయలుదేరి 
ముకుళ గాంగేయాది ముని గోత్రములం బుట్టి 
బంధుక తుంబాది వంశములకు 
నాయకు లైనట్టి నాగ కామ శ్రేష్ట 
లాదిగా గల వారి నాదరించి 
ఇష్ట సఖుల సత్మరించి ముప్పది నాల్లు 
గణము లనుసరింప గరువ మూని 
గోరథంబు లెక్కి గోగణంబుల గట్టి 
వడి కళింగ పురము వదలి నారు. 


మార్మండ గోత్రులౌ మరుకులాధీశులు 
ప్రోల పుంసికులనం బోలు వారు, 

పురుకుత్స పౌండ్రక పుష్పదంతుల గోత్ర 
మున ప్రోలిశిష్టాభిజనము నుండి 

వేద కాళీ ముకుం దాదిశేషాఖ్యులు, 
కైశోర్య బాభ్రవ కావ్య వత్స 

పాద గోత్ర కుణిక పాల వేణో చండ 
వంశజులగు వారు, భద్ర బుద్ది 


బలి విరూపాక్షు లాదిగా వైశ్యు లెల్ల 

కులము రక్షింప ధర్మసత్ములురు నగుచు 
పుణ్య జనపాళి పాంచాలపురము నుండి 
నడచి రరువది యారు గణముల తోడ. 


1686 


1687 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


గురువు పారాశర్య గోత్రంబునం బుట్టి 
పడగశీలాన్వయ పాలుండనంగ 
పావన గోత్రుండు పాంచాల వంశుండు 
సత్య ధర్మాగ మాసక్తుం డనంగ 
వరుస భీమాచ్యుతుల్‌ వాయు వేగంబున 
క్రౌంచ గౌళాఖ్య గోత్రజులు నైన 
మలయాచ లాన్వ యామల కీర్తు లైనట్టి 
వైశ్యోత్తముల తోడ వచ్చినారు 
పరంగ ముప్పది గోత్ర సంపదల తోడ 
తేజులం బూన్సి నట్టి యా తేరులెక్కి 
భీమ పట్టణమున నుండి భీకరముగ 
కన్యకను గోరికొను వాని కాంతు మనుచు. 1688 


మదనర్ని చందర్ని మంగళ ఘంట రై 

భ్యర్షి గోత్రముల నుద్భవములైన 
దారు దర్గుర వంశ ధాములై శాంతులై 

కోప కఠోర గుణోప గతులు, 
పుడమి బార్హస్పత్య పుండరీక వసిష్ట 

గోత్రజు లైనట్టి గోహరీంద్ర, 
పృథ్వి, వీస్తు, కాను పృధు వంశజులు రుద్ర 

వీర మాధవ ముకుం దోరుజులును, 
గణము లరువది నాలుగు కలసి కదలి 
రధిక సంతోషమున వివాహమున కట్లు 
త్రిగుణ పట్టణమున నుండి తీవ్రమైన 
చర్చ లందున మునుగుచు చల్లగాను. 1689 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 349 


వాం 


2 


ఆ.వె. 


2 


ఆ.వె. 


350 


గురువు విశ్వామిత్ర గోత్రజుండు విని కు 
లాన్వయ ఘంటసాలాధి పతియు 
వీర శ్రేష్టి యనెండు వీరాగ్రణి కపిల 
గోత్రుండు మాసంత కులజుండైన 
శ్రీరంగుండను వాడు, శ్రీధర్మ విష్ణుకు 
రంటాఖ్య బుషుల గోత్రజులు నగు హ 
యగ్రీవ శంఖ మణిగ్రీవ వంశోద్భ 
వులు లింగ భాను బలులను వారు 
భువిని పేరు గన్న భూమిస్ప లకుల నెల్ల 
నెనిమిది గణములను నేనుంగుల ప 
యి నధిరోహణ మొనరించి వేగిరమున 
ఘంటసాల పురము కదలినారు. 


తత వాలఖిల్య గోత్రమున బుట్టిన వాండు 
వేన్న కులాభిజ నోన్నతుండు 

ధన్యాఖ్యుం డైన బాంధవ జనప్రియుండు గ 
జముపై పది గణ కులముల తోడ 

వసు శంకు గోత్రముల్‌, వంశముల్‌ మణికుంట 
శ్రేష్టి మార్మందేయ ఢ్రేష్టి మాళ 

వ మనోహరాదిగా వైశ్య బాంధవులను 
గోరధంబుల మీద కూర్చి తెచ్చె 


కామ పురము నుండి కామితార్థములైన 
రక్త బంధములకు రక్తి గొలుప, 

న్యాయ మార్గమునకు గాయంబు కల్పించు 
వారి వంపు దీర్చి వంకం జేర్చ. 


1690 


1691 


2 


ఆ.వె. 


2 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


అటు సనందన బుషి పటు గోత్ర జాతుండు 
సానక వంశ సంజాతుం డైన 
మాధవ శ్రేష్టిగా మంచి పేరును గన్న 
వాండు, జనులు మెచ్చు వాండు నైన 
పీఠికా పుర పతి పీఠంబు కదలించె 
చండ వంశజ గోత్ర జాతులైన 
కేశ శుంగ కులోచ్చ కేదారములం బుట్టి 
యేడు గోత్రంబుల నింపు గల్లు 


నీగి బలి శిబులన నీవుల మొదవులం 
గూడి, చెచ్చెర పెనుగొండం జేరె 

ధర్మ సంకటమున ధరం గుందు కుసుముని 
యండం జేరి వాని నాదుకొనంగ ! 


నిపుణ పవిత్రపాణియ గోత్ర చిరుబిళ్ళ 
వంశజ గురునాగ వణిజ వరుడు, 
బోధాయనస గోత్ర బుదురాన్వయ విరాజ 
మానుండు శివుడను మాన ధనుండు, 
పింగళ బుషి గోత్ర బీజ్యుండు, యనసాన్వ 


య జనుం డీశాన్యుండు యత్న ప్రియుండు, 


నంగర్ని గోత్రుండు, హరి నామధేయుండు, 
ద్రోణ వంశజుండగు తొడల పుట్టు, 
వైన్య గోత్రజుండును శూల వంశజుండు 
నింద్రుం డను వాండును హయము లెక్కి వచ్చె 
పదియు తొమ్మిది గణముల వారు కూడి 
జనద పురము నుండి బిరాన చనవు మీర! 


వాం 


1692 


1693 


351 


2 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


352 


ఉద్వాహ వంశాబ్దీ నుదయ మందిన యట్టి 
కుసుమసెట్టి ప్రభాత గోత్రజుండు, 
పెనుగొండ వైశ్యులం బెద్ద వాండగు మౌళి 
శిష్టాది బంధుల చెంత జేర్చి 
పదునేడు ఘన వైశ్య పట్టణంబుల నుండి 
వచ్చు బంధు జనుల స్వాగతింప 
నెదురు చూచుచు నుండ నేగు దెంచిరి వైశ్య 
వరులంద రొక్క సాగరము వోలె 
వారి సమ్మర్దమును జూచి యూరి ప్రజలు 
నుత్సవము జేసికొనిరి సంపత్సమేత 
ముగను పెనుగొండ పట్టణమును నలంక 
రించి లేని సంతోషమ్ము నించి కొనుచు. 


వారి రాక గాంచి వైశ్యోత్తములం గూడి 
యున్న కుసుమసెట్టి మన్ను సోక 
దండమునకు వోలె దండపాటునం జేరి 
యక్షుం జేర్చుకొనియె నొక్కరొకరి ! 


వారును వీరును కలిసిన 

యారామము వోలె నగర మానందముతో 
దారుణ విషమును (మింగిన 

యా రుద్రుని వోలె పొలచె నాలోకింపన్‌ ! 


స్థానికు లైన వారు తమ తావుకు వచ్చిన బంధు లందరన్‌ 
గాన మృదంగ వాద్యముల గంధ విలేపన గౌర వాదరా 
ఖ్యాన ఘృతాన్న పానముల హాయిని గూర్చిరి పట్టణంబునన్‌ 
మానిత బంధు వర్గమును మాటల వేడుక సేద దీరగా! 


1694 


1695 


1696 


1697 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. సేద దీరినంత శ్రేష్టి సమూహంబు 
భాస్మరార్యుం జేరి భక్తి సలిపి 
సేమ మరసి వానిచే ననుమతిం బొంది 
విడిదులకును జేరి విడిసి రంత. 


1698 


ఇది శ్రీవాసవీవురాణమునందు పెనుగొందకు వదునెనిమిది పట్టణముల నుండి 


వైళ్యుల యాగమనమను నరువదవ అధ్యాయము సంవూర్ణము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగు 


A 


0 


వాం 


353 


కర; 


కం; 


కం. 


ఆ.వె. 


354 


అరువదియొకటవ అధ్యాయము 


కం. వ్యాస మహాబుుషి కృతి సం 
వాసిని ! సకల కవితా ప్రవర్తక సుకళా 
శాసని ! వరగుణ దాయిని |! 


వాసవి! విపులార్థ శబ్ద వాచక నిపుణా ! 


మరుసటి దినమున వైశ్యులు 

వరుసగ కాలోచితముల వాలాయమునన్‌ 
దీరిచికొని శుచులై, భూ 

సురులను దృష్తి పరచిరి వసు మణి పటములన్‌ ! 


తెల్లని యుడుపులు దాలిచి 

తెల్లని సుమ హారములను దేహము నెల్లన్‌ 
కొల్లగ ధరియించి కనెన్‌ 

మెల్లన నాచార్యు వెనుక మిను సిగ వేల్పున్‌. 


నగరేశ్వరు లింగమునకు 

మొగిడిచి కరములు తమతమ ముడుములు నేలన్‌ 
తగులగ నెదలం బరచిరి 

తగు మార్గము చూపి బ్రోవ తగవులు దీరన్‌ ! 


అంత వారి వారి యాసనంబులు జేరి 
కొంత తడవు వరకు సంతసమున 
మొగడు లేచి పోవ ముచ్చట్ల మునిగిరి 
వాసవాంబం గూర్చి ధ్యాస లేక. 


1699 


1700 


1701 


1702 


ఆ.వె. 


ఆ.వె. 


2 


స్వామి నగరు తూర్పు వాకిటం గూర్చున్న 

కూర్చు వారిం గనుచు కుసుమ శ్రేష్టి 

శ్రేష్టమైన రీతి సేవించి హరువుగ 

హరుని దలంచి తెలిపె నాత్తరమున. 1703 


బాంధవ శ్రేష్టులార! మీముం ట్రార్థనం జేసెద మాటి మాటికిన్‌ 
బాంధవు వోలె వచ్చి నర పాలుండు వాసవిం గాంచి పెండ్లితో 
బాంధవ మేర్చడం దలచెం, బాలితులై పలుకాడ మెట్టు ల్రీ 

బాంధవ మేదు చెప్పుడిక బంధు జనావన కార్య దక్షులై ! 1704 


అడుగు కదల్ప లేను తమ యానతి లేక; మదీయ కన్యకన్‌, 

కడు ముదితాత్మజన్‌, కుల వికాస వరిష్ట వరూథ హేతువున్‌, 

బడితల కిచ్చి చేయుటనం బాడియె యోచనం జేయుడయ్య; వం 
గడమున చెడ్డ పేరు కద కన్య కులాంతర మేగుటల్‌ భువిన్‌ ? 1705 


అనుచు నలలు లేని యంబోధి వలె నిశ్చ 

లాత్ముం డైన కుసుము నాననమున 

నీరు కప్పియున్న నీటి చిచ్చును జూచి 

నోట మాట పోం గిరాటు లంత ! 1706 


విష్ణు వర్ధన రాజ వృత్తాంత మెక్కడ 
మడుల దున్నెడు మన మనుగ డెచట? 
దుష్టుల దునుమాడు శిష్ట రక్షకుం డెట 
యెనుములం గాపాడు మనుగ డెచట? 
విల్లమ్ములను బట్టు వీరత్వ మెక్కడ 
ధనము ప్రోవెత్తెడు మనుగ డెచట? 
మాంసంబు మెసవు నమానుషం బెక్కడ 
మాషముల్‌ తిను మన మనుగ డెచట? 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 355 


వాం 


తే.గీ. 


పొసగ దేమాత్రమును పెండ్లి పొసగ దనుచు 
వారిలో వారు తర్మించు వారు నైరి, 
పొసగదని చెప్పి రాజుతో పోరు సలుప 


తే.గీ. 


విష్ణువర్ధన భూపాలు వియ్యమన్న 
భువిని దుర్లభ మైనట్టి పుణ్య ఫలము 
దైవ వశమునం బ్రాప్తించె, ధర్మ చర్చ 


గలమె యోచింపు డనియెను కడమ వారు. 1707 మురిగి పోనిత్తురే యెట్టి మూర్చులైన ! 1715 
వ. అంతియంగాక కడమవారు రాజపక్షము వహించి. 1708 వ. జగన్నాథ పురాధిపతి యగు భద్రుందది విని మండిపడుచు నిట్లనియె. 
శా. ధర్మాత్ముండును, సత్య సంధుండును, చంద్రాంశన్‌ తదీయాన్వయా- 
ధర్మఘ్నుండును, బ్రాహ్మణావనుండునై ధాత్రీ జనాధీశుండౌ మ. తన ధర్మంబు పరిత్యజించి యెవండే ధర్మేతరంబున్‌ బురా 
ధర్మజ్ఞుండగు విష్ణువర్ధనునితో ధర్షించుటా? వాని మై తన మర్థాకరమంచు నెంచుకొను నాతం డాసవాయత్తుండౌ 
నిర్మాల్యంబున కుద్ది కాము కదవే నిష్పాద్య మూహింపగన్‌ ! 1709 జనగాం లం రుం తాళం ఆ కురకుతై 
పనుపన్‌ మేరల, నంతమున్‌ నరకమై బాధల్‌ ఘటించున్‌ సుమీ ! 1717 
ఆ.వె. కాళ్ళ కడకు వచ్చె కమ్మని సంబంధ 
మూరకున్న నిపుడు, చేర దెపుండు; వ. ఆ మాటలకు కుసుమ శ్రేష్టి మున్నగు వైశ్యప్రముఖులు సంతసింప; కళింగ 
a _ _ వ. . వాసులగు కామతశ్రేష్టి, నాగత్రేష్టి మున్నగు వారు కనులెజ్జం జేయుచు నిట్లనిరి. 
కొంప పసిడి తోడ కొల్లబోవు ! 1710 టు 
కం. మూడవ కులమునం బుట్టిన 
వ. అనుచునుండ నది భరింప లేని కొందజు వైశ్యులు లేచి యిట్లనిరి. వాండగు వైశ్యునకు రాజు వరుండగు కాదే ! 
1711 గోడాడంగ నేల గడుసు 
కం. ఎక్కడిదీ ధర్మము ! ధన లాడక మన కన్య నిచ్చి యనుపుండు వేగన్‌. 1719 
మొక్కటియే పరమ పదమొ ! ఒగి కలి యందున్‌ 
దిక్కు పరాశర ధర్మము వ. అంత గౌతమ గోత్రుండైన శంకర శ్రేష్టి శంకరుని స్మరింపుచు చెవులు 
దిక్కు సజాతుల వివాహ దీక్షలు వినరే ? 171 ప 
ఆ.వె. తప్పరాదు జాతి ధర్మంబు దప్పిన కం. శివ శివ మీ కటు వచనము 
అకులు తేక పతయ వరకు ల వినంగం జాలను శమించు లాచిన పాపం! 
తప్పరాని యట్టి ధర్మంబు దప్పక hans 
కతత వము తం pus 1718 సవరించుండు శాంతిం గూర్చి, సముఖం పుణ్యం ! 1721 
వ. కావున నీ రాజుతో సంబంధము లగ్గు కాదని ఖండింప వారి వచనములు జ హరన తలలో పురాధీశ్వరులైన విశ్వేశ్వరుండును, వీరభద్రుండును 
స (భ్రుకుటుల ముడులు వైచి యిట్లనిరి. 1722 


వినుచు జగన్నాథపురము నుండి వచ్చిన కమలాక్ష విశాలాక్షు లిట్లనిరి. 1714 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 357 


వాం 


356 శ్రీవాసవీ పురాణము 


చం. 


వ. 


అలసటం దీరిపోయినది, ఆదర మట్టిద పెద్ద కొం డదే! 

సొలయిక మాని పెద్దలకు సూడిద లిచ్చెడు జాతి ధర్మమే 

కెలయగం జేసి రాజవరు కేళికి కాన్మగ కన్య నీయగా 

పొలపొలలేల, మానుడింక, పొల్తుక నిచ్చి యశంబు గాంచుడీ. 1723 


అంత పాలకుండ పురవాసుండేయగు వీర గ్రేష్టి కోపంబున లేచి తమ 


నగరాధీశుల నిరోధించుచు. 1724 


ఉ. 


దానము సేయంగా తరుణి తండులమే పరికింప, వాసవిన్‌ 

దానము సేయంగా తరలు తన్వియె? ఆ మహనీయ జన్మమున్‌ 
దానము సేయంగా తరమె? దానమొసంగిన కోమటీనికిన్‌ 

దానము సేయంగా వలెను, తర్మములేల వృధా ప్రయాసగన్‌? 1725 


ఆ.వె. కాదు కూడదంచు ఖలుల మాటల చొప్పు 


నాచరించి రేని అమరు ముప్పు, 
శాప మొందె నేని చాంద్రాయణ వ్రతం 
బొనరం జేయ వలయు నొజ్జలార ! 1726 


వ. అని కూర్చుండ ధర్మపురాధీశులగు గురు, నాగార్య, సూర్యత్రేష్టాదు లాగ్రహో 
ద(గులై తమ శ్రుతపాండిత్యము నిట్లు ప్రవచించిరి. 1727 


ఆ.వె. తెలివి, పనియు లేక, కలిమి లేకున్నను, 


తే.గీ. 


358 


హితుల మేలు మరచు పతితునకును 
జాయ కూతు నీయ చాంద్రాయణ వ్రతం 
బాచరింప వలయు నదియ నిజము. 1728 


ఎట్టి యవకరములును లేనట్టి రాజు 

వరుండుగా వచ్చి నిలచిన వంకం బెట్టి 

కాదు పొమ్మంచు నాడుట కాదు పాడి, 

నిలతురే రాజు కాదన్న కలిమి తోడ? 1729 


వ. అంతట ధర్మపురాధిపతి యైన ధర్మత్రేస్టి యనువాండు లేచి చిరునగవు 
చెదరక మధురాక్షరముల గూర్చిన కమ్మని వాక్యముల నిట్లనియె. 1730 
ఉ. ఇమ్మను వారు శాస్త్రముల నెప్పుడు చూడని వారు, చూచినన్‌ 
నమ్మని వారు, నమ్మినను నమ్మని యట్లు నటించి స్వార్థ మై 
కమ్మున నుండు వారు, స్మృతి కారుల లక్ష్యము లేని వారు, బిం 
కమ్మున తప్పు చేసియును కాదను వారు, స్మరింప నేటికిన్‌! 1731 
కం. వ్యర్థమ్ములు వాక్యమ్ము ల 
నర్ధ కరమ్ములును నిట్టి నర భాషణముల్‌, 
స్వార్థము రాజున కిచ్చిన, 
సార్థకమగు తగిన వరుని సాధించుటబే. 1732 
వ. ధర్మశ్రేష్టి మృదు వచనంబులు చెవికక్కని ధనదపురాధ్యక్షుండైన కాళ శ్రేష్టి 
మున్నగు వారు లేచి కోపంబున. 1733 
ఆ.వె. లెండు లెండు వీరి మొండి వైఖరి తోడ 


రాజు తోడ పగలు రాజుకొనును, 
కన్య రాజుకిచ్చి కదలి పోదము రండు 
మేలు కలుగు దీన మేలుకొనుడు. 1734 


వ.అని లేవంబోవ మహత్తేజస గోత్రజుండగు మాధవశ్రేష్టి రాజువలని భయము 
వలదని వారింపుచు నిట్లనియె. 1785 


ఉ. 


ఆ.వె. 


రాజన నేల నంత భయ రాజ్యము మీ ముఖ సీమలందు, మీ 

భోజన మంగవించి మనబోవునె రాజును బూజునైన? నీ 

భూజను లెల్లరున్‌ మనకు పూజలు చేయవలెన్‌ నిజంబుగాన్‌ ! 
తేజము దక్కి యున్న భువి తేజము నింపి రహించు వారమే. 1786 


పట్టణములు లేవు పరిపాలనము లేదు, 

మనము లేక ధరణి ధనము లేదు, 

సర్వ శూన్యమైన సార్వభౌముండు నెందు 

గలండు నమ్మకమును గాంచుం డయ్య ! 1737 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 359 


వాం 


వ. అంతట నాచంట నగరాధీశు లసహనము చెంది. 1738 


కం. ఆలోచింపకయే యెటు 
లాలోచన చేసిరి మము నాహ్వానింపన్‌, 
చాలింపుడు మీ తర్మము 
చాలా పని గలదు మాకు చనగా వలయున్‌. 1789 


వ. అనుచు గోడ మీది పిల్లి వాటము చాట రుద్ర భద్ర సుభద్రులను వార 
లొకింత లౌక్యము వాటింపుచు. 1740 


ఆ.వె. కులము గౌరవంబు నిలబెట్టుచును మీరు 
నిర్ణయింపుం డయ్య నేతలార, 
పెండ్లి చూచినట్టి పెను సంతసంబున 
కదల వలయు మేము ఘంటసాల. 1741 


వ. అన విని శివపురాధి పతులైన మధు, మాధవ, గర్గశ్రేష్టులను వారును 
తొందర పడుచు. 1742 


ఉ. ఇప్పటికైన తేల్చుకొనుం డిష్టులు బంధులు నిర్ణయించుటా, 
ముప్పున తల్లి దండ్రులనె మొండిగ నాపద గెంటు మంటయా ! 
నిప్పుక వంటి కూతురును నేత కొసంగుట యిష్టమేని మే 
మొప్పమి కేమికారణము ? ఊం యనుటొక్కటె మేలి మంత్రమౌ! 1743 


వ.అనుచు చర్చ ముగింప యత్నింప పెద్దిశిష్ట గోత్రోద్భవుండైన వైశ్యోత్తముండు 
లేచి. 1744 
కం. అడుగుట నేరమె బంధుల 
కడు నేస్తుల వరుని గూర్చి కన్యక నీయన్‌ 
గడంగు తలిదండ్రులకు నీ 
యెడ కుల ధర్మము గద, అటులే యగు గాదే! 1745 


360 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. అనగ వైశ్యు లెల్ల ననరుం దీరగ రెండు 
వర్గములుగం జీలి వాదులాడ 
వారి వినుచు వైశ్య వరుందైన కుసుముండు 
మౌళిశిష్టు తోడ మాటలాడె. 1746 


ఆ.వె. నేల విడిచి సాము నేర్పుగా సాగించు 
బంధు జనులం జూచి బదలి వారు 
కోప మెడద లందు కోష్టించి వారల 
చేరి వినయ మొప్ప చెప్పి రిటుల. 1747 


కం. దొడ్డది సమస్య చూడగ 
బిడ్డల మము దాట వేయ పెద్దలు మీరల్‌ 
విడ్దూరము చర్చించుట 
గడ్డము పట్టెద మొకింత కలంతం దొలంగుండీ ! 1748 


వ.విశ్రాంతి యనంతరము మరల కూర్చుందము, లెస్సగ నాలోచించి చేందగు 
కార్యము నిశ్చయింతము, మొదల గృహములకుం బోదము రండని ప్రార్ధింప 
నందరును కోలాహలముగ స్వస్థానములకేగి స్వస్థత నాందిరి. 1749 


ఇది శ్రీవానవీవురాణమునందు వైశ్య మవోనభయను అరువదియొకటవ 
అధ్యాయము నంపూర్ణము. 


(ముడుములు= మోకాళ్ళు, వరూథము= ఇల్లు, కవచము, బడితలు= ఆయుధవిశేషము, 
లాచిన= పొంచిన, అంగవించు= అతిక్రమించు, కెలయు= విజృంభించు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 361 


వాం 


చం. మునుకొని వచ్చి హస్తముల మోడ్చి సభక్తి నమస్మరించి యా 
సనములం గూరుచున్న తన ఛాత్రుల శాశ్వత కీర్తిమంతులై 
అరువది రెందవ అధ్యాయము తనరగ దీవనల్‌ గురిసి, ధర్మమునం జరియించు వారి ధ 
ర్మ నియతి లో యెడంద పులమారగం జేయగ గద్దదంబునన్‌. 1754 


పద్మనాభం. 
కం. శ్రీ వాసవి కరుణామయి ! యాగాగ్ని సంజాత యోగాగ్ని సంసక్త యౌ వాసవీదేవి మానంబు గావన్‌ 
దేవాసుర యోగ మధ్య తేజిత వాణీ ! భోగంబు భాగ్యంబు త్యాగంబు గావించి భూభర్తతో కయ్యమాడంగ మీరల్‌ 
శ్రావణ సంధ్యా రమణీ ! వాగళ్ళమో లేక వాణిజ్యమో దప్ప వ్యాపాదనం బన్న పర్వెత్తు వా రే 
తేవన సంచార లోల దేవీ ! జననీ! యోగంబునం సిద్ధమైనారొ వాచింప యుక్తంబొకాదో విమర్శింత మిందే! 


తే.గీ. అంచు నాచార్యుం డర్ధింప నార్య విశులు 


కం. అంతట కుసుమాఖ్యుండు తన వెనుక ముందాడుచునె తమ మనము నున్న 


యంతర బంధువులం దెలిసి యందొక్కొకరిన్‌ మాట పైకి రా ముఖము మోమాట పడగ 
స్వాంతము వెల్లడిం జేయంగ పల్కి రెట్టులో దిక్కులు పల్కి నట్లు, 1756 
నాంతరములం గలసి యడిగి యగణిత తృప్తిన్‌. 1750 
ఉ. కాయమునన్‌ జరా మరణ క్రాయకు లుండుట నైజమే కదా! 

చం. కులగురువైన భాస్మరులం గూడి వినీతుల నీతిమంతులన్‌ గాయ మధర్మ మీ తనువుం (గమ్మక మున్నె రుజా సముద్రమై 
కులగత ధర్మ వర్థనుల కుందన మానిత మానసేంద్రులన్‌ హేయము కాక మున్నె త్యజియించుట మంచిది కాదె ధర్మ సం 
తులిత మహాసముద్ర పరితోషులు, తోషిత విత్త సాంద్రులున్‌ ధాయక యజ్ఞమందు మొన నైన మొనేతర మందు నైననున్‌ ! 1757 
గలరిట నూటరెండు కుల గౌరవమున్నిలబెట్టు గోత్రియుల్‌ ! 1751 చం. తెలియును శస్త్ర చాలనము దేహ ధనమ్ములం గావ నేర్చుటన్‌ 

ఉ. వారు వరిష్ట గోత్రముల వైశ్యులు, వాసవి నెంత మాత్రమున్‌ తెలియును మంత్ర చండిమము తేంకువ నొంద విరోధి యోగమున్‌ 


తెలియును తంత్ర మార్గములు దిగ్గురనన్‌ రిపు తంత్ర జాలమున్‌ 


గోరికలన్‌ మునింగి జతం గోరెడు రాజుకు పెండ్లి సేయ రా 
తెలియును ప్రాణ దానమును ధేను వధూ శిశు రక్షణంబునన్‌. 1758 


దారటం గల్లునందు రటులైన త్యజింతురు ప్రాణమైన సా 
ధారణ తంతు వస్తమటు, తక్కిన వా రెదిరింప భీరువుల్‌. 1752 శా. మనపై యెంతటి నమ్మకంబు కలదో మాతా మహా దేవికిన్‌ 

మన వంశంబునం బుట్టి సంతసమునన్‌ మట్టాడు నిశ్చింతగన్‌ 

మనమే ఆమెను గాలి కొగ్గి యిటులన్‌ మౌనంబుగా నున్నచో 

మన మేమౌదుము? మానహీనులము కామా? భావి నిందించదే ! 1759 


వ. అనుచు వివరింప నాచార్యుండును దలయూచి మందహాస మొనరించి 
నూటరెండు గోత్రముల వారిని దన యొద్దకు బిలిపించి వారి స్థిరసంకల్పము 
నభినందించుచు. 1753 


362 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 363 


వాం 


కం, 


కర, 


తే.గీ. 


కర, 


చం. 


364 


ఇది మా నిశ్చయమగు మా 

మదిం దోచిన తెజింగు వినుచు మా కర్తవ్యం 
బది యొట్టిదొ తెల్పు డనుచు 

నెదురుగం దలవాల్చి యున్న యిష్టులం గనుచున్‌. 


కృత నిశ్చయమున నున్న వి 

జిత ధర్మువులార వధువు చిన్మయి కాకు 

న్న తెగువ యిట్లే యున్నే ? 

హితమగునె హుతాశనార్తి హేరంబమునన్‌ ! 


అనంగ నివ్వెజం గందిన ఆర్య వైశ్య 

గణము గురు ముఖమును గాంచి గౌర వాద 
రముల సన్నంబుం గానీక తమ మతంబు 
వినిచె నెవరైన నిట్టులే పనుతు మనుచు. 


స్థిరమగు శిష్యుల వాక్కుల 

స్ధిర మానస వృత్తి నిలిపి తృప్తిం దలిర్చన్‌ 
గురుదేవులు మరల నిటుల 

గురుతించెను లోపములను కులికోక్తులలో. 


తెలిసిన శస్త చాలనము తేల్చదు రాజ బలంపు వాగురన్‌ 
తెలిసిన మంత్ర చండిమము తీర్చదు రాజ పురోహితోక్తమున్‌ 


1760 


1761 


1762 


1763 


తెలిసిన తంత్ర మార్గములు త్రెంపవు మంత్రుల వ్యూహ తంత్రమున్‌ 


తెలిసిన ప్రాణదానమును దిద్దదు వాసవి మోము వ్రాతలన్‌ ! 


కుపిత మనస్ములై రిపులం గూల్తుము మేమను టొప్పు గాక మీ 
రుపగత కార్య శోధనకు యోచన చేయరె శాంత చిత్తులై ! 
రిపు బల మెంత యుండునని రింజ గొనంగ నుపక్రమింతు రీ 


1764 


విపుల విజేత నొంచుటన విత్తుట, కోయుట, విక్రయించుటే ? 1765 


శ్రీవాసవీ పురాణము 


కం. 


కం, 


ల 


కం 


కం. 


కం. 


ఆ.వె. 


ఏడింట నారు వంతులు 

కీడెంచుట వలనం గాదె క్రీడా స్పూర్తిన్‌ 
కేడించిరి కులజు లగుచు 

తాడించుచుం గాలు కాలు తమ నెలవులకై ! 


తులువల వొగడుచుం దమ మన 
ముల పొంగుల నీరు జల్లు ముని సన్నిభుండౌ 
కులగురు హృదయము నెరుగంగం 


దలమునుకగ నగుచు విశ శతకమును వొగులన్‌. 


అంతట శిష్యుల తలంపులం జదివిన గురుండును. 


ధర్మము నందున నాప 

ద్ధర్మములను వినంగ లేదె ? తనువున కంటెన్‌ 
ధర్మము కలదే జగమున 

ధర్మంబున మర్మ మిదియ ధర్మ గ్రేష్టీ | 


తనువుండిన మనముండును, 

మనముండిన మననముండు, మననము తోడన్‌ 
ఘనమగు బుద్ధియు, ధర్మము. 

తనువును రక్షింప వలదె ధర్మముం గావన్‌! 
గురు ముఖమున నిట్టి పలుకు 

నెరుగని బేహారులంత నేదిన శౌర్యో 

ద్ధరతన్‌ ధైర్యంబు నిగుడ 

గురు బోధల వెగటు నిటుల గుప్పిలి విప్పెన్‌. 
చెవుల కింపు మీర చెలువొందు మీ నుడుల్‌ 
పిరికి వాయె పోరు నురుకు వేళ, 

ధర్మ వర్తనం బధర్మ వర్తన మాయె, 

పలుకం దగునె యిట్లు భాస్మరార్య | 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1766 


1767 
1768 


1769 


1770 


1771 


1772 


365 


2 


తే.గీ. 


ధర్మ శాస్తంబుల మర్మంబుం దెలుపుచు 
ధర్మ సూక్ష్మంబుల దంటం జేర్చి, 
వివిధ పురాణ సేవిత మూర్తివై మమ్ము 
సత్మథా గోష్టితో సత్మరించి, 
భారత రామ కథా రహస్యంబుల 
వీరత్వమును మాకు విక్రయించి, 
ఉపనిషత్తుల లోన నపనేయముల మధ్య 
నాత్మ వస్తువె సత్య మనుచుం దెలిపి, 
తనువు ధర్మ సాధనము మాత్రమ యటంచు 
నిద్ది నిలువదు, పోవును కొద్ది కాల 
మందె క్రొత్తది సమకూరు నంచు దెలిపి, 
యిప్పు డద్దాని కొజకె జీవింపు మనుదె ? 1773 


వ. అనుచు వచింప గురుండును లోలోపల సంతసించుచును వాక్కుల విరోధంబుం 
బ్రకటింపుచు నిట్లనియె. 1774 


మానిని. చెప్పితి శాస్త్రము చెప్పిన మాటలు, చెప్పుట నాదగు చేత సుమీ ! 


ఆ.వె. 


తే.గీ. 


366 


ఒప్పుటయో మది నొప్పక పోవుటొ ఒప్పగు మీ యెడ నొప్పనమౌ 
నప్పుడు చెప్పితి నాతత ధర్మము నాదట శిష్యుల కందరకున్‌ 
నప్పిన నాచరణమ్మునం బెట్టుండు నప్పనిచో కుల నర్శకులే 1! 1775 


బలము చాలనపుడు బలవంతు లగు వారి 

నెదుర రాదు బలిమి నొదుగ వలయు 

నిదియ ధర్మ సూక్ష్మ మింద్రాదులకు నైన 

యుద్ధ విద్యలందు పద్ద తిదియ. 1776 


బ్రాహ్మణులు గారు ధర్మంబు పాటి సేయ, 

క్షత్రియులు గారు ధర్మ సూక్ష్మంబుం దెలియ, 

వైశ్యులగు మీకు ధర్మ సంవాద మేల ? 

తెలిసియుC దెలియని యటుల మెలగు డయ్య ! 1777 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అందుం గుసుంభ గుప్తునకు హర్షముం గూర్చగనే గదా విధే 
యాందువు లైతి రియ్యెడల ? అన్యుల యందిటు పాటి సేతురే ! 
కందు కులంబు కంటునని కయ్య మొనర్హురె ! దేహ ముక్తులై 
ముందుగ స్వర్గ లోకమున ముచ్చట లాడగ తొందరింతురే ! 1778 


అనుచు నర్మ గర్భమగు మాట లాడుచున్‌ 

కదన లోలు రగుచుం గదలు వారి 

గుండె బలము తెగువ గురుతింప యత్నించు 

గురుని కిటులననిరి కోమటీండ్రు. 1779 


తగులం బరీక్ష సేయంగ 

తగవే గురురాజ మీకు, ధరణిం గలరే 

పగగొని శిష్యులపైం బడ 

రగిలెడి గురువుల వెదుకగ రక్కసు లందున్‌ ? 1780 
(యొక్కెదము మీకు, మీ ధర్మ ముకుళమునకు, 


వేడెదము మిమ్ము మా వేడ్మ విశ్వసింప, 
చూపుండొక త్రోవ మా చొప్పు రూపెరింగి 


నారు గావున, మిము నమ్మినార మయ్య | 1781 

వ. అనుచు నేక కంఠమున ప్రార్థించు నూటరెండు గోత్రముల వారిని చూచి 

వల్లె యనుచు భాస్మరుండిట్లనియె. 1782 
ఉ. ఎట్టి మహోన్నతంబులగు నీహలు మీయవి; విశ్వసింపగా 


నిట్టి పరీక్షం బెట్టితిని, నెంతయుం దృప్తినిం బొంది నాడ మీ 
రెట్టి ప్రలోభ శోభలకు నింతయు లొంగని వారలౌట, మీ 
యట్టి దృఢేచ్చ నేగ గల యార్తుల కెందును లేవు ఓటముల్‌ ! 17883 


ఆలము సేయుటా, మరలుటా యను సంగతి జూత మావలి 
కాలము నందు మీ కులము కాదని పోయెడు వారు పోదురో, 

గేలి యొనర్హు రంచు ముడిగిబ్బల వోలె పరాక్రమింతురో - 

తేలిన వెన్మ చూత మిది తేల్చుడు రేపు సభాంగణమ్మునన్‌. 1784 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 367 


కం. 


కర, 


కత, 


వచ్చెద నేనును చర్చలం 

జొచ్చెద నిరువాదముల ప్రచోదన కరునై 
వ్రచ్చెద వితండ వాదము 

నిచ్చెద నుచితాభి మతము నిద్దాకృతినై ! 


శుభమగు గాక కులంబున 

శుభమగు మీ గోత్రములకు, శుభమగు మీకున్‌, 
శుభమగు వాసవి జన్మకు, 

శుభమగుతన్‌ వెడలి రండు జ్యోతిష్మతులై ! 


గురు వచనముల వినుచు మది 

నురు తోషము నొంది మేన నురువగు చింతా 
భరమును దించి నటుల విడ్‌ 

వరులు ముదంబున ననుమతి వదసిరి చనంగా ! 


ఇది శ్రీవానవీ వురాణమునందు గురు పరీక్ష నెగ్గిన ద్వూత్తరశత గోత్రంబుల 


వారి కథయను అదువది రెండవ అధ్యాయము నసంవూర్ధము. 


(మట్టాడు= సంచరించు, రింజ= మల్లయుద్ధంలో ఒకపట్టు 
పరిహాసం చేయువారు, అందువు= సంకెల, ముడిగిబ్బ= 


368 


1785 


1786 


1787 


a కేడించు= తొలగు, నర్శకులు= 
ఆబోతు) 


అరువది మూడవ అధ్యాయము 


కం. మందాకినీ స్రవన్తీ ! 
మందానిల చలిత కంఠ మాలాభరణా ! 
సంధావ జనావని ! త్వం 
వందారు జనానుకూల వచనాభరణా |! 


కం. మరునాటి యుదయమందున 
మరు నాటిన వాని యింటి మధ్యము నందున్‌ 
గురువుకు నమస్మరించుచు 
వరుసగం గూర్చుండి రంత వణిజులు వనటన్‌. 


తే.గీ. ఉడుకు రక్తమ్ము పెనుసెగ లుమియు ప్రాయ 
మున్న బాల నాగరులు వారున్న సభకు 
వచ్చి చేరి గురువునకు వందనమ్ము 
చేసి కూర్చొని రొక ప్రక్క గాసిలుచును. 


ఉ. స్థావర జంగమాదులకు చల్లని వెన్నెల లొక్క రీతి సం 
భావనలిచ్చు చందురుని భాతి నిజానన హాస చంద్రికల్‌ 
కోవలుం గాగ నెల్లరకు కోవెలలో శివువోలె నున్న భూ 
దేవుండు సన్నం జేయ విశ దేవుండు లేచి వచించె నిట్టులన్‌. 


ఉ. తప్పక కన్య నిచ్చెదము, తప్పిన చచ్చెద మంచు నాగరుల్‌ 
చెప్పిన చొప్పుం జూడ పసి చేతలటంచు తృణీకరించుటో, 
తప్పయి పోయెనంచు వసుధాపతి వేడుటొ, యేమి చేయుటో 
చెప్పు డభీష్టముల్‌ గురుని చెంగట శాంత గభీర చిత్తులై ! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1788 


1789 


1790 


1791 


369 


చం. సమయము లేదు చర్చలకు స్వామి కడుంగడు కాంక్షనుండె, దో 


తే.గీ. 


2 


తే.గీ. 


370 


షము మన జాగుచేత, కలుష మ్మొడంగూడని యోజం బల్ముడీ 
ప్రముఖ వినీతులార ! మన బాల జగజ్జననీ విభూతి లో 
కము వినుతింపం జేయందగు కార్యము మీ పరమైన దింతకున్‌. 1792 


కుసుమ గుప్తుని పల్ములం గూడియున్న 

కిటుకు కనిపెట్టి నట్టి కోమటుల కొంద 

అధిపు పక్షంబు వహియించు నధిక సంఖ్యు 

లర్భకులం గాంచి ధృతినిట్టు లనిరి బిగిని. 1793 


బాలకులార, మీకుగల బాధ్యత వీరికి లేదు కాదె, మీ 

రేలినవారి యంతరము నేర్పడం బల్మిన వారు, మేము మీ 

కూలముం జొచ్చినార మనుకూలుర మీ మహి నేలు రాజుకే 

బాలిక నిచ్చి పెండ్లి జరుపంగ వచించుచు నుంటి మీ యెడన్‌. 1794 


చంద్రాన్వయము పాల సంద్రమ్ముగాం జూడ 
చంద్రుండై యందున జననమంది, 
సకల భూమికి నేత, సద్ధర్మముల (తాత, 
సకల సంపదల ప్రసన్నుం డగుచు, 
సద్దుణంబుల రత్న సాగరాంగణ మౌచు, 
కీర్తి చంద్రికలకు కేతు వగుచు, 
లోక పాలకుడైన వైకుంఠు నంశంబు 
నంబుట్టి వెలుగొందు నంశమూర్తి, 


విష్ణువర్ధన క్షత్రియ జిష్టుం డతండు, 

వరుస నున్నత కులమందు వరుం డతండు, 

కులము కులమంచు కథం జెప్ప వలదు నేడు 

ముప్పు గడచెడి మార్గమ్ము నొప్ప వలయు. 1795 


తే.గీ. అనంగ నా బాల నగరులు హస్తములను 


చెవులు మూసికొనుచు శివ శివ యటంచు 
బాల్య చేష్టల కర్థం బకాల్య మగుచు 
పెద్దలకు జేరె నెట్లంచు దిద్దం జనక. 1796 


అయ్యా మాదిది పిల్ల చేష్ట నిజమే ! ఆనాటి యాపన్న వే 

శయ్యా మాటల నాడ రాదను వృథాలాపంబులే తట్ట లే 

దయ్యా ! మీకు నమస్మరింతుము, వివాహమ్మాడంగా భూపతిన్‌ 
తియ్యంబోడి సహింప బోదు, వినరే తేమాన జీవాతువుల్‌ ! 1797 


వ. అనుచు వచింప నయ్యారు వందల పండ్రెండు గోత్రముల వారు నొక్కుమ్మడి 
బాలకులపైం బడుచు. 1798 


శా. ఓరీ బాలకులార ! యింత పొగరా? ఉగ్దీవులై క్రాలు మీ 


కోరాటంబులు నీల్లు గాక ! వెలి వక్రోక్తిన్‌ మహీశున్‌ పరీ 
వారంబుల్‌ గనుచుండ నంత చొరవా వంచింప? నింకేమిటన్‌ 
వారింపందగు క్రుద్ధ సింగమును, నిర్వంశంబు గాకుండగన్‌ ! 1799 


వ. అనుచు నాచార్యుం గనుంగొనుచు. 1800 


ఉ. చూచితిరా మహాత్మ! నృపు జోలికి పోవంగ నేల వీరికిన్‌ 


తోచిన యట్లు కన్యకను దోసిట నుంచెద మంచుం బల్మినే 
డా చినదాని నిచ్చుటకు నాకులపాటున కర్ణ మేమి? దో 
బూచుల రాజుతోడ? పసి పూతల కేల శిరోజ వేశముల్‌ ! 1801 


కలబడ లేము చంద్రకుల కాంతుని తోడ బలంబు లేమిచే, 
కులగురు లేమి చెప్పుదురు, కూడనిచో సమయంబు దప్పగా 
కలుషము వచ్చునేమి? కులకన్యను పై కులమందు నీయగా 
కలుషము వచ్చునేమి? వరకావ్య సమాన ! వినీతి సత్తమా ! 1802 


వ. అంతట నాచార్యుండును సభాసదులందరం గలయం జూచి. 1803 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 371 


వాం 


ఆ.వె. 


తే.గీ. 


ఏక వాక్యమందు నేకమై గట్టెక్క 

వలయు మీర లిట్టి వనట లందు, 

కలి పరాశరోక్త కార్యంబు ధర్మంబు, 

కాక, బహుజనోక్త కార్య మొందె. 1804 
కనుక మీరెల్ల చర్చించి కజుదు మీర 

వెరవు కన్గాని రాజుచే వెజిపుం దొలగి 

మేలుం గాంచుడు, సౌఖ్యంబు వ్రాలు గాక! 

వినుత గుణశీలు లార ! త్రైవిద్యు లార ! 1805 


వ. ఇంక నేనాశ్రమంబునకు వెడలెద సంశుతంబు నానక నా కెరింగింపు 
డనుచు నాచార్యుండు వెడల బహుజనోక్తంబు గర్జ్డించుచు నా నూట రెండు గోత్రం 
బుల వారిట్లనిరి. 1806 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


372 


ఏల బాలకులగు వారి గేలి సేతు 

రవల ధర్మాపహాసంబు నలవరింతు 

రిటుల సేయుట తప్పు కానటుల నడతు 

రేల నీ వైపరీత్యంబు లేల మీకు? 1807 


పదుగురు నౌననం బరిగె పల్మరు పిల్చిన వృక్షమౌనె? మీ 

వదనము నందపహ్నవము వంచన గాదె! నిజంబుగా కుసుం 

భు దుహిత, యజ్ఞ సంభవ, (ప్రఫుల్ల పదాంబుజ గామి కీయంగా 
హృదయములొప్పుకున్నవె? సహించెనె మీపెదవుల్‌ వచింపగా? 1808 


అనుచు నుండ నంత నందజు నొక సారి 

యొకరి మోము నొకరు యోర గనుల 

జూచు కొనుచు సిగ్గు దాచుకో యత్నించి 

విఫలమగుచు నుడుల సఫల మైరి. 1809 


జను, మా యందు, మా మాటలందు మీకు 

తప్పు కనిపించు నది మీదు తప్పు కాదు, 

మీరు సిద్ధాంతముల మేర మీరలేరు, 

వర్తనంబునం బాటించు వారమేము. 1810 


కం. 


మానిని మీకును మాకును 

మానిత మిది నిక్కువంబు, మంత్రాంగమునన్‌ 

ప్రాణము లెక్కువ కావా! 

టేనిని కాదన్న మనకు టెప్పలు పడుటే. 1811 


వ. అట్లన నా నూట రెండు గోత్రములవారును నవ్వుచు నిట్లనిరి. 1812 


చం. 


ఆ.వె. 


కుల మటులుంత మా నృపతి గుబ్బిత లెందరు? వాని మానసా 
కులమునం జేరు కన్యక దుకూలమునం బడు సంఖ్య యొంత?రా 
కులమున నీమె స్థానమెది? కోటను జూడగం బోవ నాలు పం 
కిలమున కూతు జాడం గను కీలెజుగం గలరే వచింపుడీ ! 1818 


అట్టి మదోత్మరంబుం, గరినాభినయాత్మక కోటరంబునన్‌ 

మెట్టి సుఖంబు నొందగల మిండతగా తలపోసిరేమొ మా 

పట్టి సురాలయాలయను, పార్టివు పంపు నవజ్ఞం జేసి తా 

బట్టిన కన్యకా వ్రతము భద్రముగా సవరించు నీయెడన్‌ ! 1814 
ధర్మ వర్తనులకు ధర్మ వర్తను లందు, 

పాప వర్తనులకు పాపు లందు 

సఖ్య మొనరుం గాని, సద్ధర్మ దుష్కర్మ 

రతుల మధ్య నెటుల రక్తి కుదురు? 1815 


వ. అంతట నధిక సంఖ్యాకులగు వైశ్యు లధిక రోషంబున. 1816 


ఉ. 


తే.గీ. 


చాలును చాలు వంశమున చావు దొలంగ వచింపు చుండ మీ 
మేలును గాననైరి, మిడిమేలపు మాటల నాడుచుంటి రీ 

కాలము టేనిదైన దిక కాగల దంతయు వాని చిత్తమె, 

వీలును జూచికో దగును బిడ్డలం గాచెడి చోటులంజుమీ ! 1817 


దేశమును గాచు నొక్క ప్రదేశ మిచ్చి, 

ప్రాంతమును గాచు నొక చిన్న పల్లె నొసంగి, 

వంశమును గాచు నొక ప్రాణి బలియొసంగి 

తెలివికా డిడుమలం బాయు తీరు లివియ ! 1818 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 373 


వాం 


కం. 


లెఖవడ. 
అ 


ఆ.వె. 


పూర్వము బ్రాహ్మణుం డొకండు, పుణ్యజనావళి బోధకుండు, మై 
సర్వము నైన కూతురుకు ఛత్రపతిం బతిం జేయలేదె? మై 

గర్వితులై చరించు భువి కాంతులం గూల్చిన పాటు తల్లి యా 
తెర్వున క్షత్రియాణి గదె ! తీరుగ నుండెనె వర్ణ ధర్మముల్‌? 1819 


క్షత్రియ బ్రహ్మ సంభవులె కాదని (తోసిన వర్ణ ధర్మముల్‌ 

పాత్రము లౌనె వైశ్యులకు పాటి యొనర్చగ, నెందుకీ వృథా 

స్తోత్రము లాత్మ హానికర సూత్రములై జను, వాటి జోలి కే 

మాత్రము పోక, కన్యను క్షమాపతి కిచ్చి యశంబుం గాంచుడీ !1820 
రాజుకు కన్య నొసంగిన 

రాజత్వము కలుగు మనకు, రత్నాదులతో 

రాజిలు గృహములు, నంతట 

యాజనమున దోషములును యజ్ఞాంగములా ! 1821 


అనుచు బుద్దులు జెప్పుచుండ నన్నూట రెండు గోత్రముల నేత్రము 
1822 


యోగ్యముం గాని మాటల నియోగముచే మము నమ్మం బల్మగా 
యోగ్యమె మీకు, బంధులకు, యోచనం జేయుడు మిత్రులంబలెన్‌, 
భోగ్యము లేమి తక్కువ, విభూషలు చూడరె? యజ్ఞ ద్రవ్యముల్‌ 
మృగ్యములే మనిండ్ల? మితి మీరకుడీ గురు భాషణమ్ములన్‌ ! 1828 


గత యుగంబులందు గతియించి పోయిన 

నీతులెల్లం దెచ్చి నిక్కు చుందు 

రావు పాలు తెచ్చి దేవాన్నమనినంత 

గొనము నిలుచు నేమి దినము కంటె? 1824 


ద్విపదలు. అశ్వ గో మేధ యాగాచరణము, మ 


374 


హేశ్వరాసాదిత జ్యేష్ట భాగమును, 
పరలోక మేగిన పలల ్రాద్ధమును, 
పరిణేత మృతిజెంద పడతి పెండ్లియును, 1825 


శ్రీవాసవీ పురాణము 


దేవర న్యాయాన స్తీ సంతుం గనుట, 

ఆవలి కుల వివాహములు కూడవని 

పారాశరుండు మున్నె పలికి యుండుటను 

ఆ రాజు కేము కన్యక నీయ బోము. 1826 


వ. అని పలుకు పీఠికా నగరాధిపతి యగు మాధవశ్రేష్టిని కామ పురాధిపుం 
డైన ధనియును, ఘంటసాల పురాధీశుండైన వీర శ్రేష్టియును, మాసంతకుల 
సంభూతుడైన శ్రీరంగ శ్రేష్టియు నభినందింపుచుండ సంఖ్వాధికుల నేలాపుర 
వాసులగు శుంభు నింబ నిచోళులనువార లధిక్షేపించుచు. 1827 


ఆ.వె. పొండు, విష్ణువర్ధనుండు మనల నెల్ల 
పిల్ల పాపతోడ గుల్లం జేయు, 
బలము చేత నైన పడతి నెత్తుకు పోవు 


నిజము, శక్తి పరుండె విజయమొందు. 1828 
వ. ఆపై మీరేమి చేయగలరో చెప్పుడని ప్రశ్నింప మన్యు మానాభ గోత్రజులైన 
వైశ్య గశ్రేష్ణులందరు వారి వచనంబుల దృణీకరించుచు. 1829 


తే.గీ. రాజు రాక్షసుండై పైకి రాక మున్నె 
హృదయ మందీశ్వర ధ్యాన మిరవు కొనంగ 
వాసవీ కన్యకను గూడి వహ్ని యందు 
దుముకుదుము, రాజు పాపాల దుముకులాడు. 1830 


వ. సందేహము లేదు, సర్వాధికమగు మరణము నొంది యైనను కుల ధర్మములు 
పాటింతుమని ఖండితముగ పలుక పులస్య గోత్రజులును, గోశీల వంశమున 
బుట్టిన మహేశ్వర నృసింహాదులును వల్లె యనుచు. 1831 


తే.గీ. ఎడంద నోటిని యూరించు యెదుటి చెయిద 
మోగు, నిజ ధర్మమున కన్న బాగు కాదు, 
పేరు చెడగొట్టు సంపద పేర్మి యేల? 
పేయ నిజధర్మ నిష్టయే శ్రేయ మగును. 1832 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 375 


వాం 


వ. కాబట్టి సందేహము లేక పావకాననమున ట్రవేశించు చున్నారమని 
నిశ్చయముగం జెప్ప వారి దృఢ వచనంబులకు భయపడిన వ్యతిరేకు లెల్లరును 
నోట మాట రానివారలై యెట్టకేలకు నిట్లనిరి. 1833 


ఉ. నరకముం గూర్చు నాత్మ హననమ్మది గాఢ తమాంధకారమం 
దరయరు కీర్తి, కీర్తి రహితాత్ముల నేరిని, ధర్మ శాస్త్రముల్‌ 
నరులకు చెప్పు నీతి యిది, నమ్ముడు రెంటికి చెడ్డ రేవలై 
పరము నిహమ్ములన్‌ చెడుట ప్రాణములన్‌ బలివెట్టుటన్నచో. 1834 


ఆ.వె. కాదు కూడ దనుచు కాస్ట్రంబులం బడిన 
పడుండు, మీకు మాకు చెడును బంధు 
బంధనమ్ము లింక బధిర ఛాందసులార ! 
మిడుతలవలె నగ్ని మిట్టి పడుండు. 1835 


ఆ.వె. అంత నల్ప సంఖ్యులైన వైశ్య వరులు 
వంశ మాన విత్త భంగమందు 
చకిత గోకు లాగ్ర జన్మ రక్షణమందు 
ప్రాణ హాని స్వర్గ పథము మరియు, 1836 


తే.గీ. కులము నాచారమును పాటి సలుపలేని 
వృద్ధుందైన వానప్రస్థుం డిద్ధ గతిని 
నగ్ని జల, భృగుపాతాదు లందు మదియ 
నఘము నొంద డిదియు శాస్త్ర మనిరి తుదకు. 1837 


వ. ఆరు వందల పండైండు గోత్రముల వారింకను రాజుకు కన్య నిచ్చుటయే 
మేలని వాదించుచుండ నిక సైపలేక నూట రెండు గోత్రములవారు కోపోద్రిక్తులై 
నిర్ణయము ప్రకటించిరి. 1838 


శా. ఓ వాక్సాటవ శూరులార ! ఇకపై నోటాజు వంశ ప్రభల్‌, 
మీ వైదుష్యము మీర లుంచు కొనుండీ మీ దేహ రక్షార్థమై, 
మా వైశ్యత్వము మేము కాచుకొనుటే మా రక్ష గావించి మా 
భావావేశము చొప్పు రాజ కలిమిన్‌ వైరంబుతో నోర్తుమీ ! 1889 


376 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


ఆ.వె. 


మీరు కోరినట్లు మీ తోడ బంధుత్వ 

మింక వలదు, పలుకరించ వలదు, 

మాకు మాకు పొత్తు, మీకు మీకును పొత్తు 

లుండు దీని కీశ్వరుండు సాక్షి ! 1840 


ప్రతిగ నారు నూర్ల పండ్రెండు గోత్రాల 
వారు శంభు నెదుట బంధు పాశ 


ములను గోసి భారముగ లేచి పోయిరి 
చరువులగు కులమును జాలిం గనుచు. 1841 


ఇది శ్రీవానవీవురాణమునందు వెళ్ళ గోత్రములు రెండుగా విడిపోవుట 


యను అరువదిమూడవ అధ్యాయము సంపూర్ణము. 


(కూలము= ఒద్దు, తేమాన జీవాతువు= వడ్డీలతో బ్రతుకువాడు, సంశుతము= అందరిచే 
అంగీకరింప బడినది, అపహ్నవము= స్నేహము, ఓటాజు= నిస్సత్తువగు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 377 


వాం 


తే.గీ. 


తే.గీ. 


కం. 


378 


అరువది నాల్గవ అధ్యాయము 


కం. ఓంకార బిందు నిలయా ! 
ఐంకార త్రికోణ మధ్య ! అనలోద్భూతా | 
హ్రీంకారాష్టక కోణా ! 
శ్రీంకారాంతర్దశార ! శ్రీచక్రస్థా ! 


ఆరువందల పదిరెండు అన్వయములు 

నూట రెంటిని విడగొట్టి నొవ్వి పోవ, 

నవ్వు మోముల పొంగెత్తె నవ్వులాట, 

నవ్వు బరువైన గుండెలు నడచి పోయె ! 1842 
వారు పోయిన తరువాత వీరి నవ్వు 

కృష్ణ పక్షపు చందురు క్రియలం దవిలి 

వర్తమానంబు భయపెట్ట, వదనముల న 

మవస చీకట్లు క్రమ్మె నమ్మహముం దొలంగ ! 1843 


లోపల కలగుండులు కను 

పాపల వెలువడిన యంత పరమేశుండే 

ప్రాపుగం దోచెను వారికి 

రూపెత్తిన రక్షణ యన రోదోవిభుందై. 1844 


అంతట నెల్లవారు పరమాత్ముని మానసమందు నిల్పి వ 

న్యాంతర వర్తి భాస్మరుల యాశ్రమ వాటికి జేరి (మొక్కి రా 
సాంతముం జెప్పిరా యెడల నైన విశేషము లన్నియున్‌, తమో 
వంతుల నిష్ర్రమంబు, తమవారి విధేయత లెల్ల మెల్లగా ! 1845 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


మాటలందు లేదు, మానసంబులం దొల్చు 

రాజు వలన భయము రంగులీను 

శిష్య తతినిం జూచి చెప్పె నాచార్యుండు 

పూర్వ మందు వారి పుణ్య చరిత ! 1846 


నారద మౌని చెప్పగ వినంబడి నట్టి కథాక్రమంబు నిం 

పారంగం జెప్పుచుంటి, మును భర్గుని తావున వాని సేవలో 
పారంగులైన వారలు, ప్రపన్నులు, మీ కుల కర్తలైన మీ 

వారలు తృప్త మానసులు, వల్లడి నొంది రదేమి చోద్యమో ! 1847 


కలదొక కూతు రా కులముం గాంతులు నింపుచుం గీర్తి కన్యకా 
కులవతి, యామె యందములం గోరి వరించిన చిత్రకంఠునిన్‌ 
వలదన నాతం డామెయిని వైశ్యులతో తగవాడె, శాపముల్‌ 

తలతల పారె, భూమి నవతారము దాల్చితి రీవిధంబుగన్‌ ! 1848 


మీరలా గిరీశు మీద వర్తిలు వారు, 

వరుసం దప్పి విష్ణు వర్థనుండుగ 

చిత్రకంఠుం డిపుడు చెజం బట్ట నుంకించె, 

శాపములుం దొలంగు సమయ మాయె! 1849 


ఇది రహస్య మిన్నాళ్ళుగా మదిని దాచి 

శాప పరిపక్వతను పొందు సాధు విశుల 

నేరి వివరించు చుంటినో వీరులార ! 

అగ్ని ముఖమున కైలాస మేగుడయ్య ! 1850 


అనవిని వైశ్య పుంగవులు నగ్ని ముఖంబున జొచ్చుటన్న వా 

దన యనకుండ చెప్పుడది దారుణ మాత్మ హవంబు గాదె యా 
హననము పాప మందు రది యంతయు తప్పని చెప్పంజాలుదే - 
యనుచు నయంబు మీరకయ యాచనంజేసిరి సద్దురూత్తమున్‌. 1851 


వ. అంత భాస్మరాచార్యులు తమ వైశ్య శిష్యుల సందేహ నివారణార్థము వశిష్ట 
జనార్దన ముని వృత్తాంతంబు నిటుల చెప్పందొడంగె. 1852 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 379 


వాం 


చం. 


కత, 


కత, 


కర 


380 


జగదభిరామ సోదరులు సమ్మతిం గొల్చిన పాద యుగ్మమున్‌, 
జగముల సృష్టి చేయదగు సన్ముని మోమును దించు మోముయున్‌, 
జగతి వివాహ వెళం గనం జాలిన పొల్తుక యర్ధ దేహమున్‌ 
తిగియుచు నగ్ని గర్భమున తేజము వోలె వెలుంగు నిత్యమై. 1853 


అట్టి వశిష్ట మౌని తన యాశ్రమ మందు తపంబు నుండగన్‌ 

కిట్టె జనార్దనుం డనెండు కీలక మౌని యొకండు వానినిన్‌, 

కట్టెదుటం జెలంగు మునిం గాంచి వశిష్టుండు నర్జ్య పాద్యముల్‌ 
కట్టడ మేర (ప్రేమనిడి గద్దియ నిచ్చి ప్రియంబు సల్పుచున్‌. 1854 


ముని చంద్రా! నిను బిల్వ నే పదము లామోదార్ధ యోగ్యంబులో, 
నినుం గాంచంగల భాగ్య మే మిథునమున్‌ దివ్యంబు గావించెనో, 
మును నీ పాద రజంబు సోకి పులకల్‌ మోయంగ పుణ్యంబు చే 

సిన క్షేత్రం బెదియో? వినంగ నిను నే సేవింతు ధన్యాత్ముగాన్‌. 1855 


విన నుత్సుకుండౌా బ్రహ్మ 

రిని గని యాగంతువును వశిష్టున కనియెన్‌, 

జనము జనార్దనుం డందురు 

జనియించితి ప్రకృతి పురుష జన జఠరములన్‌. 1856 


ఏ కడ నుంటివని యడుగ 

నా కొక కడ యనుచుం గలదె! నా రూపము నా 

రాకను, పోకనుం దెల్పదె ? 

లోకంబున యతులకుం గన లోంగలి కలదే ! 1857 


లోకంబులు తిరుగుచు నీ 

లోకంబున నీ సపర్యలో తనివోవన్‌ 

నాకీ భాగ్యము కలిగిన 

దీ కడ నీ వేళ నీకు నిష్టం బొసగన్‌ ! 1858 


కం. అంతట బుషి కుల గురుండా 
గంతువు కడ కోర దగిన కామ్యము లేమిన్‌, 
సంతసమగు వాత్సల్యపు 
తంతువు కొన సాగనిమ్ము తండ్రీ యనియెన్‌. 


వ. అంతట జనార్దనమునియును వశిష్టు మనోగతంబుందెలియనెంచి. 


కం. ఎంతటి ధనవంతంబును 
నెంతటి విజ్ఞాన ధనము లిమిడిన యొడలున్‌ 
సంతృప్తి నొందదని థీ 
మంతులు వాకొందు రవని మంగళ చరితా ! 


తే.గీ. భౌతికాభ్యుదయమునకు బాధ లేదు, 
బౌద్ధికాభ్యుదయమునకు బాధ లేదు, 
మానసిక విభూతుల గనం బాధలేదు, 
పర గతాత్మ సంబంధమై ప్రాపు వలదె ? 


ఆ.వె. అంత బుషివరుండు నాగంతువునుం జూచి 
కోర్కె లేని వాని కోర్కె తీర్చ 
కంకణమ్ముం దాల్చి తింక నీ యిష్టంబు 
కొనుట కేను సిద్ధ మనుచుం బలికె. 


ఆ.వె. శుద్ధ దేహ మందు శుద్ధం బగును బద్ది, 
శుద్ధ బుద్ధి చేత శుద్ధ మనము, 
శుద్ధ మనము చేత శుద్ధ చిత్తము కల్లు, 
శుద్ధ చిత్తమందు శుద్ధ మాత్మ! 


ఆ.వె. ఆత్మ శుద్ధి చేత హరియించు కోర్కెలు 
కోర్కె లేని వాండు కోరు టెటుల ? 
కోర్కె లేదటన్న కొండెక్కు నహమండ్రు, 
నేమి చెప్ప దగుదు నే మునీంద్ర! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1859 


1860 


1861 


1862 


1863 


1864 


1865 


381 


తే.గీ. 


తే.గీ. 


అతిథిగా వచ్చినట్టి యా యతియు నంత 

మహదహంకార మొక్కటే మనికి లేక 

దైవ మను పేరం బరగును దివిని భువిని, 

మనుచు మననిచ్చ మనకు లేదనకు మనియె. 1866 


ఇచ్చ యొంటిగా మొదలగు నేగు కొలది 
మల్టి వృక్షంబునకు వలె మ్రాను పెరిగి 
శాఖలకు శాఖలగుచు విశాల మగును, 
మూలమును ఛేద మొనరింప వీలు పడదు. 1867 


వ. అనుచు పరిపరి విధముల నచ్చంబలికినను మానసంబు బయటపదని 
వశిష్టుని వదలి జనార్దనముని చనియెనంత. 1868 


ఉ. 


తే.గీ. 


కర 


382 


చూచుచు నుండ లోక ముపసూర్యకమై, తమసాతిరేకమై, 
పేచక బూచి బూతముల ప్రేత వనంబునునై, భయంకరా 
బాచక శబ్ద బంధురము అవ్వల రచ్చయునై హరింపగన్‌ 
మోచనందప్పి లోకహిత మోహమునందు వళిష్టుండున్‌ చనెన్‌. 1869 


అందరి తోడ సంయమని హండను సంయమియుం బడెన్‌, యమా 
కందము జేసి లోకమునం గాలిడె బ్రాహ్మణ జన్మమంది వా 

రందరి తోడ, యౌవనము నందిన కాయము కామ తీవ్రతన్‌ 

తొందర చేయ బ్రాహ్మణులతోడ జపాదుల గండముండుటన్‌. 1870 


క్షత్రియుండ నంచుం బలుకుచు క్షత్ర కన్య 

లను వివాహంబు నంగూడి తనివి దీర, 

తిరిగి బ్రాహ్మణు లందును పరిణయముల 

సుఖము లందుచు జీవించుచుండె నంత. 1871 


కపటము వంచన మోసము 

లపరాధము లెన్ని నాండు లటులే దాగున్‌ ? 

విపుల వివేకము లేమగు; 

విపరీతము లారి పోవె విజ్ఞానమునన్‌ ! 1872 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆతత ధర్మ వర్తనులు, నాచరితాన్వయ నీతి సంపదుల్‌, 

జాత శరీర సంపద విచారము లేక వసించు వారు, సం 

జాత పరాత్స రాత్మ గుణ సంపదలన్‌ గ్రహియించి మోసగాం 

డీతం డటంచు, తో గడుప నిష్టము లేక మహాత్మ గాములై. 1878 


జాతవేదు దలచి జ్వలనమ్ము గావించి 

విషయ వాసనలకు వీడుకొలిపి 

కేవలాత్మం దలంచి కీలలందున దూకి 

హవ్య మౌచుం జనిరి దివ్యమునకు. 1874 


మిగులు మీది రక్తి మిగిలె వళిష్టుండు 

బూది రాశి జూచి ఖేదమంది, 

తప్పు నాది, వీరు తపనుం జెందగ నేల 

శిక్ష లందు నిట్టి శిక్ష కలదె ! 1875 


పట్టి తిట్ట వచ్చు కట్టుం దప్పితి నంచు, 
© © లు 
కట్టి కొట్ట వచ్చు గుట్టుం దెలిపి, 
అ © లు 
పట్లు దట్లమెన మట్లు పెట్లను వచ్చు, 
అ అజా © లు 
మాట లేక యిట్లు మాయం దగునె ? 1876 
ఛీ! నాకేనా యీ యఖి 
మానము దేహంబు పైన? మాపగ లేనా! 
నేనును మాసెద నంచును 
తానును కాష్ట్రాగ్ని దూకం దలకొను నంతన్‌. 1877 


మాయ తొలంగె, నంతయును మాయము, బూదియు లేదు, తొల్లి రూ 
పాయతనంబునై వనము నాశ్రమమున్‌ గవి దారవంతమై, 

కాయము జీర్ణమై గతము కట్టెదుటం గనరాగ సిగ్గుతో 

గాయక మారయం దలంచె, గాంచె జనార్దన మౌని పుంగవున్‌. 1878 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 383 


వాం 


ఉ. నవ్వడు పాటు చూచి, తన న్యాయము కాదని వాదులాడినన్‌ 
నొవ్వడు, సాధనాంతమున నూల్ళొన రాని వ్రతమ్ము వమ్ముకా 
నివ్వడు, పారమార్థికుల నిచ్చకు వచ్చిన యట్లు ద్రిప్పు చే 
దివ్వె చలింప డట్టి యతి దేవున కంజలి చేసె నమ్రైతన్‌. 1879 


ఆ.వె. కాయముండు వణకు కాంక్షలుండు నటంచు 
తెలియదాయె నిజము, తెలిసె నేడు 
కాయమందు నుండి కదలి పోయెడి కాంక్ష 
నుండ వలయు దోస పండు వలెను. 1880 


వ. అంచు వశిష్టుండు పలుక జనార్దనుండు నదృశ్యమయ్యెం గావునం బూర్జ 
చిత్తంబున దేహమందు విరక్తి నంది హవ్య వాహనుని వెంట స్వస్థానంబున 
కేగుచుంటినను తలంపున నగ్ని ప్రవేశంబు నొనరించిన నది యాత్మహత్యకాదిక 
మీ చిత్తంబు ననుసరింపుడనియె. 1881 


ఇది శ్రీవానవీవురాణమునందు వళిస్థ్ర మాయా జనార్దన వృత్తాంతంబను 
అరువదినాల్లవ అధ్యాయము సంపూర్ణము. 


(మహము= తేజము, తలతలపారు= ఒకరినుండి మరొకరికి (ప్రాకు, కిట్టు= సమీపించు, 
హండ= వెడల్పుమూతిగల పెద్దకుండ) 


384 శ్రీవాసవీ పురాణము 


అరువది యైదవ అధ్యాయము 


కం. లం స్థిత బహిర్దశారా | 
హం స్థిత చతురధిక దశ వియత్సథ కోణా |! 
యం స్థిత పద్మ దళాష్టక | 
రం స్థిత షోడశ దళయుత రవిగణ చక్రా ! 


వ. అంతట నుత్తమాన్వయ సంజాతుండగు కుసుంభుండును లెస్సగ నాలోచించి 
గురు వచనంబుల నర్థంబు గ్రహించిన వాండై సభకు ప్రదక్షిణంబుం గావించి 
చింతాక్రాంతులైన సహచరుల కంజలి బద్దుండై యిట్లనియె. 1882 


ఉ. వందనమయ్య విప్రకుల వర్ధన భాస్మర పండితార్య !ని 
స్యందిత ధైర్య సంపదల సన్నిధినున్న కిరాటులార నా 
వందన మందుకొండు, నను వహ్నిః జొరంగ ననుజ్ఞ నిండు నా 
కందు పసిండి వాసవిని, కన్యకం గూడి కులంబుం గావంగన్‌ 11883 


తే.గీ. అనుచుం బుత్ర సోదర బంధు జనము తోడ, 
నూరు నొక గోత్ర విశుల సన్నుతుల, నుతుల 
కేవలము చేరు కోరిక కేవలముగ 
ప్రణుతి చేసెను కుసుముండు ప్రణతుం డగుచు. 1884 


తే.గీ. రాజ భయమునం గొంకు కిరాటు లంత 
కుసుము ప్రార్థన వినుచు సిగ్గు పడుచు బురు 
షత్వ సిద్దులై మోముల చాయ మార 
పలికె నిట్టుల ధైర్య విపాకు లగుచు. 1885 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 385 


2 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


386 


భయమేల కల్లెనో ప్రభువు బాధించు నం 
చును మనంబున మాకు చోద్య మగును, 
భయమైన, వారితో పారిపోదుము కాదె ? 
నీ వెంట నిట నుంట భావమేమి ! 
కుల రక్షణంబు నీ కొకనికేనా యేమి, 
మాకు బాధ్యత లేదె మాన ధనుడ ! 
మరణ మొందిన నీవు, మమ్ముపేక్షించునా 
కోపమొందిన రాజు మాపుం గాని, 


మనుండొ, మరణమొ, మనమెల్ల మనసు పెట్టి 

కలసి చేయందగును కాని కనల రాదు, 

రాజునకు కన్య నీయగా రాదు నిజము, 

పాటి సేతము గురుముఖ పదము లెల్ల. 1886 


అనంగ కుసుంభుండు నిట్లనె, 

చనవున నట్లంటి గాని, చనుదే మీరల్‌ 

చెనకక చను వార లనగ, 

ననుచుంటి సమస్య నాది, యాలము నాదే! 1887 


వాకొననేల మీదు పరివారములన్‌ విడనాడి ప్రాణముల్‌ 

నా కయి యిత్తుమంచు, క్షితి నాథుని వైరము నాకు మాత్రమే 

దీకొన నౌను, దానముల దింపకు డయ్య బుణంబులోన, పై 
లోకముం జేరనిం డమిత లోలుండ నేం బరమాత్మం జేరగన్‌ ! 1888 


అన్న కుసుము విని జగన్నాథ పురపతి 

భద్రుండనెడు శ్రేష్టి పలికె నిట్లు, 

వినుండు నేను చెప్పు వృత్తాంత మొకసారి 

హరి విధించి నట్టి యాజ్ఞ యొకటి ! 1889 


కం. 


కం. 


కం, 


తే.గీ. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


అవినాశుందును, నవ్యయుండును, సదాహాదుండు, నారాయణుం 


డవగీర్జావిరతావ బోధకుండునౌ ఆర్యున్‌, నిరాహారునై, 
లవలేశంబును నాస లేక మది వాలాయంబు శుద్దాత్మునై 
హవణిల్లంగ నలంకరించి భృశము న్నారాధనం జేసితిన్‌. 


సేవలు ఫలియించె నతండు, 

గోవుల యెడ గోపకునటు కుంబాస్యమునన్‌, 
నా వలన నేమి కోరెద 

వీవంచును నిలచె నెదుట హిత మీదేర్చన్‌ ! 


మోక్షమె ముమ్మాటి కిమ్ము మోహన రూపా ! 
మోక్షంబు నొసంగం గలుగు 
దక్షుండ వటంచు గొలువ దాసుండ నైతిన్‌ ! 


అని వేదంగ నాతండును 

చనవుగ నా శిరము నిమిరి, చాతుర్య నిథీ ! 
మనుమిక కొలది దినంబులు 

చనుదెంతువు మోక్షమునకు సాధుల తోడన్‌ ! 


వెనుక జన్మంపు శాపంబు వెంట బడంగ 
వైశ్యులందు ముముక్షువుల్‌ వహ్ని మార్గ 
మందు మోక్షంబు నందెద రంబం గూడి, 
చనుదువిది నిజం బనుచును చనియె, కుసుమ! 


అప్పటి నుండి విధేయత 

నిప్పటి వర కెదురు చూచు చిటులుంటిని నే 
నిప్పటికైనను మీతో 

నిప్పుల కైలాస పదము చొప్పడ నిమ్మా! 


వాం 


1890 


1891 


1892 


1893 


1894 


1895 


387 


తే.గీ. వినుచు నా మాటలందటు ననలుం జేర 
నేల నిక సంశయమటంచు నెసంగు చుండ, 
నధిపు తలనవ్రాత వలె సూర్యు డస్తమించె, 
నతని యజ్ఞానమన దిక్కు లంధ మలదె. 1896 
వ. అంత వేదోక్తాచరణాను శీలురగు నా వైశ్యులు సాయం సంధ్యానుష్టానంబులం 
దీర్చికొని తిరిగి నగరేశ్వరుని సన్నిధిని జేరి యాచార్యుల బరివేష్టించి కూరుచుండ 
నాతం డగ్ని (ప్రవేశమునకు తగిన నియమంబుల బోధించ దొడంగె. 1897 


తే.గీ. నూట రెండు కులంబుల నూట రెండు 

జంటలకు మాత్రమే మంట లంటుకొనంగ 

నియమమును సేతు గోత్రముల్‌ నిలుచు కొబికు 

వృద్ధ దంపతులైనచో సిద్ధి సుఖము. 1898 
ఉ. కోరికం దీర జీవితము కుత్తుక బంటిగ నోర్చినట్టి వా 

రారయం దృప్తులాట, తనుపారిన కొర్కె విరక్తి నొందుటల్‌ 

వారు పరంబుం జేరగల వారలు, వైదిక ధర్మ సాధకుల్‌, 

వారికి పాప మంటదిక వహ్నిం జొరంగ పరాక్రమింపుడీ ! 1899 


చం. అనవిని ధర్మ గుప్తుండనె, హాం అటులైన కులంబు హీనమై 

వనట వహింప నేమగుదు ? వహ్నిః జొరంగల వృద్ధులెవ్వరున్‌ 

వెనుకల లేరు, గోత్రము నవిఘ్న మొనర్పగ నొక్కరుందనే 

పెనగుచు నుంటి, నెట్లు నడపింతువు భూసుర ! గోత్ర ధర్మమున్‌ ! 1900 
తే.గీ. ధర్మ గుప్తుని విన్నంత ధర్మ సంశ 

యమ్ము యమ్మున (గుమ్మిన యట్లు నయ్యె, 

నంద రొక్క గొంతుక తోడ ననిరి విరత 

ధర్ము ధర్మునితో నిట్లు తడియు నెదల. 1901 


చం. వగవకుమో కుమార ! చనువారికి చెల్లును సాహసింప, పా 
రగ నణుమాత్రమైనం గనరాదు ముఖంబున దీనరేఖ, యీ 
తగదను మాట కర్ణములం దాకెడు దాక, నిదాన మొందుమా, 
నిగములు తప్పు పట్ట, రిట నిల్వుము వంశము నుద్ధరింపగా. 1902 


388 శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. ధర్మ గుప్పు దద్ది ధర్మంబు గాదంచు, 
నిందు నిలువ గోత్ర మీశుం దప్పు 
నంచు, మంచిదగును నందున నిల్చుటే, 
అనుమతించు మనియె నార్య గురుని. 1903 


కం. అందరి మొగములు తన నే 
మందు వనంగ నిగుడ గురుం డాతనిం గనుచున్‌, 
పొందు మనల కైలాసం 
బందరితో శాప ముక్త మందుము ధర్మా | 1904 


తే.గీ. అందు మగ తాంబూలంబు నగ్ని చేర 
నిహమునం గుల శేషంబు నిచ్చ లేక, 
ఉపరి పదమందు లక్ష్యంబు నొంది, మోక్ష 
మౌరసులు లేకయే లాభ మగును గాక ! 1905 


ఆ.వె. అనుచు భాస్మరుండు నారు తంతువు లందు 
నారు తమలపాకు లారు పోక 
లమరం జుట్టి చేతి కందించె నతనికి, 
కలంగువారి తోడ పలికె నిట్లు. 1906 
చం. తన కుల గోత్ర గౌరవము తగ్గుట కిష్టము లేక బాలకుం 
డనలముం జేర పూనుకొనె నాయము చేరగ స్వస్వరూపమున్‌, 
చను నితగాని పెద్దలకు చాలిన యంతగ మీరలిచ్చు త 
ద్దినముల, పర్వ వేళ పితృ దేవుల పేరిట దాన ధర్మముల్‌. 1907 
వ. ఈ సమయము పాటించుడు మీ వంశముల నంతకంతకు నభివృద్ధి యగునన 
నద్ది మా ధర్మంబవశ్యము పాటింతు మనుచు ప్రతిన చేయ ధర్మ[శ్రేష్టియును వందన 
మాచరింప నందరును భారచిత్తంబుల నిట్టూర్చిరి. 1908 


ఇది శ్రీవానవీవురాణమునందు ధర్శ(శేష్టి యను బాలకునకు న(గతాంబూలం 
బిచ్చుట యను అరువది యెదవ యధ్యాయంబు నసంవూర్ధంబు. 


(అవగీర్ణ= పొగడబడిన, కుంబ= యజ్ఞకుండము చుట్టు వెలుగు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 389 


వాం 


కర్ర; 


చం. 


390 


అరువది యారవ అధ్యాయము 


కం. వం స్థిత భూపుర చక్రా! 
సం స్థిత సర్వాత్మికా | ససత్వాతీతా | 


సంస్థాన మధ్య సకలా ! 
సంస్థిత శ్రీచక్ర వాస స్వాధిష్టాత్మా ! 


అంతట కంకణములు ధరి 

యింతురు దీక్షా విధాన మిదియన గురుండున్‌ 

సంతస ముప్పొంగ విశులు 

వంతుల సాచిరి కరములు వత్సములటులన్‌ ! 1909 


ప్రాణములన్న భీతిలెడు బచ్చుల ధైర్యము సాహసమ్ము వి 
ష్వాణమునందు వోలె కనం జాలిన భాస్మర పండితాత్మలో 

బాణము వోలె దూసినది ప్రశ్న మొకండు వధూజనమ్ములో 
ప్రాణములన్న నాస గల పట్టుల నంతయు వ్యర్థమే కదా! 1910 


అదియును గాక వాసవికి నాయువుపై మత మేమిటో యెరుం 

గం దగు, మనోజ్ఞ మంజుల నికాయము కాయము కాడుసేయ నె 
ల్లిద మగునో, నికామ మతి లీలలం జిక్కి సుఖంబుం గోరునో, 
సదమల వృత్తి నామె మది సత్య మెజుంగ దలంతు నియ్యెడన్‌. 1911 


కావున నాడువారి కుతుకమ్ము నెజుంగుట పాడి మీకు, మా 
యావులు కాకుం డా వనిత లందున, వారికి చెప్పి చేయుటల్‌ 
పావన చర్యలౌను కద ! పావకుం డర్శిలి చుట్టుముట్టగా 

కావు మటన్న నేమి కథ, కన్గొని రండు గృహంబు కేగుండీ ! 1912 


శ్రీవాసవీ పురాణము 


చం. అనవిని వైశ్యు లందజును జెను కదాయని ముక్కు పైన ట్రే 
లును మునుపండ్ల నాలుకను లోంగొని నేత కుసుంభ శ్రేప్టినిం 
గనుగొని, వృద్దులౌట మన కాంతలు తేలిక యొప్పుకొంట నీ 
యనలము చేర వాసవి హృదంతర నిశ్చయ మందుకొమ్మనన్‌. 


కం. కుసుమ శ్రేస్టియు నంతట 
కసుగందిన మోముతోడ, కన్యక తనకా 
పసి తనమునం దెలిపిన కథ 
శసనంబై మజపుం దగుల చకితాననుండై. 


కం. నేంటికి యింటికి పోదము 
నేటించి మనోగతమ్ము నిభృతాహితులై 
పాటింతము గురు వాక్యము 
తూంటాడంగ రాజు నింక దోషాపహమై. 


ఆ.వె. అనంగ వైశ్యు లెల్ల నాచార్యు నానతిన్‌ 
సెలవు గొంచు నిండ్లు చేరినారు, 
ఎట్టులో యొకటుల నెంగిలి పడి కుసుం 
భుండు శయ్యం జేరి పొగుల సాగె. 


ఎంతకాలము నేను సంతాన హీనత 
నెంతగా పొగిలితి చింత చేత, 
నెంత తపముం జేసి తెందఅం బ్రార్ధించి 
తెంత కాలము నిరీక్షించి లేను, 
ఏనాటి పుణ్యమో యే దేవ దత్తమో 
అనపత్య దోషంబు నధిగమింప 
యజ్ఞ వాటిక యందు నావిర్భవించెను 
బిడ్డ లిద్దరుగ నా వేల్పు తుదకు, 
ఆ.వె. సంతు కలిగెం గాని సంతోషమే లేదు, 
లేదు నీకనుచు విలేఖకుండు 
వ్రాసెనేమొ నుదుటి వ్రాత యిట్లాయెనే 
తిరుగు లేని విధికి దేవుందెంత ? 


2 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1913 


1914 


1915 


1916 


1917 


391 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కరి, 


392 


వాసవీ కన్యక బంగారు బొమ్మ మా 

యింటి దీపమ్ము మా కంటి వెలుగు, 
ఆడిననాటగా పాడిన పాటగా 

నట్టింట తిరుగాడు చిట్టి తల్లి, 
వంశోన్నతుండైన వరుం జూచి యతనింటి 

దారం జేయగం జాలు తరుణ మిదియ, 
పండుగ పబ్బాల పడుచు దంపతులొగి 

నింటికి రా వారి కిష్ట మైన 
వంటకములను, బంగారు వస్త్రములను, 
మణులు మాణిక్యముల నిచ్చి మక్కు వలర 
సంతసంబుల నవ్వులు సందడించు 
భాగ్య మన్నది లేదు నా భాగ్యమందు. 1918 


ఎంత యానందముగ నుంటి నింత వరకు 

వింత యూహలం దేలుచు నంతరమున, 

ఊహ కందని వింత పీయూష మొకటి 

కంటి పాపను కరుణించె మంటం గలుప ! 1919 


మృదులశిరీష, భూషణ సమీకృతశోభ, వినమ్రభార, శా 

రద, సుకుమార తేజ, రసరమ్యదృగంచల, నేత్రపర్వ, న్స్‌ 

రద చపలాతిరేక, ననురాగ మయంబుగంజూచు కూతురున్‌ 
చదలస్పృశించు కీలలకు చర్వణమందున నెట్లుత్రోతు నేన్‌ ? 1920 


ఇట్లు చింతించు తండ్రి నిద్రించ కుండ 

యేమి చేయుచు నుండెనో యెజుంగ దలంచి 

వచ్చి చేరెను వాసవీ బాలకన్య 

హిమ గిరీంద్రుని చేరెడు హిమజ వోలె! 1921 


ఒడిం జేరిన వాసవి సుత 

యొడ లంతయుం దడుము తండ్రి యొందిలియై, యే 

యొడికముం గనరాక దలంచె 

సడవని నమ్మితె గొజియ కసాయిని వోలెన్‌ ! 1922 


తే.గీ. 


కం. 


వందురు తండ్రి జూచి పసి వాసవి మోమున మబ్బుం గ్రమ్మె, నీ 
వందుర నేల తండ్రి ? ఎటువంటి విచారము నైన గాసి చే 
యందగు శక్తి నీది, కదియంబడి నెగ్గిన కష్ట మేది? నా 

సందియ మే నెజుంగ దగు సంస్థిత మేని వచింపుమీ యనెన్‌. 1923 
యుక్త తరుణిమ వాసవీ యోష పలుకు 

లెల్ల శైశవవాక్కులై యుల్ల మందు 

తాకి, చింతించు వానికి దారి చూపె, 

కష్ట పెట్టునె తండ్రిని కడుపు పంట ! 1924 
పసి దాన వెట్లు చెప్పుదు 

కుసుమించెడి మొగ్గ నెవండు కుంపటి వైచున్‌ ? 

కుసుముని వాత్సల్యము చనె 

రసికుల పాలిట కుసుంభ రాగము వోలెన్‌ ! 1925 


వ. అనుచు నటువచ్చిన ధర్మపత్ని కౌసుంభియును వినుచుండ నతండు జరిగిన 
వృత్తాంతంబెల్ల వివరింప సుకుమారి వాసవియును నది యట్ల యగుం జింతింపం 
బనియేల యనుచు నిట్లనియె. 1926 


కం. 


ఆ.వె. 


నాకై శోకింపగ నే 

లా కైలాసమునకుం జను లాభము చేదే ? 

మీకది యిష్టమొ కాదో, 

నా కిష్టమె అగ్ని యాత్ర నా తావునకై ! 1927 
చెప్పుము తండ్రి ! ఈ జగతి జీవన మింపగు నేని మీకు నే 
నొప్పియు లేని రీతి నని నుగ్గొనరించెద శత్రు సంహతిన్‌ , 

చొప్పడు నెల్ల భూమి తన చొప్పున నీ యెడ నేలుకొమ్ము యే 
ముప్పునులేక బంధువుల ముచ్చటందీర్చుము, పేరుపొందుమా ! 1928 


మాయ చేత బుద్ధి మూయ బడిన తండ్రి 

బాల మాట చొప్పు బాల్య మనుచు 

చెవినిం బెట్టకుండ చెప్పె నీ విధముగా 

పాలుకారు బుగ్గ పసిమి పుణికి. 1929 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 393 


వాం 


2 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మధురభాషిణి ! నీకు మా మనోవ్యధ నెట్లు 
చెప్పగలను నీది చిన్న వయసు, 
సుకుమార మైనట్టి సుందర రూపమ్ము 
సంపెంగ మొగ్గయౌ సన్నముక్కు 
దివ్యాభరణముల నవ్య శోభల నీను 
అలరు కంటెను మృదువైన మేను, 
సకల భోగములకు సంసిద్ధమగు దాని 
విస్ఫులింగము లందు విడచు టెట్లు ? 
అన్ని దిక్కుల వ్యాపించు నగ్ని కీల 
లాకసము నంట జృంభించు నపుడు నీవు 
చేర నుంకించు టెటుల యోచింపు మమ్మ, 
శిఖల మునుగుట మాటలా చిట్టి తల్లి ! 
తల్లి దండ్రులైన ధనము ధాన్యమునైన 
బంధు మిత్ర శత్రు బంధమైన 
సొంత ప్రాణమునకు జోడుకావెప్పుడు 
శిఖలం జొత్తు ననెడి చిట్టి తల్లి ! 
మున్ను ద్రుపదుండు కనలేదె జన్నమందు, 
పెండ్లి చేయడె, బంధుల పెంపుం గనండె; 
లేవు నాకా విభూతులు, లేదు భవిత, 
ఛిద్రమాయె నా బ్రతుకెల్ల చిట్టి తల్లి ! 


1930 


1931 


1932 


వ. అనుచు వివిధభంగుల దుఃఖీంచు తల్లిదండ్రులంగని వాసవీకన్యక వారిని 
కర్తవ్యోన్ముఖులజేయ మాయంతొలగించి తత్తోపదేశంబుంగావింపందొడంగె. 


కెజింగించుట యను అరువదియారవ అధ్యాయము సంపూర్ణము. 


విష్వాణము= భోజనము, ఒందిలి= దుఃఖితుడు, సడవ= మార్గము) 


394 


1933 


ఇది శ్రీవాసవీవురాణమునందు కునుంభ (శేషి అగ్నిపవేళ విషయమును కుమార్తె 


శ్రీవాసవీ పురాణము 


అరువదియెడవ అధ్యాయము 


కం. ప్రకట శిరస్సాహప్రీ ! 
ప్రకటానల శత సహస్ర పాటవ జిహ్వా! 
ప్రకటిత పాద సహస్రా ! 
ప్రకటీకృత విశ్వరూప పర పరిమాణా ! 


ఆ.వె. రావి యాకు చివర రాలిపో సిద్ధమై 
భూమి ట్రేలు నీటి బొట్టు బ్రతుకు, 
రోగ మయము, మలిన రాగ మయంబైన 
తనువు నెవడు నిలుపం దలంచు తండ్రి ! 1934 


ఆ.వె. నిలచి యుండ బోని, నిలుప నుండగ రాని, 
మలినమైన దాని, విలువ లేని 
దైన, మరువ లేనిదైన నిత్యంబంచు 
తనువు నెవడు నిలుపం దలంచు తండ్రి ! 1935 


ఆ.వె. వాగు లోన నీటి వడికి గరిక పోచ 
లెటుల కలసి పోవు నటులె వీడు, 
బ్రతుకు నందు నటులె పలు పన్నికలు పోవు 
తనువు నెవడు నిలుపం దలంచు తండ్రి ! 1936 


తే.గీ. ఆత్మ దేహంబు ధరియించు నవని యందు 
నరుడు వసనంబు ధరియించు కరణి వినుము, 
కట్టె బట్టల విప్పుచుం గట్టు నట్టి 
ఆత్మ నిత్యంబు సత్య మనంత మయ్య ! 1937 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 395 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


396 


ఆత్మ రూపంబు నీవు నే నవని జనులు 
నెల్ల లోకముల్‌ భూతమ్ము లెల్ల జగతి 
జగతిం గౌమార యౌవన జరలం గడచి 
తిరిగి కౌమార దశ నొందు దేహి యిచట. 


అవనిం జంపుదుం జచ్చెద ననెడు వాండు 
షడ్వికారాది దోష వేషముల లోన 

(బ్రహ్మ తత్వంబు వెదకెడు పామరుండు, 
సమయ, సమయింప వాని కసంభవమ్ము. 
తడవ దెండదు కాలదు తబజుంగు వడదు, 
అంట దీనాటిదియుం గాదు, కంట వడదు, 
పడదు తలపుల చెదరదు ప్రాతం బడదు, 
రూపు మారదు, శ్రుతుల చిద్రూప మాత్మ! 


అంతమే లేని యాత్మకై చింత యేల ? 
నాశ మొందెడి తనువుల నాశ లేల ? 
తుచ్చ బాంధవ్య సంబంధ దుఃఖ మేల ? 
సాధకున కిట్టి యనుమాన శోధ తగునె ! 


తొలుత తుదలందు కనరాని తులువ తనువు 
నడుమ నగుపింప నద్దాన నడలం దగునె ? 
పాల బుడగల నాడెడు బాలకుండు 

చిదిపి కనరాక యేడ్చుచు వెదకు నటుల ! 


తనువు చెడుగాక ఆత్మ నాశనము కాదు, 
ఆత్మ ప్రతి బింబములం జూపు అద్దములను 
పగుల గొట్టంగ పుట్టును పాపమంచు 

నేల చింతింప, పొగులగ నేల తండ్రి ! 


1938 


1939 


1940 


1941 


1942 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సమత నాత్మానుభూతిని సంతరించి, 

మదిని జనియించు నాశల వదలు నెవండు 
అతండె పుడమిని స్థిత ప్రజ్ఞుం డనంగం జెల్లు, 
వాని నడవడి వివరించు దాన వినుము. 


ఇష్టముల పొందు నాశింప నిష్ట పడడు, 
ఇష్టముల పొందు తప్పిన కష్ట పడడు, 
శుభము వడసిన సంతోష శోభం గనండు, 
శుభముం దప్పిన పరితాప శోక మనడు. 


ఊట లైదింటి మూయు తాబేటి రీతి, 
ఆక లెజుంగడు, దాహంబు నైనంగొనండు 
చిత్తమున్నిల్పు శాశ్వత విత్తమందు 

పృథ్వి దెసం జూడ్ము నిల్పు జాబిల్లి వోలె ! 


జగతి సంపద చూడ నాసక్తి కలుగు, 

దాన కోలిక నద్దానం దపన కలుగు, 

దాన సమ్మోహ మద్దానం దగులు మరపు, 
మరపు నశియింపం జేయు సన్మతిని, గతిని. 


కడలి నలవోలె నటునిటు మిడిసి పడుచు 
కామ్య శాంతంబు నందడు కామ కామి, 
శాంతి లేకున్న బ్రతుకున కాంతి లేదు, 
పరమ శివుచెంత కైలాస భాగ్య మెటుల ? 


కన్ను చెవి ముక్కు నాలుక కప్పు తోలు 
ఐదు గుజ్టాలు వాటిని మీదు గట్టి 
బుద్ది రథమును త్రోలంగ శ్రద్ధ కలిగి 


భవము తప్పును, శాంతి సంభవము నిజము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


1944 


1945 


1946 


1947 


1948 


1949 


397 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


398 


నదుల నన్నిటిం దనలోన నదుము కొనియు, 
కలత వడనట్టి లోతైన కడలి యటుల 
ప్రకృతి శక్తులం జెదరని బ్రహ్మ నిష్ట 
శాంతి నొసంగును, చేర్చును శంభుం దుదిని. 


కట్టు వడిన యాత్మ కట్టిన మాయలో 
తిరుగుచుండు నెపుడు తెలియ రాక, 
తెలిసినంత తానె దివ్యాత్మ, మిగిలిన 
తనువు నెవండు నిలుపం దలంచు తండ్రి ! 


కూతురనుచు నన్ను కూర్మి జూడకుమయ్య 
తల్లి లేదు నాకు, తండ్రి లేండు, 

బంధు మిత్ర శత్రు పరిచారకులు లేరు, 
తనువు మాయ, నిలుపం దగదు తండ్రి ! 


అష్ట భూతము లుండు నా యిష్టమందు, 
వాని కాధారమును నేను, కాన రాను, 

బ్రహ్మ మొదలు పిపీలికా పదము వణకు 
నాదు లోనుండుం గాని నన్నంట వెపుడు. 


ప్రళయ వేళల విశ్వమ్ము ప్రణవ మందు 
లయము చెందును, మరల పల్లవము నొందు, 
నాదు కను సన్నలందు యీ భేద జగతి 
నర్తనము చేయు నేనిచ్చు వర్తనముల. 


సర్వ యజ్ఞమ్ములును నేను, సర్వ మేను, 
తెలియ దగినట్టి గుటి నేను, తేట నేను, 
చేర దగినట్టి దరి నేను, చిరము నేను, 
కాలమును నేను, కారణ కార్యమేను. 


1950 


1951 


1952 


1953 


1954 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


కోటి యంశల నొక దాని కోటి గోట 

బ్రహ్మ ప్రభవించె నందులో ప్రభవ మందె 
చాల సప్తర్షి మండల చయము లందు 
మనువులు వరుసం [బ్రభవించి రనువు నిటుల. 


మండలంబున కోట్లాది చండ భాను 
గోత్రములు పుట్టి బ్రహ్మాండ గోళమెల్ల 
కాంతి వెదజల్లి నందున గ్రహములెల్ల 
పుట్టి పుట్టించె సకల సంభూత వితతి. 


సందరమ్మున నిసుమున సందు నుండు 
మంటిరేణువు వలె నున్న మానవుండు 
నన్నుం దర్శించి తెలిసి కొన్నంత చాలు, 


తనదు యునికిని గ్రహియించు, మనును తెలిసి. 


కనుక తెలియు మేను కారణాంతర మందు 
నీదు కూతు నైతి నిఖిల నయ్యు, 

నిన్ను మాయ తొలగ నిజరూప దర్శనం 
విత్తు చూడు మనుచు నిహము నిం. 


భూ నభంబులు గనరాక భోరు మనుచు 
భీకరంబైన శబ్దంబు, చీకటియును, 

క్రమ్మం గుసుమాఖ్యుం దంత భీతమ్ము నంది; 
అలమె నిశ్శబ్ద మంతలో నవధులెల్ల. 


మంద్రకలకంఠమందు నిర్మాణ మంద 
ప్రణవ శబ్దాబ్ద మందులో ప్రభవ మందె, 
భుగభుగల మంట లవకాశ భుక్తి జేసి, 
కోట్ల కాంత్యుష్ణ రాసులై గోళు లయ్యె. 


వాం 


1956 


1957 


1958 


1959 


1960 


1961 


399 


తే.గీ. మొదలు తుదలేవొ తెలియవు, ముఖము లెన్నా తే.గీ. ఫటఫటాయంచు పగిలె భూపాలు శిరము, 


లెక్కం బెట్ట నసాధ్యమ్ము, దిక్కు లెల్ల జలదరించెను కుసుమాఖ్యు చాటు తనువు, 
కలిసి పోయిన బ్రహ్మాండ వలయ మందు చూడ లేనింక నీ రూపు చుట్టి వచ్చు, 
నియత కక్ష్యలం దిరుగుచు నిలచె నవియు. 1962 నన్ను రక్షింపు మని వేడె కన్ను చెదర ! 1968 
తే.గీ. విరియు ఘనశతఘ్నివిముక్త విస్ఫులింగ శ్లో॥ సమస్తే పరమేశాని, నమస్తే విశ్వ బాంధవి ! । 
విధి నయస్మాంతవలయాన విచ్చుకున్న నమస్రిలోక జనని !, నమస్తే భక్త పాలిని ! ॥ 1969 
వ మురదును కరగ ఆ.వె. తండ్రి మాట వినుచు తనయగా కనుపించె, 
లిచెను గోళమొక్కటి బ్రహ్మలింగమగుచు. 1963 స్వస్వరూపము నుపసంహరించి, 
తే.గీ. విడిగం బారిన యొక్కొక్క విస్ఫులింగ మరల మాయలోన నిరికించ కుండగా 
మొక్క రవి బింబమై నింగిం జుక్క లవగ తల్లి దండ్రులను ముదంబు నుంచె ! 1970 
నందు నొక సూర్యు జుట్టెది కందుకములం 
బుడమి కలదు, దానిం జుట్టు కడలి సుతుండు. 1964 


ఇది శ్రీవానవీవురాణమునందు వానవీకన్యకచే తల్లిదం(డులకు విశ్వరూవ 


ప పురి. అకులు గాంచి ప శకులు దర్భనము, విజ్ఞానబోధ యను అరువదియేదవ అధ్యాయము నంపూర్ణము. 


సప్త సాగర వలయిత సార భూమి 
మేరువును చుట్టు, రవి జుట్టు, మేను జుట్టు, 
పంచ భూతంబు లద్దాన ప్రబలు చుండు. 1965 


తే.గీ. ప్రాణు లెన్నియొ పుట్టుచు ప్రాకుచుండె, 
నంతలో మట్టీ పాలౌచు నంతలోనె 
మరలం బుట్టుచు గత జన్మ మరచు చుండి; 
ఆడు చున్నారలట బొమ్మలాట వోలె. 1966 


తే.గీ. భరత వర్షమ్మది, అదియె భరత భూమి, 
అదియె పెనుగొండ, తానును, అమ్మవారు, 
హోమ గుండంబు; లందు నాహుతులునగుచు 
నూట రెండు గోత్రాల వారోట లేక ! 1967 


400 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 401 


వాం 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


చం. 


402 


అరువదియినిమిదవ అధ్యాయము 


కం. సేవక జన చింతామణి ! 
పావక దహనాహతార్త పార్షద శరణీ ! 
శ్రావణ మేఘాభాకృతి | 
దేవీ ! పరతత్త్వ రాజ్ఞి! దివ్యోదీర్డా ! 


జగతి మును మూలమును చూడం జాలినట్టి 

కుసుము దంపతుల యదృష్ట గుణకమునకు 

నొడలు పొంగారి వైశ్యర్ను లడుగ, మిగులు 

నుడువం దొడంగె సాలంకాయనుండును నంత! 1971 


మరునాటి యుదయ మందున 

చిరు చీకటి తొలంగి వెలుగు చేరిన యంతన్‌, 

గురువున్న శివాలయమున 

త్వర త్వరగా చేరిరెల్ల వైశ్యులు కడిమిన్‌ ! 1972 


సభకు జనెడు తండి సమ్ముఖంబున నిల్చి 

తాను వత్తుననెడు తరుణి సుతను 

వలదనంగ లేక వాత్యల్యమును జూప, 

కరము వట్టి చనెను కన్యకాంబ ! 19783 


అచట విశాలమైన, కనకాంకిత రత్న మయంబునైన, కాం 

తిచయము చంద్రకాంత శిల తీరున వేదిక, దాని మీద నే 

రుచునటు వైశ్య శిష్యులును, రుక్కులం గ్రాలు గురూత్తముండు నా 
నిచయము మధ్యనుండ గమనించెను వాసవి తండ్రితోడుతన్‌. 1974 


శ్రీవాసవీ పురాణము 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


పల్లకి డిగ్గి తండ్రి కర పల్లవ మూని శివ ప్రదక్షిణన్‌ 

మెల్లనం జేయుచున్‌ కులము మేలును కోరెడు యొజ్జం గాంచి వ 
ర్ధిల్లు గురూత్తమా యనుచు దీవెనకోలొనరించి, సభ్యులం 

దుల్లము నుంచి చేమొగుడుచు న్నుచితాసన మందె తండ్రితో ! 1975 


నియత వచో విలాసుండగు నిర్మల చిత్తుండు భాస్మరార్యుం డా 
నియమ నిదేశ పాలకుల నిర్ణయముం దెలియంగ నుండ, నా 
మయమున నింగి నంట ఘన మంగళ వాద్యము లూరుం (గ్రమ్మె, నా 
రయమున బాల నాగరులు రచ్చకు వచ్చిరి సంతసమ్మునన్‌ ! 1976 


వచ్చి నమస్కరించి సభ వాకిట నిల్చిన బాల శిష్యులన్‌ 

మెచ్చి సమాదరంబున నిమిత్తము చెప్పుమనంగ, నొజ్జకున్‌ 

తెచ్చిన వార్త చెప్పిరిటు తియ్యని మాటల పెద్దలందరున్‌ 

నచ్చెడు రీతి, చిచ్చువడ నచ్చక పారెడు వారి పాటులన్‌. 1977 
మొన్న మనల వీడి చన్న వారలు కూడి 

రొక్క చోట మనల నుక్కడంచ, 

రేపు రాజు వచ్చి చేపట్ట చెలి లేక 

మంది తోడ తమ్ము మాపు నంచు. 1978 
అనుచుం జెప్పుచుండ నంతలోననె సభ్యు 

లందు కొంత మంది యాగ్రహమున, 

కొంతమంది వినంగ గోరిక చొప్పున, 


చెప్పుమనుచు వినిరి చెవులు తిక్క! 1979 

వ. అంతట కులంబు విడిచి పోవుచు నాజువందల పదిరెండు గోత్రముల 

వారును చేసిన యకృత్యంబుల నిట్లు చెప్పిరి. 1980 
తే.గీ. మనల వీడిన మనవారు మౌనమూని 


కదలి యేకాంత మగుచోట కలసినారు, 
కులమున కిదేమి పీడంచు కలంగినారు, 
సుఖముగానున్న మనకేలం జుట్టెనంచు | 1981 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 403 


వాం 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కర, 


404 


ఇంతకు కారణ మొక్నటె, 

ఇంతి, కుసుంభుని కుమార్తె, యీ వాసవియే ! 
చింతల కుంపటి కులమున 

వింతగ రగిలించె పొంచి విపరీతముగన్‌ ! 


కీడు పొంచియుండె కిమ్మన కున్నచో 
నధిక సంఖ్య నున్న అహము చేత, 
పట్టణమున నుండ పతి వచ్చి చంపును 
వృద్ధ బాల బంధు భృత్యు లనక ! 


ఇంతమందిమి యుండియు నింతి నలమి 
రాజు పెండిలి యొనరింప రాక యుంటి 
మది పరాశక్తి, రేణుక, యజ్ఞసంభ 
వనుచు వారించు వారి నేమనంగ వచ్చు! 


బ్రతికియున్న రేపు బలుసాకు తినవచ్చు, 
బ్రతుకవలయు నేడు భంగపడియు, 
బ్రతుకుచెడిన నడుమ టబ్రతుకిచ్చి ఫలమేమి 
బ్రహ్మసృష్టి కింక రక్ష యేది ? 


కులపెద్ద కూతు రగుటన్‌ 

కులపెద్దయు వారివైపు కూడిక యగుటన్‌ 
కులమున నధికుల మయ్యును 

కులమున వెలి వడితిమే ! మకురుతన మేలా ! 


ఏమీ యీ యమ లేనిచో కులములో నేలోప మేతెంచునో, 
ఈమే సర్వమొ, యీమె లేక మనరో, ఈ మేన నేమున్నదో, 
తామిస్రంబున మున్గి వారు మనలన్‌ తాడించి పోద్రోలిరే, 


ఏమీ చేయగ లేని వారమనియా, ఈ రీతిం గావించుటల్‌ ? 


1982 


1983 


1984 


1985 


1986 


1987 


శ్రీవాసవీ పురాణము 


ముత్యాల సరం. అండయగు పెనుగొండ నగరుకు, 
కేశికుండు నగరేశ ప్రభువుకు, 
పతి జనార్దన భాస్మరులకును 
కులమునకు నతిం గూర్తుమా ! 


1988 


వ. అనుచు బోవ నుంకించుచుండ మరి కొందరు ప్రతీకారేచ్చ లోరగుల 


నిట్లనిరి. 


కం. ఎందుకు పోవలె మనమీ 
సుందర నగరమ్ము వీడి ? సూడు గొనంగా 
నెందరు వారు, ధరాపతి 
నెందుకు వెనుకాడ వేడ నిందర ముందన్‌ ! 


కం. వారి ప్రమాణములు మృషలు, 
వారల కృత్యములు మృషలు, వారలు మృషలే | 
వారి గుతించిన మొత్తమ 
వారిగ రాజునకు జెప్ప వరములు గురియున్‌. 


కం. ఒక దెబ్బకు నిరు పిట్టలు, 
ఎకిమీనికి మంచి వార మికపై, పగవా 
రికి రాజ దండనగు, మన 
మిక పెనుగొండకు ప్రభువుల మేలు కొనంగన్‌ ! 


ఆ.వె. అనంగ కొంద రనిరి- అడుగు ముందుకు వేసి, 
కోట సేనం దెచ్చి కూడిరాని 
వారి పీచమడంచి వారిజ నేత్రను 
రాజుకొసగ సొమ్ము రాలు ననుచు! 


ఆ.వె. మజియు కొంతమంది మనవారి గమనింప 
నుంచి వెడలి నట్టి కంచియలకు 
మనల క్రియలం జెప్పి మరలింతమని చెప్ప, 
నంద రేగినార లందు కొకు. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


1989 


1990 


1991 


1992 


1993 


1994 


405 


ఆ.వె. 


తే.గీ. 


వెడలి వచించి రిట్టు లిది వింటిర రాజ బలమ్ములార మా 

వెడగుల ఘాతుకమ్ము? మిము వెచ్చం బరుండం గడంగి చాటుగన్‌ 
గడువుగతించులోన తము గావులుగా ప్రకటించి చిచ్చులం 

బడ తనయాసమేతముగ పండుగవోలె రచింపుచుండగన్‌ ! 1995 


కనులు తెరువు డింకం గన్య దక్కదు రాజు 

కింత బూది మిగులు నిదియ నిజము 

నిజముం దెలిసి మిమ్ము నిర్దించు నిక్కమ్ము, 

నిక్క మజయుండయ్య నిక్కు వీడి, 1996 


బాల నాగరు లిచ్చిన బహుమతులకు, 

పెళ్ళీ పెద్దలు వేయు పందిళ్ళకున్ను 

విందులకు లొంగి పోయిన విభుని భటులు 

కొండెములు చెప్పు వారంచు కోపగించి. 1997 


ఎవరయ్యా తమ రెట్టి వార లెదలం దేవేవొ వైరంబులన్‌ 

నివురుల్‌ వోలె ధరించి వచ్చితిరి, కానీ వారు వైశ్యోత్తముల్‌, 
నవనీతాత్ములు, నిత్య సత్య వచనానందాగ్ని సంచారులై 

హవిణిల్లన్‌ గమనించి నార మికపై యారోపణల్‌ మానుడీ ! 1998 


వ, పుణ్యంబునకుం బోవం బాపంబెదురాయె నని సంకోచించుచు నధిక సంఖ్యులైన 
యా వైశ్యులు ఫలము సిద్ధించు దనుక ప్రయత్నంబు విరమింప దగదను నార్యోక్తి 
ననుసరించి రాజభటుల నుద్దేశించి మరియు నిట్లనిరి. 1999 


ఉ. 


ఆనె, 


406 


నమ్మ రదేల మమ్ము జననాథుని మంచిని కోరి చెప్పు స 

త్యమ్ము లబద్ధమాయె నాకొ ! త్యాగ మొనర్చి శరీర బంధముల్‌ 
వమ్మొనరించు రాజ పరివార ప్రయత్నము లెల్ల, మమ్ములన్‌ 
నమ్మనిచో మహీపతిని న్యాయము కోరెద మీక్షణమ్మునన్‌. 2000 
వార లందంజేయు వాయనమ్ముల మెక్కి 

వారు చెప్పుమన్న వాక్కు చెప్పి, 

గూఢచర్య వ్రతము గోతి పాల్టెసిన 

మిమ్ము వదలరాదు మెదుప కుండ! 2001 


చం. 


అన విని ఉగ్రులైన సుభటావళి కత్తులు దూసి వైశ్యులన్‌ , 

తునిమెద మొక్క మాటయును తూలిన పీలిక లౌను మేను, ప 
ద్దెనిమిది పట్టణంబుల త్యజింపుడు వేగమె! పొండు దుష్టు ల్రీ 
క్షణమున, కార్యదీక్లు లపకార మొనర్తురె యంచు ద్రోలగన్‌ ! 2002 


భయమున పారిపోయె నలువంకలం దోడొని యాలు బిడ్డలన్‌ 

హయ ఖర వాహనమ్ములను హాటక రత్న చయమ్ములన్‌, మహా 
రయమున సార్థవాహులు పురాకృత దోషము వెంబడింపగన్‌, 
క్రయికులం దిట్టుకొంచు తమకంబున వాసవి దోషమెంచుచున్‌ 12003 


వ. అనివచింప నూటరెండు గోత్రములవారును తమవారి తెలివితక్కువ తనము 
నకు బాధపడుచుండ వాసవి మృదు మధుర వచనంబుల నిట్లనియె. 2004 


ఆ.వె. అన్నలార వార లట్లు పారుట లెస్స, 


2 


తే.గీ. 


కర్మ శేష మవని కలిగి యుంట; 
శివుని చేరువారు శేషముంచని వారు, 
గోత్రములును పుణ్య గోత్రములగు. 2005 


ఇంద్రుని దిశకేగి యెనుబది గోత్రజుల్‌ 
చరియించెదరు తురాషాహు లనంగ, 
దక్షిణమ్మున కేగు దండు గోపుల పేర 
నిన్నూరు గోత్రమ్ము లిరవు కొనంగ, 
పశ్చిమంబున కేగి ప్రాకృతులను పేర 
నిన్నూరు గోత్రమ్ము లిరవు కొనంగ, 
నూట ముప్పది రెండు మోటన గోత్రజుల్‌ 
ధనదు దిక్కున కేగు దరదు లనంగ, 
మూపుపై కత్తులను బెట్టి మోసికొనుచు 
కోపమున (పేలుచును, మౌనకోపులగుచు, 
పత్నులకు వెన్మ పుత్రుల బట్టి పోవు 
వారలం గని జాలి గొనంగ వలయు మీరు. 2006 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 407 


వాం 


వ. అనుచు స్థిత ప్రజ్ఞామూర్తియె భాషించు వాసవిని గని బాలనాగరు లట్లే 
యనుచు నంగీకరించిరి. 2007 


ఇది శ్రీవానవీవురాణమునందు సనంఖ్యాధికులైన వైశ్యులు నలుదిక్కులకు 
పలాయనంబగుట యను నరువది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము. 


(రుక్కు= కాంతి, తామిశ్రము= చీకటి గల నరకము, సూడు= పగ, కంచియలు= 
కాపలాదారులు, గావు= బలి, మోటనము= ఆక్షేపించుట) 


408 శ్రీవాసవీ పురాణము 


అరువది తొమ్మిదవ అధ్యాయము 


కం. ఆనంద సింధు నిలయా ! 
ఆనంద సుధా రసేందు హాసన్మధురా ! 
ఆనందామృత దాతా ! 
ఆనంద రథాగ్ర యాన ! యాపన మధురా! 


కం. అంతట మిగిలిన వైశ్యులు 
చెంతను కూర్చున్న చెలువ చెయిదముం గనుచున్‌ 
వింతగ మాట్లాడుకొనుచు 
కొంత వడికి సద్దుమడింగి గురువును గనుచున్‌. 2008 


కం. నిజమా! ఆచార్యోత్తమ ! 
గజిబిజి వచియించినట్టి కత నిజమేనా! 
కుజనుల పోకలు తెల్పిన 
ద్విజ కన్యక పలుకులందు ద్వితయము లేదా ? 2009 


తే.గీ. విశుల వదనంబు లందున్న వింత ప్రశ్న 
మునకు నవ్వుచు నాచార్యుం డనియె నిట్లు, 
అరిగె పాషండులను తోష మరయకుండ 
వచ్చెనే ప్రశ్న వాసవీ వాక్కులందు ! 2010 


కం. మీ యనుమానముం దీర్చగ 
మీ యేలిక కన్యక పిత మేకొన గలడే; 
ఓయీ కుసుంభ గ్రేష్టీ ! 
నీ యనుయాయులకు చెప్పు నీ యనుభవమున్‌ ! 2011 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 409 


వాం 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


2 


410 


ఏమని పఠల్కె నీ తనయ, ఈ విధి నందర మొక్క మారుగా 
హోమములందు మేనులను హోమము చేయంగ నున్న దన్న నీ 
(పేమము వించు నేమనెను? ప్రేరణ మంద విశాళి నేర్చుమై 

సేమము కల్గుచెప్పుమన ్రేష్టియుంగూతురు వైపు చూచుచున్‌, 2012 


నోట మాట రాదు నోరెత్తి పల్మగా 
చేయి రాదు సుతకు చేయి మోడ్చ, 
వాసవాంబం జూచి వాయోడి కూర్చున్న 
వాసిం జూచి, చూచిరా యనంత ! 


2013 


చూడ శక్యంబుం గాని ప్రకాశమున్‌, సూర్యోదయ కాంతి భాసురన్‌, 
తోడు లేనట్టి యౌవన ప్రాయమున్‌, తూగాడెడు సుందరాకృతిన్‌, 
కూడికన్‌ కోటి హ్రాదిను లొక్కటె గోత్రంబున నుద్భవించెనో 

వేడుకన్‌ ! కాని, మూసిరి కన్నులన్‌ వీక్షింపగ లేక తేజమున్‌. 2014 


కన్నులు మూసిన వారల 

వెన్నుల ధైర్యంబు నింపి వీక్షింపగ సం 
పన్నులం జేసెను దయ నా 

పన్నుల కరుణించు టెజుంగు పరమేశ్వరతన్‌. 


కోటి సూర్యులు నొక చోట కూడి యున్న 
యట్లు, కాంతి రాశిని బోసి నట్టులున్న 
అమ్మ పర రూపమును గాంచె నబ్బురమున 
దివ్య దృష్టిని పొందిన నవ్య బుషులు ! 


అష్టాదశ భుజము లద్భుతంబై తోంచ 
సర్వాభరణ శోభ సంపతిల్ల, 
పాతాళ మడుగంట పాదంబు లుండగా 
నింగి కిరీటంబు నెలవు కొనంగ, 
నురగ గంధర్వ కిన్నర సిద్ధ చారణా 
దుల సేవ లందుచు చెలంగు చున్న 


2015 


2016 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


దివ్య దామముం దాల్చి దివ్య గంధముం బూసి 
దివ్య వస్త్రములను తివియు నట్టి, 

దేవబుషుల సోత్రములందుం దేలియాడు, 

వాసవీ పరాదేవికి వందనముల 

నాచరించుచు నానందమందు వైశ్యు 

లిట్లు స్తోత్రంబుం జేసిరి యెడంద లలర ! 


నమస్తే దేవి భద్రాయె గౌర్యై ధాత్రై నమో నమః । 
నమో భక్త ప్రియాయై తే భక్తాభీష్ట ప్రదాయిని ! ॥ 


నమో దేవ్యై మహాదేవ్యై భూయో భూయో నమో నమః । 
నమో వైశ్య కులోద్భూతే ! వరదాత్రి నమో నమః ॥ 


నిజ కులంబున భక్తుల భజనములకు 
సంతసించిన వాసవీ కాంత యపుడు 
వాణి వీణా నినాదము వంటి వాక్కు 
మధురమై సోక నిట్లనె సుధలు కురియ ! 
ఆర్య వైశ్యులార ! ఆలకించుడు నాదు 
జన్మ మర్మ మిదియ ! జన్మ లేని 

యాది శక్తి నే స్వయంభువు నైనను 
పుట్టితిని సమాధి పుణ్యమునకు ! 
గతయుగంబు నందు క్షాపతి సురథుండు 
వైశ్యుందగు సమాధి వనమునందు 
వాయు నీర పర్ణ భక్షణంబుల పెద్ద 
తపము చేయ సాగి రపుడు వారు. 

కామ క్రోథములను కాదనుచును వారు 
నేనను పదము మదిలోన లేక 

ఆశలేక నన్ను అనయమ్ము ధ్యానించు 
చును కఠోర తపము చాక్కి యుండ. 


వాం 


2017 


2018 


2019 


2020 


2021 


2022 


2023 


411 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


412 


మెచ్చి వారి నడుమం జొచ్చి నేం గనుపించ 
సంతసించి వారు సన్నుతించి 

వినయ వంతులైన, వేడ్మతో గమనించి 
మున్ను సురధు గాంచి ముచ్చటలర. 


ఓయి బుద్ది శాలి ! పోయి శత్రులం జంపి 
భూమినేలు ధర్మ గామి వగుచు, 
సౌఖ్యమంది తుదకు సావర్ణి మనువగుచు 
తరతరాల కీర్తి వరలుమయ్య ! 


వరము పొంది రాజు వందనమ్ములు సేయ, 
వైశ్యుండగు సమాధి వైపు జూచి 
ఏమి వలయు నీకు నిహ పరమ్ముల యందు 
కోలుకొనుచు కోరి కొనుమటంచు. 


అంత నాతండటుల నమిత వాత్సల్యంబు 
కురియు కనుల నన్ను కొలుచు చుండ 

చెంతం జేరి శిరము చే నిమిరితి నంత 

శ్రేష్టి తెలివి నంది చెప్పె నిటుల. 


ఓ మహా విభూతి! నా మనస్సంజాత ! 
వందనమ్ము తల్లి వచ్చి నావు ! 

ఏమి వలయు నన్న నేమని కోరుదు ? 

నీ వెజుంగ నట్టి నిజము కలదె ! 

బ్రహ్మ వేత్త నేను, (బ్రహ్మత్వ మగు నాకు, 
ముక్తి యందు నెట్టి రక్తి లేదు, 

దక్షు వోలె హిమ కుధర నాథు వలె, సంద 
రమ్ము వోలె పితృ వరమ్ము నిమ్ము ! 


శిశువు వగుచు నాదు చేతులందున నూగి, 
బాల వగుచు యెడంద పదకం బండి, 
ముద్దుపాప వగుచు ముద్దులు కురిపించి, 
కన్య వగుచు కనులం గదల వలయు ! 


2024 


2025 


2026 


2027 


2028 


2029 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


అనుచుం బలుకు చుండ నతనిలో తండ్రి కా 
దీక్షం గాంచి నేను తృప్తి చెంది, 

హే సమాధి ! నీకు హితము కావలెనన్న 
భవము శుద్ధి వలయు బడయు మద్ది | 


ఎన్ని జన్మలైన నెత్త వలయు సిద్ధి 

పొందు వరకు నహము పోవు వరకు 

కలి యుగంబు నందు తొలి పాదమందునే 
కలుగు నీకు నన్ను కనెడు సిద్ధి ! 


అతండె నేడు కుసుముందను పేర నున్నట్టి 
నాదు కన్న తండ్రి, మీదు విభుండు, 
కోరినంత వరకు కోరిక లీడేర్చి 
పోవుచుంటి నిజ నివేశమునకు ! 


నన్నుం గాచు కతన నావార లైన మీ 
రెల్ల నన్నుం గూడి యీశు కడకు 
సన్నిధాన మంది సాయుజ్య మందగా 
నగ్నిం గూడి రండు, అన్నలార ! 


విష్ణు వర్ధనునకు విపరీత మగు కోర్కె 
గత భవముల నుండి కలసి వచ్చె, 
నేడు నన్ను కోరి నిర్వాణ మొందును 
శిరము పగిలి వేయి చెక్కలగుచు. 


ఆశ కలద యేని అస్త శస్తము లిచ్చి 
పోర శక్తి నిత్తు పొలియం జేయ, 
అవనినేలుకొనుండు ఆచంద్రతారార్మ 
మంట్లు నంట్లు భళిర యనంగ సతము |! 


అనంగ వైశ్యులెల్ల నలజడి నొందుచు 
కలంగినారు వారు కలవరమున, 
వలదు తల్లి వలదు వలదు శస్తాస్తమ్ము 
లవని పతిని గెల్బు నాస లేదు. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2031 


2032 


2033 


2034 


2035 


2036 


2037 


413 


ఆ.వె. హింస వలదు, ఈ నృశంస కార్యము వద్దు, 
రగడ వలన కలుగు రాజ్యమునకు 


గమందు కలుగు తక్రంబు మేలము, 
ల్ల ఠి డెబ్బదియవ అధ్యాయము 


శాంతి సుఖము నిచ్చు సంతసంబు. 2038 
ఆ.వె. అవని రాజ్యమేల నమర రాజ్యంబుండ, 
పనసలేల వేద పనస లుండ ? కం. ఈడిత పాద పరాగా ! 
ఎను చూపకమ్మ, ఎదలబలములేమి ఈడిత కుంభస్థలా క్ర మేద్ధ నితంబా ! 
నరసి బ్రోచు మమ్మ, పరమ కృపను. 2039 ఈదిత కలశ ద్యితయో 1 


ఈడిత వాగ్గత్త | విశవరేప్పిత గీతా! 
ఉ. బాలలు, పిన్నవారు, తమ భావనలో చిరు చెల్లిగా సదా 


పాలన చేసిరమ్మ నిను, భక్తులు న్‌ నిమిషమ్ము నుండి, వా 
రాలుడి పేరుంగాంచ తగు నాహ్నికముల్‌ కులధర్మ యుక్తముల్‌ 
పాలనం జేయ చెప్పుమని ప్రార్థనం జేతుము నీపదమ్ములన్‌ ! 2040 


తే.గీ. వైశ్య సోదరులార మీ వారి లోన 
నగ్ని గుండంబులో దూక నర్హమైన 
గోత్ర మొకదాని కొక జంట మాత్ర మవని 


ఆ.వె. అంత యువకులెల్ల నమ్మ చెంతకు చేరి బంధు సమ్మతి గొనుచు రావలయు దివికి ! 2043 
ప తే.గీ. పెద్దలను గౌరవించు నో పిన్నలార 
న చ. మ వారి జాదల లక్ష్యంబుం జేర వలదె ! 
వ. న్‌ క న 20AT హింస వలదని కాదె, అహింస బూని 

ఆ.వె. అంత వాసవాంబ యగుచు జగన్మాత ఆయుధము మాని యిపుడు వారగ్నిం బడుట ! 2044 


వల్లై యనుచు వైశ్యులెల్ల వినంగ 
కలి యుగమున వారి కుల ధర్మములు చెప్పె 


తే.గీ. హింస ప్రేరేచు వేదంబు హితము కాదు, 
కలి యుగంబున నది మీకు కలిమి కాదు, 


| 
వైశ్య కులము జగతి వర్థిలంగ ! 2042 వేద మంత్రముల్‌ భాషను వీడి మీర 
లిక పురాణోక్త శ్లోకమ్ము లియ్య కొనుడు. 2045 
ఇది శ్రీవాసవీపురాణమునందు వైశ్యులకు వాసవి విశ్వరూపదర్శనమను అరువది తే.గీ. యజ్ఞమున కన్న భక్తియే యగును మిన్న, 
తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. కలియుగమ్మున భక్తిని కలిగి యున్న 
యజ్ఞమునం గల్లు లాభంబు లన్నియున్ను 
(అంటు= మిత్రుడు, నంటు= బంధువు, ఆలుడి= మంచినడత, శీలము) ఖై ° 
కలుగు, సులభంబు, భక్తి త్యాగంబుం గోరు. 2046 


414 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 415 


వాం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


416 


త్యాగము నహింస రెండింటి యోగముననె 
వైశ్య కులమున భవములు వాసిం గాంచు, 
కనుక వైదిక గోత్రములను విడువడి 

ప్రాకృతములను గూర్చుడు పదిలముగను. 


గోత్రములు నూట రెండును గోప్య పరుప 
బుషుల పేర్లకు మారుగా వృషప వరణ 

సిద్ధ పురుషుల పేర్లు ప్రసిద్ధ మగుత, 
శుభములగు మీకు, నిల్చు వైశ్యుల కులంబు. 


నిత్య నైమిత్తికంబుల నియమమైన 

కర్మ కాండల వైదిక కర్మలందు 

రతి నుదాత్తానుదాత్త స్వరితములను 
మానుండిక పురాణోక్తంబు మతముం గొనుండు. 


వేద గాయత్రి యిక మీద విరతమగుచు 
వర్ణ గాయత్రిగా మీకు వ్యక్తమగును, 
దానం బొందెడు ఫలితమ్ము దీన మీకు 
ప్రాప్తమగు నిద్ది సత్యంబు ప్రమథులార ! 


లోన ధ్యానించి బ్రాహ్మణులైన వారు, 

స్వరము పఠియించి క్షత్రియ వరులు పైకి, 
వర్ణములు మాత్రమే పల్కి వైశ్య వరులు, 
మహిని గాంతురు గాయత్రి మంత్ర మహిమ ! 


పుట్టువులను గర్భాదాన పుంసవనము 
లకును సీమంత జాత నామకరణాన్న 
ప్రాశనములు చౌలమ్ము నుపనయనముల 
భాస్మరుల వల్ల పద్ధతుల్‌ ప్రకట మగుత ! 


2047 


2048 


2049 


2050 


2051 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వేద మంత్రంబు లందున విదిత సార 
మంతయును పురాణోక్తంబు నందు నుండు, 
కలియుగంబున వైదికోక్త స్వరంబు 
లుష్తమగు గాన నిది మీకు గుప్త మగును. 


సంస్కృతంబెల్ల ప్రాకృత సంస్మరణము, 
ప్రాకృతమన నసంస్కృత ప్రకృత భాష, 
మూలమైనట్టి ప్రాకృతమునకు సరియె 

విలువ లున్నను సంస్క లత విజ్ఞ భాష! 


వైదికము నేర్వ రాబోవు వైశ్య తరము 
లిచ్చగించవు, వృత్తులం దినుమడించు 

భక్తి చేతను, వ్యవహార భాషతోడ 

చదువు ముగియును, వృత్తుల చదువె మిగులు. 


పరంగు వృత్తుల కృషియు గోపాలనములు 
శూద్రులనుం జేరు, వ్యాపార సూత్రమొకటె 
నిలుచు మీలోన, (బ్రాహ్మణుల్‌ నిగమ రహితు 
లగును, రాజ్య హీనులు రాజు లగును నిజము ! 


అర్థమెజుగని బ్రాహ్మణ స్వార్థ పరులు 
పలుకు మంత్రంబు లెట్టుల పలుకనగునొ 
తెలియ నప్పుడు తప్పులు పలుకు కంటె 
స్వరము లేనట్టి శ్లోకముల్‌ చదువ మేలు. 


తగని వేదంబు వర్ణింప తప్పుకాదు, 

స్వరము నర్ధంబు తెలియక చదువు వారు 
నిజమునకు ప్రాకృతులు వారు నియతి లేక, 
తగు పురాణోక్తి పాటించి పగటుం గొనుండు ! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2053 


2054 


2055 


2056 


2057 


2058 


417 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


418 


పెంద్లియన బాంధవుల మైత్రి పెంచ వలయు, 
వియ్యమున మేనరిక మైత్రి విడువ రాదు, 
ధనము రూపంబుం జూచి కాదనంగ రాదు, 
లేనిచో మాత్రమే పైనం గానవలయు. 


దినములారును పెండ్లికి దీక్ష వలయు, 
నేడవ దినంబు తోరంబు వీడ వలయు, 
బంధువులనెల్ల సంతృప్తిం బరచ వలయు, 
పెండ్లి జంటకు శుభములు పెంచ వలయు. 


శుభము లశుభమ్ము లొక రీతి చూడ వలయు, 
చేయు కార్యమ్ము శ్రద్ధతో చేయ వలయు, 
చేయునపు డర్భము లెతింగి చేయవలయు, 
(శ్రద్ధతో చేసినప్పుడే శ్రాద్ధ మగును ! 


నమ్మి సేవించు వారల కిమ్ము గూర్చు 

వివిధ బహుమానముల నిచ్చి విందు గూర్చి, 
వలయుచో గో కృషుల లోన భాగమిచ్చి, 
సంతసింపగం జేయుండో సాధులార ! 


బ్రతుకునం గొన్న యర్థంబుం బ్రకృతియందు 
పెద్దలకు, తోటివారికి, విద్దెలకును, 
జంగములకెల్ల పంచి తక్కుం గలద్ది 
యనుభవింపంగ వలె, కాక యధముందడగును. 


ఫలిత మాశింప రాదట్టి పనినిం జేయు 
నపుడు, తాంజేయు చున్నాడ ననంగ రాదు, 
భయము, గర్వమ్ము మదిం జేర పనికి రావు, 
తప్పదనుకొంచు విసుగున తగదు చేయ. 


2059 


2060 


2061 


2062 


2063 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వేదములం జెప్ప బడినట్టి వానినెల్ల 
ననుసరించినం గలిగెడు జ్ఞాన మెల్ల 
కామ్య రహితాత్ముండైనచోం గల్లుం గాదె! 
చిటికె డుప్పుకు సంద్రమ్ముం జిలుకనేల? 


కర్మ చేయుటె మీవంతు కాని, దాని 
ఫలమునకు కారణము కారు తెలిసి కొనుడు, 
సిది కలిగినం గాకున్న బుది కలిగి 

® ® 
సమ మనస్స్ములరై కండు సాధకులుగ ! 


పాప పుణ్యాలం బొందదు పరమ బుద్ధి, 
బుద్ది కలుగును నిజయోగ సిద్ధి వలన, 
సిద్ధి నిష్మామ కర్శచే సిద్ధ మగును, 
త్యాగమున నట్టి కర్మంబు తగును సేయ! 


పొందనగు నట్టి యానంద మొందుచుండి, 
రక్తి వైముఖ్యముల నుండి ముక్తినంది, 

కడలి నందంబుగా సాగు పడవ రీతి 
బ్రతుకు సంసారి సతతంబుం బ్రజ్ఞపరుండు ! 


భోగులకు నిజ జ్ఞానంబు బోధ పడక 
మిగుల చీకటి నది రాత్ర మగుచుం దోచు, 
యోగులకు జ్ఞాన రహితమై భోగ జగతి 
మిగుల చీకటి నది రాత్ర మగుచుం దోచు. 


కనుక ప్రతివాడు కర్మచే కట్టువడంగ 

వలయు నటుగాక యుండిన వ్యర్గుం డగును, 
ఆత్మ సంతుష్టి తృప్తియు నాత్మ రతియుం 
గలుగు నతనికి కర్మ సంగమ్ము లేదు. 


వాం 


2065 


2066 


2067 


2068 


2069 


2070 


419 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఫలము నాశించి యజ్ఞాని సలుపు కర్మ; 
కర్మ సంగుల కర్ధంబు కాని బోధ 

మాని యుకాచరణమును పూను జ్ఞాని, 
జనులు సత్మర్మ పరులయి మనుట కొఅకు ! 


ఎవండు నా మాట చెవిం బెట్ట కెదురు నిలుచు 
నతండు మూఢుండు, నవివేకి, యధముండగును, 
బాహ్య బంధాల లోగక స్ప లహ్యా మెటుంగు 
నతండు నావాడు, సర్వము న్నతని సొత్తు ! 


అగ్ని ముఖమున నాతోడ నభవుం జేరం 
జనెందు బంధువులార నింగిని గనుండు, 
కోటి శంపాలతల వెల్లు కోటి మణుల 

కాంతి కనంగల్లు జంటలు కదలి రండు. 


అవి విమాన శిఖరముల్‌ విశాళి లోన 
నర్హులను గొనిపోవగా నాకసమున 
సిద్ధమైనవి మీరింక సిద్ధ మగుండు, 

శుద్ధ మనముల త్యాగ విశుద్దు లగుచు ! 


ఇది శ్రీవానవీవురాణమునందు బాలనాగరులకు వానవీమాత నందేశమనంబదు 


డెబ్బదియవ అధ్యాయము సంపూర్ణము. 


420 


2071 


2072 


20783 


2074 


కం. 


తే.గీ. 


తే.గీ. 


దెబ్బదియొకటవ అధ్యాయము 


కం. ఊహా కల్పిత దేహా! 
ఊహా కల్పిత నివాస ! ఊహా జనితా ! 
ఊహా ప్రపంచ జననీ ! 
ఊహా జనిత ప్రపంచ ! ఊహాతీతా ! 


అని కన్యక యాచార్యునిం 

గని యాశీర్వచనములను (గహియించి వెసన్‌ 
జనకునితో కూడి గృహము 

జనె నేమియు నెజుగనట్లు జననినిం జేరన్‌ ! 


అంత నవ్వులు పూచు వసంత లీల 
వైశ్య వనమెల్ల తోషంబు వన్నె మిగుల 
పెద్దలెల్ల దీవించిరి పిన్నవారి 
శీర్షముల పైన బంగారు చేతులుంచి. 


యూయం మహేశ కృపయా వర్థద్వం వసుధాతలే । 
చిరంజీవథ మద్వంశే పుత్ర పౌత్ర ప్రవృద్ధితః ॥ 


నీరోగశ్శ్ళతమాయుర్వో నిరుపద్రవ సంపదః । 
భూయాసు స్సర్వ సౌభాగ్య విద్యా వినయ సంపదః ॥ 


అనుచు దీవించి నింగిపై నరసి చూడ 

పుణ్య కర్మల ఫలితాల వోని భవ్య 

రథము లగపడి తమ మనోరథము తీరు 
సమయ మరుదెంచెనని సంతసమున నుండ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2075 


2076 


2077 


2078 


2079 


421 


తే.గీ. వహ్నివడ సిద్ధమైనట్టి వైశ్యులం గని 
బాలనగరుల యెదలెల్ల బరువు లెక్కి 
ధర్మకార్యమే కదయని తగ్గుచుండ 
గుండె శబ్దంబు వినిపించు చుండె నచట. 2080 


ఉ. భాస్మరులంత లేచి తన భాషణ భూషణ సంగతిన్‌ నవా 
హస్మర వైశ్యసంతతికి నాయువు నర్థము కూడునంచు జే 
యస్మరమైన దీవనల నర్భకులన్‌ గరుణించి, కోరుడూ 
రస్మర మొండనన్‌ గత విచారులునై హృదయార్తి దూరులై ! 2081 


చం. గురువర ! మా వివాహముల కూర్పుల మేనరికంపు ధర్మముల్‌ 
గురువుల మోమునన్‌ వినగ కోరిక మాకు, వచింపుడీ, పరం 
పరలుగ వచ్చుచున్న నియమావళి నెల్లను బీబువోక, మా 
గురువుల జాడ బోదుమనె గోవుల జాడల దూడలంబలెన్‌ ! 2082 


కం. ఆచార్యుండును నుద్వా 
హాచారంబులు తెలుపగ నర్యులం గనుచున్‌, 
వాచింపుడు మీ తనయుల 
కాచిత మేనరిక ధర్మ మాఖ్యాయకులై. 2083 


వ. అనినంత కుల పెద్దలును నాచార్యుల వారికభివాదములు చేసి కుమారుల 
నుద్దేశించి మున్ను మాండవ్యముని ప్రోక్తంబును, గోత్ర పురుషుల యభిమతంబును, 
పెద్దల నుండి మాచే నాచరితంబును, దేవి యనుమతంబునునగు మేనతిక ధర్మంబును 
వినుండని యిట్లు వచించిరి. 2084 


సీ. జని మేనమామన జనని తోబుట్టువు, 
మామ కూతురు మేన మరదలగును, 
ఆమె పెండిలియైన నదియె మేనటికంబు, 
తనకు చిన్నది యైన తప్పరాదు, 
అన్నదమ్ముల కూతు లక్క చెల్లెండ్ర పు 
త్రుల పెండ్లియాడంగ వలెను వరుస, 


422 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


పుట్టిన దాదిగా పుత్రిక నీయంగ 
మెనయల్లుని మామ మెచ్చ వలయు, 

మెనయల్లుండు లేనిచో సూను రహితుం 

డైన మేనల్లుం డుండిన నతని కీయ 

వలయు, నతండును లేనిచో వరుని కొకు 

కులము నందున నుత్తముం గొలువ వలయు. 


గ్రహణ మొల్టియిన కన్నాక్కటైనను 
పఠన శూన్యుండైన పంగువైన 

గుల్మ రోగియైన కూతునీయగ నోపు 
మెనయల్లుందైన మేలు మనకు. 


మేనటికమంచు పిచ్చివా౭డైన గాని, 

హీన తనుండైన, పురుషత్వ హీనుండైన, 

రూప రహితుండైనను, గుబ్ద రూపుందడైన, 
కులము వెలి వేసినను పొందుం గూర్చరాదు. 
అతడు గోశిశుభూణ హత్యాది పాత 

కముల చేయరాదొక వివాహము ఘటింప 
మరల పెండ్లికి మసకొని మసల రాదు, 
కళ్ళు, కాళ్ళు నోరు, చెవులు కలుగ వలయు. 


వధువు మేనమామ, వరు మేనమామల 
గోత్ర మొక్కటైన కూడ దద్ది, 

వేరులై జన గ్రహచారముల్‌ పొంతనల్‌ 
చూడరాదు, మనువు శోభం దనరు. 
మేన మరదళ్ళ యందున మేన బావ 
లందరును ప్రాయమును బట్టి హస్తపీడ 
నంబు గావింప వలయును, నాన్నలందు 
చిన్న పెద్దల భేదంపు చింత వలదు. 


వాం 


2085 


2086 


2087 


2088 


2089 


2090 


423 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


424 


మేనమామ భార్య మేన గర్భముం దాల్బ 
కాన్సు జరుగు వఅకు కాచియుండి 
ప్రసవమైన వెనుక పరిణయ మాడంగ 
నౌను మేన యల్లుండైన వాండు. 


అక్క చెల్లి దత్తుం డొక గోత్రజుండైన 
మగువ నాసంగ వలయు మాతులుండు, 
వేరు గోత్రమైన విధిగ నీ పని లేదు, 
ఇచ్చుకొనుట వారి యిష్టమదియ. 


మేనమామ కిద్దరు భార్యలైన నందె 
వరికి బిడ్డ కల్గిన గాని, వరుండు సోద 
రి సుతుండైన, నామెకు సవతి సుతుండైన 
చేయ వచ్చును దోషంపు చింత వలదు. 


ప్రవర యొక్కండయ్యు పర గోత్ర మైనచో 
చేయరాదు పెండ్లి, చేసియున్న 
నేలుకొనంగ వలయు, నేక గోత్రంబైన 
వదల వలయు మాతృ భావముంచి. 


సహజ సోదరునకు, సవతి సోదరులకు 
బిడ్డలుండి నపుడు ప్రియము మరచి, 
సహజ సోదరాత్మ జాతనే సుతునకు 
పెండ్లి సేయ వలెను ప్రేమ తోడ. 


సహజ సోదరాత్మజాత లేకున్నచో 
సవతి సోదరాత్మజలను చేసి 

బీజ ధర్మ దీక్ష భేదంబు గానీక 
రక్ష చేయ వలయు రాణ నార్య ! 


2091 


2092 


2093 


2094 


2095 


ఆ.వె. 


తే.గీ. 


2 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తోడబుట్టు వొకతె, తోబుట్టు లెక్కురు 
కలిగి యున్న వైశ్య కాంత కెపుడు 
సహజ సోదరాత్మజాతల నందర 
కోడళులుగం జేసికొనంగ చెల్లు. 


సొంత తోబుట్టు కొడుకును చూచినటులె 
సవతి తల్లి కూతురు సుతు సాక వలయు, 
పిల్ల నిచ్చుచు సేసలు చల్లవలయు, 


సుమతి యగు మేనమామకు సుగతి యిదియ. 


ప్రీతి వలన, రాజ భీతిచే నైనను, 
వేషాదులను చూడ ద్వేషమైన, 
కండ లేదని మైన, గండ దోషంబైన, 
పలుకాడగా సిగ్గు పడుట నైన, 
ధనహీనుండని యైన, గుణహీనుందని యైన, 
బంధువర్గపు మైత్రి భంగమైన, 
సర్వ విధమ్ముల జరిపించ వలె పెండ్లి 
మేనతికము మేర మీర రాదు, 
అటులం గాక యున్న నయిన వారికి దూర 
మరిగి బాధలొందు నరక మందు, 
పాటిసేయు వారు సాటి వారల లోన 
భోగమంది తుదకు పోవు దివికి ! 


2097 


2098 


2099 


ఇది శ్రీ వానవీ వురాణమునందు వైశ్ళ వివావాముల మేనటీక ధర్మములను 
దెబ్బదియొకటవ అధ్యాయము సంపూర్ణము. 


వాం 


425 


ఉ. 


చం. 


426 


డెబ్బది రెండవ అధ్యాయము 


కం. ఏణాంకాణశిత మకుటా ! 
ఏణాంకామృత కర కరణేరిత తమసా ! 
ఏణాక్షి విశాల నయన ! 
ఏణాకృతి సత్వసాంద్ర ! హే జగదంబా ! 


మేనలికంపు ధర్మములు మేమెయి చెప్పిన వైశ్య వృద్దులున్‌, 

మానిత తృప్త మానసులు, మానము, గోత్రము, వంశ విత్త మీ 

శాన, గురూత్తముల్‌ వెలయు సక్టిజ పుంగవు లాత్మ దేహసం 

ధాన మొనర్చి సర్వమును త్యాగము చేయ ననుజ్ఞ వేడినన్‌. 2100 


దేశికులైన భాస్మరులు దేహములన్‌ తృణప్రాయ మంచు నా 
వేశము నందు వైశ్యులను వేలిమి నొంద ననుజ్ఞ చేయుచున్‌, 
కౌశ నిపాతమున్‌, గిరిశిఖా పతనంబును, స్థండిలాంతమున్‌ 
క్లేశములౌను, వాయు సఖు కీలల క్రాగుట యుత్తమం బిలన్‌ ! 2101 


సవనములందు జంతువు లుషర్చుధు నొంది దివంబుం జేరు మీ 
నివసతికిన్‌ దివంబునకు నిచ్చెన పావకు నాల్క, దానిపై 

శివ శివ యంచు? జేరుండిక శీఘ్రముగా శివసన్నిధిన్‌, మహో 

త్సవ మహికా మహీధ్ర విభు సన్నిధి, పెన్నిధి, భవ్య ధీనిధిన్‌ ! 2102 


శ్రీవాసవీ పురాణము 


2 


తే.గీ. 


ఆ.వె. 


శా 


రాధాఖ్య మన్వంతరము నందు తొలిసారి 
బ్రహ్మ యూరువులందు ప్రభవ మంది, 
ఊరవ్యు లంచును, నూరుజు లంచును, 
సక్టిజులను పేర్ల సంపతిల్లి, 
వైవస్వతాఖ్య మన్వంతర మందిప్పు 
గోకర్ణమున జన్మ స్వీకరించి, 
గోకర్టు లంచును, గోమరు లంచును, 
కోమటులను పేర్ల కొప్పరించి, 
సాత్వికాంశము నందున జనన మంది 
త్యాగ మార్గంబు నందున సాగు మీకు 
నభవు సన్నిధి చేకూరు నహరహంబు 
నభవ సమకూర్చు నానంద మనవరతము ! 2103 


ఏ వైశ్యుం డనల ప్రవేశమునం దా నిబ్బంగి నిర్వాణమం 

దావాస క్షతి నొందు నాతని శుభాంగాసాద్య గోత్రంబునం 
దావిర్భావము నొందు వైశ్య తతికిన్‌ యజ్ఞోపవీతంబుతోం 
గావింపందగు కర్మ కాండ లిల నాగామిన్‌ పురాణోక్తముల్‌. 2104 


నేటిదాక మీకు నిజ గోత్ర నామముల్‌ 

బుషుల పేర్షం జెల్ల, బుణముం దీరె, 

నేటినుండి మీకు కూటస్ట పూరుషుల్‌ 

గోత్రములను నిలచి కొలువు దీరు. 2105 


. కైలాసంబున నుండి భూమిపయి గోకర్ణంబునం బుట్టె నే 


మూలంబుల్‌ భవదీయ గోత్రముల నాముష్యాయణుల్‌ చేయగా 
నా లోష్టంబులె నేటినుండి మిము గాపాడంగ కూటస్టులై 
క్రాలుంగాక కులంబు వర్థిలంగ, సంక్రామంబు మీకయ్యెడిన్‌ ! 2106 


వ. ఇక మీ బుష్కి బుషిగోత్రంబులకు సరియగు సిద్ధ పురుష నామంబులను, 


గోత్రంబులను చెప్పుచుంటి వినుండు- 2107 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 427 


సంఖ్య. బుషి 


428 


అ ౦౫ రాలా ల ఫం గ 


గౌతముండు 
భార్గవుండు 
జైమిని 
మతంగుండు 
ప్రీత మనస్కుండు 
పరమ తత్తుండు 
విశ్వామిత్రుండు 
సుతీక్ష్యుండు 
కనక పాలుండు 
సంవర్తుండు 
సనత్సుజాతుండు 
తుంబురుండు 
పేశలుండు 
వరుణుండు 
కృత్సృకుండు 
కపిలుండు 
సాందీపుండు 
ఆపస్తంబుండు 
మందపాలుండు 
భరద్వాజుండు 
బృహదశ్వుండు 
బుపష్యశ్చంగుండు 
వాలఖీల్యుండు 
కూర్ముండు 


మంజులుందడు 


గౌతమస 
భార్గవస 
యాస్మస 


మాతంగస 
ప్రీత మనస్మస 
పరమ తత్త్వస 
విశ్వామిత్రస 


సుతీక్షస 
అత్రి 


కనక పాలస 


సంవర్తస 


సనత్సుజాతస 


తుంబురస 


పేశలస 
వరుణస 
కృత్స్నకస 
కపిలస 


సాందీపస 


ఆపస్తంబస 
మందపాలస 
భారద్వాజస 
బృహదశ్వస 
బుష్యశ్చంగస 


వాలఖిల్యస 


కూర్మస 


మంజులస 


(గ్రంధి శీలుండు 
బుద్ధి 
వెలుగు 
కోరటుండు 
పెద్ది శిష్టుండు 
పేరి శిష్టుండు 
వినికుండు 
సూరి శిష్టుండు 
కనకపాలుండు 
ధనగుం౭డు 
సాతాలుండు 
తుప్పాలుండు 
పుష్పాలుండు 
వసంతకుండు 
పృచ్చకుండు 
మాసంతుండు 
విక్రమ శిష్టుండు 
అయనకుందు 
మందకుండు 
బలిశిష్టుండు 
పద్శిశిష్టుండు 
అనంతుండు 
వెన్నుండు 
కొమరుండు 
ముంజి 


సనాతన గోత్రము సిద్ధపురుషుండు నూతన గోత్రము 


(గంధథిశీల 
బుద్ధికుల 
వెలుగోళ్ళ 
కోరటకుల 
పెద్ది శిష్టకుల 
పేరి శిష్టకుల 
వినిక కుల 
సూరిశిష్టకుల 
కనకపాల 
ధనగుల 
సాతాల 
తుప్పాల 
పుష్పాల 
వసంతకుల 
పృచ్చకకుల 
మాసంతకుల 
విక్రమశిష్ట 
అయనకుల 
మండకకుల 
బలిశిష్ట 
పద్మిశిష్ట 
అనంతకుల 
వెన్నుకుల 
కొమరశిష్ట 
ముంజికుల 


శ్రీవాసవీ పురాణము 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
398. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వ్యాధవానుండు 
మార్మండేయుండు 
శాండిల్యుండు 
శమీకుండు 
శ్రీధరుండు 
పర్వతుండు 
ప్రమధుండు 
ఘటభవుండు 
వేదనిధి 
భృగువు 
రైభ్యుండు 
కౌండిన్యుడు 
హరివక్రుండు 
పవి(త్రపాణి 
అక్షయుండు 
జోధాయనుండు 
విశావరుందడు 
కామ్యకుండు 
సత్యవ్రతుండు 
మహాసేనుండు 
కౌత్సుండు 
స్టూలశిరుండు 


వ్యాధవానస 


మార్మండేయస 


శాండిల్యస 
శమీకస 
శ్రీధరస 
పర్వతస 
ప్రమధస 
ఘటభవస 
వేదనిధిస 
భార్గవస 
రైభ్యస 
కౌండిన్యస 
హరివక్రస 
పవిత్రపాణిస 
అక్షయస 
బోధాయనస 
విశావర్యస 
కామ్యకస 
సాత్యవ్రతస 
మహాసేనస 
కౌత్సస 


స్టూలశిరస 


అభిముంజి 
మూరువు 
చినిశిష్టుండు 
వినిశిష్టుండు 
శినిశిష్టుండు 
పైది 
భమరుండు 
ఘనశ్రీ 
వేంకోలుండు 
పృధ్వి శిష్టుండు 
రేంటకుండు 
సూసాలుండు 
ఉశరీకుండు 
చి[దద్రూపుండు 
దీక్షితుండు 
బుధురుండు 
యనసుండు 
కాముండు 
స్యందికుండు 
స్వస్తికుండు 
కదంబుండు 


అభిముంచకుల 
మూరుకుల 
చినిశిష్ట 
వినిశిష్ట 
శినిశిష్ట 
పైడికుల 
భమరకుల 
ఘనశ్రీల 
వేంకోల 
పృధ్విశిష్ట 
రేంటకుల 
సూసాళ్ళ 
ఉశరీకుల 
చిద్రూపుల 
దీక్షాకుల 
బుధురుకుల 
యనసకుల 
కామశిష్ట 
స్యందికుల 
స్వస్తికుల 
కదంబకుల 


అనుమర్షణుండు అనుమర్షణకుల 


కృష్ణద్వైపాయన కృష్ణద్వైపాయనస యలముంజి యలముంచకుల 


మాధవుడు 
ముచికుందుండు 
శరభంగుండు 
ధౌామ్యుండు 


మాధవస 
ముచికుందస 
శరభంగస 
ధౌమ్యస 


వాం 


త్రిమూలుండు 
ముష్టుకుండు 
క్రముకుండు 
చందుండు 


త్రిమూలకుల 
ముష్టుకుల 
'క్రముకళిష్ట 
చందకుల 


429 


58. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
55. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71 
72. 
78. 
74. 
75. 
76. 
77: 
78. 


430 


తుర్యవ్రతుండు 
మౌసలుండు 
హయగ్రీవుండు 
శక్తి 
పావనుండు 
విష్ణువృద్ధుండు 
జాతవేదుండు 
బృహస్పతి 
వళిష్టుండు 
పుండరీకుండు 
శుకుడు 

గార్గి 
కృష్ణుండు 
త్రిజటుండు 
కాంచనుండు 
శౌనకుండు 


అశ్వలాయనుండు 


విష్వక్సేనుండు 
పూతికర్చ్నుండు 
జాబాలి 
శార్‌జరవుండు 
మహాతేజుండు 
శరభంగుండు 
పులస్వుండు 
కశ్యపుండు 
ప్రభాతుండు 
రళ్శి 


తుర్యవ్రతస 
మౌసలస 
హయగ్రీవస 
శాక్తేయస 
పావనస 
విష్ణువృద్ధస 
జాతవేదస 


A A 


త్రిజటస 
కాంచనస 
శౌనకస 
ఆశ్వలాయనస 
విష్వక్సేనస 
పూతికర్షస 
జాబాలిస 
శార్‌జరవస 
మహాతేజస 
శరభంగస 
పౌలస్యస 
కశ్యపస 
ప్రభాతస 


తోటుండు తోటకుల 
ప్రౌాధయాజి ప్రాఢధయాజకుల 
అంగముండు అంగమకుల 
సోమశిష్టుండు సోమళిష్ట 
పాలకుండు పాలకకుల 
ఇసుముండు ఇసుమకుల 
చక్రమూలుండు చక్రమూలకుల 
వృద్ధి కల 
వస్తుకుండు వస్తుకుల 
కానుండు కానుకుల 
కమలుండు కమలకుల 
కన్యకుండు కన్యకుల 
ధనదుండు ధనదకుల 
(త్రివిక్రముడు ట్రివిక్రమకుల 
శమనుండు శమనకుల 
శౌనకుండు శౌానకకుల 
అమలుండు అమలకుల 
పరిశిష్టుండు పరిశిష్ట 
తులసికుండు తులసికుల 
భీమశిష్ణుండు  భీమశిష్ట 
గుండుకుండు గుండుకకుల 
ఇక్ష్వాకుండు ఇక్ష్వాకకుల 
హస్తి హస్తికుల 
శ్రీపుంసికు(డు  శ్రీపుంసికుల 
గణపుందడు గణపకుల 
ఉద్వాహుండు ఉద్వాహకుల 
రవిశిష్టుండు (రవిశిష్టకుల) 


శ్రీవాసవీ పురాణము 


79. 


80 


81. 
82. 
88. 
84. 
ర8ిర్‌. 
86. 
87. 
85. 
89. 
90. 
91. 


92. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


మాండవ్యుండు 
మదనుడు 
.అంగీరసుండు 
ఆఖండలుండు 
హిడింబుండు 
హయగ్రీవుండు 
తుందిలుండు 


తుహినపాలుండు 


శ్రీవత్సుండు 
చరణుండు 
కణ్వుడు 
గణేశుడు 
కందర్పుండు 
చరణవ్రతుండు 
చండిగుండు 
పౌంద్రకుండు 
దేవలుండు 
ధార్మికుండు 
మైత్రేయుడు 
మంజులుండు 
సనకుండు 
సనందనుండు 
నారదుండు 
ఊర్ముండు 
ఉదంకుండు 
మనువు 
కాశ్యపుండు 


కల్మాషపాదుండు 


మాండవ్యస 
అంగీరస 
హిడింబస 
తుందిలస 
శ్రీవత్సస 
కాణ్వస 
కందర్పస 
చండిగస 
దేవలస 


మైత్రేయస 


నారదస 
ఉదంకస 


కాశ్యపస 


వాం 


మన్యువు మన్యుకుల 
మానాభు(డు (మానాభకుల) 
అనుపాలు(డు అనుపాలకుల 
అనుపుండు (అనుపకుల) 
ఇంచుకుండు ఇంచుకుల 
గోంటుకు(డు_ (గోంటుకకుల) 
తులశళిష్టుండు తులశిష్ట 
వృకళిష్టుండు (వృకశళిష్ట) 
శ్రీరంగండు శ్రీరంగకుల 
శ్రీలుండు (శ్రీలకుల) 
ఘంటకుండు ఘంటకకుల 
ఘనముఖుండు (ఘనముఖకుల) 
చేరుకుండు చేరుకోళ్ళ 
చేగుండు (చేగోళ్ళ) 
ఫలకుండు ఫలకకుల 
పట్టణుండు (పట్టణకుల) 
దేశిష్టుండు దేశిష్ట 
దైవిశిష్టుండు (దైవిళిష్ట్ర 
మీధునుండు మిధునకుల 
మైత్రేయుడు (మద్దికుల) 
సనకుండు సనకకుల 
సానకుండు (సానకకుల) 
ఉతశిష్టుండు ఉతళిష్ట 
ఉతకాలుండు (ఉతకాల) 
ఉపమన్యువు ఉపమన్యుకుల 
ఉపనుండు (ఉపనకుల) 
కాలకుండు కాలకుల 
కర్ణాటుండు (కర్ణాటకుల) 
431 


99. 


94. 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


432 


జహ్నువు 
చ్యవనుడు 
దత్తాత్రేయుడు 
ధాతృకుండు 
ముద్గలుండు 
మౌనితముండు 
ముక్తిప్రదుండు 


యాజ్ఞవల్ము ఎండు 


యాసనుండు 
అఘహరి 
చతుష్మర్డుండు 
చరమతి 
చరితవ్రతుండు 
పౌంద్రకుండు 
పుష్పదంతుండు 
పురుకుత్సుండు 
చిత్రకుండు 
చిత్రుండు 
చిత్రవ్రతుండు 
వాయువ్యుండు 
వామదేవుండు 
వామనుండు 
పరాశరుండు 
పాదనేత్రుండు 
పారియాత్రుండు 
కామధేనుండు 


జాహ్నవస 


దత్తాశత్రేయస 


పౌండ్రకస 


చిత్రకస 


వాయువ్యస 


పారాశరస 


చన్నకుండు చెన్నకకుల 
జానకుండు (జానకకుల) 
దాంతుండు దాంతకుల 
దెంతకుండు (దెంతకుల) 
నాభీలుండు నాభీల 
ముని (మునికుల) 
మూలుండు (మూలకుల) 
యవిళిష్టుండు యవిశిష్ట 
అరశిష్టుండు (అరళిష్ట్ర 
అరసుండు (అరసకుల) 
చంద్రికుండు చంద్రికకుల 
చంద్రమూలుండు(చంద్రమూలకుల) 
చంద్రశిష్ణుడు (చంద్రళిష్టు 
ప్రోలికుండు ప్రోలికుల 
పుంసికుండు (పుంసికకుల) 
ప్రోలిశిష్టుండు (ప్రోలిశిష్టు 
చింతుందు చింతకుల 
చింతముండు. (చింతమకుల) 
చింతళిష్టుండు (చింతశిష్ట 
వ్రక్మాలుండు వ్రక్కాలకుల 
వ్రంగముండు. (వ్రంగమకుల) 
వక్రశిష్టుండు (వక్రశిష్ట) 
పాంచాలు(డు పాంచాలకుల 
పడగశీలుండు (పడగశళీల) 
పాణుసుండు (పాణుసకుల) 
కమరుండు (కమఠకుల) 


శ్రీవాసవీ పురాణము 


102. పులస్సుండు పులస్వస పునగ శీలుండు పునగశీల 
గోవ్రతుండు గోశీలుండు (గోశీల) 
ఉత్తముండు ఉత్తమ గోశీలుడు  (ఉత్తమగోశీల) 
పారదుండు పల్లవ గోశీలుండు (పల్లవ గోళీల) 
పర్వతుండు పటు గోశీలుండు (పటుగోశీల) 
సక్తుప్రస్థుండు సత్వ గోశీలుండు (సత్యగోశీల) 
భీషణుండు భీమ గోశీలుండు (భీమగోశీల) 
విజయుడు వృష గోశీలుండు (వృషగోశీల) 
నాచికేతుండు నంది గోశీలుండు (నందిగోశీల) 
సూన్ఫతుండు సూర్యుండు (సూర్యకుల) 

2108 
తే.గీ. వైశ్యవరులార ! యిక మీద వసుధ మీద 
మీకు జన్మంబు నిచ్చిన మీ పురాణ 
పూరుషులె గోత్ర పురుషులై పూజలందు, 
భూసురాదుల గొత్రముల్‌ బ్రుంగు వడును. 2109 


వ. కావున నో వైశ్యోత్తములారా ! పోయి మీ కర్తవ్యంబులు పాటింపుడు, 
రేపకడనే స్నానాదులు గావించి నిర్మల మనస్ములై అగ్ని ప్రవేశమొనరించు 
వారలిచ్చటకు రండు, నేను పోయి వచ్చెద ననుచు భాస్మరాచార్యులవారు లేచుచుండగా 
వైశ్యులును సెలవాంది తమ తమ గృహంబుల కేగిరి. 2110 


ఇది శ్రీవానవీవురాణమునందు వైశ్యుల బుువి, గోత్రంబులకు నరియగు 
నిద్ధపురుష, నూతన గోతనామంబుల ప్రకటించు దెబ్బదిరంందవ అధ్యాయము సంవూర్థము. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 433 


వాం 


హరిణగతి రగడ. 


.ర. 


.ర. 


.ర. 


కం. 


డెబ్బది మూడవ అధ్యాయము 


ఓం కల్యాణీ ! కమలా! 

ఓం కామాఖ్యా ! కరాళి ! ఓం కౌమారీ ! 
ఓం కలి కల్మష నాశిని ! 

ఓం కాత్యాయిని ! ప్రచండ ! ఓం గాయత్రీ ! 


ముదము తోడుత ముదియు వైశ్యులు 

నుదయమే కాలోచితంబులు 

మొదలుం దీరిచి ముగిసినంతను 

కదలి చేరిరి కాలు గృహమును. 2111 


నగరు సామికి, నడచు సామికి 

మొగిచి వందనములనుచు, పలికె 

మగువ యిట్టుల మంట పడుటే 

యుగమునైనను హోళికగుటే ! 2112 


అనంగ నాచార్యాగ్ర గణ్యుండు 

వినిచె శిష్యుల వెతల వైద్యుండు 

వెనుక సహితము వెలుగు చూదని 

వనితలెందరా వహ్ని జనిరని. 2113 


వినుడు చెప్పెద వింత కథలన 
వినము మేమను వేధ లెవరని ? 
వినంగ నెంతయు వేడుకనియిరి, 
అనుచు వైశ్యులు నవధరించిరి. 2114 


ఉ. ప్రాణము కన్న మాన మతి పావనమైనది, మానవోత్తముల్‌ 


ప్రాణమునైన వీడుదు రపాయము మానముకైన నాడు ని 
శ్రేణిగ నగ్ని దూకి మది (శేయము నందెద రాత్మ నెంచుచో 
ప్రాణము నంది పుట్టి తమ పంతముం దీర్తురు వేరు జన్మలో ! 2115 


వృషభగతి రగడ. అట్టి యవమతి వేదవతి కయి 


నట్టి గతమున నగ్ని దూకెను 
మట్టిం జేసెను రిపుల వంశము 
మట్టుకొని హరి యురముం జేరెను. 2116 


వృషర. అనంగ వైశ్యులు వేదవతి కథ 


కం. 


ననయమును విన వేడుకాయెను 

వినుచుమన నాచార్యుండును నా 

విన్నపములను స్వీకరించెను. 2117 
పూర్వము త్రేతా యుగమున 
సర్వము హరి యంచు మొక్కు సన్మతి యింటన్‌ 
పర్వము కుహువున శశివల 


పర్వెను వేదవతి యనెండు పడతుక వెలుగుల్‌. 2118 

వ. అనవిని ప్రాశ్నికులా సన్మతి యెవరు, వంశంబెద్ది యని ప్రశ్నింప నమ్ముని 

యిట్లనియె. 2119 
కం. మను వంశంబునం బుట్టను 


చనవున ప్రభువైన దక్ష సావర్ణియు నా 
తనికి మనుమందు బలయుతుండు 
జనియించెను పేర్మి రాజ సావర్ణి యనన్‌. 2120 


తే.గీ. అతండు శివభక్తుండు సతతం బభవుచింత 


మనసు కీలించి జీవితం బనుపుచుండ, 
నారదాహతి రాజ్యంబు నాంచు వదంగ 
నడవిం బట్టెను రాజ సింహంబు వగచి. 91921 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 435 


వాం 


ఆ.వె. అతని సుతుందనంగ నతులిత బలశౌర్య 


కర, 


కర 


కం. 


ఘని కుశధ్వజుండు కలనమందు 
శత్రువులను చెండి సాధించె సామ్రాజ్య 
రమను, యేలుకొనియె రాణ మీర ! 2122 


వానికి రథధ్వజుండు న 

వ్వానికి ధర్మ ధ్వజుందడును, వరగుణ పూషుం 

డైన కుశధ్వజుండును వి 

జ్ఞాన భరితులై జనించె సౌజన్యమునన్‌. 2128 


గోదావరి తరగలవలె 

పాదాలకు జారు కేశ భారము తోడన్‌ 

నాదలహరి మాలావతి 

వేదాంతి కుశధ్వజాఖ్యు వైైలిన్‌ బట్టెన్‌ ! 2124 
ఇరువురు విష్ణు విధేయులు 

సురుచిరముగ విష్ణు భక్తి సోలుచు నుండన్‌ 

కరమరుదుగ జనియించెను 

చిరుపాపగ లక్ష్మి అంశ చిళ్సజ సుమమై ! 2125 


నేమము వేదపాఠనము నెట్టన సల్పుచునుండం బుట్టుటన్‌ 
(ప్రేమముమీర వేదవతి పేరున బీల్చుచుం బెద్దంజేసి రా 
రామనుగన్నవారు తమరాజ్యముకన్నను మిన్నగా పరం 
ధామునిసొమ్ముగా, పరమధామముం జేరెడు మేలుదారిగా ! 2126 


వ. అంతట విష్ణుమూర్తి తన భక్తుల మనోగతం బెటింగి వారికొక దినంబున 
స్వప్నంబున గన్పించి యిట్లనియె. 2127 


కం, 


436 


వరమున జనియించిన తన 

వర పుత్రిక పత్నిగాదు వరియింపంగ, నన్‌ 

వరునిగ మరు జన్మంబున 

వరియించును, జనకు(డ వయి పాలించు నెదన్‌ ! 2128 


శ్రీవాసవీ పురాణము 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


అనిన కుశధ్వజుండు తన యానన లేఖన దుర్విలాసమున్‌ 
మనమున సోకనీక తన మానసమందున విష్ణు చింతనల్‌ 
గునగున సాగుచుండ నవగుంఠిత జీవిత మెల్ల బాహిరం 
బునం గొనసాగంబేయుచునుం బూర్వపు రీతిని నేలుచుండగన్‌. 2129 


ఎక్కడి నుండి వచ్చినా? కరీంద్ర మదంబున రాక్షసాధముం 

డొక్కండు, వచ్చి వేదవతి నుద్దిగ నిమ్మని వార్త నంపగా, 

ముక్కొను దైత్యు దుందగపు ముట్టుం దొలంగగ, కన్య డెందమం 
దెక్కెను విష్ణువంచు బదులిచ్చెం గుశధ్వజుం డంత నాతండున్‌. 2130 


విష్ణువో గిష్టువో నాకు వినంగ రాదు, 
కన్య నిత్తువో, చత్తువో కదనమందు, 
తేల్చుకొమ్మంచుం గొమ్మకై తీవరింప 
మోహరించెం గుశుండు దైత్యు మోహ మడంప. 2131 


ధర్మమునకే విజయమన్న ధర్మసూత్ర 

మునకు ప్రతికూలమై పొందె మూర్చ బలము 

జయము, గెలుపొందె దైత్యుండు, చనియె విష్ణు 

భక్తుం డచ్యుతుం జేరి శుభమ్ము వడయ |! 2132 


మగండులేని పడంతి మనుగడ దుర్భర 

మనెడినుడిని నమ్ము మగువగనుక 

మగనింగూడి దివికి మాలావతీదేవి 

వేదవతినినాంటి వీడిచనియె. 2133 


తల్లిదండ్రులు తన్నాంటిదానిం జేసి 

మింటికేగిన దుఃఖంబు కంటగిలగ 

నెట్టులో దైత్యుకనుగప్పి గట్టువడియె 

నంబుజోదరుగూర్చి తపంబుంయబూనేె ! 2134 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 437 


2 


తే.గీ. 


కం. 


తే.గీ. 


438 


వేదవతి తపంబు విచికిత్స లేకుండ 

సలిపె నపూర్వమౌ సాధ్వులవలె, 
శంకరు భర్తగా సాధింపం బూనిన 

పార్వతి వలె సాగు పర్ణములను, 
నేను పతులం గోరె డింద్రసేనాఖ్య దౌ 

పది వోలె సాగు శ్రీపతినె పతిగ, 
హరి వీడి తిరిగి శ్రీహరింగోరి తపియించు 

లక్ష్మివలె వరించు లచ్చి మగని, 
తపమునందునం గృశియించు తనువుంజూడ 
నుండి లేనట్టి నడుమట్టులుండు రూపు, 
అట్టి రూపును గామించు నట్టివారు 
నుందురీలోకమను చిత్రమందిరమున ! 


గెలిచెడివేళ లోకములం గ్రేగయి కందిన సుందరీమణుల్‌ 

వలపువలంతులై చెలంగ వాసగ్భృహంబునుంజేరు రావణుం 
డలయికందీర నా పథమునందునం జేరిక విశ్రమించుచున్‌ 
వలంకులుగాంచం గాన్పడెను వల్లడికానికి వాంఛితాంకమై ! 


లేడికి లేచినదె పరుగు, 

వాండికి చూచినదె తడవు వలపు ఘటింపన్‌ 
వాడి శరమ్ముల కీడ్చడి 

తోడెము దరిం జేరి గాంచె తొయ్యలి తపమున్‌ ! 


కాంచి దర్భాసన స్థిత కాంత నుండి 

వెడలు నారాయణా యను విషము సోకి 
శివ శివాయంచు చెవులు మూసికొని రావ 
ణుండు ఘోరారవంబున నులిచె నంత. 


2135 


2136 


21837 


2138 


కం. 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఎరు 


రవమున భయమొదవక, కల 

రవమునం గనుదములు విడి పరాగము వెడలన్‌, 
రవణింప నేల రావణ 

పువుంబోండి హరికి నివాళి, పోపో యనియెన్‌. 


మరల నదే విధానమున మాటలం బుచ్చు వధూవిరోధనం 
బరసిన రావణుండు మసి బారిన మానిని మానమంటగా 
కురులను బట్టి నేలం బడి కూలగ లాగెను రాక్షసంబుగా 
నురగము తోకం ద్రొక్మినటు లూర్జిత మానస లేచి సింగమై. 


ఓరి విమోహ పాశయుత ! ఓటమెటుంగని రాక్షసాధమా ! 
శౌరిని బిల్చు దేహ మవిచారతం ద్రోసిన నీదు చేతులా 
శౌరి సమర్పణంబులం (బ్రచాలిత మైన శిరంబు వ్రయ్యలా ! 
నీ రుధిరంబునంగలిగి నిన్ను వధించగ జన్మమెత్తెదన్‌. 


అనుచు వేదవతియు నగ్ని బుట్టించె నా 
యగ్నిలోన బడె ననంతుం దలచి, 
రావణుండు చనియె రాబోవు మృతి చింత 
చిత్తమందు కలచి చిందువేయ. 


కథను వించును కార్పటికులును 
కథకునకు కర కరదమిచ్చుచు 
పథముం జూపెడు పథికునకు తమ 
మథనమందున మరల తడిమిరి. 


2139 


2140 


2141 


2142 


2143 


ఇది శ్రీవానవీవురాణమునందు వేదవతి వృత్తాంతమును డౌబ్బదిమూడవ 
అధ్యాయము నంపూర్ణము. 


వాం 


439 


కర 


కం. 


ఆ.వె. 


2 


440 


డెబ్బది నాల్గవ అధ్యాయము 


కం. మద వారణ పంచానన ! 
మద మోహిత మానవాధమ వినాశిని ! హే 
మదఘూర్షిత రక్తాక్షీ ! 
మద పాటల గండ భూః ! సమస్త శుభకరీ ! 


ఇటు కథ సాగుచు నుండగ 

నటు వైశ్యుల మెదడులోన నవనీపతి యే 
రటితము నందు దహించుచు 

నటమట చెందునొ వినంగ నాశలు రేగెన్‌ ! 


బుషి సాలంకాయనుండును 

కృషి జీవుల యాశలోని కీలక మెజుకన్‌ 
విషమశరు ధాటి కెరగిన 

తృషితుని విషయమును తేట తెల్లముం జేసెన్‌. 


రాజభవన మందు రాణివాసము వీడి 
వైశ్య గణము నుండి వార్త లేక 
ఇక్షుశరహతుండు నేకాంత మందున 
గతముం దలచికొనుచు గడుపసాగె. 


కొమ్మయో యది ముద్దుగుమ్మయో బంగారు 
బొమ్మయో రతనంపుం గమ్మయొక్కొ 

కల్మియో రతిరాజు ముల్మియో చెలువంపు 
గిల్మయో చిలుకల కొల్మియిక్కా 


2144 


2145 


2146 


తే.గీ. 


2 


తే.గీ. 


బాలయో మరుచేతి కోలయో సుగుణాల 
వాలయో మురిపెంపుం గోల యొక్కొ 
యింతియో ముద్ద చేమంతియో రసముల 
దొంతియో యతను పూబంతి యొక్కొ 
తారయో రతియో యెంచ నేరనైతి 
కన్యయో లేక యూర్వశీ కాంత యేమొ 
యౌర యా సోయగంబు నాయంద మెందు 
సుందరాంగుల యందునం జూడగలమె ? 2147 


కంజంబు లనుచుం జుక్కలటంచు వట ఫల 
ములటంచుం దామేటి బొరుసు లంచు 
వరిపొట్ట లంచును నరటి కంబములం చి 
సుక తిన్నె లంచును సుడియటంచు 
గగనం బటంచు బంగారు కుండ లటంచుం 
దామర తూళ్ళంచుం దలిరులంచు 
మరుని చిందమటంచు మురువు టద్దము లంచుం 
బగదమంచును దిల ప్రసవ మంచు 
ర్లుషము లంచును విండ్లంచు. జంద్ర బింబ 
మనుచు శ్రీకారము లటంచు నళులటంచు 
నిట్టివే గద చెప్పబోయెడి యుపమలు 
సిగ్గగును వీనిం దలంప నీ చెలియనెన్న ! 2148 


ఇమ్మహిళా వతంసమును నెట్టుల నేన్షగ నెంచు వాండనం 

చమ్మక చెల్ల నోటం దనివారంగ బూనినం బల్మం జాలనే 
యిమ్మదిరాక్షి సోయగము నేర్పడం గోటి శతాంశమైన నే 

త్రమ్ములు వొందె నిప్లుగద రమ్య ఫలంబిల నన్నుం జేరంగాన్‌ ! 2149 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 441 


2 


తే.గీ. 


చం. 


442 


మృదు మాధుర్య వచో విలాసమున కెంతే నాసచేం గాంత వా 

కృద వాణిం బికమో శుకంబొ పరితృప్తన్‌ జేసి యర్చాదులన్‌ 
ముదమొప్పంగ నివేదనం విడిన కెంపుం బువ్వొ బింబంబొ నా 

మద హంసీ వరయాన వాతెజ దగు న్మాద్య(త్సభా సాంద్రమై ! 2150 


కనక కుంభంబుల కామనీయక మింతి 

వక్షోజ యుగ్మంబు వరుస నెజపం 
గెంపుం జాయలం గడు సొంపు గుల్మెడు పల్ల 

వములు పత్పాణి ప్రభావ మెన్నం 
గుడ్యోపరి స్థిత కోమల లతలెల్ల 

యతివ బాహువులు దేహంబుం దెలుప 
నింద్ర నీలంబుల సాంద్ర కాంతులు కన్ను 

గవ వేణి ఘన సోయగంబు నడపం 
బూల తెలిడాలు చెలినవ్వు పోల్మిందనర 
మించు టద్దంబు సకియ మోమంచుం జెప్ప 
న్‌ సభాస్థలి యంతయు నీక్షణమునం 
గన్యకాంబా మయంబౌచుం గరము దోంచె. 2151 


కనుకలి చేతనే యిటులం గాంత పయిన్‌ గడు మోహ మబ్బెడిన్‌ 
జనవరినై ప్రసంగమును సల్పిన నెట్టుల నుండు వాండనో 

ఘనకచం బెండ్లి యాడంగల గౌరవ మబ్బీన నాదు నెమ్మనం 

బునం గడు నింత కెంత పరిపూర్తి దనర్చునా మోదమందగన్‌ ! 2152 


ఈ తన్వీమణి నెప్పుండైన గిరిశుం డీక్షించెనా యేల సం 
ప్రీతాత్ముండయి యర్ధ దేహ ముమకుం బెం పెక్కంగా నిచ్చు, న్స్‌ 
శీతాంశు ప్రతిమాననం గనిన లక్ష్మిన్‌ వక్షమం దెప్పుండున్‌ 

జేతో మోదముతోడం దాల్బునె కడున్‌ హేలాగతిన్‌ వెన్నుండున్‌ 12158 


శ్రీవాసవీ పురాణము 


2 


తే.గీ. 


మ. 


2 


పాలమున్నీటిలోం బరగంబుట్టిన సిరి 
కన్నెగాకిది మర్యకన్యగాదు, 

మంచుగుబ్బలిరాజు మరువంబుగాం గన్న 
కన్నెగాకిది మర్యకన్యగాదు, 

తొలి పలుకుల సామి కులకు మోమున నున్న 
కన్నెగాకిది మర్యకన్యగాదు, 

పదినూరు కన్నుల వాని యిల్లాలైన 
కన్నెగాకిది మర్యకన్యగాదు, 


జెర యీచాన మేనిసోయగముంగన్న 

నెట్టి జడదారి టేండైన బెట్టిదముగం 

బువ్వు విలుకాని వాడి తూపులకుం గలంగ 

కున్నె యెదలోన నింక మన మన్ననెంత ? 2154 


గిరిరాట్పుత్రికయో పయోధి సుతయో గీర్భామయో లేక నా 
పురుహూత ప్రియయో వసంత రమయో పుప్పేషు నర్జాంగియో 

కర మాశ్చర్యము గల్లుచున్న దెదలోం గాకన్‌ విలాసార్థ మీ 

ధర కేతెంచిన యూర్వశీ తరుణియో తథ్యంబు సుమ్మెంతయున్‌ ! 2155 


మెరుపుం దీవెను బోలె నప్పడతి, యా మీనాంక సద్రాజ్య ల 

క్షి రహిన్‌ గన్నుల కట్టె కన్సడి యహా ! మిధ్యోరు మోహాబ్ధిలోం 
గరమున్‌ మున్గగం జేసి మాయమయి వీంకన్‌ బోయె నే నెట్టులం 
భరియింపం గలవాండ మోహమును, నాభాగ్యం బదెట్లుండునో ? 2156 


అద్దిర యా చిన్ని ముద్దుల కన్నియ 
కమనీయమైన క్రొక్కాజు మెజుంగు 

మెజుంగు గాదది తియ్య మేల్విల్లు దొర చేతం 
గ్రాలు నూతనపుం జెంగలువ దండ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 443 


వాం 


తే.గీ. 


2 


తే.గీ. 


దండ గాదది బ్రహ్మ దండి చాతురి బయల్‌ 
పరపం జేసిన మేలు పసిండి బొమ్మ 
బొమ్మ గాదది లోకముల మోహమున ముంచు 
మాహి నేతెంచిన మోహనాస్త 
మనస్త మదిగాదు రతనంపు టరిది తొడవు 
తొడవు గాదది సొగసుల మడుగు గాని 
మడుగు గాదది తలపంగ మనుజ రమణి 
రమణి గాదది నాభాగ్య రాశి గాని! 2157 


ఆ యెలనాగ సోయగ మయారె నుతింపంగ లేక భారతీ 

నాయకు డొందె నాల్గు వదనంబులం గోర్మెలు దీరం జూడంగా 
వేయిని బూనెం గన్నులను బ్రీతి మహేంద్రుండు, వేయి నాల్మలన్‌ 
బాయక నుండు శేషుండు శబాసుర దాని నుతింప శక్యమే ! 2158 


కలికి పుత్తడి బొమ్మ కాంబోలుం గాకున్న 
నితరుల కాస గల్లింపం గలదె, 
కలికి తొల్మరి మెజుపు కాంబోలుం గాకున్న 
దళుకు తళుక్కని తనరం గలదె, 
కలికి సంపెంగ పూవు కాంబోలుం గాకున్న 
వలపుల నింతగాం జిలుకం గలదె, 
కలికి చిల్మలకొల్మి కాంబోలుం గాకున్న 
నెలుంగులోం దేనెలనాలుకం గలదె, 
బెర యీ మత్త గజరాజ యాన వంటి 
చాననేం గాన నెందే జగానం గాని, 
జాణండయ్యెను భారతీ జాని దీనిం 
బూని యశమాన నసమానంగా నొనర్చి ! 2159 


తే.గీ. 


అందని మ్రాని పండులకు నజ్లులు సాచిన రీతి నీ జగ 

త్సుందరి పైని మోహమును సూటిగం బూనితిం బాయం జాల నా 
మంద మరాళయాన నను మానకం బెండిలిం గాంగం గోరునో 
సందియ మొందునో నెజబుంగంజాలను భాగ్య మదెట్టులున్నదో ? 2160 


అద్దిర దాని మోము సొగసామర వేశ్యల యందు శూన్య మీ 

ముద్దుల గుమ్మం గౌంగిటం బ్రమోదము పుట్టగం జేర్చకున్నెడన్‌ 

నిద్దుర వచ్చునే నిశిని ? నిల్వంగ నిచ్చునె మారుండెంతయున్‌ ? 
తద్దయు నన్న మింపగునె ? తాల్మి తనర్చునె ? జీవముండునే ? 2161 


తలిరుం బోండులు లేరె ? చక్కందనమున్‌ దైవారరే ? వార లీ 
యలివేణీ మణిం బోలం జాలుదురె ? సన్యాస్యాఘముల్‌ దీనినిన్‌ 
దిలకింపన్‌ దపమేంది బంటుల బలెన్‌ దీవ్రాతి మోహంబునన్‌ 

జలిత స్వాంతము తోడ వెంటం దిరుగన్‌ గాంక్షింపరే భూస్టలిన్‌ 129162 


అబి భూలీలం దాల్చు నీ యతివ మోము 

హరి విలాసంబుం బూను నీ యబల నడుము 

కదలికా కుందములం బోలు గాంత యూరు 

యుగ్మ మయ్యారె బంగారు యువతి మేను. 2163 


పలుకుల్‌ మాలికలై గళంబు వడ యప్పద్మాక్షిం జంద్రాననన్‌ 

దలిరుం బోండిం జొకారపుం గరిత నా తన్వంగి బంగారు బొ 

మ్మ లసద్రత్న శలాక వంటి మొలకన్‌ మాణిక్యమున్‌ ముద్దు బ 
ల్ముల రాచిల్మ మృగేక్షణన్‌ మటువ నాకున్‌ దుర్శటంబౌ నికన్‌ ! 2164 


స్మరియింతున్‌ మదన క్షమావర మహా సామ్రాజ్య ప్రాజ్యేందిరన్‌ 
హరిణాక్షిన్‌ మఘవాశ్మ నీలచికురన్‌ జంద్రాననన్‌ సుందరిన్‌ 
హరిమధ్యన్‌ శుకవాణి మత్తగజయానన్‌ నెచ్చెలిన్‌ మన్మనో 

హర పంచాయుధసాయకంబు నెదలో నశ్రాంతమున్‌ బల్తమిన్‌. 2165 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 445 


వాం 


చం. 


కం, 


2 


446 


చెలిమి పొలంతు లింటి కిని జెచ్చెరం దోడ్మొని పోవుచుండగా 

గలకల నాడు హంసతతి కాళ్ళకు నద్దుగం దోలుకొంచుం గో 

కిల పలుకుల్‌ వినంబడ నొకించుక నుల్ముచుం బోయినట్టి నా 
యలికుల వేణి చక్కని యొయారము నా మది వేడ్మం గొల్పెడిన్‌ ! 2166 


రంగారు నా యొయారపు 

బంగారపుం గీలుబొమ్మ పటుతరమగు మేల్‌ 

సింగార మెంచుకొనియెద 

నంగజు వెతం బాపు మంత్ర మదిగాదె భువిన్‌ ! 2167 


ఏటికి దేశమంతయు జయింపంగ నా పురి వీడి పోయినా 

నేటికి రాక నంతట నహీన జవంబలరార నా పురం 

బేటికి పోయినాడనొకొ నెట్లటు వచ్చెను గాంత యా గృహం 

బేటికి జొచ్చినాండం జెలి యేటికిం గన్పడె నాదు కంటికిన్‌ ! 2168 


. కనంబడె నేమి నాదు మది గాఢ తరంబగు మోహమేల సం 


జనితము నయ్యెం బెండ్లి యగు సమ్ముద మేల జనించె నద్దిరా 
వనజభవుండు నా నుదుట వ్రాసెనొ వ్రాయండొ యీ సతీలలా 
మను భువిం బత్నింగాం బడయు మానిత భాగ్యము మూండు బంతులన్‌ 


గబ్బి గుబ్బలం గని యుబ్బి పోయితిం గాని 
నిబ్బరంబుగం జూడ నేర నైతి 
సోగ కన్నులం జూచి సోలి పోయితి గాని 
కోర్కె తీరంగ ముద్దుం గోరనైతి 
నలివేణి జదంగని యబ్ర మొందితిం గాని 
తెలివితో నా కోర్కె దెలుపనైతి 
నిద్దంపుం జెక్కుల నిగనిగల్‌ గని మెచ్చు 
కొంటినే గాని వేండ్మొనంగ నైతి 


తే.గీ. 


కం. 


2 


జొర పని మించె బుద్ధి యిట్లరం దలంచె 

మరుండు పగనెంచె మోహము మది గలంచెం 

గోర్మె లొదవించె ముద్దియ కూర్మి నించె 

రామ రామ ! మరుని బాధ కేమి దిక్కు? 2170 


సవనాది క్రియలన్‌ సురాళిని గడున్‌ సంతృప్తలం జేయు ధ 

న్య వరాగ్రేసరులైన వారి కొదవున్‌ నాకేటికిన్‌ గల్లు నీ 

భువనాగణ్య సురూప సద్గుణ కళా భూతోపమానాంచితో 

ద్ధవళాక్షీ మధురాధరామృత మొకింతన్‌ గ్రోలు పుణ్యం బిలన్‌ ? 2171 


భూమిని సుందరీ మణుల బూత గుణాధ్యలం జూతుమే కదా 
కాముని పూవు ముల్కివలెం గాంత తటిల్లత వోలె నిప్పుడీ 

భామిని చారు విగ్రహము వాయదు నా మది నేమి సేతు ని 

కామిని చెంత లేకయును గన్నులం గట్టిన యట్లు తోంచెడున్‌ ! 2172 


తమిం గన్నుల కబివారంగం 

గమనీయంపు దాని రూపుం గన్గొను నురు భా 

గ్యము నా కున్నదొ లేదో 

ప్రమదా రత్నంబు వీడి వచ్చితి నయయో ! 2173 


తన్వి ! నీ యధరామృతం బానినం గాక 
విరహ తాపం బేను వీడం గలనె 
కాంతామణీ ! నిన్ను గౌగలింపక యున్న 
మన్మధ వ్యధలను మాన్పం గలనె 
భామ! నీ కుచ దుర్గ సీమం జేరక యున్న 
మార వికారముల్‌ మాన్పం గలనె 
చెలి ! నీ కటాక్షంబుం జిలుక కుండిన వేగ 
మదన వేదనల నే మజువం గలనె 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 447 


వాం 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


448 


యింతి ! నను బెండ్లి యాడ నీ వించుకైన 
సంశయించెద వేని నీ చరణ మాన 
దేహమునం బ్రాణముల నిల్చం దెజవు లేదు 
లీలనా చెట్టం బట్టుము నీలవేణి ! 


హా వికసిత నీరజాయత లోచనా ! 

హా పూర్ణ రాకాసుధాంశు వదన ! 
హా మద రోలంబ కోమలాలక జాల ! 

హా మహా రజిత శోభాభ గాత్ర! 
హా దిగంతేభ కుంభాభోగ కుచ కుంభ ! 

హా చారు తరుణ బింబాధరోప్టి ! 
హా తారకా శకలాంచిత రదనాళి ! 

హా దర్పణాభ సమ్యక్కపోల ! 
హా జగన్మోహనాంగి ! హా యతను ముల్చి! 
హా విలాసవతీ మణీ ! యతను రాణి ! 
నిన్ను విడనాడి పోయెద నన్ను మజవ 
కుండుమీ చాలు నా కోర్కె యొండు లేదు. 


ఏమి సేయుదు వనిత నిన్నెదను మజువం 
జాల నీ రూపు బటమున వే లిఖీంపం 
జేసి యెదుటను సతతంబుం జేర్చి యుంచి 
ప్రాణముల్‌ చిక్కం బట్టెద బలిమి తోడ. 


వణిగంభోజ ముఖీ లలామను వెసన్‌ (బ్రజ్ఞాన మొప్పారంగా 
వెను వెంటన్‌ గొని రాక వైశ్య జనతా విభ్రాంతి కృన్మాధురీ 
గణనాతీత సుధామయోక్తులకు నిక్కంబాత్మలో నెంచి యిం 
తిని నేలా విడనాడి వచ్చితిని యా త్రేయార్ధ బింబాననన్‌ ? 


శ్రీవాసవీ పురాణము 


2 


తరుణి నీ యధరామృతము మీది యాస నా 
హార పానాదులం గోరనైతి 
లేమ నీ కుచదుర్గ సీమ నుండెడి యాస 
హర్మ § సౌధావాస మరయ నైతిం 
గాంత నూపుర కాంతి కనకంబుపై యాస 
ధనముపై వాంఛ నే నెనయనైతి 
జవ్వని నిన్‌ గూడు సౌఖ్యంబు పై యాస 
రాజ్య వైభవములం గ్రాలనైతి 
నింతి నీ మీద కోర్మెచే నిందుముఖుల 
స్వీయ కాంతల బట్టాభిషేక మహిషి 
యందు నిందాంక గల పేమ మంది పోయె 
విరహ వేదన భరియింపం దరము గాదు. 


అటుల నిలుపు లేక నతివ వర్ణన లందు 
మునిగి పోయినట్టి మునిని చూచి 

చెవులు మూసికొంచు శివశివా యిదియేమి 
ఆగమనుచు వైశ్యు లడ్డు పడిరి. 


2178 


2179 


ఇందు బొండాడ పురీ వాసులైన కాళ్ళకూరి భోగరాజు కుమారులు సాంబశివ 
రావుగారు వ్రానిన కన్యకా వరమేశ్వరీ విలానమను నాటకమునుండి 
విష్ణవర్థనుని విరహ సన్నివేశము నందలి పద్యములు గ్రహింవ బడినవి. 


2174 
తే.గీ. 
ఆ.వె. 
2175 
2176 
2177 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఇది శ్రీవానవీవురాణమునందు విమ్హువర్ధనుని విరవామనెదు దెబ్బది నాల్గవ 
అధ్యాయము సంపూర్ణము. 


వాం 


449 


కం. 


కర, 


కం. 


450 


డెబ్బది యైదవ అధ్యాయము 


కం. పరదేవతా ! భగవతీ ! 
పరమేశ్వరి ! పంచమీ! జపాపుష్పనిభా ! 
పరమాణు ! పరానిష్టా ! 
పరమంత్ర విభేదినీ ! స్వపంతీ ! రాజ్జీ ! 


కామాంధుని కావరమున 
రామాంగాంగంబు లెల్ల రట్టానరింపన్‌ 

మా మర్యాదకు చేటను 

కోమట్లకు బుషి వరుండు కూర్మిన్‌ బలికెన్‌. 


మీరడిగిననే కాదే 

నే రాజు ప్రసంగమందు నిలచితి నౌనా ? 

మీ రెరుగుదు రాతని హృద 

యారణ్యము నందు తిరుగు నటవీ మృగముల్‌. 


సాగింతము కథ నావల 

తేగడగా నిది వినుండు మది కుదురు ననగాన్‌, 
త్యాగామల గోమరులతి 

వేగము వేదవతి గాథ వెనుకం జనుచున్‌ ! 


శంక తొలంగె, వేదవతి చాలదు వాసవి శక్తి ముందు, జ్వా 
లాంకుని యంక సీమ కొలువై చను లేమకు విష్ణువర్ధనున్‌ 
పంక సమాన లోచనము పడ్డ శరీరము గాల్ఫివేయగా, 
నింక కరంబు చాతు మమయింపుము వీనిని ధర్మ దీక్షకై | 


2180 


2181 


2182 


2183 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


వాసవీ మాత లోకములేలు భావాతీత బలాతిరేక, లీ 

లా సమాహారముల్‌ నభమేలు గోళాకార విలాసముల్‌, నిశా 
భాసితానేక కాల గణాంకముల్‌ భామా నిజ దీధితుల్‌, జలో 
చ్చ్వాసమై మాయహంబడపున్‌ సదాచారంబుల మమ్మునిల్పుచున్‌. 2184 


ఆమెకై చింత లేదు, మా కాయు వృద్ధి 

యగును మా కేటి చింత ? మాయ యుడుపు లన 

లము దహించు నంతియ కాదె దుముకుటనంగ ! 

వేగ మిప్పింపు డనుమతి వీడెములను. 2185 


అంచు తొందరించు నార్య వైశ్యులం గాంచి 

మంచి జరుగు గాక యంచుం బలికి 

కంకణములం గట్టి కమ్మని విడెముల 

నంద చేయుచుండ నంత లోన. 2186 


వైశ్య భటుం డొకండు వచ్చి యాచార్యు పా 

దములం బడుచు విన్నపమునుం జేసె, 

నార్య నాదు మనవి నాలించు మనుచును 

తండ్రి గాథం జెప్పె తగవుం జెప్ప. 2187 


నా జనకుండు మల్షణుం డనారత మా యమ వింధ్యవాసినీ 
పూజలంజీయు, వైశ్యకులపుంగవులం గడు వృద్దులందునన్‌ 
భాజితు(డైన సేవకుం డపార కృషీవలుం డెల్ల వారిలో 

నోజ చరించు చుండు మది నూర్జితుండై తలలోన నాల్మయె. 2188 


అతండు జగన్నియంత్రియగు నమ్మనుగూర్చి తపంబుసేసె సం 
తతమును ధ్యాన యజ్ఞమున, తల్లియె సర్వమటంచు నమ్మి యే 
కృతమును నైన నమ్మ పరికించు నటంచు చరించు, నెందులో 
నితరముంజూడలేండు మదినింతగం గాంచును వింధ్యవాసినిన్‌ ! 2189 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 451 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


452 


నడచు కూర్చొను నిదురించు నడుము వాల్చు 

తినును త్రావును త్రేన్చును వినును కనును 

పలుకు పనిచేయు నాయాసపడును గాని 

అమ్మ చింతన విడండు ప్రహ్లోదు వోలె. 2190 


జనులను (ప్రహాద జనకు 

లనదగు పుణ్యాత్ము లుందు రవనిన్‌, వారున్‌ 

పనవిరి పనికిరి గదిమిరి 

పెనగొని పరిహాసము సలిపిరి మరిపించన్‌. 2191 


తలను కత్తిరించ పిలకలు వేయుచున్‌ 

వృద్ధినొందు మొలక విధముగాను 

మలచు కొలది భక్తి మల్హణాంతరమున 

గట్టి పడెను దేవి పట్టువడంగ. 2192 


ప్రాయమువాలుచుండ తన భక్తుని ప్రేమకు లొంగి వచ్చి యే 
'శ్రేయముం గోరి నన్ను పిలిచేవుర మల్పణ? దేహమెల్ల న 

న్నే యతికించుకొంటి విది యేమిర ! తాపసులందు లేదు తే 

జీయ మహాద్భుతారుణిమ జీయ తనమ్మును నీకు నట్లుగాన్‌ ! 2193 


అను జనయిత్రిం గాంచి తనయం గనినట్టు లెడంద పొంగ, నా 
జనకుండు మల్హణుండు, మనుజ ప్రసిత ప్రతియత్న శీలుండా 

మెను తనువెల్ల బాష్ప్రముల మేధ్య మొనర్చి నుతించి పల్మె నా 

కు నితర మేమి కావలెను, కోరి భజించుట లేదు వేడంగన్‌ ! 2194 


అంత నభవ మిగుల సంతసించిన దౌచు 

పరమపదము నీకు పదిల మనుచు, 

తాను వైశ్యులింట తనువుం దాల్చితి నంచు 

వారి తోడ రమ్ము వహ్ని ననెను. 2195 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


నాంటి నుండి మొదలు నేంటిదాకను తండ్రి 

యొదురు చూచుచుండె నెటుల నగును 

వైశ్య గణముం గూడి వైశ్వానరుని యందు 

పరమపదముం జేరు పథమటంచు. 2196 


నేండు దారి దొరికె నీ మాటలను బట్టి 

విశులు దేవి తోడ వెడలుచుండె, 

శుష్ము కుండమునకు చోటిండు నా తండ్రి 

తనువు వెడలు, నాదు తండ్రులార ! 2197 


ఆ కథవించు వైశ్యులును నన్యసమస్య తలెత్తెనేలరా ! 

మాకయి వహ్ని కుండములు మట్టుకొనంగ విచారముండగా 

మీ కొక కుండమన్న నది మించిన కార్యము కాదె యంచు లో 

లో కలగుండు నొందుట విలోకితమయ్యె గురుండు పైకనెన్‌. 2198 


విన్నారా వరవైశ్యులార ! కులమా విజ్ఞానమా భక్తియా 

కన్నారా పరమాత్మం జేరుటకు నే కామ్యంబు యోగ్యంబగున్‌ ? 
విన్నాణంబగు భక్తియే కద యశస్విం జేసె నీ మల్పణున్‌ ! 

కన్నుల్‌ గాయలు గాచుగాక ఫలమే కావ్యంబులం బాడినన్‌ ? 2199 


సందేహించకుండయ్యా 

నిందార్హు(డు కాండు వాండు నిరసనం దెలుపన్‌, 

వందన మొనరించుండు వాం 

డందించిన పథమునం జనుం డానందమునన్‌ ! 2200 


హీనుం దనం బోకుం డాతం డహీన కులుండు, 

భక్తి కుల సార్వభౌముండు, పరమ యోగి, 

పరము సాధించినట్టి సద్రాహ్మణుండు, 

గంగం గలసిన మలినంబు గంగ కాదె! 2201 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 453 


వాం 


చం. అనవిని వైశ్య బాంధవు లనాదర మొందిన శూద్ర బాలకున్‌ 
గని క్షమియింపుమయ్య పులకల్‌ పొడసూపె శరీరమందు నీ 
జనకుని గాథ వించును, నిజమ్మని చెప్పె గురుండు, నీకునై 
యనుమతి వేరయెల నిక నందర మొక్కటె యొజ్జ ముంగిటన్‌ ! 2202 


వ. అంత నాచార్యుండును శిష్యుల భావాభ్యుదయంబునకు సంతసించి శూద్ర 
బాలకునితో నిట్లనియె. 2203 


తే.గీ. పొమ్ము నీ తండ్రి మల్హణు సమ్ముదమున 
రమ్మనుము రేపు దీక్షం గైకొమ్మనుముర, 
యజ్ఞ కుండంబులను ద్రవ్వ నానతిత్తు 
చొక్కమగు నవ్వి నీ తండ్రి సూత్రపడిన. 2204 


ఆ.వె. కుండములను రేపు కూర్చుకొందురు గాని 
నేటి కేగి రండు నిలయములకు 
శుద్ధ మనము తోడ శుద్ధమై దీక్షాత్ము 
లగుండు వైశ్యులార వగవకుండ. 2205 


వ. అనగ నందరును తమతమ నెలవులకుం జన నాచార్యుండును ధ్యానంబున 
కరిగి. 2206 


ఇది శ్రీవానవీవురాణమునందు మల్హణవృత్తాంతంబను డెౌబ్బదిధథ్రుదవ 
అధ్యాయము సంపూర్ణము. 


454 శ్రీవాసవీ పురాణము 


చింతలపూడి వేంకటేశ్వర్లుగు 


A 


0 


వాం 


డెబ్బది యారవ అధ్యాయము 


కం. అభవా ! వసుంధరా సు 
ప్రభవా ! సుర నర బుధ గణ భాసుర విభవా! 
శుభ సంతోషానంద సు 
లభ గుణ ! కుసుమ హృదయ ! విమల విబుధ విభవా ! 


వ. అనంతర కథను సాలంకాయనుండిట్లు వినిపించ సాగ. 2207 


కం. మరునా డుదయంబున నె 
ల్లరు శుచులై గురు సదనములకు నేతెంచన్‌ 
గురు భాస్మరుండా మల్హణు 
గురుతించి పిలువ నతండును గురువును జేరెన్‌. 2208 


కం. వినయమున వచ్చి నిలచిన 
ఖనకుని మల్హణుని జూచి కడు వాత్సల్యం 
బున భాస్మరుండు పొగడెన 
తని సద్వర్తనము గాఢతమ మగు భక్తిన్‌ ! 2209 


తే.గీ. ఎన్ని జన్మలు చేసితి వింత తపము 
యోగులకును లేదిటువంటి యోగ పటిమ 
జన్మచే నీవు శుకముని జాతకుండ 
వమ్మ కరుణను పొందిన యర్చకుండవు ! 2210 


తే.గీ. అనంగ మల్పణుండును మాట కద్దు వడుచు 
నయ్య నేనేమి చేసితి నయ్య తప్పు ; 
తప్పు కాదే పొగడ నన్ను దపసి యనుచు 
కోమటుల దాస్యమున బ్రతుకుదుననియనె. 2211 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 455 


ఈ వినయంబె, ఓరిమియె, ఇట్టిడవై గరువంబు లేమియే, 


పూవుల మంచు బిందువటు భోగము లంటక యుండం జేసెనో 


సేవక! భక్తి మార్గమున సేవన పద్ధతి శ్రేష్టమంచు నీ 
జీవితమే ప్రసారిక, సజీవ మరీచిక, సార్ధ మృత్తికా ! 


2212 


వ. అనుచు నాచార్యుండు నేమో వచింపబోవుచుండ మల్పణుండు స్వామీ | 
నన్ను పిలచిన యవసరముం దెలుపుండు నావల మీ దయయున్న నాకును 
సాయుజ్యము లభించునన భాస్మరాచార్యుండును. 


కం, 


ఇది పొగడుట కాదు నిజము, 

మదిలో మెదలినది, సరియ, మాటాదనులే; 
మదిమది మదియింపుము నీ 

మదిం దోచిన రీతి నగ్ని మంత్రాంగములన్‌ ! 


వ. అని యడుంగ నతండును. 


ఆ.వె. 


ఆ.వె. 


వ. అని వచింప నాచార్యుండును నిట్లు చెప్పం దొడంగె. 


ఉ. 


456 


ఏడడుగుల లోతు, ఏనడుగుల చుట్టు, 
నడుగు మూడడుగుల వెడలుపున్ను, 

లోన నింధనముల లొద్ద నుంచిన నద్ది 
యగ్ని గుండమగును నదియ తెలియు. 


ఎన్ని కుండములను నేర్పాటు చేయుట, 
మధ్య నే కొలది ప్రమాణ ముంట, 
మం(త్రణంబు నెద్ది, యం(త్రణం బది యెద్ది, 
పథక రచన చెప్పు పని మదింప ! 


ఊరికి నుత్తరాన వనమున్నది, దానికి మధ్యమంబునన్‌ 

దారి యొకండు, దానన నిదానముగా నిరు క్రోశముల్‌ జనన్‌ 
నారదు తండ్రి యజ్ఞము నొనర్చిన చోటది (బ్రహ్మకుండమన్‌ 
పేరున బేరు గాంచిన పవిత్ర విశాల ధరిత్రి చూడగన్‌ ! 


22183 


2214 


2215 


2216 


2217 


2218 


2219 


శ్రీవాసవీ పురాణము 


అక్కడ బ్రహ్మ దేవుండు మహా క్రతువొక్కటి చేయం బూనె, నల్‌ 
దిక్కులు శాంతి నొంది తన దివ్య మనోహర సృష్టి కాంతిలన్‌, 
మక్కువ నెల్ల వారలది మాదిరిగా యజనంబుం జేయగాన్‌ 
చక్కని యాజ్జికున్‌ వెదకె, శాస్తవిదుం గనండొక్కనేనియున్‌ ! 


ఆ.వె. సృష్టిం జేసె గాని యిష్టి నేర్పగ లేదు, 


కం. 


కం. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


యాజ్ఞికుం డదెట్లు విజ్ఞాయ డగును, 
చంటి పిల్లవాడు చదువు నేర్పించకే 
ప్రాపు నొంద గలండె పండితునిగ ! 


తను జేసిన నేరమునకు 

తననే బాధ్యునిగం జేసి ధాతయుం దానే 
తను సృష్టించిన జనులకు 

తనియగ మాట్లాడ బాస దానముం జేయన్‌ ! 


యోచించి వే వసంతము 

లాచార్యక మైనదాని నార్జించి విధా 
త్రాచితము తుమ్మె నొక్కొట 

తోచెను క్షుతుండనెడు వాండు తుమ్మెద వోలెన్‌ ! 


రుంకారము వీణియపై 

నోంకారాదులుగ పరిణతోన్నతి చెందన్‌ 
సాంకేతిక బీజాక్షర 

శంకరముగ క్షతుని గూడి సలిపెన్‌ గ్రతువున్‌ ! 


భాషాబీజములవియే 

భాషపలుక సకలజనుల భాషయునదియే, 
భాషాయోషగ స్థిరపడె 

భాషనుగన్నట్టి బ్రహ్మ వదనమునందున్‌ ! 


వాం 


2220 


2221 


2222 


2228 


2224 


2225 


457 


ఉ. అంతటి పుణ్య భూమి, తొలి యజ్ఞము చేసిన (బ్రహ్మ దేవుం డా 
శాంతము జూచి యెంచుకొనె నంతటి పావన భూమి రాజమున్‌, 
శాంతము నస్తమై తిరుగు సాహుల జేతలం జేయగా శిఖా 
వంతుడు హవ్యవాహనుగ వర్థిలజాలిన యాగ భూమియౌ ! 2226 


తే.గీ. అందుం జని నీవు శోధింపు మగ్ని గుండ 
ములను నూట మూండింటిని మలచం దగిన 
చోటు, తగు గాలి వీచెడు చోటుం జూచి 
ఇష్టి కుండంబులం ద్రవ్వు మీ విధమున. 2297 


వ. యజ్ఞ భూమికి నడుమ వాసవీ మాత ప్రయాణమునకు దగు ప్రధాన 
కుండ ముత్త రాభిముఖముగను, దాని కెదురుగ నీశాన్య వాయువ్యములందు 
నామె తల్లిదండ్రులకును మేనమామ దంపతులకును దగు రెండు ప్రత్యేక 
కుండంబులను, వానికి చుట్టును షడ్ళుజిని నిర్మించి కోణములందు త్రయార్నేయ 
గోత్రముల వారికిని, షడ్భుజి చుట్టును వృత్తాకారంబున పదమూడింటిని, వృత్తము 
చుట్టును చతురము నిర్మించి మూలకు పదునారు చొప్పున నరువది నాలుగును 
మొత్తము డెబ్బదియేడు మంది యేకార్నేయ గోత్రముల వారికిని, మిగిలిన వారికి 
మొదటి షడ్భుజిలోని వాసవీమాతకు వెనుక భాగమున నైబుతి నవ కుండంబులను, 
నాగ్నేయంబు నష్ట కుండంబులను మొత్తము నూటమూండు కుండంబుల నిర్మింపుము 
మరియును నుత్తర దిక్కున నందరికి ముందు భాగమున చతుర బాహ్యదేశంబున 
నీ కొకు నొక కుండంబును నిర్మించుకొనుము. 2228 


ఆ.వె. అనుచు భాస్మరుండు నగ్ని కుండంబులం 
గూర్చు విధము దెలుప గూర్చరియును 
సంతసంబు తోడ సరియ చేయుదునని 
తగిన జనము తోడ తరలె నటకు. 2229 


ఇది శ్రీవానవీవురాణమునం దగ్నిగుండనిర్భాణమను డెబ్బదియారవ అధ్యాయము 
ము. 


నంవు 
ణా 


458 శ్రీవాసవీ పురాణము 


డెబ్బదియేడవ అధ్యాయము 


కం. కౌసుంభీ కుసుమ సుతా! 
హే సుత కామేష్టి జాత ! హే జగదంబా ! 
నాసామణి దర్పణ దృక్‌ 
భాసిత బ్రహ్మాండ పిండ భార విడంబా! 


వ. అనంతర కథను జెప్పుచు సాలంకాయనుం డిట్లనియె. 2230 


ఆ.వె. మల్పణుండు వెడల కల్లార పుత్రుని 
సభకు ముందు నొక్క ఛాందసుండు, 
రాజు వద్ద నుండి రారాజు వద్దకు 
వార్త మోసికొనుచు వచ్చె నతండు. 2231 


ఉ. వచ్చిన వృద్ధ బ్రాహ్మణు నవశ్యము లోనికి తోడి తెమ్మనన్‌ 
బచ్చుల టేండు లేచి చని, పాబుని దోడ్మొని తెచ్చె లోనికిన్‌, 
తెచ్చిన వాని నొజ్జ కడు తీయని పల్ములం వ్రస్తుతించుచున్‌ 
తెచ్చిన వార్త లేమిటవి తేటపడన్‌ వచియింపుమా యనెన్‌. 2282 


చం. అతండును రాజ దత్తముల నంశుక భూషణ భూరి భూతులన్‌ 
హితులగు మీకు బంపెనని యెల్ల విశాళికిం బంచె నావలన్‌ 
ద్వితయము నొంటి గాందగు ప్రవేష్ట సమీకృతి చేరువాయె నీ 
క్రతువున కేమి తేవలయు కార్పటి కాచరణం బదెట్లనన్‌. 2233 
కం. ఏమన్నను నే మగునో - 
ఆ మన్నన లట్లు జేయ నగునో లేదో 
తా మన్నన జేయు గురుం 
డా మన్నున నెట్లు ముంచునా యని చూడన్‌ ! 2234 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 459 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


460 


విశుల మోములం బరికించి విశ్వ గురుడు 

కొంత యోచించి యోచనం గొదర నీక 

నోయి వీరిండ్ల పెండ్లి కాదోయి దినము, 

సప్త దివసంబులును సాగు సప్త పదులు. 22835 


అవి యెట్టులన. 2236 


మొదటి దినంబు తోరముల ముందుగం దాలిచి వహ్ని వేల్చుచున్‌ 
మదవతులెల్ల గంధ సుమ మాలల గాంగ నదీమతల్లి సం 

పద లిడ ధూప దీపముల భక్తి సమర్పణ సేయగా వలెన్‌, 

కుదురుగ నైదు ప్రోలికల కూరిచి వేదిక నైదు మూలలన్‌. 2287 


ఐదు పోలికలను నైదు స్తంభంబులన్‌ 
నిలువబెట్టి నలుపు తెలుపు నెజుపు 
పసుపు టన్నములను బలి యొసంగుట తోడ 


పెండ్లి ముందురోజు బిత్తరించు. 2238 
రెండవ దినమున వైశ్యులు 

మెండుగ రక్షణ మొసంగ మేఘారూఢున్‌, 

దండధరాగ్ని వరుణ శశు 

లండ వధూవరులకనంగ నర్థించుట యౌ! 22839 


మూరవనాడు తీర్చెదరు మొక్కులు ముప్పది మూడు కోట్ల బృం 
దారక (శ్రేణి సంతసిల దాన వ్రతాదుల వైశ్య గ్రేష్టులున్‌, 

కోరి యొనర్చినట్టి యొక కూడని కార్యము గొప్ప శాపమై 

వారిని పట్టి యున్నదది, వారును భక్తిం దనర్చి కొల్పుటన్‌. 2240 


గోత్ర పూజ సేయ కోమట్లు నాల్గవ 

దినము నెంచు కొందు రనుట నిజము, 

మొదట వాసమున్న మునుకొండ పతకాయి 

పూజ సేయ శుభము పొసగు నంచు. 2241 


ఐదవ రోజు నాకబలి, ఆవుకు పూజలు సేతురయ్య యీ 
మేదిని వారి దెచ్చినది మెచ్చుల పైరము కామధేను వా 
హ్లోదము విస్మరించని విశాళి వివాహములందు శర్మరన్‌ 
మేదిన శాలి చూర్ణమును మేపుచుం బంచుదు రాత్మ బంధులన్‌. 2242 


జలోద్ధత గతి. 


తే.గీ. 


చం. 


కరి, 


జలంబు దరి పూజ సేయవలె నౌ 

కలం బసుపుం బూకదంబముల నా 

వలన్నవ వధూ వరుల్‌ పడవలో 

విలాసమున నావి నారు గడచున్‌ ! 22483 


ఆరునొకటవ దినమందు హస్త కంక 

ణముల వర్ణించి మధ్యాహ్న సమయమందు 

నైదుగురు దేవతలకును నాహుతు లిడి 

కదుప వలెను నుద్వాసనం గంబములను. 2244 


ఇటుల వివాహ తోషముల నింపుగ సప్త దినంబులందు సం 
పుటనముం జేసి రార్యులగు పూజ్యులు పూర్వులు పుణ్య పూరుషుల్‌ 
దిటవుం జెలంగ నిప్పటికిం దీరుచు చుంటిమి సంప్రదాయముల్‌ 
కటువగునేమొ రాజునకు కందువం జెప్పుడు బుద్ధి కింపుగన్‌. 2245 


చూచితె వీధులందు గృహ శోభల పచ్చని తోరణమ్ములన్‌, 

కాచెడు నెండలన్‌ బిగుచు కప్పుల చల్లని పందిరుల్‌; మదిన్‌ 

దోచెడు రంగవల్లులను దోయిలి పట్టెడు (ప్రాంగణమ్ములన్‌, 

తోచెనె వంటసాలలును, తోచెనె వైశ్యుల పెండ్లి యత్నముల్‌ ! 2246 


నావుండు చూచితి నంతయు 

నీవుల మొదవున కెనయగు నీ దాతృత్వం 

బావంత సంశయించుట 

పూవిల్తుని దిట్టుటనుచు భూసురుం డనియెన్‌. 2247 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 461 


వాం 


చం. అనుటయు౯ బాటు నాంతరము నంతర మందు గ్రహించి భాస్మరుం 
డనుగుణ భాషణంబుల భటాళినిం బంపె మరంద మాధురీ 
వనధిని భోగ సంపదల వాటిక సుందర హర్యమందు బా 
పన జన విశ్రమంబునకు పచ్చడ ముంచుడు పోయి రండనెన్‌. 2248 


చం. భటులును వీట నింపయిన భాజన వాటిక నొక్కదానిలో 
విటజన యోగ్య వాసమున విప్రని జేరిచి వేశ్య కన్యలన్‌ 
చిటికన వెట్టి, షడ్రుచుల సిద్ధము చేసిన భోజనాదుల 
న్నిట కుటిలాలకా గణము నిల్పి సుఖించు మటంచు వచ్చినన్‌. 2249 


తే.గి. మేన జందెంబు కలదను నాన మజచి, 

మెడను రుద్రాక్ష కలదను మేర మజచి 

లొంగి పోయెను ధనకామ లోభములకు 

రోయ వలసిన రాజ పురోహితుండు ! 2250 
తే.గీ. కౌరు నూరించు విటుల కైవారములును, 

తలపు లూరించు తరుణుల తాపములును, 

చనవు మరపించు ధన భోగ సంచయములు 

ప్రభువు కార్యము మజిచెను బాపడయ్యు ! 2251 


చం. భటు లిది యంతయుం దెలుప భాగ్యములం గురిపించి పంపి తా 
మటుపరి నిండ్ల కేగి జలమందు మునింగి దుకూల ధారులై 
పటువుగ గంధ పుష్పముల ప్రాపక దేవతలం భజించి కో 
మటులు తనూనపాత్తు జపమాలను జేరగ నుత్సుకంబునన్‌. 2252 


వ. విషయముం దెలిసిన వైశ్యేతరులు విస్తుబోవ శుభ కార్యంబునకు వలె వైశ్య 
(ప్రముఖు లేలలం బాడుచు నీలల వేయుచు కడు నుత్సాహంబున వేడుకలర గదలం 
గాలదేవతయు ముక్కున వేలుంచుకొనియె ! 2253 


ఇది శ్రీవానవీవురాణమునందు వైళ్ళ వివావావద్ధతియను డౌబ్బదియేదడవ 
అధ్యాయము సంపూర్ణము. 


462 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


2 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


డెబ్బది యెనిమిదవ అధ్యాయము 


కం. గంధవిలేపిత తను సం 
బంధాతీతానురాగ బంధురగంధా ! 
బంధుగుణాలయ కంధర ! 


కంధీకృతహృదయనిలయ కరుణానందా ! 


వైశ్యు లటులుండ నిచట నీ వైశ్య లోక 
పావకాకృతి కన్యక సేవ లోన 

తరుణు లందరు నలుగుల తనువు నలచి 
స్నానమాడించి రభ్యంగనమున నపుడు. 


ఏణాక్షి యొక్కర్తు కేణాంక వదనకు 

పసిడి పావడం జుట్టి కొసరె లోన, 
వామాంగి యోర్తుక వదన బింబము పైన 

కస్తూరి దీర్చుచుం గటకటం బడె, 
రత్నాంగి యోర్తుక రత్న తాటంకముల్‌ 

చెవుల కంటించుచుం జెమరెం గనులు, 
ముగ్ధ యోర్తుక మేలి ముత్యాల హారాల 

మెడను వైచుచు మేన మిడుకు మిడికె, 
హస్త భూషలం గూర్చుచు నతివ యొకతె, 
మణుల మువ్వలం గూర్చుచు మగువ యొకతె, 
పసిడి మొలనూలు గూర్చుచు ప్రమద యొకతె, 
లులిత మానసములం దోంగు లోన లోన ! 


వాం 


2254 


2255 


463 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


464 


. చెలికత్తెల్‌ చెలువొంద నంగములపై చెన్నాందు భూషావళుల్‌ 


తొలికార్తెల్‌ వెదజల్లు నీరములునై తోంతెంచె కన్యామణీ 
కలితం బంతయు, వారి వంత తొలగన్‌ కాయంబు చిన్నారగా 
నలు చేతుల్‌, మృదు మస్తకాంగములతో నందాంగనా నందతన్‌. 2256 


పరమ, బహురూప, రూప నిష్పాదనమున 

నందరకు నన్ని రూపంబులగుచు వారి 

చంకలంజేరి కన్నీటి చాలు దుడిచె 

లేత చేతుల శైశవ లీల యనంగ ! 2257 


గాలి తాకున మబ్బుల గమనమటుల 

చేయి సోకిన చీకట్లు చెదరి పోయె, 

హృదయ ముప్పొంగె మేనులుం గుదుటం బడియె 

నంబ తలచిన నేది యసంభవమ్ము | 2258 


తల్లి, బంధులు, పరిజను లెల్ల చెలులు 

నెదురుగానున్న వాసవీ సుదతిం మరచి 

చేతులందున్న కన్యక చేయిదముల 

మత్తులో బడి యెడదల కొత్తుకొనుచు, 2259 


ఓసి సుహాసినీ ! చినుకుమో చిరు జల్లుల హాస రేఖలున్‌ 

గాసిల బోవు ప్రాణములు గ్రాసములీ దరహాస మాలికల్‌ 

జేసి వసింతుమమ్మ, చిచి చీ! బుజిపాప! బజోమ్మ, హూంహుం, అ 
బ్బోసి, బిగించినావులె, నిబోధన చాలని ముద్దు వెట్టగన్‌ ! 2260 


నాలుగు చేతులున్‌, కనులు నాయకముల్‌, చిరు నవ్వు మోములో 
శ్రీలు దిగంత శాంతములు, శ్రీహరివిల్లు నలంగు కన్సామల్‌, 

జ్వాలిక ముంగరం గుదుర సర్వ శుభంకర యోషితాంకముల్‌ 
స్థూలమొనర్చె నంత, మునుంజూడని భారముందోచె భామలన్‌. 2261 


శ్రీవాసవీ పురాణము 


కం. 


కరి, 


కం, 


కరి, 


ఆ.వె. 


బరువెక్కిన యొడులందున 

నిరుపమ భారంబుం దోప నిగమాంగనలున్‌ 

బరువును డించగం జూడ నె 

దురుగా కనిపించె కన్య తొల్మరి మెజుపై ! 2262 


తము పొందిన యనుభవముల 

తమకంబున మెజుపు జూచి తనువులు మరువన్‌, 

తములము నమలుచు వాసవి 

తమటము ధ్వనియించి నట్లు తాలిమి బలికెన్‌. 2263 


నేనన నేమిటొ తెలిసెనె, 

దీనాననములను వెట్ట దేనికిం జెపుడీ, 

నే ననలమున జనించితి, 

పో ననలమునే జ్వలింతు పొనలగ వినుయడీ ! 2264 


సంతోషంబున నందె ఘల్లుమను నుత్సాహంబు సంధిల్లగా 
సంతప్తాంతర మెల్ల శాంతిలగం బ్రోత్సాహంబుం గైసేయు నా 
ధ్వాంతస్తోమ వినాశినీ వచనముల్‌ ధ్వాంతంబు నిండారు నా 
కాంతారామము కుందుందీర్చె, ప్రమదాగారంబు పేట్రేంగగాన్‌ 2265 


ఆడిరి పాడిరి సరసము 

లాడిరి పసుపుల వసంత మాడిరి కడిమిన్‌, 

సోడులు ముట్టగ నసువుల 

క్రేడిరి, వాసవిని గూడి క్రీడా స్ఫూర్తిన్‌ ! 2266 


కులము నూట రెండు గోత్రంబులను విభా 

వసుని జేరు స్రీలు వరుసం గూడి 

రాడువారితోడ నాడుచుం బాడుచు 

కలసి పోయినారు కన్యతోడ | 2267 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 465 


వాం 


ఆ.వె. ఇచట నిట్టులుండ నచట నూటిరువురు 


తే.గీ. 


తే.గీ. 


కం, 


ఆ.వె. 


466 


చదల రథముం జూచి కదలినట్టి 
వైశ్య వరులు మిగులు వైశ్యార్భకులం దుది 
కోర్మెం దెలిపి రిటుల కూర్మి తోడ. 


బాలకులార ! మీకుగల బాధ్యతలం గురుతించుడింక నై 
కాలము వింధ్యవాసినిని, కాంతుండు శ్రీనగరేశ్వరాధిపున్‌ 
లాలనం జేసి, కోన కమలార్య జనార్దన స్వామిం గొల్పుండీ, 
మేలగు భాస్మరున్‌ పద సమీపమువీడక భక్తి సల్పుండీ ! 


ధనము నిచ్చియు, దంపిన ధాన్యమిచ్చి, 
మణుల నిచ్చియు, మంచిగ మాటలాడి, 
వసనమిచ్చియు, మీద నాభరణమిచ్చి, 
గురుల శిశూపబచే మెప్పు లరయవలయు. 


చిన్న తనమందు విద్యలం జెన్ను మీరి, 
వయసులో ప్రేమ సత్మామ వశులు నగుచు, 
వార్థకంబున మునివృత్తి నర్జులగుచు 
జీవనంబున సన్మార్గ సిద్దు లగుండు. 


విలుచుట నమ్ముట నడుమ ప 

దిలపడు లాభమ్ము తోడ దిద్దుండు బ్రతుకుల్‌, 
వలదు మృషలాడ, దుష్కృత 

ముల వీడుడు, దొంగ సాక్ష్యములం జెప్పకుండీ | 


కలిగినంత వరకు కావలసిన చోట 
దానమీయ వలయు, హీన జనుల 
కుపకరింప వలయు, కపట వైశ్యుల తోడ 
వియ్యమంద వలదు నెయ్యమంద. 


2268 


2269 


2270 


2271 


2272 


తే.గీ. అనుచు వైశ్యులు తమకున్న ధనము లెల్ల 
నాల్గు భాగంబులను జేసి న్యాయమంచు 
నొందు గురునకు, సుతులకు నొండు, నొండు 
దానముల, నొండు తమకు శ్రాద్ధములం బంచిె. 2974 


చం. గురుందది వించు బ్రాహ్మణులు కోరున దొక్క దినంపు గ్రాసమే, 
బరువగు మించినన్‌, బ్రతుకు భారమగున్‌, విధులెల్ల శూన్యమౌ ! 
కరదము లెక్కుడైన కుల గౌరముం జెడు, నాశ మాయెడున్‌, 
పరిమితి మించ నీయకుండు పాలనగా మనువర్తి చాలనెన్‌ ! 2275 


వ. అదియును గాక. 2276 


ఆ.వె. రూకం బంచుకొన్న మీకును మాకును 
చెలిమి వీగి పోవు, చెడును బంధ 
మిట్లు సాగనిండు చిట్లక పెట్లక 
మిన్ను సూర్య చంద్రు లున్న వరకు. 2277 
వ. అనుచు నాదేశింప వల్లెయని వైశ్యులును తమవారికిట్లు శాసన పత్రంబు 
(బ్రాసిరి- స్వస్తిశ్రీ బృహదద్రి నామ నగరంబున శ్రీవింధ్య శెలాలయాయుక్త శ్రీనగరేశ్వర 
స్వామియును కోన కమలాయుక్త జనార్దనస్వామియును విఘ్నేశ్వరుండును 
సూర్యచంద్రాది నవగ్రహంబులును నెల్లరకు నాయువును యశంబును సమకూర్చు 
గాక ! కలియుగాదిగా నారు వందల నలుబది రెండు వత్సరములు గడచిన 
పిమ్మట ప్రభవ నామ సంవత్సర మాఘమాస శుక్ష పక్షము ద్వితీయ గురువారమున 
పదునెనిమిది పట్టణాధిపతులమై సంతుష్టులమైన మా వైశ్యుల చేత భూసురుండైన 
భాస్మరాచార్య పండితులకు సంతోషముగా నివ్వబడిన మంగళకరమైన శాసన 
పత్రమేమన మావార లేగ్రామమున నున్నను మీరుగాని మీ వారసులుగాని ఇంటికి 
వచ్చినంతనే నమస్కరించి షోడశోపచారమ్ముల పూజించి షడ్రసోపేతముగా 
భోజనమిడి గృహమున కెనిమిది వరహాలును వివాహాది శుభకార్యములయందును 
మరణాది శాచములయందును ప్రత్యేక దానంబుల నొసంగ గల రిందులకు సర్వ 
దేవతలు సాకు లిందులకు దప్పినవారు రౌరవాది నరకంబుల ననుభవింతు రిది 
మా యాదేశము. 2278 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 467 


వాం 


కం. అని వ్రాసియిడిన వైశ్యుల 
గని భాస్మర గురువరుండు కలదే యొందై 
నను, కలియుగమా యిది! శా 
సనముల వాసనలు కలిగె సత్యంబనుచున్‌. 2279 


ఆ.వె. పరము జేరం బోవు ఫాలలోచనులార ! 
దాన ధర్మముల వదాన్యులార | 
దేవతలయు, జనుల దేహి యనెడి వారి 
రక్తిం దీర్చి రండు, ముక్తి నొంద ! 2280 


వ. అనుచు సెలవొసంగ నా వైశ్యులును గురు వచనంబుల బాటింప వల్లెయనుచు 
వారి వారి గృహంబులకుం బోయిరి. 2281 


ఇది శ్రీవాసవీవురాణమునందు వనితాజనశోకనివారణము, బాలనగరుల కర్తవ్య 
బోధనము, దానశానన సమర్హణమునను డెబ్బదియనిమిదవ అధ్యాయము సంవూర్ధము. 


468 శ్రీవాసవీ పురాణము 


డెబ్బది తొమ్మిదవ అధ్యాయము 


కం. సర్వాధారా ! సాధ్వీ! 
సర్వాంతర్యామినీ ! ప్రశాంతా |! పూర్ణా | 
సర్వ వ్యాధి ప్రశమని ! 
సర్వజ్ఞా ! సర్వశక్తి సాంద్రా ! జననీ ! 


ఉ. అంతయు సిద్ధమైనదిక నగ్ని గమించుట తోడం జెల్ల్తు, రా 
జెంతటి మూర్భుండో? విరహ మెంతటి శాపమొ ! మిన్నకుండెనే 
కాంతను గూర్తురంచు? నతగాండెటు పుట్టె శశాంకు వంశమం 
దంతయుం జెప్ప్తుమన్న వణిజాధిపులన్‌ వచియించె మౌనియున్‌. 2282 


తే.గీ. ధర్మ యుద్ధంబు నందున ధర్మరాజు 
రాజ్యమును బొంది మనమార రాజ్యమేలి 
శాంతులను జేసి జ్ఞాతులు స్వర్గమంద 
పయనమాయె హిమాలయ ప్రస్తరముల. 2283 


కం. పోవుచును పరీక్షిత్తును, 
మావిని మరణించం బోయి మగిడిన వానిన్‌, 
ఠావుల నిలిపిన దేవుని 
తావుం బరీక్షించు వాని తల మకుట మిడెన్‌ ! 2284 


ఆ.వె. అనంగ వైశ్య మునులు నాగుమాగుమనుచు 
పూర్తి గాథం జెప్పు పుణ్యమనుచు 
కథలు చెప్పు మునిని కరుణించు మంచును 
వేడుకొనిరి మునియు వినిచె వేద, 2285 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 469 


వాం 


కం. 


కం, 


తే.గీ. 


భారత యుద్ధమందు కురుపాండవవంశజులెల్ల నాశమై 

భూరమ నేల నెవ్వరను భూమికపై వెదుకంగ నుత్తర 
స్ఫారనిసర్గగర్భమది సార విహీనతందోప వ్యగ్రులై 

నీరము కన్నులం దురల నీరజ నాభుందలంచి పాండవుల్‌. 2286 


ఏలెదనని రణమున మ 

మ్మేల పరాకు పొనరింతు వేలగ రావే, 

ఆలము నన్వయ శేషము 

నేలుము, జగమేలు కరుణ నేలుము కృష్ణా | 2287 
అని వేడిన నరకాంతకుం 

డును చెంగటనిలచె, కాలుండును కాలికి బు 

ద్ధిని చెప్పగ నుత్తరకడు 

పున జీవితుండాయె శిశువు పుణ్యఫలమనన్‌ ! 2288 
అంత పాండవులా త్రాత హస్తమూని, 

ముద్దులాడుచుం బ్రియమార ముచ్చటించి, 

నెన్ని యుపకారములు చేసె నిద్ది మాకు 


గర్భమును తాకి నేడు వంగడము నిలిపె ! 2289 

వ. అనుచు శ్రీకృష్ణుని కొనియాడుచు నీ విపరీతమునకు కారణమేమని యడుగ 

నా పరమాత్ముం డిట్లనియె. 2290 
శా. యుద్ధానంతర మా సుయోధనసఖుం డుప్పొంగుక్రోధాశని 


కం, 


470 


(శ్రద్దా రక్తుండు, దేశికార్భకుండు, నశ్వత్థామ మాత్సర్య మీ 
విద్ధభ్రూణవిధాయి, మంత్ర శరమున్‌ బీభత్సుం డాకించగా 

బద్దాపత్య మెటింగి చూపె నెజగా బ్రహ్మాస్త్ర శాంత్యర్థమై. 2291 
కారణ మెఠింగిన పాందవు 

లీ రణ మేఘంబు లిట్టు లెన్నాళ్ళన, నా 

భీరుని శపియించి, అతని 

వారణ మన్నించు డంచు వారిశుం డనియెన్‌. 2292 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తనను గుర్తింప జనన మందిన తదాది 

ఎల్లవారిం బరీక్షించె, కల్లంబోక 

నిజమెలింగ, పరీక్షిత్తని పిలువం దగు 

నంచు పేరుంచి అక్షతలుంచె హరియు. 2293 


పెద్దవాండై పరీక్షిత్తు పెండ్లి కొజికు 

తాతలైనట్టి వారికై తనువు నిచ్చి 

మరణమొందిన తన మేనమామకూతు 

రగు నిరావతినివరించె నంతనతండు. 2294 


విరటుండేలిన తీరసాగరపు తెలుంగు 

నేల మత్స్యఖందము తోడ నెరపెవియ్య 

మతని కభిషేకముం జేసినంత పాండ 

వులు హిమాలయముల కేగవలసెనాండు ! 2295 


కేకయ రాజ పుత్రియును, కీచకు చెల్లెలునౌ సుదేష్ట భీ 

తాకులుయడౌ విరాటునకు నన్నున గన్నది ఉత్తరార్భకన్‌; 

ఆ కులపాలికోదరము నందు జనించె నతండు నాపయిన్‌ 

వేకటి యందపాయ పుటి విచ్చిన దుర్భగుం డేమి చెప్పుదున్‌ ! 2296 


అతని తోడనె ప్రారంభమాయె కలియు 

గంబు దురదృష్ట మింకేమి కల, దతండు 

కలిని దండించె ద్వాపర బలము తోడ, 

ధర్మదేవత నెడకాలం దన్నెం గనుక. 29297 
తన్నులు తిన్న కలి పురుషు 

డన్న్రా యిది నా యుగంబు ! యాచన 'సేతున్‌, 

నన్నిక్కడ నుంచెదవో 

కన్నడ సేయక వచింపు కాంపుందు ననెన్‌. 2298 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 471 


వాం 


ఆ.వె. అవును యుగము నీది, అదుపుం బేయంగ నేల? ఉ. ్రీశుకుండా పురాణ మును జెప్పంగ నేడు దినంబులున్‌ వినెన్‌ 


అయిన నేను కలుగు నంత వజకు కేశవు గాథ, మానసము కేవల మాధవు చింతనామృతా 
మద్య, మృగయ, భర్మ, మాంసాక్ష విద్యాదు వేశము నందు క్రుంకులిడ, వేషముం గట్టిన పాము కాటుకున్‌ 
లందుం జొచ్చి యుండు మయ్య నీవు. 2299 కేశవుం జేరె టేండు పొద గేహము వీడిన దోస పండునాన్‌. 2805 
తే.గీ. అని పరీక్షిన్మహారా జవని సమస్త కం. అది చూచిన జనమేజయు 
మేలె నరువదేం డ్లంతట నిచ్చ కలిగి హృదయము క్రోధాగ్నితోడ హింస్రకమయ్య్యెన్‌, 
పొదలించె సర్పయాగము 


వేటకని చనె గహనాటవీ (ప్రదేశ 
ఎదలో తామస ప్రవృత్తి యెసగెన్‌ హసమై. 2306 
ములకు ప్రారబ్ధమో, కలి బలమొ కాని. 2300 న్‌ = 

వ. అంత నెట్టకేలకు జరత్మారువను నాగకాంతకు జరత్మారుండను మునిపుత్రుని 
వలనకలిగిన ఆస్తీకునివచనములుగౌరవించి సర్ట్వయాగమునువిరమించి వైశంపా 
యనమహర్షివలన మహాభారతకథవినుచు కాలముగడపిన జనమేజయుండు భార్య 


వపుష్టమ యందు చంద్రాపీడుండు, సూర్యాపీడుండు, శతానీక, నంద, కర్ణులనెడు 


శా. ఆఖేటమ్మున దారితప్పి చనె రా జాఖేటకుల్‌ దవ్వుగాన్‌, 
తా ఖండించె ననేక మృగ్యముల, మై దాహం బతిక్రాంతమై 
ఏ ఖాతంబున నీరు లేకం జననో యేణంబు గాన్పించె, వెన్‌ 


బో ఖేలన్‌ జనె నాశ్రమంబు నది, భూపుండుం బిపాసార్థమై. 23801 పుత్రులం బడసి యందు శతానీకుని మత్స్యరాజ్యపతిగా నభిషేకించెను. 2807 
తే.గీ. అది శమీక మునీంద్రుని ఆశ్రమమ్ము, తే.గీ. మత్స్యభూమి శతానీకు మార్గదర్శ 

ముని సమాధి నుండంగ టేండు మొనసి పిలిచె, నమున నభివృద్ధి సాధించె, ననిచె నంటు, 

పలుక లేదని కోపించి ఫణి కళేబ అంగ వంగల నుండి వైశ్యాళి వచ్చి 

రమును మెడ వైచె దాహ సంరంభి యగుచు. 2302 భూమి బంగారు జేసిరి బుద్ధి కలిమి. 2308 


తే.గీ. భూమి, వసుమతి భార్యలై పొలయు నైన 
సంతు కలుగదు రాజుకు వంత మిగిలె, 
నెజుక శాండిల్య మౌని పుత్రేష్టి సలుప 
మేనుగొనె సహఫస్రానీకుం డా నలువున. 2309 


తే.గీ. రాజు వెడలెను, మునిరా ట్లనూజుం డేగు 
దెంచి చూచెను, కనుల నేతెంచె సెకలు, 
మృత భుజగ ముంచిన యతండు మృతిని జెందు 


సర్పమున వారమున కని శాపమిచ్చె. 2303 
పంచచామరం. 


యుగంధరుం డనెండు మంత్రి యుక్తి శక్తి తోడుగాన్‌ 

నిగారపుం గిరీటమున్‌ జనీ శిరంబునందు నుం 

రూపరి జనమేజయునకు చి గోత్రవాసమేగె రాజు శ్రీహరిన్‌ జపించగాన్‌ 

భూపతి పట్టంబుం గట్టి పురవరు నూనెన్‌. 2304 నగారి వెంటబోయి భండనమ్మునంజనెన్‌ దివిన్‌. 2౩10 


కం. శాపము నెటిగిన పతి పరి 
తాపము ననుతాప మొంది, తనయుడు కలియౌ 


472 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 473 


వాం 


వ. సహస్రానీకునకు నశ్వమేథదత్తనియు, క్షేముండనియుం బేళ్ళవ్వాని కశ్వ 
మేధజుండు జనించి విజయార్జుందై శ్రమించే. 2311 


ఎనుబదియవ అధ్యాయము 


కం. విజయుని విజయమునకు గా 
విజయనగర మనెడు పేర విరటుని నగరం 


న. కం. పరమోదారా ! స్వస్తా ! 
విజయార్జుండు వచ్చు వకు విజయాంకంబై. 2312 ధరా ! ధరసుతా ! జగద్ధితా ! గంభీరా ! 
తే.గీ. పరుల కోడిన విజయార్థ పాలకుండు తరుణాదిత్య సువర్షా! 
రాజధానిని వీడెను ప్రాణ భీతి, గురుప్రియా ! లయకరీ ! ముకుందా ! ధన్యా! 
పద్మపురమును చేరి భూపతిగ నిలచె, 
తనయుం గాంచెను విష్ణువర్ధనుండు వాండు. 2313 ఆ.వె. విష్ణు వర్ణనునకు విరహ మేల జనించె - 


కారణంబు నెలింగి కార్చటికులు 
నెంత వారికైన నింతి బాధలు తప్ప 
వా తపోధనా భవంబు ననిరి. 28315 


తే.గీ. కీచకుని రక్త మేకొంతొ లాచెనేమొ, 
పూర్ణ కలి పురుషుడు లోన పొంచెనేమొ 
అతుల బలమును కోధంబు నతని లోన 
కాముకత్వమ్ము రగిలించె గౌరలార ! 2314 వ. అంత నమ్ముని పుంగవుం డిట్లనియె. 2316 
చం. మనుజుడు జీవితంబున నమాయికుం, డాతని మంచి చెడ్డలున్‌ 
మనుగడ పూర్వ జన్మ బహుమానము, లిందు నిమిత్త మాళత్రుండే ! 


ఇది శ్రీవాసవీవురాణమునందు విష్ణువర్ధనుని కాముక కారణమును దెలువు మనముం జయింపం జాలని పుమాంసుండు పూర్వపు జన్మ వాసనన్‌ 
జెబ్బది తొమ్మిదవ అధ్యాయము నం ఫ్రూల్లము; వెనుకొను, లేని వార లిటు వీడ్మొను దేహము లగ్గి పుర్వులై ! 2317 


తే.గీ. కలియుగంబున చంపుట కాని కార్య 
మెదిరి చంపిన తలవంచి చదియ వలయు, 
ధర్మ మెణింగిన వాసవి దహనమగుట 
కిదియ కరణం బహింసయు నిదియె చెప్పు. 28318 


(విద =బాదింవబడిన, ఆకించు=అడ్డుకొను, దేశికార్భకుడు =గురు పుత్రుడు, 
వారిశుడు =విష్ణువు, దుర్భగుడు =దురదృష్టవంతుడు, అతిక్రాంతము= అతీతము, అనిచె 


నంటు= స్నేహం మొగ్గదొడిగింది, లాచు= పొంచియుండు.) 
తే.గీ. హింస కెజియౌచు దేహంబు నిచ్చు వాడు 


కలి కరాళ దంగ్టల ముక్తిం గాంచు వాండు, 

జన్మ రాహిత్యమగు, లోక జననిం జేరు, 

కలినిం బుట్టిన దోషంబు తొలగి పోవు. 2319 
474 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 475 


వాం 


కర్ర, 


అని పలికెడు సాలంకా 

యనునకు వైశ్యర్ను లిట్టు లానందముతో 

తనువు లనిత్యంబంచు వ 

లను గొంటిమి, మా విశాళి లలి నొందెదరే ? 2320 


వ. అని ప్రశ్నింప నాతండును కథాక్రమంబున నిటులం (బవేశించె. 28321 


కం. 


కం. 


తే.గీ. 


476 


మరునాడా వైశ్య వరులు 

పరిజనులకు కావలసిన పసదనమెల్లన్‌ 

వరములుగా దాన మొసంగి 

ఉరరీకృతి నొంది రతులి తోల్లాఘులునై ! 2322 


బంధు జనంబులెల్ల తమ బంధము లెట్టుల పాయ గల్లుటో, 
గంధమలంది మానసిక గాయము లెట్టుల మూయ గల్టుటో, 
బంధములా హుళక్కి యను బాపన బాసల నాత్మం దాల్బుటో - 
గంధన మెట్టులంచు పెను గందరగోళము నంది రయ్యెడన్‌. 28328 


ఏం చేయాలని మల్లడి 

గొంచా బంధువులు లోన కుందుటం గని వై 

శ్యాంచిత బంధు పడంతుక 

పంచెను దివ్యాత్మ శక్తి బంధము తొలగన్‌. 2324 


ఆటంకంబుల నెల్ల దీర్చికొని వైశ్యానీక మాచార్య పా 

దాటంబుం దరింజేరి మోకరిలి ప్రాణాచార దీక్షావిధిన్‌ 

పాటించం దగు చోటు చూపుమన నా పాజుండు నుద్వేగియి 
పాటుంజెంది స్వరంబు గద్దదముగాన్‌ పల్మాడె నేదోవిధిన్‌. 28325 


బ్రహ్మచే ముందె నిర్ణయింప బడియున్న 
తావు కలదిట శివుంజేర్చు తావు మీకు, 
బ్రహ్మ యాగంబుం జేసిన పరమ పుణ్య 
భూమియగు (బ్రహ్మ కుండంబు, భూమి యందు. 2326 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


తే.గీ. 


రెండు క్రోసుల దూరమందుండె నదియు 

నారు యోజనముల చతురంబు, నందు 

యాగ మొనరించు చుండగా నర్య జనులు 

బ్రహ్మ యొద్దకు వచ్చిరి ప్రణతులగుచు. 2327 


వచ్చి బ్రాహ్మణ శాపంబు వాయు మార్గ 

మడుగ నాతండు కరుణించి నుడివె నిదియ 

లోకమున పవిత్రంబగు లోష్ట మిందు 

తనువు చాలింప దివ్యత్వ మెనయుం నంచు. 2328 


ఆతడె నేనుగా నిటుల నాగమనాత్మబలిన్‌ ఘటింప నీ 

ధాతువునం జెలంగితిని, ధామముం జేరెద మీకు వెన్క సం 
పాతముం దీరుంగాని, ఇటు పౌరుల మధ్య మెలంగి బంధ సం 
ఘాతముం జిక్కి గుండె మడుగాయెను శిష్యుల వీడు కొల్పగన్‌. 2329 


కొంకక ఛాత్ర బంధులకు గోతులు తీసిన ధాతృ దేవరన్‌ 

బొంకు భవిష్య సంతతుల బుజ్బ్జల చొచ్చిలు, నేమి సేతు నీ 

కంకట మింత చేసినది, కార్పటికాగ్రణులార ! మీరలా 
వంకకుపొండు, గుండములు వాహ్యములై కొలువున్నవచ్చటన్‌. 2330 


వ. అనుచు భాస్మరాచార్యు(డు కుండంబుల నిర్మాణ పదకమును వివరించి 
వానియం దెవరెవరి కేయే స్థానంబు లను విషయంబులు వంశ (ప్రకారముగ 
తెలియంబలికి వారి యభిమానమును విశేషముగం బొగడి, మీ కులదేవతలను 
పూజించి పొందని యనుమతించె నంత వారును. 2331 


ల్త్‌ 


౧. 


మదగజంబుల నెక్కి మాషాశముల నెక్కి 
గూండ్లు కట్టిన యెడ్ల బండ్ల నెక్కి 
భార్యామణుల నెల్ల పల్లకీ లెక్కించి 
దేవి వాసవి మంచి తేరు నెక్క 
నగరేశ్వరుని జేరి నగలెల్ల నర్పించి 
వింధ్యవాసిని మేన ద్విపటి నుంచి 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 477 


వాం 


శ్రీజనార్దనునకు శ్రీకోన కమలకు 
పదములబడి (మొక్కి ప్రస్తుతించి 


తే.గీ. పయనమయిరంత హేలగ (బ్రహ్మకుండ 
మునకు కుసుమాది వైశ్యులు ముదము మీర 
పెళ్ళీ వేడుకం జూడంగ వెళ్ళు పగిది 
వాసవీ కన్య తోడుగా వాడ వీడి ! 2332 


తే.గీ. భేరికా తూర్య నాదముల్‌ సైరిభమ్ము 
నంట మునిపంట వెలచంటి నంటు విప్ర 
గుండె వేగంబుం గని తన గుండెలందు 
లీన మొనరించి సమయించె సానిపడతి. 2333 


కం. ఏమా గడవిడ యన నిం 
కేమున్నది పెండ్లి గోలలే మన కేలా? 
కాముకుల యధేచ్చా రతు 
లీ మంగళ తూర్య రవము లిటు వారించున్‌ ! 2334 


వ. అనుచు మాటిమాటికి తమ కేలీవిలాసాదులచే వారించుచుండ రాజ 
పరివారములు సుప్తావస్థ యందుండిపోయి నిజము గ్రహించ లేరైరి. 2385 


ఇది శ్రీవానవీవురాణమునందు వైశ్యజను లగ్నివవేశమున కేగుటయను 
ఎనుబదియవ ఆధ్యాయము సంపూర్ణము. 


(లలి= వికాసము, ఉరరీకృతి=అంగీకారం, ఉల్లాఘులు=నిరామయులు, గంధనము= 
ఎతలిగించుట, అంచిత =పూజింపదగిన, కంకటము=ధరించునది, మాషాశము =గుజ్జము, 
ద్విపటి = చీర, లోష్టము=మన్ను) 


478 శ్రీవాసవీ పురాణము 


కర్ర, 


కం, 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఎనుబదియొకటవ అధ్యాయము 


కం. యోగవిదే ! యాగ మయే ! 
యోగానందా ! అజా ! అయోనిర్యోగ్యా ! 
యోగద ! యుగంధరా ! గు 
హ్యా! గోమాతా ! బలిప్రియా ! దేవేశీ ! 


కథనము సాగుచు నుండగ 

కథకుని నిలుపుచు వినీత గణ మన్వీక్షన్‌, 
ప్రథితులు గలరే మున్నీ 

పథమున చని, పోయినట్టి పసరము లైనన్‌ ? 


అనవిని సాలంకాయన 

ముని చెప్పెను మృగశిరా భము జనన గాథన్‌, 
తనువులు బలిగావింపగ 

వనచరములు సిద్ధమైన వైభవ మెల్లన్‌ ! 


మృగశిరా తార కొక గాథ మెలగె నేమి ? 
వింతయగు నద్ది వినంగ మా వీనులార ! 
చెప్పుడీ గురువర యంచు చిన్న పిల్ల 

లగుచు కూర్చుండి రా ముని నగుచు చెప్పె. 


హరిణగతి రగడ. 


మూడు కొండలు ముచ్చటైనవి 
చూడ నొక్కెడ చోద్యమైనవి, 

అది త్రికూట మటంచు పిల్తురు 
మది త్రినేత్రుని మహిమ గొల్లురు. 


వాం 


2336 


2337 


2338 


2339 


479 


7 
o 


7 
o 


ల 
ర 


ణి 
o 


య 
o 


క్రూర మృగములు కొలువు దీరిన 
కారదవుల వికారమా యన 

నతి భయంకర మతి ప్రశాంతము 
నతిథి నెరుగని ఆది వేదము. 


కంటకమ్ముల కాలి బాటలు 
తుంటరుల సరి తూగు బోయలు 
పొదల పొంచిన పులుల యూర్చులు 
నెదల కలచు నహింస యెల్లలు. 


భయము లన్నియు పామరులకని 
నయము లన్నియు నాగరులకని 
భయము నయమును వదలి పెట్టిన 
వియతి మృగములు వెలయు నెలవున. 


సింగముల కడ జింక లుండును 
ముంగిసల పాములును నుండును 
జాతి వైరము చంపు చచ్చును 
బ్రతుకు గలిగిన బ్రతుక వచ్చును. 


కొమ్మలందున కోకిలమ్ములు 

నెమ్మి నీడల నెమలి కొమ్మలు 

రంగు పూవుల రంగ వల్లులు 
బొంగు వెదురుల పొలయు నల్లులు. 


అలుగు లందున నసువు లూనెడు 
పొలుసు మేంతరి బోయం డొక్కండు 
ప్రతి దినంబును పసరములం గని 
దిత మొనర్పగ తిరుగు నవ్వని. 


2340 


2341 


2342 


2343 


2344 


జ 
ల 


ఒక్క దుర్దిన మొదవ నాతండు 
లెక్క సేయక లీలం బోవుండు 
దిక్కులన్నియు తిరిగి సోలెను 
చిక్కదొక ముది జింక యైనను. 


అహము నంతయు నహము పెంపున 
బహు విధమ్ముల వనము నందున 
పాజం జూచును పరుగులెత్తును 
పాజువేంటగ పవలు చెల్లెను. 


కడుపులో యెలుకల హళాహలి 
యెడదలో హడలెత్తు కథకళి 

ఒంటి నిండుగ నుబుకు చెమ్మట 
నొంటి నిలబడె నొలయు చీకట. 


పగలు మృగముల ప్రాణములం గొను 
మృగయు. డంధ తమిస్రమునం జను 
ప్రాణ భయమున మ్రూకు నెక్కెను 
త్రాణ నిలబడ తామసించెను. 


ఎవరు తుమ్మిరొ- ఎవరు పిల్చిరొ ? 
ఎవరు వ్యాధున కెదురు వచ్చిరొ ? 
ఎప్పుడును తన కిట్టి యాపద 
చొప్పడదు, తన చొప్పు నట్టిద ! 


ఎచటం జేరితి నెచట నిలిచితి 
నెచట నీ మొదలిక్క జూచితి - 
నలు చెరంగుల నగములేవో 

పులకముల చప్పుడు లవేవో - 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2346 


2347 


2348 


2349 


2350 


2351 


481 


482 


జ 
ర 


జ 
ర 


చెంచు యెక్కిన చెట్టు బిల్వము 
త్రుంచు నాకులు త్రోయు కాలము 
వేయు నొకటిగ బిచ్చ మైనటు 
లేయ బాణము లేమి లేనటు . 


జాము గడచెను చాయ వాటిను 
గోము నడకల ఘురణ మాయెను 
ఏటి చెంతకు నేణమొక్కటి 
వాటముగ దాపాయె వేకటి ! 


అంత వరకే హంత మృగమో 

చెంత యగునను చింత నుండెనొ 
అతండు హరిణము నరసి నంతనె 
హతము చేయగ నాసం బిక్కెనె ! 


మాను దిగడు, కమాను నెక్కిడు, 
నేణమును గుజినేయం బాల్పడు; 
నేణమది గమనించి వాకొనె 

ప్రాణముల నెడబాయ దీకొనె ! 


ఓయి బోయెడ ! ఒక్క మారిటు 

మాయ దేహము మసల లేదెటు, 
చూడుమా తొలి చూలు దానను, 
చూడు, కూడుల సోలు దానను! 


వేట యన పరువెత్తు ప్రాణిని 
వేటు వేయును వీరగాడని 

వింటి, వేకటి వేటరిని గను 
గొంటి నిప్పుడు, గుండగొయ్యను. 


2352 


2353 


2354 


2355 


2356 


మంచి వాడను మాట వలసిన 
కొంచె మాగుము, కూనం గని గణ 


మందు కలుపుచు, నంబు ముఖమున 


నుందు, నీ తనువుంతు నీ మొన! 


అంచు జీకంటి నణగె హరిణము, 
వించు మ్రన్సడె వింటి ధరణము, 
పలుకు తెలియని పశువు పలికెను - 


పలుకు వాండిటు పలుక డాయును. 


చేతి కందిన చియ్య పోయెను 
నాతి నెట్టుల నమ్మం జేతును? 
జింక పలుకుట చిత్ర మందురు 
బొంకినానని పుక్కిలింతురు ! 


ఎటుకు నట్టుల నెంచు చుండను 
జరిగి పోయెను జాము రెండును, 
కనులం బడె నొక కాలపృష్థము 
వన పిపాస నవతరణ మృగము. 


ఎక్కు వెట్టిను యెజుక కొంచక 
నుక్కణంచగ నులివు చేయక - 
నంతలో విననాయె బోయని 
కుంత మేయగ కొంత నిలుమని. 


కంతు చేతల క్రాగు చుంటిని 
కాంతుందేమో కలియ రమ్మని, 
కలిసి వచ్చెద కబళ మయ్యెద 
పిలుకుమార్చకు (ప్రేమ పయ్యెద ! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2358 


2359 


2360 


2361 


2362 


2363 


483 


జ 
ర 


ల 
ర 


ణు 
o 


జింక మాటలు చిత్తమున నొక 
వంక పెను వలవంత రేప, క 
ఠోర హృదయము డుల్లె మెల్లన 
నారె దండము నారె చల్లన ! 


బోయ తలపుల బోయెత మెదల 
కాయజునితో కాంక్ష వర్ధిల 

రజని లోలో రగిలె తాపము 
అజినయోనిని యనిచె, పాపము ! 


సతిని దలచుచు జాగరణమున 
పతనముల భూ పతన మెసగొన 
జాము మూడును చనియె వాసుర 
కాము దరికొనె కంట నిద్దుర ! 


కునుకు పొలియగ ఘురణ మొకటి 
వినిచె బోయకు, వెలసె నుక్కట - 
ఎదురుగా నొక యేణ ముదకము 
పెదవి నుంచగ పెనగె కుతుకము. 


వింట శరమును వేయ దొడగెను 
కంట గాంచిన గాలి మెకమును, 
ములికి విడువక ముందుగా పిడి 
పలుకుం జేరెను పయిర వినికిడి. 


ఆగుమాగుము ఆపనికుండా ! 
ఆగుమోయీ హరిణికుండా ! 
ఏగుదెంచెడు నిరు మెకమ్ములు 
మూగురము నీ ముందె నిలుతుము ! 


2364 


2365 


2366 


2367 


2368 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


మూడు కన్నుల మొదలి దైవము 
నేడు పుట్టుక నెగడు సుదినము, 
ఒడలు విడిచిన నొనరు పుణ్యము 
కడగుమా, కొనం గలుగు పుణ్యము. 


శివుని చెట్టును యెక్కినాడవు 
శివుని పూజలు చేసినాడవు 
శివుని పత్రము చేత నిడుకొని 
భవుని తలపుల భౌతి మేలొనని. 


బోయ వానికి బోధ పడదది, 
మాయ యనుకొని మార్గణంబిది 
కాచు కొమ్మని కాలు ద్రవ్వగ, 
వేచె మూడును వింటి కెదురుగ ! 


మున్ను గాంచని ముచ్చటను గన 
కన్నులందున కరుణ మేల్మొన 
విల్లు జారెను, విందు మరచెను, 
మల్లననంగా మనసు పోయెను! 


ఎవ్వండీ శివుం దేమి యాకులు 
చివ్వి పడవేసితిని, ఆకులు 
నైన కతమున, నాది దేవర 
యాను వెక్కడ ననెండు నక్కజ. 


అరుణ కాంతుల అల్లరిని గన 
ధరణి గర్భము తలుపు తెరచిన 
చెట్టు క్రింద పసిండి కాంతుల 
వట్టి లింగము వలచె దిక్కుల ! 


వాం 


2370 


2371 


2372 


2373 


2374 


23175 


485 


హ.ర. బోయ వానికి పూర్వ పుణ్యమొ హ.ర. మూడు జింకలు మూడు కనులయి 
మోయం జాలని ముద మగణ్యమొ వాడి ముమ్మొన వాలు కోలయి 
శివుని లింగము శివుని రూపము వృషభమున మను వీర వరునిగ 
శివుని తలపులు చేరె శీరము 2376 కషణమున నను గణుతి సేయగ! 2382 
న్నము. 


తే.గి. అనుచు శంకరుం డా బోయ హరిణములను 


హ.ర. లింగ మందున లేలిహానుని 
వృషభ రాశికి జతంజేసి బిరుదుం గూర్చె, 


Sr To శాశ్వతంబగు నాకాశ విశ్వ మందు 
ముక్క కరములు మొగిబి బోయండు తన గృహంబున తన తోడం దనరు మనుచు. 2383 
పక్కణమ్మున భకి పుటిడు. 28377 
_ తే.గీ. ఇదియ మృగశిరా గాథ విన్పించి నాడ ! 
హ.ర. హర హరోం హర! హర హరోం హర! పామరుండె కాదు భక్తితో పసరమైన 
దురిత నాశన ! ధూర్జటీ హర ! నాత్మ బలిదానమున జెందు నమర లోక 
అనుచు బోయని ఆననంబున వాస మిది నిత్య మిది సత్య వాక్య మవని ! 2384 
వినిచె స్తోత్రము వేదమా యన ! 2378 
హ.ర. వరద హసము వలకడం జను ఇది శ్రీవానవీవురాణమునందు వృుగళిరా నక్షత కథనమను నెనుబది యొకటవ 


హరుని రూపం బవతరించెను, అధ్యాయము సంపూర్ణము. 


దిక్కులన్నియు తేజరిల్లగ 

దృక్కులం గృప దిగుడు వారగ ! 2379 (అన్వీక్ష=ఆలోచన, భము= నక్షత్రము, వియతి= పక్షి పులకములు= పురుగులు, వేకటి = 
గర్భవతి, గుండగొయ్య= దుష్టుడు, కాలపృష్టము = జింక, అవతరణము= ఒద్దు, ఉలివు= 
శబ్దము, పిలుకుమార్చు= చంపు, ఆరెదండము= ఆయుధవిశేషము, అజినయోని= జింక, 
వాసుర= రాత్రి, ఘురణము= గిట్టలచప్పుడు, ఉక్కట= చలనము, పిడి= జింక, చాగుబడిక= 


హ.ర. చేరి (మొక్కను జింక లెజుకులు 
చీరి బ్రోచెను శివుండు నిచ్చలు 
మేఘ పథమున మృగశిరంబన 
ఓఘ మృగముల నునిచె వృషమున ! 2౩80 


పూజ, కషణము= ఒరయిక.) 


హ.ర. జాగరణ నిరశనముల బిలువ 
చాగుబడికల జాలి మెలకువ 
నను మహా శివ నక్త మందున 
తనియం జేసిన దయ ! మృగాదన ! 2381 


486 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 487 


వాం 


ఎనుబది రెరడవ అధ్యాయము 


కం. నిరవద్యా! నిష్మామా | 


నిరుపాధీ ! నిత్య నందినీ ! నిష్షోధా | 


నిరుపప్లవ ! నిర్లోభా ! 
నిరహంకారా ! మనోన్మనీ ! నిర్లేపా ! 


తే.గీ. వృషభ రాశి గాథను విన్న విద్ణణంబు 


భక్తిచేం గల్లు ఫలితంపు భాగ్య మరసి 
వాసవీ కన్య బలిదాన వాస్తవంబు 
నెటిగి కథం జెప్పు మనిరి మౌనీంద్రు నంత ! 


వ. మునియు ననంతర గాథ నిట్లు చెప్పసాగె. 


శా. ఆచార్యుండు వచించినట్టి తెరువున్‌ హట్టంబులన్‌ వీడి, ప్రా 
ణాచారంబులకై కటంకటములన్‌ నైర్మల్య హేమంత ఖం 
శోచిష్మార్ల విదగ్గులై పొలయగా శోభాయమానంబుగా 

వాచస్పత్య మనోవిలాసములు లో సంధించి హత్తం జనెన్‌ ! 


కం. ఎవ్వరు తనువర్పింతురా, 


488 


ఎవ్వరు తమవారితోడ నేగం జనిరో, 
నవ్వుచుం ద్రుళ్ళుచుం గేరుచు 
నవ్వారు గమించు చుండ నబ్బుర మయ్యెన్‌ | 


2385 
2386 


2387 


2388 


కం; 


కం, 


ఆ.వె. 


పసి, ముదుసలి యను మెరమెర; 
ససి, సెరవులనెడు నరమర సడవ సడలగా; 
వెస నడచుట వెసనముగా 


కసిమసగిరి వణిజ వరులు కపిలుని త్రోవన్‌ ! 2389 


కోసెడు దూరము నందున 
నే సెగ లారంభమాయె నెదురు నడచు నా 
ఘాసి కరంబులు సాచుచు 


నసి దూసిన యట్లు, కాని ఆశలు కడచెన్‌ ! 2390 


ఆత్మ శక్తి తోడ నరుగు సైన్యం బద్ది 
అద్దురావు దాని కగ్గి బుగ్గి, 
ముందు ముందు కడుగు ముందుకే పడుగాని 


వెనుక పడడు, బుద్ధి వెంట నడచు. 2391 


. చని చని వైశ్య చక్రమటు చక్రములై కనుపించు నగ్ని గుం 


డ నిచయమందు సూర్యుని హుటాహుటి డీకొను నంజనా సుతుం 
డన జని తప్త వాయు గృహమందు హిమాలయ మట్టు గొంకులే 
క నడచె నగ్నిదీప్త చషకమ్ముల మధ్య హిమాంశు చక్రమై ! 2392 


తాకదు వేడి చిత్రము వితాకు చెలంగ దదే విచిత్రమో 

పాకల మాతిధేయమయి పండుగ సల్పనొ చెంతం జేరగా, 

లౌకిక వృత్తి మానుట విలాసము మారెనొ వైశ్య సంతతిన్‌, 

వీకం జెలంగి సొంత యిలు వేడుకం జొచ్చిన యట్టు లాయెడిన్‌. 23893 


అందరు నన్ని కుండముల యంకములందున నిట్టనిల్చి రా 
నందము కందకుండ, దహనంబు నభంబునుం దాక తారకా 
క్రందన విస్ఫులింగ మగు కైవడి నగ్ని చెలంగి పొంగినన్‌ 


కందరు ప్రేక్షకాళియును, కాలమిం గీలక మేదియో గదా! 2894 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 489 


వాం 


తే.గీ. అగ్ని దూకుట యొక్కటే ఆశయమ్ము, తే.గీ. నేడు నిను, సర్వ శక్తుల నేతవైన, 


కాలునను చింత మనమున కలుగ రాదు, పంచభూతమ్ములకు నాట పట్టువైన, 

దేహ భావంబు ననెగాదె దాహ చింత ! విశ్వ మాయను దహియించ వీలుగాంచి 

దేహమే కాదు మనమునం దీహ లేదు! 2395 తప్పు గావింప లేకనే తప్పుకొంటి ! 2399 
ఆ.వె. గురువు చెప్పినట్లు గుండంబులం జేరి తే.గీ. అధికులై యుంట వేషము లాట మీకు, 

పతనమొంద సిద్ధ పడిన వారు మీకు పరిచర్యలం జేయ మాకు తగవు, 

మోములెత్తి వాసవీ ముగ్ధ రూపంబు తగవునం దిటు నటులైన తప్పు మాది, 

చూచి రాజ్ఞ కొరకు వేచి నటుల. 2396 మాకు శాపముల్‌ శిక్షలు తప్ప వకట ! 2400 
వాసవి. వాసవీ కన్య మౌనముగా నిజావాసంబు నెడంద నుంచి, కా ఆ.వె. తెలిసి తప్పు జేయు తీపురంబును లేదు 

ర్పాసమున్‌ పైకిం గట్టి, శపించి భూపాలాగ్రణి నెత్తి పెట్లగా, వృద్ధ లెలమిం జెప్పు విధులె గాని, 

రాసలీలా విధానము చుట్టిరా రారాజ కులాగ్ర యుగ్మముల్‌, శిక్షలెల్ల నాకు, చిరునవ్వు మీ కాయె 

ఘాసిం గుప్పించం బూనినవేళ వైకల్పంబున నగ్ని తూలినన్‌. 2397 నేమి సేతునమ్మ హోమి జన్మ! 2401 
కం. అచ్చెరువందిన వాసవి తే.గీ. భర్త కెదురాడి ఆ యమ్మ భస్మ మయ్యె, 

చెచ్చెర నధికార స్వరము చేతన్‌ శుష్మున్‌ నేమి చేసితివంచు నీ వెరియు దమ్మ? 

చచ్చితి వేమన నతండున్‌ తప్పు చేయని నీవారు తగుల బడుట 

క్రచ్చబ నెదురుగ నిలబడి క్రక్షైన్‌ నిజమున్‌. 2398 కేమి కారణమును జూపు దేను నాకు ? 2402 


2 


దాక్షాయణిం గాల్చి తప్పుం జేసితినమ్మ 
ఈశుం ద్రిప్పితి నాయడు ఎండ కొండ, 


2 


స్థిరముగా గురువుల సేవించు వారిని 
తల్లి దండ్రులం దలం దాల్బు వారి 


అద్రిజన్‌ చేపట్టి అద్రి గహ్వర ముండ ధర్మంబు నేవేళ తప్పని వారిని 

తొంగి చూచిన తప్పు దొంగం జేసె, శ్రద్ధతో పనులను సలుపు వారి 
బ్రహ్మ రేతస్సున్న వస్తమున్‌ దహియించి సత్య వర్తన మొండె నిత్యంబు నగు వారి 

హరి నోటి నీటితో నణగి పోతి, బ్రహ్మ విద్యా ప్రాప్తి బడయు వారి 
భృగుపత్ని గతిం జెప్పి భృగుశాపమును పొంది కుల ధర్మముల భక్తిం గొలిచెడి వారిని 

సర్వ భక్షకుందైతి సత్యమాన, అంట జాల నిది నీ యాన గాదె! 


490 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 491 


వాం 


ఆ.వె. ఆన గట్టునుంచి హరియించు మందువా 
చెప్పు మదియు నీవె తప్పు లేదు, 
చెప్పు వారు మీరు చేయువారము మేము 
చెప్పుమమ్మ యేమి చేయు మనెదొ ? 2403 


వ. అనుచు నగ్ని దేవుండు వినముండై నిలబడ న య్యాదిపరాశక్తియు నొకింత 
యోచించి యిట్లనియె. 2404 


ఇది శ్రీవానవీవురాణమునందు అగ్నిదేవుని నిరాకరణమను నెనుబదిరెండవ 
అధ్యాయము సంపూర్ణము. 


(కటంకటములు= అగ్నులు, శోచిష్మార్గము= కిరణమార్గము, మెరమెర= భేదము, 
ససి, సెరవులు= క్షేమాక్షేమములు, సడవ= దారి, కపిలుడు=ఘాసి= పాకలము= అగ్ని, 
వితాకు= నిశ్చేష్ట, రారాజు= కుబేరుడు, ఎరియు= కాలుట.) 


492 శ్రీవాసవీ పురాణము 


ఎనబది మూడవ అధ్యాయము 


కం. నిర్మల ! నిర్గుణ ! నిష్మళ ! 
నిర్మద ! హే మోహ నాశినీ ! నిరపాయా ! 
నిర్మోహా ! నిశ్చింతా ! 
నిర్మమ ! నీల చికురా ! ధనీ ! నిర్నాశా ! 


వ. అనుచు మునీంద్రుండును కథ నడుమ నొకింత శ్వాసగొనుచుండ వైశ్యమును 
లగ్ని పలుకుల కర్థమెయ్యది, మహాదేవిని సహితమాలోచింపజేసిన వాని కథనమున 
హరిముఖజల, భృగుశాప వృత్తాంతము లెటుల సంభవించినవి వివరింపుమన 
నమ్మునీంద్రుడు నిటులంజిప్ప దొడంగె. 2405 


ఆ.వె. బ్రహ్మ సృష్టి తొలుత పంచ భూతంబుల 
దిద్ద నవియు నన్ని దిక్కులందు 
నియమ రహిత మగుచు నిఖిల విశ్వమునందు 
తిరుగ సాగె, స్వేచ్చ తేజరిలగ ! 2406 


ఆ.వె. బ్రహ్మ యనంగ మాయ, భార్య గర్భంబున 
ప్రసవ మొనరం జేయు ప్రసవమద్ది ! 
బొద్దుత్రాడు తూడు, బొడ్డునం (బ్రభవించు, 
తిరుగ బడిన రావి తరువు చూడ! 2407 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 493 


వాం 


ఆ.వె. మరుండు కోర్కె దాని మారాకు రతియండ్రు, ఉ. బ్రహ్మ హృదంతరాళమున ప్రస్ఫుటమైన భృగుండు నంత నా 
రతిని గన్న వెనుక బ్రహ్మ జారె, బ్రహ్మ వరంబులందిన హిరణ్య సురారి తనూభవన్‌, దితిన్‌ 
స్థలిత రాశినెల్ల జాతవేదుండు మింగి బ్రాహ్మ విధంబుం బెండ్లిం గొని పాసె సుపర్వుల జన్మసిద్ధమౌ 


కాల్చం దొడగె ధృత నికాయ మపుడు. 2408 బ్రహ్మరసంబు, దానవుల బాపని శుక్రుని గాంచె నామెకున్‌ ! 2414 
తే.గీ. వస్త్రమును గాల్చి మునుమును బట్టి సాగు ఆ.వె. దితికి నంత భృగుండు దేవవర్ణిని గాంచె, 

నగ్ని విజృంభణము విశ్వ మావహింప (ప్రీమతోడం బెంచి పెద్దం జేసి 

సృష్టి, సృష్టికర్తయుం గారుచిచ్చు బారిం వివహ మొనరం జేసె విశ్రవో బ్రహ్మకు 

బడియె, పుట్టకుండనె మిత్తిం బడియె సృష్టి ! 2409 వైశ్రవణుడు కలిగె వారి యందు. 2415 
తే.గీ. శిశువు విష్ణువు మున్నీటి చిన్ని రూపు, తే.గీ. అంత నొకనాడు దేవత లసురతతిని 

అజునియం దాత డాతని యందు నజుండు తరుము చుండంగ దితి చెంత దాగ వారు, 

నుద్భవించిరి, జలముల నుర్వి తేలి, అవలి గణమందు మెట్టియు నండం జేరి 

ఉర్వి వర్షించు జలములు నొకటం జేరి! 2410 నట్టి తనవారి రక్షింప నామె తలంచె. 2416 
తే.గీ. అగ్ని పైకొన జలమును నభ్రమంటి కం. దితిజులం దరుముచు దేవత 

యుమియ నొక బిందువున కారె నుపష మెల్ల, లతి వేగంబున భృగునిలు నావేశింపన్‌ 

తాడిం దన్నెడు వానికి తలను దన్ను దితి చూచి యద్దు నిలచెను 

వాడు నొకడుండు గాదె విశ్వంబు నందు! 2411 బ్రతిమాలెను తన కులంబుం [బ్రతికింపంగా ! 2417 
తే.గీ. నాటి నుండియు ననలంబు మేటి ననెడి తే.గీ. రిపులు వెనుకంజ వేయ వేలుపులు నిగిడి 

దర్ప విచ్చేదనంబున తనువు నణచి కరుణ లేకుండ కడతేర్చు, కడకు వారి 

మెదలం డైనను గ్రాసము మేయునపుడు కడ్డు వచ్చిన వారిని కాటి కనుపు, 

కొన్ని నియమముల పాటించు నన్ని గొనందు. 2412 భృగుని భార్యను మాత్రము దిగ విడుతురె ! 2418 
తే.గీ. అనంగ వైశ్యులు రెండవ యవసరమున ఆ.వె. ఆమె దైత్య యయ్యు ననుకంప్యు సతిగాన 

నగ్ని భృగుశాప మొందెనే యనంగ మునియు పోరలేరు పాటి పూజితాళి, 

నవును, వింటిరే భృగుగాథ ననంగ, విశులు చక్రి వచ్చి యపుడు చక్రాయుధము తోడ 

లేదు, వినగోరెద మటంచు లీనమొంద. 2413 నామె జంప, రిపుల నడచె సురులు. 2419 


494 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


495 


కం, 


తాపసి తను లేనప్పుడు 

లోపలి కేతెంచి చంపు లుంటాకుని పై 

కోపించిన భృగుండప్పుడు 

శాపించె నతండు తనవలె సతివిడి పొగులన్‌ ! 2420 


శ్రీరమ సీత కాగ, మధుజిత్తు రఘూద్వహుండైన త్రేతయం 

దారట వెట్టె మౌని పలుకయ్యది రామకథా విశేషమై 

మారణమాయె మౌని మనుమల్‌ నశియించిరి రావణాదులై 

కోరక మాత్మ ఘాతుకము కోపము నందున వశ్యవాక్కులన్‌ ! 2421 


వ. రామాయణగాథ మీరలెరింగినదియే కావున భృగువృత్తాంతంబును వినుడు. 


ఆ.వె. 


చం. 


కం. 


496 


భార్య లేని భృగుండు పరిణయంబున కర్ణ 

మప్రజాపతి సుత మగువ ఖ్యాతి 

నొందె నందు నొందె నందను లిరువురన్‌ 

ధాతయును విధాత ఖ్యాతిం దనర |! 2423 


మరియొక భార్యనొందె భృగుమౌళి పులోమయనంగ నొండు సుం 
దరిని, వితాన బాంధవిని, ధర్మ నిధాన మభీష్ట వర్తినిన్‌, 

కరదముం దాల్చినట్టి తటి కాంతను వహ్ని గృహంబునుంచి, తా 

ర్సురి మునుగంగ నేగె, మునిజాతి పురోగముండౌచు నిద్ధరన్‌. 2424 


. సుమతి పులోమం బెండ్లింగొన జూచెడి దానవుడట్టి వేళ గే 


హమునం బ్రవేశమొంది బరి చూపుల లోపల దేవులాడంగా 
దమనుండు కానుపించె, నట దాగిన తోయలి యెొవ్వరన్ను స 
త్యము వ్రతమైనవాండు భృగుదారయటంచు వచింపనాతండున్‌. 2425 


ఈమెను నేను వరించితి, 

ప్రేమను ప్రకటించు వేళ భృగుండీమెను భా 

ర్యామణిగాం దెచ్చెను, నా 

లేమను జూడక వసింపలేకుంటి సఖా! 2426 


కం; 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


అని కిటి రూపము గొని యా 

మెను భయమున ముంచి పొలసుమేపరి లీలన్‌ 
గొనిపోయెను, డ్రేమాంధున 

కనదం గనిన నూరకుండునా కాల్సేతుల్‌ 2 


పడతి జూచిన (ప్రేమించు పడుచువాండు 
పడతి కిష్టమో, లేదొ- నిబద్ధి గొనండు, 
చంప వెనుకాడ బోడు సాధింపకున్న 


రాక్షసుల తెజంగిది, వీండు రాక్షసుండు. 


నిండు గర్భమగుట నిర్జరారాతిచే 
భయము నొంది గర్భ పాతమాయె, 
వెజంగు పడి పులోమ వీక్షించెం దనబిడ్డ 
కనులు తెజచె నంత గాము జచ్చె. 


బిడ్డతోడ వెళ్ళి పెనిమిటితో ఫేర 

వుని మరణ కథనము వినిచె సాధ్వి 

బిడ్డ ముఖము జూచి భృగుడు దీవించెను 
శాంత మొందు చ్యవన శాంత మనుచు. 


పుత్రునకు శాంతి బోధిం 

చి త్రుటియును గడువగ లేదు- ఛీ ధూమాంకా - 
మిత్రుని వలె నింట నిలిచి 

శత్రువునకు సాయ పడితె? చంచా యనుచున్‌. 


సాధ్వియైన పులోమను జాడం తెలిపి 
దైత్యు కర్పించి నట్టి నీ ధైర్య మేమి? 
నీవె తినలేక పోతివా- నీతి మాలి? 
సర్వ భక్షకుండగుమంచు శాపమిచ్చి ! 


వాం 


242" 


2428 


2429 


2430 


24831 


24832 


497 


తే.గీ. శాప మట్టల నగ్నికి సంభవించె 
నాటి నుండియు గుణములు పాటిం గొనక 
కాల్చసాగెను సకలమ్ము, కరుణ దప్పి, 
నేడు లోకమాతను ముట్ట నిరుకుం గనండు. 24833 


ఇది శ్రీవాసవీవురాణమం దగ్ని నర్వభక్షకుండగుట యను నెనుబది మూడవ 
అధ్యాయము నంపూర్ణము. 


(ఉపషము= అగ్ని అనుకంపుడు= బుషి, పాటిపూజితాళి= సామాన్య దేవతలు, 
లుంటాకుడు= దొంగ, వితానము= యజ్ఞము, కరదము= బహుమతి, బ్రహ్మరసము= 
అమృతము, బరి= దొంగ, నిబద్ధి= నిజము, గాము= రాక్షసుడు= ఫేరవుడు, చంచ= 
కసవుతో చేసిన బొమ్మ) 


498 శ్రీవాసవీ పురాణము 


ఎనుబది నాల్గవ అధ్యాయము 


కం. రుద్రగ్రంథి విఖేదిని ! 
భద్రప్రియ ! రుద్రరూప ! భవధి నియంత్రీ ! 
ముద్రాజ్ఞాన మతీ ! సద 
సద్రూప విహారి ! రాక్షసఘ్నీ ! రాజీ ! 


ఉ. అగ్ని పరీక్ష యంచు గతమం దనుమానితు లందు నెంచగా 
నగ్నులం ద్రోయు కారణ మనంతము కాదను మాట సత్యమై 
భగ్నము నొందె నమ్మకము, బాగయె లోకము, నింక మీదటన్‌ 


లగ్న మనస్సు లార్యుల విలక్షణ మెట్లు గతించె చెప్పుడీ ! 2434 
వ. అన నాచార్యుండు వల్లె యనుచు . 2435 


ఉ. చేతులు కట్టికొంచు మునుజేరి విధేయత నిల్చియున్న వి 
ఖ్యాత హిరణ్య రేతసుని గాంచిన వాసవి జాలినొంది, యో 
హేతి ధరుండ నీ విటుల హేతి దొలంగి చరింప నేటికిన్‌? 
హేతువులేదు నీ విటుల హేతిని వీడి చరింపగా శుచీ ! 2436 


కం. యజమానులు నీ కొసగిన 
యజనము సాగించుటే నియామకమున నా 
యజమానులు కోరికొనెడు 
భజనము నీ నుండి సర్వ భక్షక వింటే! 2437 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 499 


వాం 


తే.గీ. సేవం జేసిన స్వార్థంబు రావలయును, 
ఫలిత మాశింప రాదట్టి పనిని జేయ 
భయము గర్వంబు మదింజేర బాగుపడవు 


ఉ. ఎంతటి వీరుండైన, భువి నేలిక యైనను, లోకమందు వె 
దాంతిగ పేరు కెక్కినను, దానము ధర్మములందు కర్ణుండై 
ఎంతటి వెల్లు వెల్లినను- ఇక్కడ తల్లికి బిడ్డదే కదా! 


చేయుచున్నది నీవన్న చింత వలదు. 2438 ఎంతటి దాననైన నిట నేనొక మానవ మాత్రనే కదా! 2444 
తే.గీ. కర్మ చేయుటె నీ వంతు కాని దాని కం. ఇహమున బుట్టిన నెపమున 
కర్త నీ వను భావంబు గాంచవలదు, నహమున నేనొండు కాదు, అందరలోనన్‌ 
హేయమది ఫలితముం గోరి చేయు కర్మ దహనము నొందగ నిల్చిన 
కృపణుం డగు నట్లు చేయంగ కృష్ణవర్మ ! 2439 దుహితను, దహియింపు మయ్య తుకతుక లేకన్‌ ! 2445 
తే.గీ. జన్మ లేనట్టి దాననై జనుల యందు వ. అయినను ధైర్యము జాలక వెనుకాడుచున్న దహనుని జూచి వెండియు 
మూలధర్మంబునం గ్లాని పుట్టి నపుడు లు షః 
సపఅం. జంపి పాదు ఈతకముసెరక ఆ.వె. జంకదేల నీకు జంట మోముల వేల్చ | 
ధర్మ సంస్థాపనార్థమై ధర జనింతు. 2440 త లా 
అంటరాని వేల్ప ! అగ్ని భట్టారకా ! 
తే.గీ. మాయ దేహంబు, దీనిచే మాయ చేసి కోరి నిలువ నేల కొందలమున? 2447 
దుష్ట కర్మల జగమందు తునిమి వైచి ఆ.వె. అరదమందు దాగి అస్తమ్ములన్‌ మింగి 
శిష్టులకు భీతి లేకుండం జేసి తిరిగి శత్రు పాటవమ్ము సంగ్రహించి 
వెడలు చుంటిని దేహంబు వీడ వలదె? 2441 క్రీడిం గాచినట్టి కృష్ణార్చి ! కృష్ణుండు 
తే.గీ. అవతరించితి నీ గర్భ మందు నుండి డన్‌ వెనుక ల ఆగయలం? మ 
తీరినవి తల్లి దండ్రుల కోరికలును ఆ.వె. నీవు లేక యజన నిర్వాహములు లేవు, 
తీరినది రాజు చిరకాల తీక్ష తపము దేవతలకు తినంగ తిండి లేదు, 
జన్మ కారణములు తీరె చనంగ వలదె ! 2442 TOES es లేవు 
కవు కాటకముల సురుగు జనులు - 2449 
తే.గీ. భూమిం బుట్టిన సీతమ్మ భూమిం జొరదె? ఆ.వె. జీవజాలమందు, జీర్ణ క్రియల యందు, 
జ్వలనమున బుట్టి రామయ్య జలము జొరడె? నీటియందు, వాత కోటి యందు, 
వనమునం బుట్టి పాండవుల్‌ వనినిం బడరె? నేల యందు నిలచు నీవార శూకమె 
ఏను మాత్రము నీలోని కేగ వలదె ! 2443 ప్రాణమగుదు వయ్య పావకార్య స్ట 2450 
500 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 501 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


పంచ భూతములను బర్డి స్వరూపమై 

తారలందు వెలుగు తరణి వీవె, 

వెలుగు తరణి లోని వేడిమి నీవెగా 

జీవములను నిల్పు చిత్రభాను ! 2451 


వెలుగు ప్రతిఫలింప వేడిమి గోల్పోయి 

చందమామ లోని చలువ నీవె, 

చలువలోని మానసంబునం బుట్టెడి 

కోర్మెలందు వాడి కోర వీవె! 2452 


కోరలందుం జిక్కి కూరుకొని పోకుండ 

మానసమును గెల్చి మసలుచున్న 

నన్నుం జూచి నీవు నారముం గనినట్లు 

వెనుకం జూతువేల వేడి వేల్చ | 2458 


నా బలమ్ము చేననంతమ్ము వ్యాపించి 

రాజ్యమేలు చున్న ఆజ్య (ప్రియుడ, 

నేను నేనుకాదు, నేలం బుట్టిన దాన 

సమయం జేయుమయ్య సర్వ భక్ష! 2454 
లెమ్ము, నిప్పురవ్వలం దేలి రమ్ము సుళిఖ ! 

రమ్ము, కార్చిచ్చు వలె కాల్చి పొమ్ము శుష్క ! 

పొమ్ము, కాలాగ్నివై చేర్చి పొమ్ము మేరు 

నిలయ శృంగస్థ చింతామణీ నిలయము ! 2455 


వ. ఎంత చెప్పినను తలయెత్తని దేవ వాహనుం జూచి నిత్య మందస్మిత వదన 
వాసవి కోపారుణ నేత్రయి. 2456 


శౌ. 


502 


హే స్వాహా ప్రియ ! సర్వతో ముఖ ! శిఖీ ! హేమార్చి ! హవ్యాశనా ! 
న్‌ స్వాహా సతి నిన్ను, నీబరిని మన్నీడంచు మన్నింప నే 

లా స్వాంతంబు సహించు, నీ బిరుదులేలా? కాల్పనా ! వ్యాహృతిన్‌ 
వైస్వర్యంబు ఘటించె, నింక నిను నీవైచిత్రి శాపించెదన్‌. 2457 


శ్రీవాసవీ పురాణము 


చం. వినుచు కఠోరవాక్కులు చెవింబడ, శీర్షమునెత్తి చేతులన్‌ 


తే.గీ. 


కనులను నొత్తుకొంచు, నుపకంఠము గద్దద మొంద పల్కె హే 
కనకగిరీంద్రసంస్థ ! కలి కల్మష నాశిని! వాసవాంబ ! నీ 
యనుమత మాచరింతు ననయమ్ము క్షమంప నమస్మరించెదన్‌. 2458 


అనుచు నాకాశమునపొంగు నంబుదముల 

రీతి కుండంబులంబొంగె హేతిధరుండు, 

తల్లిపాదాల చుంబించె తరుణశిఖల 

వలయువులంజెప్పె వెచ్చనిస్వాగతమ్ము | 2459 


ఇది శ్రీవాసవీపురాణవుందలి వష్నాజ్వలించుటయను ఎనుబదినాల్గవ 


అధ్యాయము సంపూర్ణము. 


ణ 


(విలక్షణము= కారణము లేని ఉనికి, కృష్ణవర్శ కృష్ణార్చి= చిత్రభాను= దేవ వాహనుడు= 
అగ్ని తుకతుక= సంశయము= కొందలము, సురుగు= బాధపడు, బర్జి= అగ్ని నారము= 
నీరు, ఈబరి= అ(ప్రయోజకుడు, వలయువులు= ఇష్టమైనవారు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 503 


వాం 


ఎనుబది యైదవ అధ్యాయము 


కం. కామాక్షి ! కామదాయిని ! 
కామకలా రూప ! కామ్య ! కరుణా రసధీ ! 
రామా ! మమతా హన్రీ ! 
కామేశ్వర ప్రాణ నాడి ! కాంతా ! కాంతీ ! 


కం. ఒక కంట వహ్ని వ్రేల్చుచు 
నొక కంట నిజాలయంబు నొలయుచు దీక్షన్‌ 
చకచక ప్రదక్షిణంబున 
ప్రకటాకృతి లయముం జేయం బరగెడు వేళన్‌ ! 2460 


తే.గీ. చుట్టు ప్రక్కల నుండియు చోద్యమార 
చూడ వచ్చిన జనులను చూచి నంత 
వారి సంతృప్తులను జేయ వాసవాంబ 
ప్రకట మొనరించె నిజతత్త్వ పరమమిట్లు. 2461 


తే.గీ. భక్త వరులార వినుండు నే (బ్రహ్మ విష్ణు 

శివులు, వాణీ రమా గౌరి మువుర నేనె ! 

ఈ చరాచర సృష్టి యందేను దప్ప 

నేదియును లేదు విశ్వమందేన విభువ ! 2462 
వ. అని పలికిన నచటి ప్రజలెల్లరు నో దేవదేవేశ్వరీ ! అపార కరుణా సముద్ర 


వైన యో తల్లీ ! అనంతమైన నీ విశ్వరూపమును చూపించి మమ్ము ధన్యులం 
జేయుమన నవ్వాసవీమాత భక్త వత్సల కావున వారి కిట్లనియె. 2463 


504 శ్రీవాసవీ పురాణము 


మ. జలజాతాసన వాసవాది బుభువుల్‌, చంద్రాంబుజాప్పుల్‌, మునుల్‌, 
విలసద్యోగ వరిష్టులైనం గనంగా బెగ్గిల్లు - నా దివ్యక 
ల్పలతారూపము విశ్వరూపమున గాన్పట్టంగ, రూపాటు క 
న్నుల మీరెట్టులంగాంతురో? అయిన మీనోముల్‌ ఫలంబందెడిన్‌ ! 


తే.గీ. త్యాగ ధనులైన మీ యందు దయవహించి 
నూత్న వాత్సల్యమున మీ కనుగ్రహింతు 
దివ్య దృష్టిని, చూడుడీ దివ్య రూప 
మందు విశ్వమ్ము, విశ్వమ్ము నందు నన్ను! 2465 


చం. అనుచు నచింత్యలోకనిచయం బుదరంబుననుండ, కోటిసూ 
ర్యనిభవికాస దీధితులు యాతువు నల్గడలన్‌విదుర్చ, నం 
బునభతటిల్లతారుచి విభూషితమై తనరారు దేవి పొ 
ల్చెను, జనులెల్లరద్భుతము చిత్రము ధన్యులమంచుం బాడెడిన్‌. 2466 


దండకము: 

కనుగాంటి పరమేశ్వరీ వాసవీ నీదు (బ్రహ్మాండ భాండంబు రూపించు నీ 
దివ్య నిర్మాణ మీ విశ్వరూపంబు, నా సత్య లోకంబు శీర్షంబుగా, సూర్య తారావిభుల్‌ 
నేత్రయుగ్మంబుగా, సర్వదిక్కుల్‌ (శుతుల్‌గాగ, వేదంబులే పల్ముగా, గంధవాహుండు 
ప్రాణంబుగా, సృష్టి నవ్యక్త మంచున్‌ బుషుల్‌ పల్ము సర్వాత్మ కంబైన యా శుద్ధ 
చైతన్యమే హృత్తుగా, పృథ్వి ప్రోథమ్ముకాగా, భువర్షోకమే నాభిగా, తారకామండలంబెల్ల 
వక్షస్థలంబై, మహర్లోకమే కంఠమై, చేతనాలోకమెల్లన్‌ ముఖంబై, తపోలోకమెల్లన్‌ 
లలాటంబుగా, దిక్చతుల్‌ బాహువుల్‌గా, సమస్తాబ్బులున్‌ తాలువుల్‌గాగ, నీరంబు 
లందున్‌ రసంబుల్‌ రసజ్ఞాగ్రమైయుండగా, గంధమెల్లన్‌ త్వదీయాస్యనాసేంద్రియంబై, 
త్రిధాముండు తార్తీయనేత్రంబునై, వాసురావాసరంబుల్‌ పుటద్వంద్వమై, కాల 
రూపంబుపంచత్వమున్‌ దంష్టలై, దారపుత్రాదులందుండు మోహంబె దంతంబు 
లుంగా, మహామాయ స్మేరంబుగా, సర్వసృష్టిన్‌ గటాక్షంబుగా, లోభలజ్ఞాద్వయం 
బోష్టముల్‌గా, ప్రజాసృష్టికార్యం బధోంగంబుగా, సాగరానీకమున్‌ గర్భమై, 
పర్వతానీకమున్‌ శల్యసంధానమై, వాహినుల్‌ స్నాయువుల్‌గాగ, వృక్షంబులున్‌ సర్వ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 505 


వాం 


రోమంబులై, బాల్య తారుణ్య కౌమార వార్థక్యముల్‌ సంప్రహారంబుగా, వ్యోమమున్‌ 
కేశముల్‌గాగ, సంధ్యోభయంబున్‌ దుకూలంబులై సందడించంగ, నీయందు 
తైగుణ్యముల్‌ వానిసంసిద్దులున్‌ విష్ణుబ్రహ్మేశ్వరుల్‌ శ్రీవచోల_ ౦బామహాకాళిగా, 
సప్తపాతాళముల్‌ పాదపర్యంతముల్‌గాగ విశ్వంబునెల్లన్‌ ప్రకాశించు నీవిశ్వ 
రూపంబు వీక్షించుచున్నారమో హే పరాశక్తి ! హే వాసవీ కన్యకా ! నీ విరాడ్రూప 
మందుండి జ్వాలాసమూహాలనంతంబులై ప్రజ్వలింపంగ నీ విస్తృతాస్యంబులో 
జీవరాసుల్‌ ప్రవేశించు మొత్తంబుగా, విశ్వమాతా సమస్తాయుధంబుల్‌ ధరింపన్‌ 
పరాశక్తివై కోటిసూర్య ప్రకాశంబునన్‌, నాంత శీర్షంబులున్‌ వక్ర నేత్రంబులున్‌ 
బాహు పాదోరుజాలంబులన్‌ దుర్చిరీక్ష్యంబు నత్యంత భీతావహంబై, (త్రికాలంబులన్‌ 
జూపు కాలానలాభోజ్ఞ్వలాభీలమైయొప్పు నీ ఘీారరూపంబు దర్శింపలేకున్న మమ్మేలు 
మోమాత! మా తప్పులంట్రోచి, మా ముప్పులంద్రోచి, నీ బిడ్డలన్‌ మమ్ముమన్నించి 
రక్షించుమో బ్రాహ్మశక్తీ ! నమస్కార మోంకారశక్తీ ! ప్రణామంబు హ్రీంకారమూర్తీ! 
జగన్మాత | లోకైక నేతా! నమో వేదవేదాంగ సిద్దాంత సంపద్విభూతీ | బృహద్భాను 
భాన్వోషధీశౌషధీ దేవ దైత్యాది సృష్ట్యాదిమాతా ! నమో సర్వరూపా ! సముద్రాద్రి 
కల్లోలినీ భూమిరుట్‌ జంతు పక్ష్యాది జన్మాకరీ | ఇట్టి నీ విశ్వరూపంబుం జూడంగ 
మాజన్మ ధన్యంబు శ్రీచక్రసంచారిణీ ! పాహిమాం ! రక్షమాం ! త్రాహిమాం ! 
మమ్ముదీవించి తొల్లింటి నీ భవ్యరూపంబు చూపించుమో సాధుసంత్రాణ రాజీ | 
నమో దేవదేవీ నమో వాసవీకన్యకామాత ! రక్షించు తల్లీ ! నమస్తే! నమస్తే ! 
నమస్తే నమః ! 2467 


తే.గీ. అట్లు భీతిల్లి దండకంబందు తన ని 

జ స్వరూపంబుం బాడంగ సంతసిల్లి 

కుసుమ సుకుమారమైనట్టి మిసిమిరూప 

మందుం గాన్పించి కరుణించె నంబకన్య ! 2468 
కం. అందరి నాకర్షించెడు 

చందిరుకెనయైిన కనుల చందనహాసన్‌ 

వందారు జన పియకర 

సుందర రూపంబుంజూచి సుడిగొని సుగతిన్‌. 2469 


506 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. భయరహిత శాంత చిత్తులై భక్త జనులు 
సర్గ సహృదయానందాతి శయముతోడ 
మంగళాకృతి కన్య న్నమస్మరించి 


అంబ యాళీస్సులను గోరి రాత్మలందు. 2470 
వ. అంతట ప్రసన్న చిత్తయైన భగవతి వాసవాంబ కరుణించి యాగ్రితుల 
నిట్లు దీవించె. 2471 


ఉ. నాలుగు వేదముల్‌ చదువ, నాలుగు రెండుల యోగ సాధనన్‌ 

దేల, తపంబు ఘోరముగం దీర్చ, మహత్తర దానదీక్షలో 

(బేల, ననేక సత్షతుల వేంచగ నైనను నా దయార్ధ దృ 

గ్లాలము సోకకుండ కనజాలరు నాదగు విశ్వ రూపమున్‌ ! 2472 
ఆ.వె. పుణ్య భూమియందు పుట్టిన పుణ్యమో, 

పుణ్య విశుల మధ్య పొలుచు ఫలమొ, 

పుణ్యవంతులైరి పొడగాంచి, కాంచ రా 

నట్టి దివ్య రూప మరసి మీరు ! 2473 
తే.గీ. సహగమించెడు వారెల్ల సచివులగుచు 

చూడ వచ్చిన వారెల్ల సుగతు లగుచు 

చూడ రాకున్న వారును సుమతు లగుచు 

భోగభాగ్యమ్ము లిహమున పొదలి రండు ! 2474 


ఇది శ్రీవాసవీపురాణమునందలి సర్వులకు వాసవీమాత విశ్వరూపదర్శనమనెడు 
ఎనుబదియైదవ అధ్యాయము సంపూర్ణము. 


(బెగ్గిలు= భయపడు, ప్రోథము= పిరుదు, త్రిధాముడు= అగ్ని, తార్తీయ= మూడవ, 
సంప్రహారము= గమనము, యాతువు= రాక్షసుడు, విదురుచు= తొలగించు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 507 


వాం 


ఎనుబది యారవ అధ్యాయము 


కం. రక్ష మహా రూపాయై ! 
రక్ష మహా శక్తి ! రాజ రాజేశ్వర్యై ! 
రక్ష మహా పూజ్యాయె ! 
రక్ష మహా శక్తి రక్తి ! ప్రకటాకృతై ! 


తే.గీ. అటుల ముని పల్కు దృశ్యమైనట్లు కనుల 
ముందు కనిపించ వివశులై మునిని వేడి 
రమల మౌనీంద్ర ! వారెంత అమృత మతులు ! 
అమరదా మాకు నాభాగ్య మనుచు విశులు ! 


తే.గీ. నగుచు ముని వల్మె ప్రియ వైశ్యనాథులార ! 
కలియుగంబున పుట్టుడీ కన్య తోడ 
నభిమతంబులు సిద్ధించు ననుచు మునియు 
చెప్పె నగ్ని ప్రవేశంబు చేష్ట దక్కి 


తే.గీ. సర్వ జనులను చూచి వాసవి వచించె 
నుతులు, జనులార నావెంట నూటరెండు 
గోత్రముల పుణ్య దంపతుల్‌ కూడిరాగ 
వహ్ని జనుచుంటి నేటి మధ్యాహ్న వేళ. 


508 


24175 


2476 


2477 


తే.గీ. సమిధలై దేహ కాష్టముల్‌ సమసినంత 
నాత్మలన్నియు నాతోడ ననువుపడును 
మణిపురంబున నల వేల్పు మాణికమున 
శాశ్వతంబుగ నాయందు సంవసించు ! 2478 


చం. అనవిని శ్రోతలెల్లరు నహా ననబోణిరా ! చంద్రకాంతికే 
కనలెడు మేని మార్గవము గాఢ దురాసదు నెట్టులోర్చెదో? 
కణకణ మండు మంటలకు కాయము నర్పణ మెట్లు చేసెదో? 
చనియెడు మాదుప్రాణములు జ్వాలల దూకెదమన్నమాటచే ! 2479 


ఉ. చూచితె, నీ మహత్వమును చూచియు నెట్లు వచించుచుంటిమో? 
మా చిరు మానసంబుల నమాయిక వర్తన మిట్టులుండు, హే 
మాచలవాసినీ ! సతము మా హృదయమ్ముల నిల్పి కొల్వగా 
నీ చిరు రూపమొక్కటి పునీత మొసంగ ప్రసాద మయ్యెడిన్‌ ! 2480 


వ. అని పరిపరి విధంబుల వేడనా జగన్నోహినియును. 2481 


వా. నా సమానంబు నంతకు మిన్నయౌ నా రూపము కానుపించు నే 
నాసితార్చిం జ్వలించగ నగ్నియం దారూపము నాకు మారుగా 
వాసవీ కన్యకా పరమేశ్వరీ వాత్సల్య వదాన్య సింధువై 
దాసులై కొల్చువారిని బ్రోచుతన్‌ ధర్మార్థసకామముక్తులన్‌ 2482 
కం. అంతట నా పౌరులు తమ 
సంతస మెదలం ఘటించి శ్లాఖించుచునే 
అంతటి జగన్నియంతవు 
వింతకదా ! కోమటింట వెలయుట తల్లీ ! 2483 


వ. అన నా జగదంబయు సంతసించి. 2484 
తే.గీ. మున్ను భూమీస్ప ఎ్రకుల కెల్ల మూలమైన 
గుహ్యకాంగనా రూపాన గోచరించి 


నే సృజించిన దేవతానీకములను 
విచయనంబొనరించిన విదుషి గాన! 2485 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 509 


వాం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


510 


మహదహంకారమైన నే మనుట చనుట 
నంతయును మాయ, లోక హితార్థ మేను 
మొదట నవతరించిన కుల మిదియ గాన 
నిందు నర్చావతారమై ఇరవు కొనుట ! 


అనిన వినువారి కనుమాన మొనర వార 
లడిగి రదియెట్లు జరిగిన దనంగ దేవి 
సృష్టి తొలుదొల్త జరిగిన రీతి వినిచె 
నిటుల వినువారి చెవులకు నింపు గులుక. 


సృష్టి తొలినుండియును మంచి చెడులు గలవు, 


మంచి నిత్యమ్ము సత్యమ్ము మంగళమ్ము, 
చెడు బలీయ మనిత్యమ్ము చెబుపు చేయు, 
సురలు మంచికి, చెడుల కసురలు ప్రతులు. 


దేవాసుర యుద్ధంబున 

దేవతలకు నస్మదీయ దివ్యాభయ వీ 
క్షావిభవమ్మున గల్గె మ 

హా విజయమ్మంత వారిహద్దులు చెజగెన్‌. 


ఓడిపోయిన దానవు లూర్ధ్వ మధ్య 
లోకముల వీడి పాతాళ లోకమునకు 
పారిపోయిరి, చిర ధర్మ బద్దులైన 
దేవతలు శక్తియుతులైన దీమసమున. 


విజయ విపంచిక మోసిన 
నిజ శక్తుల మోహమంది నిర్ణరులంతన్‌ 
సృజన పరిపాలనంబుల 


నిజ బలములె కారణమని నిబ్బరమందెన్‌. 


2486 


2487 


2488 


2489 


2490 


చం. 


ఆ.వె. 


చం. 


చం. 


కరి, 


తే.గీ. 


తనయుల దుర్నయంబులకు తల్లిని, బాధ్యత నాది కావునన్‌, 
దనుజుల తీవ్ర వృత్తములు తాళిక మించినవై మనంబునం 

దెనుముల క్రుమ్ములాటలయె నేమని చెప్పుదు? వీరినైన నా 
కనయము నములై చనంగ యత్నమొనర్చగ రావలెన్‌ గదా ! 2492 


అవతరించితి మును యక్షిణీ రూపాన 

కోటి చంద్రులొక్క చోట నిలచి 

వెన్నెలలను గురియు వేదికైనట్టులా 

దేవతలకు ముందు తేజమెలయ ! 2493 


అనిమిషు లట్టి తేజముల నక్షిపటమ్ములం గాంచలేక, మూ 

యను కను టెప్పలేక, కరయామిక దూరిన దుర్చివారమై 

చనిరి దిగంత దేశముల, చన్నను, కన్నదదేమిటో కనన్‌ 

వెనుకకు జూడ భీతిలగ, విన్నన జేసితి నాదుతేజమున్‌. 2494 


చను సురలం భయంబులొక సారి నివర్తిల వెన్మం జూచుచున్‌ 
కనగల తేజమైనటులం గాంచుచుం గొంకుచుం జేరవచ్చుచున్‌ 
పెనంగి రిదేమి వింతయని పెక్కు విధంబుల వాదులాడుచున్‌, 
వెనుక, భరింతు వీవనుచు వేడిదొరం బనిపెం బరీక్షకై. 2495 


పనిచిన నగ్ని మనంబున 

ననిమిషులందున తన బల మధికంబంచున్‌ 

పెనంగొనె గర్వము నద్దియ 

తని నడ బెడంగుల ఫలించి తద్దయు నెగడన్‌ ! 2496 


వచ్చి నిలచిన వానిని మెచ్చుకొనుచు 

నోయి నీవెవ్వడవు నీదు యోపికెంత? 

చెప్పుమా మందలో నీవె చేవ గలుగు 

వాడవా యేమి? యిటకేల వచ్చినావు? 2497 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 511 


వాం 


కం, 


తే.గీ. 


చం. 


అని యడిగితి నాతండును 

ననలుండ, నన్నగ్ని దేవుం డందురు నేనీ 

కనబడునంతయు భస్మం 

బొనరించ గలాడ నంచు పొగరున్నిక్షాన్‌. 2498 


అతని గర్వంబునుం గాంచి స్మిత మొనర్చి 

అగ్నిదేవుండనందువే యలవుం జూపి 

అంటబెట్టుము చూతమటంచు ముందు 

గడ్డిపోచను పడవేసి చూచుచుంటి ! 2499 


ఇదియొక లెక్కయా యనుచు నేచిన పౌరుషముప్పతిల్ల మో 

మొదవిన మందహాసమున నుల్మము నూదిన లెక్క లేదు, లో 

బెదరు జనింప, పట్టుదల పేరిచి విక్రమ ముజ్జ్వలింప మా 

డదొక రవేనియున్‌, మడగె డాకయు నగ్నిముఖంబు మాడగా! 2500 


వ. మాడిన ముఖంబున నన్నును తృణదళంబును మార్చిమార్చి చూచుచు 
సిగ్గుతోనతండు తిరోహితుడయ్యెను. 2501 


కం. 


తే.గీ. 


తే.గీ. 


512 


అంతట దేవేంద్రునకును 

పంతము మెండాయె, పిల్చి పవన నిలింపున్‌, 

వింతగ నున్న దదేదో 

కాంతి రహస్యంబుం జూచి క్రమ్మజు మనియెన్‌. 2502 


ఆతండును నన్నుం జేరంగ నరగలిగొని 

అనలు గతిం గాంచియును నేత యానగాన 

చేరవచ్చెను శంకలుసేయ పలికె 

ప్రళయ రుంర్వులం బుట్టించు బల్లిదునని. 2503 


నవ్వు వచ్చె నతని వర్తనమును జూచి 

గడ్డిపోచను చూపించి కదపమంటి, 

నెంత యత్నించియును దాని నెత్తలేక 

ప్రళయ ర్వుంర్లుల మొనగాడు పారిపోయి ! 2504 


కం, 


తే.గీ. 


కం. 


తే.గీ. 


2 


ఇరు యత్నమ్ములు చెల్లని 

సురపతి యిక దిక్కులేక సురలందరితో 

నరయగ వచ్చెను నాకడ 

కరుదెంచిన గాననైతి నహమహమికకున్‌. 2505 


నేను కనరాక దిక్కులు నెమకుచున్న 

దేవపతి చూచె తృణ మగ్నిదేవు వలన 

నెత్తి చూచెను, కదలదు, మొత్తుకొనుచు, 

గర్వమును వీడె తనపెంపు ఖర్వమనుచు. 2506 


పశ్చాత్తాపము నొందుచు 

నిశ్చేష్టుండగు సహస్ర నేత్రుని గనుచున్‌ 

నిశ్చల చిత్రోక్తి పలికె 

దుశ్చింతలు మాని దేవి దుర్గం గొలుమా ! 2507 


సూర్య శక్తిని గొని మనుజుండు పెరిగి 

సూర్యు మరచిన విధముగా సోమపతియు 

నా బలంబున విజయంబు నాచికొనియు 

నన్ను మరచుట గమనించి నన్నుం దలచె. 2508 


హేయంబైన కృతఘ్నతాఘమును మార్జించంగ నిష్టించి నా 

మాయా బీజమునం జపంబు సలిపెన్‌, మన్నింపు మంచున్‌, ననున్‌, 
వేయింగన్నుల వేల్పు, జాలిగొని నేం బ్రీతిన్‌ గటాక్షించితిన్‌, 

మాయా యక్షిణిగాగ చైత్ర నవమిన్‌ మాహేశ్వరీ భాసమై! 2509 


కాంతిరాశికి మధ్య కన్యకా రూపాన 

దాసాన పూచాయం దాల్చి వెలసి 
తలమీద నెలవంక తనరార నెలకొల్పి 

మూడు కన్నుల సౌరు మోము నిలిపి 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 513 


వాం 


పాశాంకుశ వరదాభయ ముద్రలను నాల్లు 
చేతులందున దాల్చి చెన్ను గొలిపి 
విదితరూపము దాల్చి విశ్వసుందరినౌచు ఎనుబదియేడవ అధ్యాయము 
నర్యసత్ములజాత నగుచు నలరి 
తే.గీ. భక్త జన కల్పవల్లినై బాల నగుచు 


ముగ్గురమ్మల శక్తుల మూలమగుచు కం. కులసంకేత సుపాలిని ! 
నరయ పొడగట్టి తద్ది నా యాది రూప కులామృతైక రసికా ! ముకుందా ! బాలా ! 
మదియ కారణంబగు నేటి అర్యజనికి ! 2510 కులయోగిని ! ధృత కుండలి ! 
ఆ.వె. వినుచు పౌరులెల్ల వినుతించె జగదంబ కులాంగనా ! నిత్య ముక్త ! క్రోధశ్ళమనీ ! 
వింత కథనమునకు వీనులొగ్గి, 
వలయు హారతులిడి వాసవీకన్యకన్‌ వ. పౌరుల యనుమతి నొందిన పిదప వాసవీకన్యక వైశ్యలోకమునుద్దేశించి 
వెలుగుం జేరుమనుచు వేడిరంత . 2511 యిట్లనియె. 2512 


ఉ. ఓ హితులార ! హోమిగమనోత్సవ శోభన వేళ తుష్టులై 
దోహల పూర్ణ మానములతో నను వీడ్మొని సాగనంపుడీ ! 


ఇది శ్రీవాసవీవురాణమునందు జగదంబ తొల్లి యక్షిణిగా జన్మించుటయను కాహళ వేణుగానముల కంజభవాండము పిక్కటిల్లగా 
ఎనుబదియారవ అధ్యాయము సంపూర్లము. సాహసులై చెలంగు డిది సావియె మౌన వ్రతంబునుండగా? 2513 
తే.గీ. అనుచు సంకోచమున నున్న ఆత్మ జనుల 
(దురాసదుడు= ఆసితార్చి= అగ్ని, విచయనము= పరీక్ష ప్రతులు= ప్రతినిధులు, యందు నుత్సాహమును పెంచి, అనియె నిట్లు 
కరయామిక= చేతులడ్డుపెట్టుటచే కలిగిన చీకటి, విన్నన= వివర్ణము, ఉల్మము= మంటలేని అగ్నియందుండి కనిపింతు నమలరూప 


కట్టెనిప్పు, అరగలిగొని= సందేహించి, చిత్రోక్తి= ఆకాశవాణి) మంది అర్సావతారంబనై భజింప ! 2514 


వా. ఆ సమాహార రూప సమాహ్వయం బావైశ్య కులార్జవంబు, శ్రీ 
వాసవీ కన్యకా పరమేశ్వరీ వైశ్వానర శుభ్ర వర్ణమై 
వాసికెక్కున్‌ భవాదృశ గోత్ర సంవాసుల్‌ కొలువంగ విశ్వతో 
వాసమై, వాచ్యమై, వరదాయమై, వాసంత సమీరమై తగన్‌! 2515 


514 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 515 


వాం 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


516 


అనుదినంబును శ్రీ విద్య ననుసరించి 
తమిని పంచాయతన దేవతలకు మధ్య 
మంత్ర సహితమ్ముగా నాదు యంత్రముంచి 
అర్చ నందుంచి వేదోక్తి నర్చనమున ; 


నా మంత్ర జపంబున న 

ర్పామూర్తిని షోడశోపచారంబుల పూ 

జా మందిరమున కొలుచుచు 

కామిత ఫలములను పొంది కాంచుండు సుఖముల్‌ ! 


లక్ష్మి గౌరి వాణి లాంఛనంబులు నాల్గు 
చేతులందుం దాల్చి చిద్విలాస 

మైన దివ్య రూపమైన గాని, ద్విభుజ 
ప్రతిమయైన మీ సపర్య తగును. 


వత్సలార మీరు వైవాహికములందు 
ధార్మికోత్సవముల తావులందు 
వనములందు దివ్య వసుధా స్థలముల నా 
పేర కలశముంచి కోరం దగును. 


ఆలయంబుల నా దివ్య మూలరూప 

మగ్ని చక్రంబునం గన్న యట్టిరూప 

మును బ్రతిష్టించి పూజించు ముఖములందు 
నిత్య మానంద తేజముల్‌ నెగడు గాక! 


దాసులై నన్ను నమ్మిన వారి కాధారాచలమౌదు నెప్పుడున్‌, 
కాసులం బానిసల్‌ ననుజేర రే కష్టంబుల నొందకంచు శ్రీ 
వాసవీ కన్యకా పరమేశ్వరీ వైశ్యాత్మజ సొంత వీటి క 
భ్యాసమైనట్లు కాలిడె హవ్యభుక్‌ భట్టారక భీకరాట్టమున్‌ ! 


2516 


2517 


2518 


2519 


2520 


2521 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. జంకుచునె యజ్ఞబాహువు జగము తల్లి 
కెదురుకోలిచ్చి పచరించె నేకపదిని 
క్రమముగా మాయమాయె నా కమల నయన 
తిరిగి రూపొంద సాగె నిందీవరాస్య ! 2522 


లీలాశుకారూఢ నాళీక మొకచేత 
వేద మంత్రార్ధముల్‌ వినుచుచుండ, 
వేదంబులొక చేత వేదాగ్రణీ హార్టి 
కాశీస్సులం జగం బలచుచుండ, 
అభయ హస్తంబునం దాపన్నులంట్రోచి 
భయము లేదని విధుల్‌ పనుచుచుండ, 
వరద హస్తంబునన్‌ వరములం (బ్రసరించి 
కువలయంబున లేమి గూల్చుచుండ, 


తే.గీ. ధరణి హ్రీంకార వహ్ని మధ్యంబునందు 
నెగడు తతదివ్య పద్మాన నిలిచియున్న 


కన్యకార్పావతారంబుం గాంచి ప్రజలు 


2 


ధన్యులైనారు మోక్ష రాజన్యులగుచు. 2528 
వ. అంతనెల్ల వైశ్యులును పురజనంబులం గూడి దివ్యమగు నా యర్చామూర్తిని 
మానసంబుల నిలుపుకొనుచు జయజయధ్వానంబుల గావించిరి. 2524 


ప్రహరణకలిత. జయజయ జననీ ! జయ పరమఖనీ ! 
జయ శుక కమలా! జయ నిగమ ధరా! 
జయ అభయకరా ! జయ వరదకరా ! 
జయ విశులసుతా ! జయజయ జయదీ ! 2525 
చం. జయజయ వాసవీ సహజ ! జాత్య గుణాకర ! జాతవేదసీ ! 
జయ నిజ జీవితాచరిత సంస్మరణోర్జిత ధీ విశాలినీ ! 
జయ పరమేశ్వరీ ! ముకుట చంద్రకళాధరి ! కన్యకామణీ ! 
నిజ కరుణందలిర్చి మము నిల్పుము నీ పదకంజ ధూళిగా ! 2526 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 517 


ఆ.వె. అటుల జయలు వల్కు నాత్మ జనావళి వా. కాంచనాంభోజ పూతము వాసవీ కన్యామణి దివ్య రూపమున్‌ 


కిహము పరము లెల్ల నిచ్చి దేవి సంచితాంశాబలంబుల నెంచి ద్యోసద్బాంధవ కోటి ముంగటన్‌ 

అగ్నిం బడంగ నామె యాజ్ఞకై చూచెడు పంచజన్యాంక శంకర కంజులన్‌, పద్మాలయ శక్తి వాక్కులన్‌ 

వారి ననుమతించె వహ్ని జనంగ. 2527 గాంచి క్రేగంటి చూపుల బ్రోచి చక్రాంతర్గత సీమకేగుచున్‌ ! 2588 
కం. విన్నంతనె వారును కను తే.గీ. అభయ హస్తంబు చూపించి అమర వరుల 

సన్నల సంకోచమేది సంకల్పమునన్‌ వందనమ్ములం జేకొంచు, వంశ మూల 

తిన్నగ నగ్నులం జేరిరి ములను లోగొంచు హరివోలె మోక్ష మార్గ 

తిన్నని భక్తిని గెలిచెడి దీక్షాయుతులై ! 2528 మందు స్వస్థాన మునకుం బ్రయాణమాయె. 2534 


తే.గీ. అంతలో వరుసగాం జేరె నాకసమున 
విసయముం గొల్పు నెందుండి విడిదిసేసె 
నో విమానముల్‌ దివ్యముల్‌ నూటమూడు 


నిల్పియున్నవి హుతముల పిల్చునటుల ! 9529 ఇది శ్రీవాసవీవురాణమునందలి వాసవీకన్య మహాప్రన్థానమనెడు ఎనుబదియేడవ 


అధ్యాయము సంపూర్ణము. 
కం. అగ్నిని జేరిన దంపతు 
లగ్నిచ్చటలందు నుండి యర్చిర్ముఖులై 
భగ్నేహద ప్రత్యక్సం (సావి= కాలము, యజ్ఞబాహువు= అగ్ని పచరించు= చూపించు, ఏకపది= దారి, తెరలిక= 
లగ్నత యానంబులందు లంఘించిరదే ! 2530 గుండ్రంగా, పరామృతము= వాన, అట్టము= వేదభాగము, హింస) 


తే.గీ. విశులతో మల్పణుని జంట సుశిఖుం బొంది 
దివ్య ధామంబుం జేరెను దేవియాన, 
శిష్టులను జేర శూ[ద్రుండు సేమమలరె, 
పూల దారంబు మాన్యతం బొందు గాదె! 2531 


చం. హరి హర శంకరుల్‌ సతుల నాదటం జేరిచి, సర్వదేవతల్‌ 
తెరలిక చుట్టు చేరగను దివ్య పథమ్ముల నిల్చి వాసవిన్‌ 
విరుల పరామృతమ్ములను వేడుకం గొల్పుచు స్వాగతింప నా 
చిజుతుక హోమకుండమున శ్రీభువనేశ్వరియె బయల్పడెన్‌ ! 2532 


518 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 519 


వాం 


కం. 


ఆ.వె. 


520 


ఎనుబది యెనిమిదవ అధ్యాయము 


కం. శ్రీ మాహేశ్వరి ! ఈశ్వరి! 
శ్రీమత్సింహాసనేశ్వరీ ! శాంభవి !కు 
శ్రీ మద నాశిని ! శ్రీకరి ! 
శ్రీ మణిపూరాంత రుదిత ! శ్రీశర్వాణీ ! 


జయ వాసవి ! జయ కన్యక ! 

జయ పరమేశ్వరి ! నమోస్తు ! జయ విజ్యాతా ! 

జయ జయయను వైశ్యులం గని 

స్మయ సాలంకాయనుండు స్వామిని దలచెన్‌. 2535 


వినుచు వైశ్య మునులు విన్న వాసవిగాథ 

లోన లీనమగుచు మేను మరచి 

జయలు వెట్టిరంత జగదీశ్వరిని జూచి 

నటుల, తెలివి కలిగి నంత నీలి. 2536 


. ముసిముసి నవ్వు మౌనింగని మోములు వాలిచి సైపుమన్నం దా 


పసి పొరపాటు లేదు తమ పట్ల నొకింతయు, లీనమైరి, నా 
కిసుము సమున్నతింగలిగె, నీ గతి నా కథ మీకు నచ్చె, నీ 
వసుమతి దేవి పుట్టు కథ వట్టిది కాదని చెప్ప సాగినన్‌. 2587 


శ్రీవాసవీ పురాణము 


కర, 


కం. 


ఆ.వె. 


2 


పులు కడిగిన ముత్యముల 

ట్టుల వైశ్యులు కామి రాజెటుల స్పందించెన్‌, 

నలినొప్పం జప్పుమనంగా 

నలినజువలె చెప్పం దొడంగె నిలుకడ పొనరన్‌. 2538 


మణిగుప్తాది మునీంద్రులార ! జన సామాన్యంబు యుద్ధంబులం 
దున ప్రత్యర్థి బలంబు హీనమగు నందున్‌ దుష్టముఖ్యుండు పో 

రున నంతంబగు నంచు నెంచు నదియౌ రూఢంబు, నిందిందు మా 
రణమొందన్‌ రణమొండు లేదిది విచిత్రంబందు శూన్యాస్తమున్‌. 2589 


ఎంతకు వార్తలేక నట యేలిక కన్యక తోడి దూరమున్‌ 

చింతనం జేయరాక పలు చిత్తవికారము లేపుచుండ నే 

ట్రింతకు వోలె నొక్కయెడ ప్రీతుండు గాక చరించు చుండియున్‌ 
కంతు పరాక్రమంబునకు క్రాగిన చిత్రము కాయమొల్లమిన్‌. 2540 


తనువున మనమున వలసిన 

చనుమానము శూన్యమాయె, చనవును దొలంగెన్‌, 

వనచర జలచరముల భం 

డనమును దలపించె నౌర డంబు చెడంగన్‌ ! 2541 


పిలుచు మంటత్రివరుల పిలిచితినా యను, 

పనుచు పనులుచెప్పి పనిచితెప్పు 

డనును, నెదియొ చెప్ప ననుంగు పుత్రుని బిల్బు 

పిల్చి యెందు కిచట నిల్చి తనును. 2542 


పరిచర్యలొనరించు పరిచారికలంజేరి 
ప్రణయసల్లాపంబు రగులంజేయు, 

పెండ్లియైన సతులం బిల్చి దూషించుచున్‌ 
ఏది పన్నీరంచు నేవగించు, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 521 


వాం 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


522 


చక్రవర్తులు మీకు చాగిలింత లటన్న 
చట్టన వెనుదిర్లు చనవుమరచు, 

విజయంబు మీకంచు విప్రలాశీర్వదిం 
చగ వాసవీకన్య సాలుందీయు, 


తనువు ముందు కేగ మనసు వెన్మకు నేగు, 
తనువు వెన్మకేగ మనసు ముందు 

కబిచు నెవరు లేక, నాలకించు నెవరొ 
పిలిచినటుల, లోన కలచినటుల ! 


ఆకలనుచు లేచు నారగింపు డటన్న 
నెవరి నుద్ధరింప నివి యటంచు 
పారవైచు మరల ప్రాశనం బేదంచు 
పాత్ర పగులగొట్టి పరుగు లెత్తు ! 


అటుల పస్తులున్న ఆధినేతయొకనాడు 
ఆవురావురనుచు నారగింప 

నామతింపు ముందు నాపోశనము బట్టి 
వాయి నీరు పొంగ చేయి వెట్టి. 


పప్పు కూరలు పులుసులు పచ్చడులును 
బూరె లరిసెలు బబ్బట్లు పూతరేకు 


లూరుగాయలు వడియము లుబ్బు కుడుము 


లఖీల భక్ష్యంబు లన్నంబు నందు గాంచె ! 


ఆకలి రుచి యెజుంగ దనెడు నార్య వాక్కు 


నిజము బుజువర్తనుల యందు, కుజనులందు 


కాక పోవచ్చు, కానిచో లోకపాలుం 
డేల సందేహ పడును గడోల మెత్త ? 


2543 


2544 


2545 


2546 


ఆ.వె. 


కం. 


కం. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


పప్పు నేయి కలిపి భక్షింపం జిరుచేదు 
తిన్నయట్లు మోము చెన్ను దప్పె, 

బూరె లరిసెలనుచు భుజియింప నంగిట 
విషము పడిన యటుల వెజ్బు లెత్తె ! 


తిన్నది చేదు చేదనుచు తిన్నని వాడటు చిజ్టు బుజ్ల్జులన్‌ 
కన్నులు రక్త వార్నిధులుకాగ చరించుచు నుండ రాణు లా 
పన్న విపద్విషణ్డులయి ప్రాశనమున్‌ తిని చూచి రయ్యెడన్‌ 
క్రన్నన దోషమెన్న పతి కామ విచారమె కారణంబయెన్‌. 


ఎట్టులొ నన్న ప్రాశన ముగించిన భూపతి పవ్వళించినన్‌ 
కట్టెదుటం గనంబడె వికార విరూపము మృత్యు పాశమై 
పట్టెను కంఠనాళమును, ప్రాణము పోయినదన్న భీతిచే 
గట్టిగ కేక వైచె పురగహ్వరి భీకర కంపమొందగన్‌ ! 


భూకంపము వచ్చినటుల 

మై కంపము నొంది ప్రజలు మైకము నుండన్‌ 
లోకంబున వెలుగు పరచె 

శోకంబున రాణువ పరిశోధన మునిగెన్‌ 


మంత్రులు బంధులు రాణులు 
మంత్రాంగము సలిపి రాజు మతి రప్పింపన్‌ 
తంత్రముం జేయగ తాంత్రికు 

యంత్రించిరి తెల్లవారి నంతన యుక్తిన్‌ ! 


వివిధ తంత్రంబులు సలుప. 


వాం 


2548 


2549 


2550 


2551 


2552 


వ. అంతట తాంత్రిక గణమంతయు నొక్కటంజేరి పరోక్షంబున రాజు పోకడలెల్ల 
గమనించి భూతంపు చెయ్యిదంబని నేటించి భూతతృప్తికై పశుపక్ష్యాదుల బలియిచ్చి 


2553 


523 


కం. భూతంబులు శాంతించినొ 
వాతం బవరోహణమున వ్యాధుల్‌ చనెనో 
చేతోభవు నిర్వీర్యమొ 
నేత మతిభ్రంశమందు నెమ్మది కలిగెన్‌. 


కం. గ్రహణము విడచిన పిమ్మట 
గ్రహరాజు వెలుంగు కరణి రారాజుండెన్‌, 
గ్రహగతి క్షీణించిన ని 
(గహమేల జనించు నతని కాయము నందున్‌ ? 


ఆ.వె. రాజు తేటి పూర్వ రాజ నైజంబున 
కుటిల వైశ్య పురిని కుళ్ళగించ 
ప్రతినం బూని లేచె, పరివారమును బిల్బె 
చావు మూర్తమునకుం జనుడటంచు. 


ఇది శ్రీవానవీవురాణమునందలి విమ్హువర్థనుని మనోవైకల్యంబను ఎనుబది 


యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము. 


(ఈలి= సిగ్గిలి, సమున్నతి= గర్వం, చనుమానం= అనుబంధం, డంబు= ప్రతిష్ట, 


2554 


2555 


2556 


చాగిలింత= నమస్మారం, చనవు= అధికారం, గడోలము= కబళం, గహ్వరి= నేల) 


524 శ్రీ 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఎనుబది తొమ్మిదవ అధ్యాయము 


కం. విజయా! స్వాధిష్టానాం 
బుజగత ! దంట్లోజ్జ్వలా ! సుపూజ్యా ! ప్రష్టా | 
త్రిజగద్వంద్యా ! యోగ్యా ! 
ద్విజబ్బంద నిషేవితా ! ధృతీ | చిచ్చక్తీ | 


చావుమూర్త మెవరి చావుకై నట్టుల 

తెలుపు మనుచు విశులు తెలిసి యదుంగ 
నవ్వుకొనుచు మునియు క్రొవ్వి చచ్చిన రాజు 
కధను జెప్పె నొడలు గగురు పొడుప. 
విష్ణువర్ధనుండు విణ్మర్దనాకాంక్ష 

పద్మ పురము నుండి బయలుదేరె 

సైన్య బలము నందు చతురంగ బలములు 
కూడిరాగ, పురము కొడుకు చూడ. 


పట్టపేనుగెక్కి పరిచారకులు కొల్వ 
వంది మాగధ కయివారములకు 
శిరము నూపుకొనుచు చిప్పిల్లు రీవితో 
కదలినాండు ప్రభువు కదనమునకు 


మంత్రి సామంత నివహ నిమంత్రణమున 
సర్వ సంబారములతోడ చమువు కదలె 
దివికి దండెత్తు రక్కసి తిట్టవోలె 

నల్ప ప్రాణిపై బ్రహ్మాస్త్ర మనిచి నటుల ! 


వాం 


2557 


25558 


2559 


2560 


525 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


526 


వేకువ కదలిన బలములు 

కాకవెలుం గుదయమందు కాలంబునకే 

తాకను భగ్న పురంబును 

తాకిన భగ్నమగునంచు తలపడు శిరమున్‌ ! 2561 


ఎంతటి వారికైన యము నీండ్రము ముందు నెతింగె నేని లో 

వంత ఘటించు, చేయు వరివస్య విఘాతము నిత్యమౌను, దే 
హాంతర చింత క్రమ్ముకొను, నట్టిది పూర్వ భవంపు కర్శచే 
పొంతనమౌను గాని, శరుపొంతన సాధ్యమె భూస్పృశావళీ ! 2562 
ఆత్మం బరికింప శకునమ్ము లర్థమగును 


నిర్మలంబైన ముకురంబు నీడం జూపు 
మలిన దర్పణ మయ్యాత్మం దెలియు టెట్లు 


శకునముల భాషలోన దుశ్ళ్శకున భాష ? 2563 
ఎన్ని చదివి యేమి? ఎన్ని జయములంద 

నమ మూర్ధతత్త్వ మెక్కినపుడు 

బొమ్మకైన పుట్టు రిమ్మతెవులు, చక్ర 

వర్తి యెంత విశ్వ మూర్తి ముందు? 2564 


. కుడుపున కాంగి యుండం బెనుగొండ పురంబున నుండి సేవకుల్‌ 


వడివడి నేగుదెంచి తమవల్లభు ముందట నిల్చి గుండియల్‌ 
దడదడలాడుచుండ, ధనదాయి క్రుధాహత పల్లవంబులై, 
తడబడు నోటిమాట త ద తాయన, మాటలురాక యుండినన్‌. 2565 


ధవుండు వారి లోని తడబాటు గమనించి 

సందియమ్మునొందె సరసిజాక్షి 

కేమి జరిగెననుచు నేమేమొ యోచనల్‌ 

మూగుచుండ మనము మూగబోయె ! 2566 


తే.గీ. 


వ. 


ఏమి జరిగెను? వాసవి కేమి జరుగ 

లేదు కదయంచు, కోమటీండ్లే యనర్ధ 

మునకుం బాల్పడి నారంచు మోము వాల్చి 

నిల్చి యున్నట్టి భటుల విస్సించు మనియె. 2567 


ఇంకనుభయపడుచున్న భటులనుగాంచి యోరీ ! మీకెట్టి భయమును 


లేదు, జరిగినవిషయమంతయు చెప్పుడు విందునన వారును. 2568 


ల్త్‌ 


౧. 


తే.గీ. 


కం 


వాసవి పెండ్లని వాడవాడల పెండ్లి 
పందిళ్ళు వేసిరంబరముంగప్ప 
పట్టణం బూడ్చిరి పన్నీరుం జల్లిరి 
ముత్యాల వరుసల ముగ్గులిడిరి 
నవరత్న హారముల్‌ ననువొప్ప పందిళ్ళ 
తోరణంబులు కట్టినారు వేడ్మ 
నృత్య గానాదులన్‌ నిత్యంబు హత్తించి 
విశులు రసికులన్న విలువం గనిరి 
అనుచు జరిగిన విషయంబు వినుచు నెడల 
నడుమ నెందుండి వచ్చెనో పిడుగు వోలె 
రాట్పురోహితుండౌ ధౌమ్య ప్రాజ్ఞ వరుండు 
రాజ ! యెచటికీ మితిలేని రాణువనుచు. 2569 
ధౌమ్యుని చూచిన రాజుకు 
యామ్యాధిపుం జూచినట్టు లదలిక కలుగన్‌ 
గమ్యము ముందుగం దెలుపని 
కామ్య గ్రహ దోషమునకు కళవళ పడియెన్‌. 2570 


రాజా ! దిక్కులు చూతువేల? నిను, నీరాజ్యంబు రక్షింప నే 
యోజించన్‌ ఫలమేమి నీ విటుల నా యోజన్‌ సురాళించ, నే 
రాజన్యుల్‌ నను సంప్రదించకయె కర్తవ్యంబు సంధించిరే 

నీజాతిన్‌? నను నుజ్జగించితివి నే నీరాజ్యమున్‌ వీడిపోన్‌ ! 2571 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 527 


వాం 


ఆ.వె. అనుచు మందలించ నయ్యొయో మీపట్ల కం. శాస్తంబుల కాదనుచును 

పేర్మికలదు, మించి (పేమ కలదు; శస్త్రంబుల నమ్ముకొన్న శస్తాస్ర బలా! 

గురువు వినంగ రాని గోప్య కార్యంబౌట శస్తాస్తంబుల నిర్మితి 

చెప్పలేదు తప్పుం జేసితార్య | 2572 శాస్ర్తోక్తము గాకయున్న శక్తుల్‌ కలవే ? 2579 
కం. అని వినయంబునం బలికిన ఆ.వె. క్షాత్ర శక్తి కన్న సౌత్ర శాంతము మిన్న 

జనవరు హితమెటింగి నట్టి శాస్తయు నౌటన్‌ అంతకంటె మిన్న ఆర్యవైశ్య 

వెనువెంట జరుగు ఘోర మ దానశీలమెన్న దానితో పోరాడ 

పనయించగ యత్నమూని ప్రకటించె నిటుల్‌. 25783 గలవె రాజ? హీన గతులు మనవి. 2580 
అనె. అందు కదలిన. థారికనరికాయు ఉ. ఈ గతి శస్త్ర గర్వమున నేలెద నీ ధరణీ ప్రదేశమం 

మృత్యు గండమున్న మూర్త మదియ చేగుట చేతనే ప్రవర మీగతి ముక్కలు చెక్కలై అనం 

కాల సర్ప మదియ కబళించు నిన్ను నీ తాగమన ప్రవేశమున నస్తముం గల్లెడు వారు రాజులై 

చ్‌, 5 

సేన తోడ నిజము సేవ్య వరుండ ! అ సాగిరి, స్వార్థ చింతనకు సాగిలి మొక్కిరి నీదు పెద్దలున్‌ ! 2581 
ఆ.వె. వినుచు నగుచు విభుండు వింతగా వర్తించి మః వ్యవసాయంబున క్రిందు మీదులగుచున్‌, వ్యాపార రంగంబునన్‌ 

లగ్నబలమ యనుచు a గొనుచు జవ సత్త్వంబుల నొడ్డి పాటుపడుచున్‌, జాతిన్‌ పయోధారలం 

కుక wie కనా ఇల దవిరామంబుగ ప్రోది వెట్టు విశులే యానీత కోపోద్దతిన్‌ 

I వ. కవియన్‌జేతులుచాలు, నవ్వియును లేకంజేతు రాత్మాహుతిన్‌ ! 2582 

ఉ. పోవుట వైశ్య పట్టణము పోరుట కాదది యాక్రమించుటే 
వుట వైశ్య పట్టణ వైన ఆ.వె. దాన శూరులైన దాతలు లేకున్న 
పోవును వారి ప్రాణములు పోటరి సేనలం జూచినంతనే ! 
ధరణి క్రుంగు నిజము, తైల మడంగ 
కావుము కావుమంచు నిరు కాళులం బట్సి శమింప వేడరే ? 
© నారిపోవుదీపమగును లోకస్థితి, 
పోవునదెల్ల శూన్యమిక పోవున దేమి మహాత్మ చింతిలన్‌? 2576 య 
జగతి లేదు, లేడు చక్రవర్తి ! 2583 
ఆ.వె. విగ్రహమున గాదె విజయం బవిజయంబు 
చం. వినివిని రాజరాజు కడు వేడుక కైవడిం జూచి వాకొనెన్‌ 


తులకు వణకు వారు త్రోపు నిలచి 
నన్ను తాకుటన్న నవ్వదా జగ మిక 
శాస్త్రములను దాచు సంచిలోన. 2577 


చనవున తప్పు చేసితిని సత్యము భూసురవర్య నన్నికన్‌ 
నెనరుం దలిర్చి దీవనల నిల్చు మనుగ్రహ మున్న లేనిచో 
వెనుకకుంబొమ్ము నాపదము వెన్మకుమళ్ళదు, ఎంత తిట్టినన్‌. 2584 


వ. అనుచు దన శాస్తంబును లెక్క సేయని రాజ దర్పంబునకుం గినిసి శస్తంబుల 


బలం బల్పంబుగా నిరూపించుచు నిట్లనియె. 2578 వ. అనుచు తిరస్మరింప పురోహితుండగు ధౌమ్యుండునిట్లు యోచించె. 2585 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 529 


వాం 


528 శ్రీవాసవీ పురాణము 


కం. పొంచిన మృత్యువు చెజ త 
ప్పించగ నెవ్వరికి చెల్లు ప్రియ గురుండైనన్‌ 
కొంచక కను మెటుగక కు 
ప్పించెడు మూర్చుని నిలుపగ పేదకు వశమే ! 2586 


ఆ.వె. రాజు చావు నెటింగి రక్షించు టెట్టులో 
తెలిసి యుండగలడె తెలియనటుల, 
తెలియం జెప్ప వినండు తెలియ మక్కువ లేదు 
దేశికునకు నేది దిక్కు చెపుమ ! 2587 
వ. ధర్మాత్ముండును, పాండవ గశ్రేష్ణుండును నైన యుధిష్టిరుండు తమ కుల 
గురువులుగ నియమించిన తమ వంశంబున నింత దనుక నెవ్వరికిని నిట్టి ధిక్కార 
మెదురు కాలేదీ దినమిట్లవిధేయత ప్రాప్తించెనే యని మనమున గుములుచును 
తన ధర్మంబు నెరవేర్చుట కర్తవ్యంబుగాం దలచిన ధౌమ్యుండు రాజు నుద్దేశించి 
యిట్లనియె. 2588 


ఉ. ధర్మము నేలుమయ్య ప్రతిదారణ మానుము, గూఢచారులన్‌ 
మర్మము పృచ్చసేయకుము, మాట వినంగ శుభంబగున్‌, మదిన్‌ 
నర్మ విచారముజ్జనమునన్‌ నను మంచుము, లేకయున్న న 
కర్మ మికేమి సేతు నరి కర్షువు నిన్ను దహించి వేసెడున్‌. 2589 


కం. అని వెడలెడు పౌరోహితుం 
గని పోపొమ్మనుచు రాజు కల్లోలుండై 
పెను హాసం బొనరించెను, 
శని సోదరు పాశమునకు శాంతుల్‌ గలవే ! 2590 


ఇది శ్రీవాసవీవురాణమందలి ధౌమ్యవచన తిరస్మారమను ఎనుబదితొమ్మిదవ 
అధ్యాయము సంపూర్ణము. 


(ధనదాయి= అగ్ని సురాళించు= నిర్లక్ష్యముచేయు, ధారిక= ముహూర్తము, సేవ్యుడు= 
రాజు, అనంతాగమనులు= మహీసురులు, కర్షువు= పిడకనిప్పు, కల్లోలము = సంతోషము.) 


530 శ్రీవాసవీ పురాణము 


కది, 


కం, 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


తొంబదియవ అధ్యాయము 


కం. శాంతా ! విశ్రాంతి మయీ ! 
కాంతిమతీ ! నిష్కళంక ! గగనాంతస్నా | 
కాంతార్థ విగ్రహా ! బిస 
తంతు తనీయసి ! కళావతీ ! శిష్టే | 


అని సాలంకాయనుండన 

విని వైశ్యులనిరి హితోక్తి వీనులంబడునే ? 

కనక గిరీశ్వరి వచనం 

బన్ఫతం బగునే మునీంద్ర ! యనముని పతియున్‌ ! 


ఎప్పటిదీ వైరం బిం 

కెప్పటికిం దీరు కామి కింతుల యావల్‌ ? 
చెప్పెను వాల్మీకి మునియుం 

జెప్పెను వ్యాసుండు నేడు చెప్పుచు నుంటిన్‌ ! 
బ్రాహ్మణుడు క్షతియంగోరి ప్రాణమిచ్చె 
క్షత్రియుండు బ్రాహ్మణిం జేరి క్షాత్రముడిగె 
నేడు క్షత్రియుం డర్యజ తోడుం గోరె 

నేమి కోల్పోవునో కదా యింకమీద ! 


వాం 


2591 


2592 


2593 


531 


చం. వెడలు పురోహితుం గనుచు విస్మయ మొందుచు నీతండా ననుం 


కం. 


కర, 


బడవకు పొమ్ము పోవలదు బ్రామిక కూడదటంచు చెప్పు వాం 
డడిగిన దెవ్వరో యితని నంచు గొడంగు మహీశుం జూచుచున్‌ 
చిడిముడి తోడ బ్రగ్గడ వచింపం దొడంగె నహీన ధీరతన్‌ ! 2594 
ఈలో నాతండు చారుల 

నాలోచించెను నిజంబు నాంకట్టెను రా 

జాలోకనమున కందని 

కాలీచిని; నెఖుంగ నట్లు కజిదలు వలికెన్‌ ! 2595 
పథ్యము నొల్లని రోగికి 

తథ్యము మరణంబు రాజ ! తప్పకం గొను మా 

తిథ్యము పెనుగొండ నగర 

రథ్యల ననురక్తిం దీరు రామాసక్తిన్‌ ! 2596 


వ. మంత్రి మాటలకు క్రుళ్ళిపడిన విష్ణువర్ధనుండు రూక్ష కషాయిత లోచనంబుల 
కోపంబుం బ్రకటింప నతండును. 2597 


ఉ. 


ఆ.వె. 


532 


జె నతగాండు బ్రాహ్మణుండు నగ్రకులోదృవుండుం బురోహితుం 
డానతిసేయ నీవు నిసుమంతయు జంకవు స్వీయ వాంఛకున్‌ 

సేన సమస్త మాహుతిగ సేతువు, మంత్రుల మాట బూటకం 

బౌను వినంగ నింక నననౌనది యేమది పాటు కాదొకో ! 2598 
ఉప్పు తిన్న తప్పు ముప్పుగా పరిణమిం 

చినది నేడు కాదు మునుపు కూడ 

భీష్మ ద్రోణు లపుడు భీకరమ్ముగ పోరి 

యముని జూడలేదె, అంత కాదె ? 2599 


ఏమును నింతదాక భవదీయములైన వితండ వాదముల్‌ 

కాముక చర్చలన్‌ వినుచు కాలము పుచ్చితి మింక మీద మా 

రాముల పొంత బోము, మము రామల దూరము సేయకయ్య న్‌ 
రామకు నీకు దండములు రామరసాకృత సాయకాహతా ! 2600 


శ్రీవాసవీ పురాణము 


వ. అని వచింపుచుండ నవ్విష్ణవర్థనుండు ద్విగుణీకృత మూర్ధత్వంబున హత 
భుజంగముం బోలె బుసలు కొట్టుచు. 2601 


ఉ. 


కం. 


తే.గీ. 


పొండిర పొండి మీకసలు పోడిమి లేదు వచింప, శత్రులన్‌ 

చెండిన చేతులా యవి యచేతన మెక్కిన కట్టెలా ? మొనల్‌ 

పండిన బుజ్జిలా యవి విపంచిక నూగెడు పాములా ? బిడెం 
బుండిన రండు లేదనిన పొండు యముం దెరలించు చోటికిన్‌. 2602 


అని కోపోద్రేకంబున 

నని పండిత వరులం దిట్టి యలసిన యంతన్‌ 

మనుగడ కోరిన యెడలన్‌ 

మన చారుల వెనుక కంపి మగుడుమనె విభున్‌ ! 2603 


వల్లభుండంత మంతిరి వైపుం గనక 

పోవువాయడవు పోకుండ పుయ్యిలోట 

లేల పొందెదు పోపొమ్ము, పాల ముంతు 

వనుచుం దలచితి నీట ముంచినది చాలు. 2604 


వ. అనుచు దెప్పిపొడువ నమ్మం (త్రిపుంగవుండును చిరునగవు నణచుకొనుచు. 


తే.గీ. 


రాజ! విష్ణువర్ధన రాజ! రాజ తిలక! 

సుజన పరిపాల ! సుగుణాట్ధీ సోమ వినుమ ! 

మరల చెప్పుచుంటిని సంతు మంచి కోరి 

పట్టు వీడుము మరలుము పడతి వీడి ! 2606 


ఎందుకు చెప్పెనో విను మహీసుర నేపుడు యామ్యగండమం 

చెందుకు నాదు మానసము నీవిధి వెన్మకు లాగు చుండెనో 

డెందము నందు చారకుల డిల్లము నుంచుము, చిత్తగించుమా ! 
చందురుండైన పట్టుంబడు చాలని రాహువు విక్రమించినన్‌. 2607 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 533 


వాం 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కాల మెప్పు డొక్క కరణి నుండదు దుష్ట 

కాల మొక్కటుండు కాటు వేయ 

తెలిసి కాటునొంద తెలివైన పనికాదు 

తప్పుకొనుటె తెలివి తరుణి వటము. 2608 


వటము కాలంబు మించిన బారు కత్తి 

కత్తి వాదర మృత్యువు కబికు నాల్క 

నాల్క రక్తంబు నూడ్చు ననంత శస్త్ర 

మద్ది దైవోపహతులకు నంతిమమ్ము. 2609 
కుల పురోహితుం గాదని కులములోని 

రాజులెవ్వరు కలనుకు రారు ముందు 

చెప్పి వచ్చిన వారిలో చెడిన వారు 


లేరు, లేరను మాటకు తగవు లేదు. 2610 

వ. అంతయును వినియును చారులను పిలిచి విషయంబు తెలుపుమన వారును 

మంత్రి ముఖంబును గాంచి సన్న మాత్రంబునం జెప్పనొల్లక, 2611 
తే.గీ. ఏమియును లేదు మా సార్వభౌమ ! మముల 


తే.గీ. 


ఆ.వె. 


534 


నేలు దొరవంచు నెంచి మీ మేలు కోరి 
నుడువ కున్నాము, క్షమియించి విడిచి పెట్టి 
బ్రతుక నిమ్మంచు వేడుదు మతుల తేజ ! 2612 


వలయు ప్రత్యుత్తరము రాక వల్లభుండు 

కండ్ల నిప్పులు రాల్బుచు కత్తి దూసి 

చెప్పుడిక చెప్పకున్నచో చెండి వైతు 

ననంగ కంపించుచునె వారు ననిరి యిట్లు. 2613 
ఆర్య ! పెండ్లి పనుల నానందముగం జేసి 

ఆర్య వైశ్యులెల్ల రాలయమున 

కూడి మాటలాడు కొనిరందు నేమియో 

నిర్ణయములం జేసి నిర్ణమించె. 2614 


ఆ.వె. 


కతి, 


చం. 


కం. 


కరి, 


కఠ 


సంబరంబులందు చనుచుండె దినములు 

శాంతి మీర నెట్టి శంకలేక, 

తమకు వార్త నంపు తరుణంబు కోసమై 

వేచియుంటి మయ్య విభువరేణ్య | 2615 


నిన్నటి దినమున వారలు 

మిన్నంటిన ఖేరికాది మేళమ్ములతో 

క్రన్నన వేడుకగా జన 

వెన్నంటితి మయ్య పెండ్లి వేడుక యనుచున్‌ ! 2616 


చనిచని గుంపులోనంబడి చల్లగ మాటలు వింటిమయ్య వా 

నిని వినిపింతుమయ్య తన నీడను సైతము తాకలేడటం 

చును మిము నాడిపోసెనట సుందరి వాసవి, వారి వేగముల్‌ 

గన ననుమానమయ్య కనుగప్పుచు నూపిరు లార్చుకొందురో ! 2617 


వెనువెంటనె తమ దరిసెన 
మునకని పరుగు లిడితిమి తమోఘ్నుని యానన్‌ 

చనవలద య్యావలనుకు 

చని, కొను లాభమ్ములేదు చల్లని తండ్రీ ! 2618 


అన నారాజనె నింతకుం 

జనవలదను కారణంబు చాటున నుందెన్‌ 

సనిం జెప్పిన నెడంద నిడుదు 

చనియెద తప్పైన మిమ్ము చంపెద ననంగన్‌. 2619 


చంపిన చచ్చెదమివి మీ 

పెంపున పెరిగిన తనువులు, పెలుచనం బోకన్‌ 

చంపుడు మున్న మునుం జన 

ముంపుకు గురి యౌదురయ్య మునుకొను నగ్నిన్‌. 2620 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 535 


వాం 


ఆ.వె. అనంగ నృపతి కనలె నందరు నొక్కటె 
చావు చావు అనుచు చావు జపముం తొంబది యొకటవ అధ్యాయము 
బూనిరా ! యిదేమి భూమిస్ప ఫశులం జూచి 


భయము పుట్టె నేమి భ్రష్టులార ! 2621 
కం. శాంకరి ! కనత్మనక తా 


టంకా ! నిష్మారణా | మృడానీ ! సాధ్యా! 
హ్రీంకారీ ! శ్రీదుర్గా | 
క్లీంకారీ ! దుఃఖ హన్తి ! లీలా లోలా ! 


వ. అనుచు వలదు వలదనెడు వారల లెక్కంగొనక నగ్ని ముఖంబునకుం జను 
శలభంబు పగింది నొక్కుమ్మడి నాంటిం బెనుగొండ పురంబు దెసకుం జనసాగె 
నంత మంత్రి సామంతాదులును వాని బిరుంద నల్ల నల్ల జనసాగిరి. 2622 


తే.గీ. జరుగం బోయెడి విషయంబు నెటింగి యుండి 
సంభ్రమమ్మున దోగు వైశ్యప్రవరులు 


ఇది శ్రీవానవీవురాణమునందలి విమ్ణువర్థనరాజు తన మంగి చారులపిత నింతంజెప్పిన విననట్లి వింతపశువు 
అ 
వచనంబులను గాదని ముందుకు చనుటయను తొంబదియన అధ్యాయము సంపూర్ణము. చచ్చె నెవ్విధి యనజెప్పె సంయమియును. 2623 


కం. ఎవ్వరి మాటలు చెవినిడ 


(పడవ= యుద్ధము, బ్రామిక= కోరిక, కాలీచి= విచారణ స్థలం, కజదలు= బుద్దులు, కవ్విభుండు పురంబుం జొచ్చె నసురాస్తరుండై 


పుయ్యిలోట= సంకోచము, నేపుడు= పురోహితుడు, వటము= త్రాడు, సని= ప్రకాశముగా) దవ్వుల నటగాయకులును 
మువ్వలనుల నిల్చియంత (మొక్కిరి భక్తిన్‌ ! 2624 


2 


రాజు ముందుకు నేగ రాజమార్గంబునన్‌ 
వ్రాలి రమ్మని వేడువారు లేరు 
వంది మాగధుల కైవారమ్ములను వించు 
వాల్లభ్యమును గాంచువారు లేరు 
కవిగాయకాదుల కవనగానమ్ములన్‌ 
వర్ణించి తోషించు వారులేరు 
నటనటీ బృందముల్‌ నాట్యముల్‌ చేయంగ 
వానికి తలలూచువారు లేరు 


536 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 537 


వాం 


తే.గీ. 


నగరమంతయు నొక మసనమును బోలి 

కానరాం డొక్కరుండును స్వాగతము పలుక 

పారిపోయిరొ తనతోడ పోరవెఅచి 

కోమటులు పితికివాం[డ్రను కొనుట నిజము ! 2625 


ఇంతటి వీరులంగనుచు నెంత భయంబు ఘటిల్లె నందరన్‌ ! 
చెంతకు రా మృగేంద్ర కిటి సింధుర చండక భల్లుకాది ప్రా 
ణాంతక హింసకంబులును నానన వాలములన్‌ డిగించు న 
న్నంతటి వారలా యిటులనంత భయానల కీలలంటుటల్‌ ! 2626 


వ. అనుకొనుచు సేవకుల నదలించి నలువీధులం దిరుగుచునున్న యంత నొక్కచో 
నొక్క కాపు యువతి జరిగిన దానికి రగులుచు రాజును గన్నయంత కోపంబున 
జ్వలించుచు నిట్లనియె. 2627 


ఉ. 


కం. 


ఆ.వె. 


538 


పొట్టను బెట్టుకొంటివిర పోటిని, మా పెనుగొండ కౌముదిన్‌, 

పట్టణ పుణ్యపేటికను; పాపపు కొండకు గడ్డపాజి న్‌ 

పెట్టిన కంతులోపలనె పేయువునంబడి యెట్టికాక నీ 
గిట్టుముహూర్తమై నిలచె గెంటుము దేహము దానిముంగిటన్‌. 2628 


అనవిని యనుమానంబున 

ననుజీవ్యుండు భటునిబంపి యగ్నిముఖుని దె 

మృనియెను, తెచ్చినయంత వి 

శుని సుత నడుగంగం జెప్పె సూనృతుం డగుటన్‌. 2629 


ప్రభువు రాకనెటింగి పావకున్‌ బ్రతిమాలి 

ప్రాణముల లయించె (ప్రవర కొజకు 

నూటరెండుగోత్రు లోటలేకయ వాస 

వీ కుమారిం గూడి వేలిమింబడి. 2630 


కరి, 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వాసవి యందచందములు వహ్హిని జేరి నిరర్ధకంబులై 

మాసె నటంచు విన్న నృపమందుడు గుండెల బండ పడ్డటుల్‌ 

గాసిలె నంతలోన తలకాయ వడంకెను నెత్తిపై శిలా 

ప్రాసము గ్రుచ్చినట్టులయి ప్రాణముపోయెడునంచు నేడ్చుచున్‌. 2631 


బరువెక్కిన తలకాయకు 

బరువులు మోటించు నేన్గుపాదము తలపై 

బరువుగనుంచగ తలపడు 

పరువునుబోనాడె రాజు ప్రాణభయమునన్‌. 2632 


కూటముగ నా వినీతులు నూటరెండు 
గోత్రములవారు తనుజూచి కొక్కరించు 
నటుల, నట్టహాసముల నహహ యనుచు 
లయ లౌ అౌ 
వెంట పడినట్లు తోపం దా వెనుక జూచు. 2633 


వందిమాగధులును పరివారమును చేరి 

విభుని చుట్టుముట్టి వింతజూడ, 

కోతులాడువచ్చి కోతినాడించెడి 

తీరు తోచి ప్రజలుచేరినారు. 2634 


బాధ భరించలేక పెనుబాముకు వోలె విచిత్ర రీతులన్‌ 
క్రోధప్రచోదితంబగుచుం గొంకున మల్లడిం గొంచు కేకలన్‌ 

రోధము ముట్ట గొల్లుమన రోదన విన్న జనంబులోని వై 

బోధికుండుం గరంగె, భవభోగిని చిత్తమునుం గరంగెడిన్‌. 2635 


సార్వభౌముని సారమ్ము సర్వముడిగి 

చావు వాకిట పడియున్న సమయమందు 

అష్ట భుజముల తోడ శన్తాస్తములు ధ 

రించి కాళికా మూర్తి కాన్సించె నింగి. 2636 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 539 


వాం 


తే.గీ. 


ఉ. 


తే.గీ. 


తే.గీ. 


540 


దుర్చి-రీక్యంబు క్రోధానలాతిశయము 
కాళియొకసారి, వాసవీ కన్య ముగ్గ 
మోహనాకార మొకసారి (మోల నిలచి 
చలన చిత్రమా యనం దోచె చతుర గతుల. 


2637 


అంతటి వీర విక్రమ నిరంకుశ సైన్య సమేతుడైన ది 

గ్ధంతి, దినేశ చంద్రులను దాపల వెల్పల కట్టగల్లు సా 

మంతుండు వజ్రఘోషమును మారిప్రహాసము వించు మస్తకం 

బంత ఫెటీల్‌ ఫెటీల్‌మనుచునంశువులాయె జనంబుమూర్చిలన్‌. 2638 


మంత్రి సామంత నాయక తంత్రమెల్ల 

శిలల వలె ననిమిషులైరి చిత్రపటము 

విధము, చలచిత్రమాగిన విధము జూడ 

నధిపు పాట్లెల్ల కనులార నరయుచుండి. 2639 


ఎంతటి యుద్ధ రాక్షసుండు ! ఎందరు యోధుల యుద్ధభూమిలో 
నంతము చేసెనో తుద కనంతలయున్‌ వలయంబు నందు ప్రా 
ణాంతక మారణంబునకు నర్పణ మాయె విధిన్‌ జయింపగా 
నెంతటి వాండు మానవుండు యెంత నియంత జనాంతుండిమ్మహిన్‌ ! 


అందరు చూచుచుండ వసుధాధిపు పార్థివ దేహమందు రూ 

పొందిన వెల్లుదివ్వె పొలుపొందుచుం బొంగుచు నల్లనల్లనన్‌ 

సుందరి కన్యకాంబ వర సువ్రత పాదములంటి లీనమై 

పొందెను శాశ్వతత్వమును పూజ్యపురాతన పాదమానుచున్‌ ! 2641 


దివ్వె వెనువెంట నడచిన దేవరాభి 
జనము వాసవీకన్యక చంద మరసి 
అమ్మ పాదాల ముందు సాష్టాంగపడిరి 


దేవి యర్పా స్వరూపంబు సేవం గొనిరి. 2642 


శా. అమ్మా వాసవి ! ఆదిశక్తి ! అమలా ! ఆనంద సంధాయినీ ! 
కొమ్మా కోటి నమస్కృతుల్‌ మముల చేకొమ్మా త్వదీయాంకమం 
దిమ్మా చోటొక యింత, మా ప్రభువునం దేనస్సు సైరించుమా ! 
మమ్మీపాపమునుండియాదుకొని మా మానంబుంగాపాడుమా ! 2643 


కం. తప్పని చెప్పితి మమ్మా 
తప్పని స్థితిలోన వాని దాసులమై మా 
కొప్పని పనిలో దూరితి 
మప్పాపము నంటనీక నరయుము తల్లీ ! 2644 


ఆ.వె. ఒక్క తప్పుతోన నొడయని ప్రఖ్యాతి 
దూరు వడియె పరమ దుష్టమాయె, 
నిండు పాల కుండ నిదబిందు వొక్కటి 
చాలదే సమీహ సమసి పోవ! 2645 


వ. అనుచు పరమేశ్వరికి ప్రణమిల్లి జరిగినదంతయును వెంటనే యువరాజునకుం 
దెలియజేయుటకు వేగవంతమైన నాశ్విక దళంబును బంపి రాజదేహంబునకు 
రక్షకులై నిలిచిరి. 2646 


ఇది శ్రీవానవీవురాణమునందు విమ్ణవర్థనునిళిరంబు (ప్రక్కలగుటయను 
తొంబదియొకటవ అధ్యాయము నంవూర్ణము. 


(అసురాస్తరుడు= ఏనుగుపై ఆసీనుడైనవాడు, హింసకము= క్రూరమృగము, పేయువు= 
అగ్ని అనుజీవ్యుడు= రాజు, అగ్నిముఖుడు= బ్రాహ్మణుడు, వినీతులు= వైశ్యులు, రోధము= 
తీరము, వైబోధికుడు= కాపలివాడు, భవభోగిని= పరమేశ్వరి, సామంతుడు= సమర్ధుడు, 
మారి ప్రహాసము= ఆదిశక్తి అట్టహాసం, అనంతలయుడు= శివుడు, జనాంతుడు= యముడు, 
పూజ్య పురాతన= ఆదిశక్తి, ఏనస్సు= పాపము, నిదము= విషము, సమీహ= కోరిక) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 541 


వాం 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


542 


తొంబది రెండవ అధ్యాయము 


కం. సమయాంతస్థా ! సర్వ మ 
య ! మహా యంత్రస్థ ! చిన్మయ ! మహాదేవీ ! 
విమలా ! వామాక్షీ ! మృ 
త్యు మథని ! పద్మ నయనా ! చతుష్షష్టి కళా ! 


ఇంత (బ్రతుకు బ్రతికి యింటివెన్మనె చచ్చె 

నన్న మాట సత్యమాయె తుదకు, 

అమ్మ వాసవీ ! నిజమ్ము చూపితివమ్మ 
యనుచు బొగడ విశులు, మునియుం జెప్పె ! 


రయముమీర భటులు రాకుమారుని జేరి 
రాజు మరణ వార్త రంగరించి 

తేనెతోడం గలిపి తీయగా (మింగింప 
చూచి రైన ఫలిత శూన్యులైరి. 


తండ్రి దుర్మరణమ్మును తాళలేని 

రాకుమారుడు మూర్చిల్లె, రాజ భవన 
మెల్ల నది గాంచి మూర్చిల్లె నెల్ల నగరు 
శోక సంతప్త హృదయాల సోలిపోయె ! 


కళకళలాడు పద్మపుర కంజము మృత్యు విలాస కేళిలో 
విలవిలలాడె, జీవములు వీడిన చేపల కుప్ప పోలికన్‌ 
మిలమిలలాడె, మాంత్రికునిదండము సోకినయట్లు మెల్లగా 
పొలపొలపొక్కెంగన్నుల నభోమణి దీప్తులు చల్లినట్లుగాన్‌. 


2647 


2648 


2649 


2650 


శ్రీవాసవీ పురాణము 


వ. అంతం గొంతవడికి రాజభవనంబు మూర్చలందేరి విషాదమందయో 


మయంబునందుండ రాజ పురోహితుం డేగుదెంచినంత. 


తే.గీ. భటుల హెచ్చరికలు విన్న బాలరాజు 
గురుని కెదురేగి గుండెలు కరుగునటుల 
కాళ్ళపైంబడి కన్నీటం గాళ్ళు కడిగె, 
చిక్కబట్టిన స్వాధ్యాయి చేరం దీసె. 

ఆ.వె. చిత్త శాంతి నొందు చిన్న రాజకుమార ! 
రాజువయ్యు నీవు రాటు పడంగ 
నుపతపించు తల్లి నూరార్చు నెవ్వండు? 
రాజ్య రమను బ్రోచు రాజెవండు ? 

కం. పుట్టిన ప్రతి ప్రాణికి నిల 
గిట్టుట ధర్మంబు గాదె ! గిట్టిన వాండే 
పుట్టును తనయుని యందున 
గట్టి తలంపునకు తండ్రి కలుగును సుతుడై. 

తే.గీ. ప్రాణులన్నియు తమ పూర్వ పాప పుణ్య 
ములకు లోబడి మరుజన్మములను పొందు, 
బంధ మోక్షంబు నందినవాండు మరల 
జన్మ మొందడు, పరమున సత్య మొందు. 


తే.గీ. తండ్రివలెనన్న నినుజేరి తనయుండగును, 
వలదు తండ్రికి మోక్షంబు వలయునన్న 
మోక్షమును పొందు లేకున్న మొజలువెట్టు 


మొగులు వీధులం దిరుగుచు ముదల కొటకు. 


ఆ.వె. ప్రియము మీర తండ్రి ప్రేతాత్మ శాంతికి 
శ్రద్ధతోడ కర్మ సలుప వలయు, 
నే విధంబునైన నిష్టార్ధ ప్రాప్తికి 
నీవు సలుపు కర్మ నిఖిలఅమగును. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


2651 


2652 


2653 


2654 


2655 


2656 


2657 


543 


ఉ. 


అప్పటిదాక మౌనముగ నార్యక సూక్తులు విన్న చిన్న రా 

జప్పుడు నోరువిప్పె, విబుధార్యక ! రాజుల రాయ౭డైన మా 

యప్పని కిట్టి దుర్మరణ మబ్బుట యేల? రణంబునంగదా 

చొప్పడు పెద్దనిద్ర ! పిత చొప్పు నికృష్ణము కాదె చూడగన్‌. 2658 


వ. అంత ధౌమ్యుండును తన జ్ఞానదృష్టిచే గతజన్మల విషయంబులనెల్లయు 
(గ్రహించి యువరాజుతో నిట్లనియె. 2659 


మ. 


యువరాజా ! గతమందు శంకరునిచే నుద్దండ నేత్రాగ్నిలో 

నివుజి పోయెను మన్మధుండు, నడరెన్‌ నీజారు భండాసురుం 
డవరోధుండయి లోక రక్షణకు, నా యంబామహాదేవి వా 

ని వధించెన్‌, మరణించుచున్‌ విజయ సాన్నిధ్యంబు ప్రార్థించగా 2660 


వ. జన్మాంతరంబున నట్లే యగుగాక యని పరాశక్తి యనుమతించ. 2661 


ఆ.వె. 


తే.గీ. 


కం, 


544 


దేవి యనుమతింప తిరిగి గంధర్వుండై 

చిత్రకంఠరుండనంగ చెన్ను మీరి 

కీర్తికన్య కనెడు వర్తకాన్వయం గోరి 

శాపగ్రస్తుం డగుచు సమసె నపుడు. 2662 
ఇపుడు నీ తండ్రియై పుట్టి యేలె జగతి, 

శాప వశమున వాసవీ సతిని గోరి 

యిట్టి మరణంబు నొందె నా హితము వినక 

శస్త్ర యుద్ధంబు కాదు పొషమునం జావ. 2663 


బాధ పడంగనేల మరు భస్మ పరంపర నేటితోడ నా 

బాధ త్యజించె దేవి పద బంధము బంధవిముక్తి సల్ప ల్స్‌ 

బాధిత తండ్రి బంధమన బంధుజనాలీకి తప్పనట్టిదే | 

బాధ సహించి కర్మ సలుపంగ నుపక్రమియించు టొప్పగున్‌. 2664 


వెళ్ళుము పెనుగొండకు నీ 

త్రెళ్ళిన తండ్రి మెయికొండ తెమ్మిటకున్‌, కౌ 

గిళ్ళ ననునయించి విశ కొ 

మాళ్ళను, తలిదండ్రి లేక మ్రాన్సడు వాళ్ళన్‌. 2665 


ఆ.వె. 


కతి, 


ఆ.వె. 


కర్ర, 


కరి, 


చం. 


తండ్రి మరణమందు ధర్మమ్ము సంధించి 

గురుని చేతులందు కరుణ నొంది 

నమ్మ యొడిని దూజి యుమ్మలికము తోంగి 

దక్షుండాయె రాజ తనయుండపుడు. 2666 


పరివారంబును దోడ్మొని 

కరి తురగ రథాళి తోడ కదలిన వాండై 

పురి పెనుగొండకు చేరెను 

దొర కొడుకు విషాద వదన దుఃఖిత మతియైె. 2667 


ఇళ్ళ ముందు చెంబు నీళ్ళు చల్లినవారు 

జుట్టు దువ్వి ముడులం జుట్టు వారు 

ఎదురు వచ్చి పలుకరించు వారలు లేక 

ప్రాణ రహితమగు పురమ్ముం జూచె. 2668 


మేలిమి బంగారు నగల 

వాలెము ధరియించి తిరుగు వామాక్షులతో 

కాలము గడపెడు ప్రోలిటు 

కాలిన వనమునకు వోలె కనపడు నకటా ! 2669 


అని ముందుకు చనిన నచట 

మొన రక్షణ మందు తండ్రి మొండెము చుట్టున్‌ 

కనిపించె శిరశ్ళకలము 

లనద శవంబునకు వోలె నవని చిదురులై. 2670 


చిదురులు చూచి రాకొమరు చిత్తము నుత్తలమంద రాపడెన్‌ 
పదుగురు చేరి చెక్కలను పాటునం జేరిచి రాజు దేహమున్‌ 
పదిలముంజేయ, పూజ్య గురు పాణి తలంబున నీటి బిందువుల్‌ 
చెదరగ మీద కళ్ళు తెరచెన్‌ ప్రభు పుత్రుండు విహ్వలాంగుండై. 2671 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 545 


కం. నను కన్నుల పండువుగా 

పెనిచిన తండ్రీ ! యిదేమి పృషదంశుండవై 

కనిపించక నెటం బోయితి ! 

చనునెడ తోషంబుం గూర్చం జననైతింగదా ! 2672 
కం. పుత్రుందనై పున్నరక ల 

విత్రుందనై బ్రతికి యుండ వికల కరోటీ 

గాత్రుండవై దుఃఖించుచు 

గాత్రము వర్జింపం దగునె కనుబ్రాములచే ? 2673 


తే.గీ. మంత్రి సామంత సాహిణుల్‌ మార్గమందు 
తోడు నడువంగ యుద్ధంబు తోచెం గాని 
విధుని వంచింపం బోవు పూవింటి వంచు 
తలపనైతిని నా కన్న తండ్రి ! కంటె ? 2674 


వ. అనుచు పలువిధంబుల విలపించి గురుని వచనంబుల స్థిమితంబునొంది 
మంత్రి సామంతులతో నిట్లనియె. 2675 


ఉ. ఏ వనితన్‌ వరించి తనువీ పెనుగొండకు తెచ్చి వీడెనో, 
ఏ వనితాంఘి యుగ్మమున నేలిక యాత్మ విలీనమాయెనో, 
ఆ వనితాగ్ని గుండమున కావల నూరు గజంబు లందు న్స్‌ 
దేవర దేహ మగ్నినిడ తేబుకొనుండిక సంస్మియాత్ములై. 2676 


వ. అనుచు నాదేశించుచు రాకుమారుండును తందడ్రికపరకర్మలకు సిద్ధంబయ్యి. 
2677 


ఇది శ్రీవాసవీపురాణమందలి రాకుమారుని విత్సవియోగమనెడి తొంబదిరెండవ 
అధ్యాయము సంపూర్ణము. 
(స్వాధ్యాయి= ఉపాధ్యాయుడు, ఉపతపించు= దుఃఖించు, నీజారు= బుగ్గి పుట్టువు, ఆబాధ= 
దుఃఖము, ఉమ్మలికము తోగి= శోకమున తడిచి, వాలెము= ఎల్లప్పుడు, ఉత్తలమందు= 
కలతపడు, కరోటీ= పుట్టె, కనుబ్రాములు= వంచనలు, సంస్మియ= ఉత్తరక్రియ. 


546 శ్రీవాసవీ పురాణము 


కరి, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తొంబది మూడవ అధ్యాయము 


కం. వరదా ! అనాది నిధనా! 


దరహాసోజ్జ్వల ముఖీ ! విదగా! ముగా! 
ఢి ఢి 


పరమేశ్వరీ ! రసజ్ఞా ! 
Gy 


నిరవధిక నిషేవితా ! ముని మనోహంసీ ! 


ఉత్తర క్రియలెల్ల జరిపి 
క్రొత్త నరేంద్రుండు విశులకొమరుల చింతన్‌ 
చిత్తంబుంచెనె చెపుమన 
నుత్తరమిడె మునివరుండు నూరుజతతికిన్‌ ! 


అగ్ని గుండంబులం దాటి యరుంగు దెంచు 
రాకుమారునితో వైశ్య రాట్ముమారు 
డనుచరుల తోడ మాటాడ కనుసరించె 
నధిపు దహనం బయినదాక నచటె నుండె. 


ఎవరి పనులందు వారుండి రింత వరకు 
మౌన దేవత రాజ్యంబు నూనినటుల, 

ఒక్క నోటను మాటలే దక్కజంబు 

యెదల బరువులు గొంతుల నదిమె నేమొ ! 


దహన సంస్మారమై మైల తలగడుగుల 
పిదప యువరాజు వైశ్యులం గదిసి, తలలు 
వాల్చి లోలో ప్రతీకార వాంఛ లణచి 
ప్రకట మౌనుల, యువకుల పలుకరించి. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


26178 


2679 


2680 


2681 


547 


కర, 


మౌనము మాటున కోపము 
కానంగల వాడనయ్య, కరుణించి ననున్‌ 
హీనుండ, కామి కుమారుడ, 


మానారికి వారసుండను మాయించుండయా |! 2682 
వ. అన విరూపాక్షుం దద్దు పడుచు 2683 
కం. అన్నా మా బాధల మే 


తే.గీ. 


కం. 


548 


మున్నా మదియంత కాని, ఉర్వీపతి ముం 
దున్నాందని మమ్ములంగను 
చున్నాందని తెలియమైతి మో యువరాజా. 2684 


నీ జనకుండు వచ్చినపు డెంత మహోత్సవమందు మున్గిరో 

మా జనకుండు బందుగులు మా పుర పౌరులు సంతసంబునన్‌, 
రోజులు మారె మా మతులు రోగములం బడి మూల్లుచుంటచే 
భోజనమైన కూర్చందగు బుద్ధి నశించి పడుంటి మిట్టులన్‌. 2685 


అని విరూపాక్షుం డనుచుండ నధిపుం డోర్చి 

తండ్రి పోయిన తనయుండౌ తనకు మించి 

తల్లి దండ్రులు పోయిన తనయులెంత 

చింత నొందిరో యెతిగిన చిజుత గనుక. 2686 


జననీ జనకు లమరులై 

తనువులం గీర్తిధనులైన తనయులు మీరే 

వనరిన నిటు, లపకీర్తిం 

జనిన జనకునకయి నేను చావగ వలెగా. 2687 


చంపిన పుణ్యమౌను ననుం జంపుడు వైశ్య కుమారులార !నా 

పెంపు దహించు మీ కనుల పేరు ప్రతిక్రియ, శాంత చిత్తులై 

పెంపు వహింపరయ్య నిరపేక్షము నా మనవిన్‌ చరించుచున్‌, 
గుంపున నెవ్వరున్‌ మిములం గొందల పెట్టరు, కత్తి పట్టుడీ ! 2688 


శ్రీవాసవీ పురాణము 


వ. వినుచును మిన్నకున్న కిరాట కుమారుల గాంచిన యువరాజు మరియు 


నిట్లనియె. 
చం. 


తే.గీ. 


కత, 


కం; 


2689 


తలిమము దూసి మృత్యువునుం దాకిన నంటును నాత్మ హత్యయన్‌ 
మలిన మటంచు నాగితిని, మానము వీడి చరించు మీ కడన్‌ 
నిలచుట కంటె దోషమున నిల్చుట మేలు, మదీయ ప్రాణముల్‌ 
తొలగెద నిప్పుడే యనుచు దోదుముదారిని పట్టబోవగన్‌. 2690 


ఆగుమాగుము యువరాజ ఆగుమయ్య ! 

ఆగి మా ప్రార్థనల్‌ సుంత నవధరించు, 

నీవు మరణింప మము దోషమావహించు, 

నమ్మ యానతి లేదు నీ వంతరించ. 2691 


హింసాచణ కలుషాత్ముల 

హింసకు ప్రతిహింస కాదు యెదిరించంగా 

హింసకు తలవంచి చని య 

హింసను పాటించి విడుట హేవాకంబా ! 2692 


హింసించిన యెడలన్‌ ప్రతి 

హింసకు తెగపడ్డ యెడల హింస్రక మయమై 

హింసా శృంఖల మయమున 

ధ్వంసంబగు నెల్ల ధాత్రి వంచన కెజయి. 2693 


వ. ఇది మా వాసవాంబ యాదేశమనుచు విరూపాక్షుండు విరోధోషే ఎక్షుండై 


చం. 


మరియును. 2694 


చంపిన వాండు రాజు మునుం జచ్చె నహింస యనన్‌ వరాసిచే, 
చంపె నహింస నీ హృదయ సాంద్ర ప్రతిక్రియ ముంచె హార్ధమున్‌, 


పెంపెసలార నింక నిరుపేద క్రియన్‌ సుఖముల్‌ త్యజించి పా 


లింపుము మానవాళి సుఖియింపగ సంతత శాంత చిత్తతన్‌. 2695 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 549 


వాం 


వ. శ్రోత్రపేయంబులును నాసన్న మరణ జీవనౌషధంబులును నగు గ్రేస్టికుమారు 
వచనంబుల కానంద పరవశుందడైన రాకుమారుండు నంబా ప్రోక్తంబగు నహింసా 
వ్రతంబును, దాని మాహాత్మ్య్యంబును గొనియాడుచు నిట్లనియె. 2696 


కం. తెలిసె నహింసా వతమన 
కలి తారక మంత్రమనుచు, కలనుకు సెలవీ 
వలెనంచును, (ప్రజల హితము 
తలవని రాజునకు శిక్ష- తప్పించుటనన్‌ ! 2697 


కం. నేనిదె ప్రతిజ్ఞ చేసెద 
నానూకాంతమును జగడమాడము, మాపై 
సేనల శత్రువులెత్తిన 
నానర్తమునందుం బోమనాదిమతులమై ! 2698 


కం. మీకే కాదిక వాసవి 
మాకును దైవమ్ము సుండు మనకందరకున్‌ 
చీకులు చింతలు పగలున్‌ 
పోకారుచు, తృప్తిందీర పొగడెద మనుచున్‌. 2699 


ఉ. గౌరవనీయ వైశ్యులకు గాత్రము వంచి నమస్మరింతు, మీ 
వారొనరించు పాలన మవారణ మేను ప్రియంబుమీర మీ 
కారయ నిచ్చునట్టి విషయంబున నాల్గవ భాగమొంది వ్యా 
పారమొనర్చి సౌఖ్యము అపార మెలర్చుడు మాత సేవలన్‌. 2700 


వ. అంత విరూపాక్షుం డద్దుపడుచు నిట్లనియె. 2701 
ఉ. రాజ కుమార ! రాజ్య సుఖ రాజి వెలుంగుల చేతనే కదా 


రాజులతోడ వైరమును, రాజిత గోత్ర లయంబు లొందుటల్‌ ! 
భూజవరాళి సేవలకు భూస్ప ఎకు లెల్లర నప్పగించి యా 


రాజస లక్షణంబుల విరాజిలుండీ మము నుజ్జగింపుండీ | 2702 
వ. అనవిని రాకుమారుండును. 2708 
550 శ్రీవాసవీ పురాణము 


కం. సరిసరి కానిండు తమరు 
సరియను నపు డేగుదెంచి సరి చేతునికన్‌, 
పర కర్మల వర్తింపు డ 
పర కర్మల నేను కూడ పాటింప వలెన్‌ ! 2704 


ఉ. మౌనము వీడుడయ్య నను మౌనము వీడగ నమ్మ మాటలే 
గానముం జేసి తీరు, మిము గాసిల నమ్మ వచించెనే? మరీ 
మౌనమదేల? ధైర్యమున మాపుడు ఖేదము, వాసవీ మహా 
జ్ఞానద మాయ నాటకము, జాతము లన్నియు నాటవస్తువుల్‌. 2705 


తే.గీ. అనంగ వైశ్య కుమారుల కమ్మమాట 
గుజుతు వచ్చి మనంబుల కుందు తొలంగి 
రాజసుతు తోడ తమతోడ రాజునకును 
విహిత కర్మల నొనరింప వేడుకొనిరి. 2706 


వ. అంత యువరాజు తమ పురోహితు సమ్మతంబున వల్లెయన నందరును 
తమతమ పితరులకు నిత్యకర్మ (ప్రారంభించిరి. 9707 


ఇది శ్రీవాసబీవురాణమందలి రాజవుత్ర, వెళ్ళపవుత్రుల వరస్ఫృరోపళశమనమనెదు 
తొంబదిమూడవ అధ్యాయము సంపూర్ణము. 


(తలగడుగులు= తలస్నానములు, మానారి= గౌరవ విరోధి, మాయించు= చంపు, వనరిన= 
దుఃఖించిన, పెంవు= నాశనము, పెరుగుదల, తలిమము= కత్తి, దోదుముదారి= 
ఆయుధము, చణ= ప్రసిద్ధి, హేవాకము= తెలివి, ఆనూకము= వంశమున్నంత వణకు, 
ఆనర్తము= యుద్ధము, అవారణము = అడ్డులేనిది, విషయము= దేశము, ఎలర్చు= 
సంతోషించు, భూజవరాళి= భూమిని పుట్టిన విలువైన వస్తువులు, జ్ఞానద= పరాశక్తి, 
జాతములు= పుట్టుకలు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 551 


వాం 


తే.గీ. 


తొంబది నాల్గవ అధ్యాయము 


కం. పరమానందాయ ! నిరం 
తరాయ ! స్వస్తి కనకాంగద విభూషాయి ! 
తరుణీ ! తనుమధ్యాయై ! 
నిరుపమ ! నిర్వాణ సుఖద ! నీరాగాయై | 


అటుల రాజ విరూపాక్షు లాత్మ హితులు 
నిత్య కర్మల నాగ్నేయ నియమనముల 
సాక్ష్య సంప్రేషణమ్ముల శ్రద్ధ జరిపి 
పితల డప్రేతాత్మలకు శాంతి బెరయం బేసి. 


కం. దక్షత కర్మల నడపిన 


తే.గీ. 


శిక్షకుల పదంబులంటి చేమోడ్పులతో 
దక్షిణ తాంబూలాదుల 

భిక్షావిధి పూర్తిచేసి భిక్షల నిడగన్‌. 
భాస్మరాచార్యుండును వారి భక్తి కలరి 
కుసుము తనయుని దాబిల్చి పసలం బల్మె 
గయకు పోవలె నందజు కదలుండయ్య 
పిండములు పెట్టి రావలె పితరులకును. 


తే.గీ. అనిన రాకుమారుడు విని వినయమొప్ప 


552 


నార్య భాస్మరాచార్యుల కంజలించి 
పండితులు మీరు, వీరెల్ల బాలకులగు, 
గయకు రాగలరె చెప్ప్తువమూా నయముం గదుర ! 


శ్రీవాసవీ 


2708 


2709 


2710 


2711 


రాణము 


తే.గీ. వీరి కార్యమ్ముం దీర్చెడి విప్రవరుల 
గయకు పంపెద, వీరికపియము వలదు 
అడవిదారుల కష్టముల్‌ బడయలేరు, 
మనవి మన్నించుడంచాత్మ మతము దెలిపె. 


కం. తమ సుఖములు కోరెడు పతి 
తమ కెదురుగ నుంటం జూచి తనిసిన వాడై 
దమధుండు విరూపాక్షుండు 


విమల కమల ముఖుని గారవించుచు ననియున్‌. 


2 


ఎన్ని వర్షంబులందున్న వారట రామ 
లక్ష్మణుల్‌ మునితోడ లంకె వడంగ ! 
ఎన్ని వర్షంబులందున్న వాందో కృష్ణుం 
దటవిలో పెనుబాము నణచి నిలిచె ! 
ఎన్ని వర్షంబులందున్నాడు శ్రవణుండు 
తల్లి దండ్రుల మోసె ధరణి నెల్ల ! 
ఎన్ని వర్షంబులం దున్నప్హు ధర్మనం 
దనుండాదిశేషుని తలపు గెలిచె ! 


తే.గీ. ఎల్ల కార్యంబు లొనగూడు నెడద గట్టి 
తనము నందున, దేహపు త్రాణం కాదు; 
పోయి వచ్చెద మాచార్యు ఛాయలోన 
కలత వలదయ్య మముం బంప కాశి గయల! 


2712 


2713 


2714 


వ. అనుచు బ్రతిమాలు విరూపాక్షుని మృదువచనంబుల సమ్మానించి యువ 


రాజును నిట్లనియె. 


ఆ.వె. పోయిరండు గయకు పుత్ర కర్మంబుల 
చేసి రండు, నేను చెలిమి మీర 
మీ నగరములందు మీవారి పిన్న పె 
ద్దలనుం గాచియుందు బలములుంచి. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2715 


2716 


553 


కర, 


ఆ.వె. 


కం. 


నేనును పద్మపురంబున 

పూనెద పొలిమేరలందు పుణ్యక దీక్షన్‌ 

దానాదులతో మీకై 

నేనెదురారయు దొకేండు నీజిగు దటుపై ! 2717 


అనుచుం (బ్రతిన జేయు నా రాజ బంధువున్‌ 

వలదు సాహసమ్ము వత్తుమంచు, 

చందన సుమమాల సద్యఃపట యుగంబు 

లుంచి సత్మరించె నూరు సుతులు. 2718 


నందనుందడగు యువరాజును 

చందన తాంబూల గంధ చర్చల తోడన్‌ 

కుందన మణి వస్త యుగము 

లందర కర్పించి ధైర్య మందుండటంచున్‌- 2719 


వ. పరివారము తోడ నగరు కరుగ వైశ్య పుత్రులును హృదయ భారావతరణంబునం 
దూల దేహులై కతిపయ దినంబుల కవసరంబులగు సేవకాగణంబుల తోడ రక్షక 
గణంబుల సిద్ధపరచి పెద్దల యాశీర్వచనముల గురు పదంబుల వెంట గయాభి 
ముఖులై ప్రయాణమైరి. 2720 


కం. 


కం. 


554 


వనముల కనుమల దాటుచు 

జనపదముల సేదం దీరి చను, మార్గములో 

వినయంబున నాచార్యుని 

మనమలరగ కథలు వించు మసలెడు నెడలన్‌. 2721 


రాజకుమారుండు సైన్య వి 

రాజితుండై ధౌమ్యు వెంట రానగరు చనన్‌ 

వాజము వినికిడి లోనన్‌ 

వాజుల నియమించి శిబిర వాతము నిలిపెన్‌. 2722 


ఆ.వె. 


చం. 


ఊరి బయట వారు చేరి యుండిరిగాని 

రాజుతోడం గాదె రాజ బలము ! 

ఊరు జరిగినట్టు లూహింప నగుంగాని 

రాజతంత్ర మెటుల రాజు లేక ? 27283 


పాలనమెల్ల మంక్రిసభ పాలొనరించిన రాకుమారుండున్‌ 

నేలను జేరి పాదుకలు నెత్తిన మోసిన రాము తమ్ముండై 

మాలనిరీతి నాంటిం బరమన్‌ మదినుంచి జపింప మంత్ర తో 
మాలియ నిమ్మటంచు గుణ మాన్యుని ధౌమ్యుని వేడె నంతటన్‌. 2724 


అతండును శిష్యు మానసము నంటిన వాందగుటంజెలంగి, స 

న్నుత గుణ ! దివ్యమంత్రమిది, నూతనమున్‌, సుగుణాతిరిక్తమున్‌, 
జిత విమతాత్మకమ్ము, పర జీవన దర్శన మాత్మ బోధకం 

బతుల నిగూఢవిద్య వినుమంచు వచించెను ధౌమ్యమౌనియున్‌. 2725 


మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై నమః 


ఓం ఐం హ్రీం శ్రీం భద్రకాక్యై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం విజయాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం వైష్టవ్యై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం కుముదాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం చండికాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం కృష్ణాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం మాధవ్వై నమః 
ఓంఐంహ్రీం శ్రీం కన్యకాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం మాయాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ్రై నమః 
ఓం ఐం (హీం శ్రీం ఈశాన్యై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం శారదాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయై నమః 
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీదేవ్యైనమః 2726 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 555 


వాం 


తే.గీ. ధౌమ్యుండొసంగిన మం(త్రంబు తలపునుంచి 
వాసవీదేవి రూపమ్ము వ్రాసి నిలిపి 
వత్సరాంతంబు దీక్షమై వత్సుండగుచు 
నేక భుక్తంబున గడపె నేలికపుడు. 


ఆ.వె. గురుని యాజ్ఞ కొలది మజునాంటి యుదయంబు 
పయన మనుచు నచటె బస ఘటించి, 
యిష్వుతోడ సుంత యిష్టగోష్టిని నుండ 
పరిజనంబు వచ్చి పజ్జ నిలచె. 


కం. పెనుగొండ నిలిపి వచ్చిన 
మొన యంతయు నంత వణకు మూలేరునిచే 
వినయులు కదలక నుంచిన 
మొన సభ్యులె, తల్లి మహిమ మొక్కిన వారే ! 

ఉ. రాయిడి వేళ సాయపడి రాక్షస కృత్యము నిగహింప సం 
ధాయక వృత్తమందునికి త్యాగ ఫలంబున గౌరవింపగా 
నాయక వృత్తమందునికి నాతిశయంబగు స్వానమందుపా 


ధ్యాయునింజూచి పల్మెనిటు యాపనలేక వసుంధరేశుడున్‌. 


ఉ. వీరలు వీరముఖ్యు లురువిక్రమశోభితులుర్వరేశు థి 
క్మారము సల్పలేక నటకట్టడించేయగంజేరినట్టి నా 
సీరము, వారి గౌరవము చేకొని, ధర్మముగారవింపగా 
గారమునందు వైశ్యులనుగాచిరి, వీరును వైశ్యభక్తులే ! 


కం. ఆ వీరభటులు సైతము 
శ్రీవాసవి బోధలు విని శిక్షా శూన్యం 
బై వైశ్యుల సేవలలో 
జీవించిరి వీరముష్టి జీవికలందున్‌. 


556 శ్రీవాసవీ పురాణము 


2727 


2728 


2729 


2730 


27831 


కం. కోమటులును తమసేవల 
నేమముతో సలుపు వారి నియతిని దేవీ 
నామముతో ప్రభల నిలిపి 
కోమటి జాతీయ గాథ కూర్చుండనంగన్‌. 278383 


ఆ.వె. వారు నుద్యమించి వాసవీ గాథను 
శరభ, ఖడ్గ, సూక్త, జముకు కథలు, 
దేవి కీలకములు, దిగ్భంధ, దండక, 
బహుపరాకు లనంగ పలికినారు. 2734 


ఆ.వె. ఏటికేండు వీటికేతెంచి కథం జెప్పు 
వీరముష్టు లనంగ గౌరవించి 
భోజనములుపెట్టి పోషించు వైశ్యులు 
దేవి దీవనములం దేలినారు ! 2735 


ఇది శ్రీవాసవీవురాణమందలి వీరముమ్హుల వృత్తాంతమనెడి తొంబదినాల్లవ 
అధ్యాయము సంపూర్ణము. 


(భిక్ష= సేవ, భోజనం, పసలు= ప్రియ వచనాలు, దమథుడు= క్లేశములనోర్చువాడు, 
గంధము= కస్తురి, తూలము= దూది, తోమాలియ= పూలదండ, వాజము= శబ్దము, 
మూలేరుడు= రాజు, వినయులు= వైశ్యులు) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 557 


వాం 


ఆ.వె. 


కం, 


ఆ.వె. 


558 


తొంబది యైదవ అధ్యాయము 


కం. పురుషార్థప్రద ! పూర్ణా ! 
పరాయ ! పరదేవతాయ ! భగమాలిన్యై ! 
కురుకుళ్ళాయ ! కుళేశ్వరి ! 
సురనాయిక ! శివపరాయ ! సుముఖాయ నమో ! 


అనంగ వీరముష్టు లావిర్భవించిన 
తీరుం జూచి, విశులతీరు మెచ్చి, 
బాలవిశులు విన్న బాలగాథలయందు 
మునుగ వేడుకొన్న మునుల జూచి. 


భాస్మరగురుగాథలు ముని 

భాస్మరుండా విశులమధ్య పలికెనిటుల ్రే 
యస్మరములు, మోహతిమిర 

భాస్మరములు, బుద్ధిలక్ష్య పౌస్మరములుగాన్‌ | 


మార్గ మందు విట్ముమారులు వేడంగ 
భాస్మరుండు చెప్పె ప్రఘను గయుని 

తపము, వరము, గతము, తాత్సర్యమంతయు 
బభ్రువిచ్చినట్టి వరము తుదకు. 


2736 


27837 


27838 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


పూర్వ మొకప్పుడీ జగతి పుట్టలు తెట్టువలై గ్రసించుచున్‌ 
సర్వజనాదిజీవులను చర్వణలోగొన జాలు నాకృతిన్‌ 
కర్వర జాలముండెడిది, కన్గాన రాక్షసబల్లులన్వలెన్‌, 
ఖర్వ నిశాచరాన్వయము, కాసరదైత్య మృతావశేషమై | 


శాస్త్రవేత్తల పరిశోధనాస్తములకు 

పుట్టు జీవవిధ్వంస విస్ఫోటనముల 
వలె, విరాట్పురుషేష్టి ప్రభావమందు 
నిట్టి పటు దీర్హ దేహులు పుట్టినారు. 


అట్టి జీవ జాల మందుం గన్పట్టెడి 
గయుందనంగ నసుర కాయుందొకందు, 
నోరు యోజనంబు, నూట యిరువదైదు 
యోజనముల దేహ మొదవం బుట్టి ! 


అతని శక్తి విష్ణు నుతి పుణ్య ఫలితంబు 
నతని ప్రాణ మమృత మద్భుతంబు, 
నతని రూప మరయ నతి భీకరాకార 
మతని వర్తనంబు యతులం బోలు. 


వ. కాని, 


కర, 


ఆ.వె. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఆకార మతని శత్రువు 

భీకరమై చూచినంత భీతిం గొలుపున్‌, 
శాకాహారముం దినుచును 
నాకౌకసులకు సుషుప్తి నాశముం జేసెన్‌. 


పాముం జూచి నరుండు పాపభీతియు లేక 
చంపం జూచు నెటుల జాతిం గనక, 
నటుల రూపుం జూచి ఆపద లూహించి 
గయుని జంపం బూనె ఖచర గణము. 


వాం 


2739 


2740 


2741 


2742 


27483 


2744 


2745 


559 


చం. 


చం. 


బుషులను గూడి దేవతలు బుక్చతిం జేరి వినమ దేహులై 

రుష మృగ మానవామరుల జన్మకు కారణమైతి వీసుర 

ద్విషుం దమృతాశుండై జగతి తేజము నొందెను విష్ణు సేవదే, 
మృషలగు సృష్టిధర్మములు, మ్రింగెనుసర్వము, వింటివాయనన్‌. 2746 


అరరెరె ! అట్టులా యనుచు నంబుజ గర్భుండమాంత మబ్ది ప్ర 
స్తరణము వీడి వెంటంబడె, దానవ వైరుల తోడం జూచె నా 

వరణము యోజనంబు లొక వందకు పైబడి విస్తరిల్లుచున్‌, 
పొరలుచు నున్న బెట్టిదపు భూతము నంతట భీతచిత్తుండై ! 2747 


వ. ఇది తన సృష్టి యౌనాకో యని విసయమందుచు నాత్మ గతంబున నిటులం 
దలపోసె. 2748 


కం, 


తే.గీ. 


కం, 


560 


ఎక్కడిదీ వింత మృగం 

బక్కజమగు దీనిం జూడ, నద్భుత భూతం 

బక్నట ! ఇది నోరు తెబువ 

నెక్కడికని పాజు జీవు లెందున దాగున్‌ ! 2749 


తిండి మెక్కుటకై నోరు తెటువ వీని 

నోటి గుహలో మహావృక్ష కోటి తోడ 

నెన్ని జీవులు పోవుచు నున్న వకట ! 

వీని నెటులైన వంచన వ్రేయ వలయు. 2750 
అని యోచించిన (బ్రహ్మ య 

తనితో వచియించె నిట్లు, తనయా ! సేమం 

బె! నిజాభిమతం బేచునె ! 

తనువున కాహార మమరు తావుల్‌ బాగే ! 2751 


అంత గయాసురుం డెదుట నబ్దభవున్‌ గమనించి లేచి ది 

క్మాంతలం బట్టం జాపు కర కాండములాయన బారం జాపి, మే 
నంతయు సాగదీసి నభమంతయుం గప్పుచు నేంది దేవరా? 

ఎంతకు కానరాని నిను నిందు గనన్‌ గడగండ్లు తోచెడిన్‌. 2752 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


తే.గీ. 


మంచిగున్న నన్ను మంచిగుంటివ- యన్న 

నందులోని కిటుకు నందరాను, 

ఎందుకొచ్చితన్న ఏమి కోరెదవన్న 

దొకటి చెప్పుమన్న నుక్తి విభుండు. 27583 


కీడు శంకించెనే వీడు కీడు వడునె? 

శంక నొందెను, కాని యే జంకు లేక 

నడుగు మనుచున్న వాండు, నే నడిగి చూతు, 

ననుచు వరదాత వరభిక్షు నడుగం బూనె. 2754 


. వరదాతన్‌, వరమేది కావలెననన్‌ వాకొందు నెబ్బంగి? నీ 


చరితంబంతయు విన్నవాండ గయుండా ! సంత్రాణ సర్వజ్ఞుండా ! 
వర మృత్యుంజయుండా ! నిజోక్తి ప్రియుండా ! వైచిత్ర్య భూతాత్ముడా ! 
ఉరు నిర్మాణము బట్టి యివ్వదగు నీ కుత్సాహమే యున్నచో ! 2755 


నేనొక యాగముం దలచి నిర్మల భూమిని దేవులాడ నీ 

తానవమంత దివ్యమగు స్థానము గానను లోకమందునన్‌, 

దీనికి నీవు యిష్టపడుదేని మహాక్రతు పుణ్య మంతయున్‌ 

దానముం జేతు నీకు, సుపథ వ్యవహర్త ! గయాభిధా ప్రథా ! 2756 


వ. అడిగెనే కాని , 2757 


కది, 


తే.గీ. 


ఒప్పుకొనునొ లేదొ కడకు 

తప్పుకొనునా యంచు ధాత తడబడు చుండన్‌, 

గొప్ప మనసుతోడ గయుండు 

చప్పున నంగీకరించె స్వార్థ రహితుండై ! 2758 


బ్రహ్మయును తామసింపక బ్రహ్మదేవ 

రూపిణి యను శిలను దెచ్చి రుటముగ నసు 

రాధిపుని శీర్షమందున నానవెట్ట 

బాధ భరియింప లేక నా భటుండు కదలె ! 2759 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 561 


వాం 


ఆ.వె. 


ఆ.వె. 


సవనమందు నజము నవరంధ్రములు మూయ 
నొడలు కొట్టుకొనుచు నడలు రీతి, 

ముఖము నాక్రమింప మొదలాయె మెదలాట 
కాయమెంత మనసు కంటగిల్ల ? 


వేది కదలుచుండ వేలిమెట్టుల సాగు? 
సురలు పట్టి చూడ సుడులం బడిరి, 
దీని బట్ట గలుగు దేహంబుకై ధాత 
విశ్వ భర్త యైన విష్ణుం దలచె. 


2760 


2761 


వ. విష్ణువును తానొనరించిన తప్పిదమునకు మిగులం జింతించి తలంచినంతనే 
ధాతముందు ప్రత్యక్షమై. 


ఆ.వె. 


ఆ.వె. 


కర, 


తే.గీ. 


562 


కొట్టుకొనుచు నున్న కోడాడు కాయంబు 
పైన నిలువ జంకి, బ్రహ్మ వేడ 
తప్పదనుచు నిలిచె దైత్యు దేహముమీద 
గయుని దేహమింక కదల లేదు. 
గయుండు మీద శౌరి కలడని భావించి 
శౌర్య మేది యిటుల సాహసింప 
తగునె నీకు దాత ! దైత్యారి వనుమాట 
నిజము జేసితయ్య నీరజాక్ష ! 


దిగుమా క్రిందికి నేనును 
మగుడను నా మాట వింటె? మగుడకుమా నా 
తగులము శాశ్వత జీవన 
మగడు పడకు మాటం దప్పి, అంబుజనాభా ! 


దిగిన శ్రీనాథుం డాతని స్థిరత మెచ్చి 
ఇచ్చె వరమొండు నతండున్న యిరవునందు 
పితరులందలచి శ్రద్ధతో పిండమిడిన 
ముక్తి గాంతురు గయుపేర మోక్షమొదవు. 


2762 


2763 


2764 


2765 


2766 


ఉ. అంతటినుండి మానవులు అమ్మకు నాన్నకు పెద్దవారికిన్‌ 
హంతువు సంభవించినపుం డంతిమ కర్మలు నిర్వహించి, ఆ 
తంతుముగింప నచ్చటి త్రిధారతటిన్‌ గయకేగుదెంచు వా 
రుంతురు పిండముల్‌ పితరు లుల్లస మందగ స్వస్తి పల్మగన్‌. 2767 


ఇది శ్రీవానవీవురాణమునందలి గయావిండ (ొళనస్య్యమునుదెలువు తొంబది 
యైదవ అధ్యాయము సంపూర్ణము. 


(పౌస్మరములు= శుద్ది చేసేవి, ప్రఘనుడు= రాక్షసుడు, బభ్రువు= విష్ణువు, కర్వర= రాక్షస, 
ఖర్వ= స్‌ బుక్చతి= బ్రహ్మ సురద్విషుడు= రాక్షసుడు, అమృతాశుడు= దేవత, వ్రేయుట= 
చంపుట, సంత్రాణ సర్వజ్ఞాడా= శరణు కోరిన వారికి ఈశ్వరుని వంటి వాడా, వైచిత్ర 
భూతాత్ముడు= విచిత్రమైన శరీరం కలవాడు, తానవము= తనుత్వము, గయాభిధాప్రథా= 
గయుడను పేరుతో ప్రసిద్ధినాందినవాడా, రుటము= దృఢము, భటుడు= రాక్షసుడు, 
కోడాడు= బాధపడు, తగులము= అసక్తి, అగడు= దూటు, త్రిధార= గంగానది) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 563 


వాం 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


564 


తొంబది యారవ అధ్యాయము 


కం. మేరు నిలయా ! ముఖరితే ! 


వీరారాధ్యా ! అజా ! వివిక్తస్థా! చూ 


డారా! ధీరా! రస్యా! 


ధీర సమర్చిత ! ప్రచండ ! త్రిస్థా ! సత్యా ! 


గయుని తప్పు లేక కడతేర్చ న్యాయమా? 
అనంగ భాస్మరుండు నవును తేలు 
కంటం బడిన కొండి ఖండింతు రెందుకా 
వంతం బడిరి కాన వరములిడిరి. 


అంతట ధర్మాధర్మము 
లంతకు పరిశోధనమున కంకిత మిడుచున్‌ 
వ్రంతలు మూడును నొక్క ప్ర 


వంతిగ కలిసిన ప్రయాగ వచ్చిరి విశులున్‌. 


వేయిమంది ద్విజులు విట్ముమారుల తోడ 
క్షేత్రమెల్ల తిరిగి సిద్ధ సాధ్య 

దేవ గణములెల్ల దీక్షతో గొల్పెడి 
తావులెల్లం జూచి తనిసినారు. 


ఆ వాసుర భోజనముల 
గావించిన వైశ్య గణము కథలన్‌ వినంగన్‌ 
సేవించిరి గురువర్యుని 
దీవింప ప్రయాగ పూర్వ దివ్యకథనమున్‌. 


2768 


2769 


2770 


తే.గీ. 


కం. 


తే.గీ. 


భాస్మరాచార్యుం డిటు పల్కె (బ్రహ్మ యిందు 

పెక్కు యాగంబులం జేయ పెంపుకెక్కె 

నిది ప్రయాగ యంచు, పవిత్ర మిద్ది, దీని 

మహిమం బొగడంగ వేనోళ్ళ నహియు జంకు ! 2T12 
పావనమగు గంగానది 

పావనమగు యమున తోడ ప్రశ్లేషమునన్‌ 

పావన సరస్వతీ నది 

పావడమై కలియునట్టి భరణియిది సుమీ ! 2778 
పావన పుష్మరంబులకు ప్రాణము, పుష్మర రాజ మిందు నా 

వ్లావ మొనర్చు వారలకు పంచ మహాఘ విమోచనంబు నౌ, 

ద్రావిణ చౌర్యమున్‌, గురునిదారనుబొందుట, (బ్రహ్మహత్యయున్‌, 
స్రావమధూళిసేవనము, సారెలనాడుట పంచపాపముల్‌. 2774 


గంగ యన విష్ణు పాదోద్భవాంగ హిమజ, 
యమున యన సూర్య నందిని కాల భగిని, 
నది సరస్వతి ధీ చేతనా స్రవంతి, 


మూడు వాహిను లొకటాయె మునుక వేయ ! 2775 
వ. అనిన వైశ్యకుమారకు లెల్లరును త్రివేణీసంగమ మాహాత్యముం బొగడుచు 
నిదురించిరి. 2776 
కం. మరునా డుదయము లేచిరి 
గురువులతో నడచి వెళ్లి కోర్కులు దీరన్‌ 
తరణి మకరమును జేరిన 
తటి మునిగిరి మూడునదులు దనిసినచోటన్‌. 2777 


తే.గీ. 


పుణ్యతీర్థమ్ము సేవించి పూజజరిపి 

బ్రాహ్మణులకెల్ల దానముల్‌ భక్తిసలిపి 

పేదలకు నన్నదానమున్‌ పేర్మింజేసి 

పితరులకు తృప్తి కలుగందపించినారు. 2778 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 565 


ఆ.వె. తీర్ధ మాడినంత ద్విజులెల్లరును గురు 


నెందు పోవలెనన నందు కొనియె 
కాశి కేగ వలయు కాశిలో శివరాత్రి 


వ్రతము చేయవలయు వ్రతులు కండు ! 2779 
ఉ. అంతట వైశ్య సోదరులు నగ్గలికన్‌ శివరాత్రి దీక్షలన్‌ 

సంతనకట్టి కాశికకు సాగుచు భాస్మరునిన్‌ వచింపుండా 

ప్రాంతపు గాథధలంచుం బొదువన్‌ గురువున్‌ నుడువందొడంగె ను 

న్నంతయు వారణాసి నగరాధిపు గాథ యథార్థమే యనన్‌. 2780 
కం. వరుణకు నసికిని నడుమన 

నరవిరిసిన వారణాసి ఆది నగర మీ 

ధరణిని, దివిజులు దివిదిగి 

ధరణికి మనుజులుగ వచ్చి తవిలిన నెలవున్‌ ! 2781 

వ. అట్టియెడ నచట రక్షకులెవ్వరన గురుండును. 2782 


ఆ.వె. తెలిసినంత వటబకు దివిజుల పాలనే 


కర, 


తే.గీ. 


566 


సాగుచుండె నచట, సారసోద్భ 
వుండె నిల్చె నట దివోదాసు6 డనువాని 
కాశి నేలుమనుచు కరుణ తోడ. 2783 


అతండును కరుణను జనులను 

ప్రతిపాలించుచు రహించె, ప్రజలును సుఖులై 

ప్రతిపాదించిరి ప్రభుండన 

నతండె దివోదాసటంచు నంచిత భక్తిన్‌ ! 2784 


ఎంత మంచివాందైన నే మింత దాక 

నెవరు సుఖియించి రీ నేల నీల్లు దాక, 

నడుమ నొక సనాతన శక్తి నట్టు వడక ? 

ధర్మమును పరీక్షించుటల్‌ దైవికములు ! 2785 


తే.గీ. 


2 


తే.గీ. 


అత్తవారింట నీశుండు నలరుచుండ 

గౌరి మాత్రము తల్లిచే గాసింబెట్టు 
మాటలంబడి విభునితో మనవి చేయం 
జేయుటా, కూడదా యంచు చెవిని వేసె. 


నెలవేది యన్నచో నెలను జూచెడు వాని 
కెందు లే దటనుండ నిల్గొకండు, 
భూషణంబులొ యన్న బుసగొట్టు పాములు! 
బంగారమే లేదు భార్యకిడంగ, 
నాచ్చాదనములా మృగాజినంబులు దక్క 
పుట్టంబు లెటు కట్టం బెట్టంగలండు, 
క్షేత్రమా భిక్షకై పాత్రమొక్కటి తప్ప 
పరమాన్నములనెట్లు పంచంగలండు, 


కాపురంబెట్లు చేయు మా కన్య యనుచు 
నిరుగు పొరుగులతో అమ్మ యీసడించు, 
వినుచు నెట్లుందు పుట్టింట విశ్వనాథ ? 
ఉన్న రూపిది, యేమందువో శరణ్య | 


వ. శంకరుండది వినుచు. 


కం. 


కరి, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


ఏ తల్లి యైన నల్లుని 

భూతిం గొనియాడుం గాని బూదిం బొగడునా ? 
నీ తల్లి కోర్మెం దీర్చెద, 

నీ తావును చక్కం జేతు నిఖిలైశ్వర్యా ! 

అనుచు గణనాథుని నికుం 


భుని బిలచి యుపాయమున దివోదాసు దెసం 
జని మన కాశీ పట్టణ 


మును బోవిడుచునటు జేయుము తెలివి ననియెన్‌. 


వాం 


2786 


2787 


2788 


2789 


2790 


567 


ఆ.వె. ఆజ్ఞ యనుచుం బోయి బెనికుంభుం డనెండు 
కాశిలోని విప్ర కలనుం గార 
వించి చెప్పె నొక్క విశ్వేశు నాలయం 
బమరం జేయ సౌఖ్య మమరునంచు. 2791 


తే.గీ. బెనికుంభుండది నికుంభు నానతియని, 
శైవభక్తుండు గావున సత్వరంబు 
పతిదివోదాసు కడకేగి ప్రణుతింజేసె 
శంభునానతి సెలవిచ్చి సలుపుమనుచు. 2792 


ఉ. రాజును భక్తుండౌట ననురాగమునం దలందాల్బి రాజులన్‌ 
రాజగు విశ్వనాథునకు రక్షిత మందిర మొండు నిల్సి రా 
రాజుకుంబోలు భోగముల రంగుగనర్చనంజేయ నెల్లరున్‌ 
రాజపథంబునందు తనరారిరి, రాజునుబట్టి పార్షదుల్‌ ! 27983 


ఉ. మొక్కిన వారి కోరికలు మొక్కిన యట్టుల తీర్చుచున్‌ సదా 
మొక్కుల నందుచుండు నఘమోచక సాంబుడు, పుత్ర ప్రాప్తికై 
(మొక్కాడు రాజుకా మొదటి ముచ్చట తీర్చండదేమి చోద్యమో- 
'మొక్కెడు వారి జాతకము మొక్కుల పై పనిచేయునేమొకో ! 2794 


కం. సహనము భక్తికి నికషము, 
సహనముచే రాక్షసులును చవింగొనె వరముల్‌, 


సహమున పడగొట్టె గుడిని బెరా! యనంగన్‌. 2795 


ఉ. జీవితమెల్ల మంచి పని చేసిన నేమి ఫలంబు అంతమం 
దావిధి చేతి కీలుబొమలై చరియింపగ తీరదే, మహా 
దేవు మనోరథం బటుల తెన్ను మరల్చుచు నుండ మానసం 
బేవిధి హద్దునుండు భువనేశునకైనను తప్పు చేయకన్‌ ? 2796 


568 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. గుడిని పడగొట్టినంత నాతండిని నృపుని 
అధికరణ హీనుందగుమంచు నభిశపించి, 
అతండు రాజ్యంబు వీడి చన్నంత శివుని 
కడకు చని నికుంభుండు మంచి కబురు చెప్పె! 2797 


కం. అంతయు గమనించిన శివుం 
డెంతయు సంతోషమంది యింతీ నీ కా 
వంతయు వంత వలదిక వ 
సంతము జీవితము నిండు, స్వామిని వనియెన్‌. 2798 


వ. ఇకపై కాశీనగరమున కాపురము, కాశీరాజ్యము మనరాజ్యము, నీవే మహా 
రాణివీ విషయము. 2799 
కం. మాయత్తకు చెప్పుము, నీ 
వాయత్తము కమ్ము, రమ్ము, అంతఃపురమున్‌ 
ప్రాయిడితో కాలిడి నీ 
ప్రాయంబంతయు గడపు మపాయము లేకన్‌ ! 2800 


వ. ఆ విధమున నాది దంపతులు పాలకులుగా విరాజిల్లిన కాశీనగరము మహా 
పుణ్య క్షేతంబై, అప్పటినుండియు గంగాతీరమున భక్తుల భవంబుల పునీతమొనరించు 
చుండెం గావున మనమును నన్నప్రూర్ణా విశ్వేశ్వరుల దర్శించి శివరాత్రి వ్రతమొనరించి 
ధన్యులమయ్యెదమన వైశ్యకుమారులును కతిపయదినంబులకు. 2801 


శా. గంగాతీర పురంబునందు సతమున్‌ గంగాభిషేకంబులన్‌ 
గంగా పార్వతు లిర్వురన్‌ దనుపుచున్‌ కంజాతజాండంబులుం 
బొంగారన్‌ మన, విశ్వనాథుండనంగా పూజ్యాన్నపూర్తా సతీ 
సంగంబందున నున్న కాశిపురి సాక్షాత్మారమై నంతటన్‌. 2802 
కం. లింగము, విశ్వాకృతి భూ 
లింగము, విశ్వాస కిరణలేపజ్యోతిర్‌ 
లింగము, విశ్వసృడర్శిత 
లింగము, విడ్చాలకాత్మ లింగంబయ్యెన్‌ | 2803 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 569 


వాం 


కం. సంతోషంబున వారే 
కాంతంబున శివుని జూచి కామరహితులై 
శాంతాత్మోపాంతస్థ 
స్వాంతంబులం బట్టిరంత వ్రతదీక్ష విశుల్‌. 2804 


తే.గీ. ఉదయమే లేచి కాల కృత్యాదికములం 
దీర్చి గంగోదకంబులం దీర్ధమాడి 
విశ్వనాథాన్నపూర్ణల వినతిం జేసి 
శ్యామ పంచాక్షరీ మంత్ర జపము సలుపు. 2805 


వ. అటుల మహాశివరాత్రము వజకును దీక్ష సలిపి శివరాత్రి వ్రతముంబూర్తి 
గావించి వైశ్యబాలకులు గయాభిముఖులైరి. 2806 


చం. శుభశకునంబు లా విశుల శుద్ధమనంబులకాయె యానమం 
దభిలషణీయ మేదొ కననౌనను వేడుకతోడ విష్ణుస 
న్నిభ సుకృతాంగణాంకమున నిల్చిరి భాస్మరువెన్మ నిర్మలాం 
గ భసల నాదముందగులు కందనకాయల పెద్దలుండగన్‌. 2807 


ఇది శ్రీవాసవీపురాణమునందలి వైశ్యబాలకుల కాశీయాత్రలోని ప్రయాగ, కాశికా 
దర్శనంబులను తొంబదియారవ అధ్యాయము సంపూర్ణము. 


(వాసుర= రాత్రి, ప్రశ్లేషము= కలయిక, ఆప్లావము= స్నానము, ద్రావిణము= బంగారము, 
అగ్గలిక= ఉత్సాహము, సంతనకట్టి= తాల్చి, పార్షదులు= సభ్యులు, ప్రాయిడి= పేదవాడు, 
విశ్వసృట్‌= బ్రహ్మ శ్యామ= రేయి, భసల= తుమ్మెద, కందనకాయ= గుండె) 


570 శ్రీవాసవీ పురాణము 


తొంబది యేడవ అధ్యాయము 


కం. అతి గర్వితా ! కృతజ్ఞా | 
(శ్రుతి సంస్తుత భాగధేయ ! స్తోత్ర ప్రీతీ ! 
రతి రూపా ! రక్షాకరి ! 
చతురంగ బలేశ్వరీ ! విశావన గోప్తీ ! 


తే.గీ. శకునముల ఫలంబెటులుండె సక్టిజులకు 
చెప్తుమాయన మునియును చెప్పె నిటుల, 
బాల వైశ్యులా శకున (ప్రభావములను 
తర్పణాదులం గాంచిరి తత్‌క్షణంబు. 


ఉ. శక్తి కొలంది బాలకులు చక్రిం దలంచి పితాళ్ళ పేర శా 
(స్రోక్తవిధిన్‌ ప్రణేజన, తిలోదక, పిండ విహాయితంబులన్‌ 
సక్త మనంబులందు ధృతి సల్పి స్వధాభుజులన్‌ సకాములన్‌ 
రక్తులం జేసిరంత ననురక్తి రహించగ నాకసంబునన్‌. 


కం. పితరులు ప్రత్యక్షంబై 
హితకుల దీవించి సౌఖ్యమే యని పలుకన్‌, 
హితవరులై మీరుండగ 
ధృతికేమిటి? వాసవాంబ స్థితియేమనియెన్‌. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


2808 


2809 


2810 


571 


చం. అదివిని వాసవాంబ భరతావని సోదర (పేమ పాశముల్‌ 


తే.గీ. 


మదింగొని పూర్వదేవతల మధ్యమునందున దివ్య దేహమున్‌ 
గొదగొని కానుపించె తన గోత్రము వారి యెదల్‌ సుమించగన్‌, 
చదలు లయింపం బ్రేక్షకుల చిత్తములందు రహింప తోషముల్‌. 2811 


సోదరిని గన్న గోమఠ సోదరాళి, 
తలచినంతనె కనిపించి తారసించి 
యెదలం బుప్పింపం జేసిన యీడితాస్థం 


బొగడ నుంకింప మాటలు పెగల వాయె! 2812 


వ. అంత లోలోన సోదరిని బ్రార్థింప నామె కరుణాకటాక్షంబులచే. 2818 


సీ 


తే.గీ. 


2 


572 


సిద్ధ సమూహంబు సేవింప ననురక్తి 
నానందమున దేలు నలరుం బోణి ! 
గంధర్వ యూధంబు గానంబు సలుపంగ 
తలయూచి లయనిచ్చు తలిరుం బోణి! 
తలవంచి ప్రణమిల్లు దైవత కోటీర 
హీరకాంతుల మధ్య నిగురుం బోణి ! 
ప్త ర్లేందు చంద్రికా పూర్ణోత్తమాంగ సం 
భూత హాసవిభూతి పూవుం బోణి ! 
పసుపుటంచున తెలుపు కుప్పసముం తోడ 
పసిడి పీతాంబరముదాల్పు పసిడింబోణి ! 
నాల్గు చేతుల దివ్యమై వెల్లుచున్న 
వాసవీమాత నీకు మా వందనమ్ము ! 2814 


అపసవ్యహస్తాన నభయముద్రను పట్టి 
వామంబునను జిల్మవ్రాల మురియ, 

పై భాగమున నున్న పల్లవంబులం బోలు 
రెండు చేతులయందు రెండు కలశ 


ముల నుప్పతిల్లు పోకలందాల్సి శోభిల్లు 
లలితమోహనరూప లలిత ! బాల! 

సకల దిక్కుల కాంతి సంధించి వర్ధిల్లు 
కోటిసూర్యప్రభాకోటి వెలుగు 

తే.గీ. కన్య ! నీ పుట్టుకంటి మా కందువెల్ల 

పావనంబాయె, లోహంబు పరుసవేది 

సోకి బంగారమైనట్లు, సోమశ్ళంగ ! 

వాసవీమాత ! నీకు మా వందనమ్ము ! 


2815 


వ. ఇట్లు తాము దర్శించిన వాసవీమాత రూపంబును వర్ణించి భక్తితో నమస్మ 


రించిన బాలవైశ్యులను గాంచి ప్రసన్నురాలైన పరమేశ్వరి యిట్లనియె. 


ఆ.వె. విడ్డలార ! మిమ్ము ప్రేమించు పితరుల 
తోడ నేను మదిని తోషమంది 
మీదు భక్తి కెజిగి మీకొక్క కానుక 
నివ్వం బూనినాను, నివ్వటించ ! 


2 


నెలకొక్క పరింగాని, నెలలు రెంటికి గాని, 
అయనంబు కొక తూరి నయినగాని, 
వత్సరంబున కొక్క వారమైనను గాని, 
శుక్రవారపు ప్రొద్దు చూచి కాని, 
వ్రాలి, నేం బుట్టిన వైశాఖ శుక్ష ద 
శమి తిధి యందొక్కసారి కాని, 
కల్పోక్తముగ పూజం గావించి నను దీక్ష 
నర్చించు వారికే నఖిల శుభము 
తే.గీ. లిత్తు, మణులిత్తు, మాన్యంబు లిత్తు, నిత్తు 
వాహనంబుల, నుపభోగ్య వరము లిత్తు, 
కలిని పరిశుద్ధ చరితంబుం గలుగు వారి 
కిత్తు మోక్షంబు, సన్నిధి నిచ్చగింప ! 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


2816 


2817 


2818 


573 


తే.గీ. బాల విశులది విని వేడి రాలకింతు 
మట్టి పూజా విధానంబు నమరు మంటత్ర 
రాజ మెల్ల బోధించుమా రాజ్య లక్ష్మి | 
మమ్ము తరియింపం జేయుమా మాన్య చరిత ! 2819 


వ. అంత నవ్వాసవియు నిట్లు పల్మె నో భక్తశ్రేష్ణులారా ! 'ఓమ్‌” అను ప్రణవ 
బీజమును, తరువాత “హీమ్‌” అను మాయాబీజమగు దేవీ ప్రణవమును, నాపై 
“ఎమ్‌ అను వాగ్భవ బ్రహ్మ బీజాక్షరమును, ననంతరము 'ఠమ్‌” అను చంద్ర 
బీజమును, నంతమున 'వమ్‌” అను నమృత బీజము నుంచిన నది నా మంత్రము 
నందలి బీజాక్షర పంచకమగు నా వెనుక. 2820 


వాసవి. ఆ సమారంభ మందున బల్మగానౌ నాదగు నామమైన “శ్రీ 
వాసవీకన్యకాపరమేశ్వరీ” వాక్యంబును నందుపైన మీ 
యాసలన్‌ దీర్చగాందగుమాట “గశ్రేయఃదేహి” యటంచు నాపయిన్‌ 
న్యాసముల్‌ ద్యోసదుల్‌ గొనరాగ “స్వాహా” యంచు వచింపగావలెన్‌. 


వ. మొత్తమీ యిరువది మూడక్షరములు కూర్చినచో “ఓమ్‌, హీమ్‌, ఐమ్‌, ఠమ్‌, 
వమ్‌, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ శ్రేయోదేహి స్వాహా” యను మంత్రరాజమై 
జపించు వారికి సర్వసంపదలును, సత్సంతానభాగ్యంబు నంతంబునమోక్షంబును 
కరతలామలకంబగు, నిందలి తొలిబీజాక్షర పంచకమునకు 'శ్రీ వాసవీకన్యకే మహ్యమ్‌ 
సర్వసౌభాగ్యమ్‌ దేహి దేహి స్వాహా యను నిరువది యక్షరములం గలిపిన 
సర్వోత్తమమైన పారాయణ మంత్రమై అనంత పుణ్యప్రదంబగు. 2822 


తే.గీ. మంత్రమును జెప్పిన బుషి “సమాధి” యనంగ, 
జగతి ఛంద,స్సమృతము బీజమ్ము నగును, 
చరమ పదరాజమే మంత్ర శక్తి యగును, 
కీలకంబది సౌభాగ్య మాలకింప ! 28283 


574 శ్రీవాసవీ పురాణము 


తే.గీ. ఆలయంబుల బేరంబు లందు నిత్య, 
అంతికంబుల కలశంబులందు 'క్షణికి, 
యనంగ నన్నుంచి పూజించుడయ్య భక్తి, 
రూపముల రెంటి యందొక్క రూపు నిలిపి ! 2824 


వ. ఆలయంబుల బిందువును, త్రికోణంబును, షట్యోణంబును, వసుకోణంబును, 
నష్టదళ పద్మంబును, భూపురంబును నొకదాని చుట్టు నొకటి నుంచి షడావర 
ణాత్మకంబగు వాసవీ చక్రమును లిఖించి నాలుగు భుజములతో, శిరంబున చంద్ర 
రేఖతో, వరదాభయ హస్తంబులతో, శుక పద్మ కరంబులతో, కమలాసనంబున 
కూరుచున్న పరమ మంగళకరమగు నన్ను స్థాపించి. 2825 


తే.గీ. దుర్గ, వనదుర్గయును, పక్షదుర్గయునిక, 
భ్రామరీదుర్గ, పైన ద్వారాగ్నిదుర్ద, 
వేదదుర్గయు, తుది జాతవేదసియు న 
నంగ బిందువున్నర్పయొనర్చి యంత. 2826 


వః ద్వితీయావరణమున క్షేత్రపాలురగు గణపతిని, సప్తమాతృకలను, తృతీయా 
వరణమందింద్రాద్యష్టదిక్సాలకులను, చతుర్ధావరణమునందు సూర్యాది నవ 
గ్రహంబులను, పంచమావరణమున చక్రశూలపాశముద్దరంబులను, బుగ్యజు 
స్పామాధర్వణవేదంబులను ప్రతిష్టించి, భూపురంబుననన్ను శ్రీసూక్తవిధివిధానంబుల 
పూజింపవలయు నిది పూజావిధానంబుల సర్వోత్తమంబగు, మరియును. 2827 


ఉ. బాలకులార ! చేకొనుడు పాత్రయుగంబు సుధాప్రపూర్ణమున్‌ 
మేలగు పోకలంబరగు, మీ వివహంబులనుంచినోముచో 
మేలగు మీకు, కీడు పొలిమేరలు దాటు నిజంబు, మీకికన్‌ 
జాల వరంబులిత్తు, చెయింజాచుందనంగ విడాత్మజుల్‌ వడిన్‌. 2828 


వ. వివాహములందీ కలశద్వయంబునుంచి పూజించుడన నబ్బాలకులును 
మహాప్రసాదంబనుచు స్వీకరించి మరియును. 2829 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 575 


వాం 


ఉ. మా పురమందు నీవు నిలుమా ! కొనుమా తిరుబోనముల్‌ సదా ! తొంబది యినిమిదవ అధ్యాయము 
నీ పద నీరజ స్తవము, నీ ముఖచంద్ర సుధాంబు పానమున్‌, 
నీ పథ వర్తనంబులను నిల్వగ నిమ్ము నిరంజనా ! మహా 
ఘాపనుదా! యనన్‌, విశులకాంక్షితముల్‌ నెరవేర్చనెంచుచున్‌ ! 2880 కం. విరజా ! ఛందస్సారా ! 

పరతంత్ర విభేదినీ ! ప్రభా రూపాంకా ! 

గురు మండల స్వరూపా ! 

పరాపరా ! పాశహస్త ! బ్రహ్మ సవిత్రీ ! 


వ. అటుల కాదుకాని నాజన్మ తిధినుండి తొమ్మిది దినంబులు మనపురంబున 
విహరింతు మీ కోరికందీర్తుననుచుం బితరులతో వాసవియంతర్థానమయ్యె. 2831 


ఇది శ్రీవాసవీవురాణమందు వాసవీ పారాయణమంత్రోపదేశమను తొంబది కం. ఎంతటి యదృష్టమగు వా 
యేడవ అధ్యాయము సంపూర్ణము. రంతటి మహనీయ మంత్ర మా వాసవిచే 
ణి 
స్వాంతంబుల నొందిరనంగ 
నంతట ముని చెప్పసాగె నర్య చరితమున్‌. 2832 
(పితాళ్ళు, స్వధాభుజులు= పితృదేవతలు, ప్రణేజనము= స్నానము, గొదగొని= ధరించి, ఈడితాస్థ= పొగడబడిన 
ఆస్థానము కలది, కుప్పసము= రైక, ఎజగి= పొంగి, నివ్వటించు= వ్యాపించు, ద్యోసదులు= దేవతలు, అంతికము= శా. ఆనందంబుగ వైశ్య బాలకులు నా యాచార్యుతోం గూడి తా 
గృహము, తిరుబోనములు= నైవేద్యములు, అఘాపనుద= పాపములు తొలగించునది.) మానందా[శులు పొంగ నారసిన దివ్యావేశితాఖ్యానముల్‌ 


గానాలై తనుపన్‌ గయాంగికి నమస్మారంబు లర్పించుచున్‌ 
కోనన్‌ నైమిశ నామకంబున జొరం గూరంగ నక్మక్ష్యకన్‌ ! 28338 


ఆ.వె. అచట పుండరీకుం డను ముని పుంగవుం 
జూచి, గురుని వైపు చూచి పలికి 
రిట్టు లెవ్వరీ మునీంద్రుం డెవని గోరి 
తపము చేయుచుండె తలరుం దక్కి! 2834 


ఆ.వె. ఇతండు పుందరీకుం డిందు గదాధరున్‌ 
గూర్చి తపమునందు కూరుచుండె, 
నడిగి తెలిసికొనుండు హరి దివ్య చరితంబు 
నఘముం బాపు విన్న ననియె గురుడు. 2835 


576 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 577 


వాం 


ఆ.వె. 


అంత వినయమొప్ప నా మునీంద్రుని జేరి 

వందనార్చనాదు లందుం దనిపి 

దయం దలంచి హరి గదాధరుం గూర్చి మా 

చెవుల కింపుం గూర్చ చెప్పుమనిరి. 2886 


వ. అంత నా వైశ్యపుత్రుల వినయ విధేయతల మెచ్చిన పుండరీకుండును. 


ఆ.వె. 


తే.గీ. 


చూడ చిన్న వయసు, చూడ్ములా హరి మీద 

తీర్చి దిద్దెనెవడు దిద్దు లేక ? 

ననంగ గురుని జూప కనిపించె నీతండు 

పుండరీకు (శ్రౌతి బుడుక వైచె. 2837 
భాస్మరాచార్యుం జూచిన పరమ మౌని 


ఏల నేజెప్ప వలెనందు రితని వీడి 
వేడుందన భాస్మరుండును దా వినతిం జేసె 


విందు నేనును మీ నోట విందుగ ననె. 2838 

వ. అంత పుండరీకుండును నాతిథేయంబుగ గదాధర వృత్తాంతంబు నిట్లు 

వివరింప దొడంగె. 2839 
తే.గీ. బ్రహ్మ మానస పుత్రుండు బ్రహ్మచారి 


తే.గీ. 


578 


యగు సనత్ముమారుండు విద్యార్థియన 
ముని మృకండుసూతికిం జెప్ప ముఖ్యమైన 
దిది గదాధరు మాహాత్మ్య మెజుంగుందయ్య | 2840 


. జగమున కర్మకాండలన (శౌతము, స్మార్తము రెండు రీతులన్‌ 


నెగడును, యజ్ఞ శ్రాద్ధముల నెట్టెల హవ్యము, కవ్యమున్‌ సదా 
జగపతి కోగిరంబులగు, జన్నపు హవ్యము కంటె శ్రాద్ధమున్‌ 
జగతి పితాళ్ళ పేర నిడు సంకటి ముద్దలె తృప్తి గూర్చెడున్‌ ! 2841 


అగ్నిహోత్రంబు నందున నాహుతులగు 

హవ్యముల దేవతలంగూడి యారగించు, 

శ్రాద్ధముల గదాధరుండౌాచు జనులు పెట్టు 

పిండములు తానెభక్రించు పితరులందు. 2842 


తే.గీ. 


దాన హోమాదులను చేయం బూనకున్న 

శ్రద్ధతో పిందముల నుంచు శ్రాద్ధ కర్మ 

చే గదాధరు తృప్తుని చేయవలయు, 

నట్టిచో ఫల మక్షయంబగును నిజము. 28483 


వ. చేయంగూడని పనులు చేసియైనను శ్రాద్ధవిధులు నిర్వహింపవలయుగాని 
విస్మరింపరా దందుకొక గాథ వినిపింతును శ్రద్ధతో వినుడు. 2844 


ఉ. 


చం. 


ఆ.వె 


ఆ.వె. 


ప్రా యుగమందునుండె నొక (బ్రాహ్మణవర్యుండు, వేదవేది, వా 
త్వాయనుం డిద్ధ వర్తనుండు నాతని కేద్దురు పుత్రు లుబ్చితుల్‌, 
ప్రాయము మించిపోయినను పాండితి యంట దదేమొ? అంతలో 
ప్రాయముందీరి తండ్రి తనుపాత మొనర్చెం గుమాళ్ళ వీడుచున్‌. 2845 


చదువులు లేని పుత్రులకు శ్రాద్ధములందెనలేని నమ్మకం 
బదనున తల్లిదండ్రులకు నగ్ని క్రియాదుల నాచరించి రా 
కుదిరిక లేని బాలకులు, కొంపను వీడక నూరనుండినన్‌ 
చదువరులైన దాయ లుపచారము లందును పేరుగ్రుచ్చరే ! 2846 


ఊరివారు దూరముంచగా నేడ్గురు 

బాలకులును లోన బాధపడిరి, 

విద్యలేకం గాదె విదిలించి వైచుట, 

మనికి లేదు విదుల మధ్య మనకు. 2847 


అంతటి వేదవేత్తలగు నమ్మకు నాన్నకు చెడ్డ పేరు తే 

నెంతటి భాగ్య హీనుల మిదేమిటి జీవితముల్‌ గ్రహింప, నా 
జంతువులే నయంబనుచు, సంతతి లేక గతింప పాపమం 
చంతయునెంచి వీడిరి జనాంతము, పట్టిరరణ్యదేశముల్‌ ! 2848 


తిరిగి తిరిగి యొక్క దివ్య ప్రదేశమం 

దొక్క మునినిం గాంచి (యొకులిడిరి, 

రజ్ఞులాడకయ భరద్వాజ మునియని 

తెలిసి వేద విద్య వలయు ననిరి. 2849 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 579 


వాం 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


580 


గడ్డములు పెంచి పెద్దలై కంటంబడిన 

బ్రహ్మచారులం జూచిన బ్రహ్మవిదుండు 

వయసు మీరిన మీకెట్లు వలను పడును 

వేద విద్యల నేర్వంగ వెడలు మనెను. 2850 


. అయినను బోక యర్భకులు నాగమముల్‌ పఠనంబుం జేయకే 


పయనము గాము కామనుచు బండతనంబున నుండ నాతండా 
శయమిడె, నీ విధిన్‌ హఠము ఛందమునం దొనగూడ బాగుగా 
నయనము విచ్చునంచు, గహనంబున గోవును మేపి తెమ్మనెన్‌. 2851 


ఆస తీరెనంచు నానంద ముప్ప్బొంగ 

నావుతోడ ఛాత్రు లడవికేగి 

గురువు చెప్పినట్లు గోసేవలో నుండ 

తిథులు నడచె విపిన తిథము రీతి. 2852 


ఉపచరించు కొలది హోమధేను బలము 

హెచ్చెం గాని, బుద్ది హెచ్చదాయె 

శిష్య సప్తకమున, సిద్ధింప దొక పాఠ 

మైన గురుని బోధనైన గాని ! 2853 


అటులొకనాడు దావమున నావునుగాయుచు దూరమేగగా 

చటుకున జ్ఞప్తివచ్చెనది శ్రాద్ధదినంబని జన్యుదేవుండా 

కట వసియించునంచు, తమకార్యము తండ్రినితృప్తిచేయుటొ 
కృటెయని చిత్తగించి రిక కవ్యము నేమిట యంచు నేడ్గురున్‌. 2854 


చేయంగూడనట్టి చేతలనైనను 

శ్రాద్ధ మిడగ వలయు, సలుపకున్న 

దారుణాఘ మొదవి రౌరవాది నరక 

ముల వెతల నివాస ముండ వలయు. 2855 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఎన్ని విధముల తడిమిన నేమి ఫలము? 

తోచదొక యుపాయమును మందులకు, కడకు 

కంటంబడె నావు, నికం దీరె కార్యమనుచు 

నొకండు ప్రతిపాదనము జేసె నోటలేక. 2856 
హవ్యను జంపుట పాపము, 

కవ్యముగా పెట్టుటన్న ఖర్వంబగు నాన్‌, 

ద్రవ్యము ముఖ్యము కాదిట 

కవ్యంబిడ వలయునంచు కడపిరి గోవున్‌ ! 2857 
అటుల శ్రాద్ధంబు కాలంబునందు జరిపి 

వట్టి చేతుల గురు నిక్కపట్టుం జేరి 

కపిల పులిపాలం బడెనంచు కల్లలాడ, 

నతండు దివ్యదృష్టిని జూచి బుతముం దెలిసె. 2858 


తర్పణ మొందె నేలిక గదాధరుం డెమ్మెయి గవ్య కవ్యమున్‌, 
తర్పణమొంది తేనయిన, తప్పొనరించె నబద్ధమాడి, మా 

యార్చిత బుద్దు లీ జడులు, న్యాయము చేవలెనం చసత్య దో 
షార్పణం జేసె శిష్యతతి నంతట నేడ్గురు ప్రాణ శూన్యులై. 2859 


బొంకి పొందిన పాపంపు పొడవడంచ 

నెజుక, బెబ్బులి జన్మల నేడు నేడు, 

చక్ర, చక్రాంగ భవముల సంతరించి 

(భ్రమరి బ్రాహ్మణులైపుట్టి పట్టిరొజ్జ. 2860 


. గురువచనాగ్ని తప్తత నకుంఠుల ఛాత్రులం జేరందీసె నా 


గురువును, సాంగ షట్మముగ కోర్మెలం దీర్చెను వేద పాఠముల్‌ 
కజిపుచు, పాఠనాంతమున కట్నము నొంది, వివాహ మాడగా 
భరపడి పంపె, వారును విభావసులైరి ధరామరార్శులై ! 2861 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 581 


వాం 


వ. లోకంబున నట్లనృత దోషంబునకు శిక్షలును, శ్రాద్ధకార్యంబుల కహీన 
ఫలంబులును దయసేయును గావున మీరెల్లరును గయాదుల శ్రాద్ధ్దాదుల జరిపి 
గదాధరు దయకు పాత్రులై యుత్తమ లోకంబులకు సిద్ధమైతిరన నా వైశ్య 
యువకులును సంతోషించి పుండరీకుని దీవనలంబడసి గురు పరివారంబులతో 
తిరుగు ప్రయాణమైరి. 2862 


తే.గీ. గాంగ జలములతో వచ్చు కార్పటికులు 
దారియందుగాంచిరి నర్మదానదీ ప్ర 
వాహమున దొర్లివచ్చెడి వహ్ని ప్రస్త 
రముల శివలింగములంగాంచి రక్తిమీర ! 2863 


కం. తలకొక లింగముం గొని చని 
నెలవుల గుడి కట్టి పూజ నెజపుద మనుచున్‌, 
తలకొక లింగము గొని, పెను 
శిల కరుదెంచగ కదలిరి శివశివ యనుచున్‌ ! 2864 


చం. రమరమి వత్సరంబునకు రాపురి పద్మపురంబుం జేరిరా 
సుమతులు, చూచిరా శిబిర సోముని, రాజకులావతంసునిన్‌, 
సమతల స్వాప దీక్షితుని, శ్రాంతుని, సంతత వాసవాంబికా 
సమధిక భావనా రతుని, సద్గుణ మిత్రుని, రాకుమారునిన్‌ ! 2865 


ఇది శ్రీవాసవీవురాణమందలి (శాద్ధవిధి మాహోత మను తొంబది యెనిమిదవ 
అధ్యాయము సంపూర్ణము. 


(ఆవేశికుడు= అతిథి, శ్రౌతి= బుద్ధి భేదం, నెట్టెలు= జతలు, ఉభ్భితులు= పొడవెదిగిన 
వారు, జనాంతము= ఊరు, తిథము= అగ్ని ఇక్కపట్టు= నివాసము, చక్ర= చక్రవాకము, 
కీరాశి= హంసము, అకుంఠులు= మూఢులు కానివారు, భరపడి= సమ్మతించి, వహ్ని 


(50 2 


స్తరములు= అగ్నిశిలలు) 


582 శ్రీవాసవీ పురాణము 


తొంబది తొమ్మిదవ అధ్యాయము 


కం. యజ్ఞప్రియా ! నిరామయి ! 
విజ్ఞాన కలన ! వసుమతి ! విశ్వగ్రాసా ! 
Cy 
విజ్ఞాత్రీ ! కూటస్తా ! 
స్త. థి 
అజ్ఞాన ధ్వాంత దీపికా ! త్రిగుణస్నా ! 


ఆ.వె. విశుల రాక నెతింగి వీర రాజేంద్రుండు 
విబుధ లోకమెల్ల వెంటరాగ 
ప్రీతి నెదురు బోయి ప్రియమార నాలింగ 
నములు చేసి నియమనములం జరిపె. 2866 


ఆ.వె. మూడు నదులు కలియు ముక్తి తీర్థము నందు 
మునిగి శుద్ధమైన మూర్తు లొదవి 
కాశి నీట నస్థికల ముంచి, గయలోన 
పిండముంచి పితరు లండం గొనిరి ! 2867 


తే.గీ. మోములను జూడం బుణ్యముల్‌ ముంచి తేల్చు, 
పాదముల యొక్క పాపముల్‌ పాతిపోవు, 
ధన్యులము మీ చెలిమిని పాతకము లురలై, 
స్వీకరింపుడు రాజ్యమ్ము స్నేహయుక్తి ! 2868 
వ. అంత విరూపాక్షాదులును స్వాంతంబుల వినయ మొప్పంగ నిటులనియె. 
చం. ధరణి ధరాధినాయకుండె తల్లియు, తండ్రియు, పాలకుండు నౌ 
నరులకు, వర్ణధర్మముల నమ్మికనేలెడు వాండుగాన భూ 


వరుండగు, స్తేయదాయఖలవహ్నల బాధలం గాయుచుంటచే 
గురుండగు, ప్రేమప్రోదికొను కూరిమింజూపునుగాన తల్లియౌ! 2870 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 583 


వాం 


ఆ.వె. అట్టి రాజు నెట్లు నెట్టివైతుము మేము 


ధర్మమునకు హాని తలంపం గలమె ? 
పసుల పాలనంబు పాటింపనిమ్ము, మీ 
మనుజ పాలనంబు మాకు నేల ? 2871 


వ. అనుచు యాత్రా విశేషంబులం బొద్దు పుచ్చి, చేసిన మేలునకు కృతజ్ఞత 
లర్పించి, వాని వ్రతంబున కుద్వాసనము పలుకుచు నిట్లనిరి. 2872 


తే.గీ. 


కం, 


తే.గీ. 


584 


ఏలికలు మీరు, మా పైన నెలమి యున్న 

మాఘ శుద్ధ విదియనాడు మరువకండు 

జనని జ్యోతిలోం జేరిన చరిత, రండు 

రాజ పరివారములతోడ పాజములకు ! 2873 


అని రాయని యంగీకృతిం 

గొని వైశ్యులు బయలుదేరి కొండ నెలవుకున్‌ 

జని పయనపు (శమముడుగగం 

గొని రాదటంబోవ శ్రాంతి కుదురుగ నంతన్‌. 2874 


పండుగ చేరువాయె నిక బంధువు లందర బిల్వగా వలెన్‌, 

దండిగ భోజనాదులను తన్పవలెన్‌ గద యంచు వైశ్యులం 

దండగ నొజ్జ యుండ నిఖీలార్య గణంబును, పౌర యూధమున్‌ 
దండుగ నమ్మ దర్శనము దంటం గొనంగ నియోగ మంపగన్‌. 2875 


వారును బంధు మిత్ర పరివారముం దోడ్మొని మాతృ దర్శనా 

పార పరాయణాక్షులయి పల్లకి, పల్లన లందు నెక్కి రాం 

బౌర జనాళి హాదమున స్వాగత మిచ్చిరి బంధుకోటికిన్‌, 

వారిజ సంభవాండ పరివాహ పరీవృత దివ్య సన్నిధిన్‌ ! 2876 
మాఘ మాసంపు ముందు కోమట్లు కూడి 

శుభ్రముగ స్నాన మొనరించి సుప్రతీక, 

సోమగర్భులకును మొక్కి చూడంబోయి 

రాత్మ గురుపాదులను వారి యాశ్రమమున. 2877 


వ. చూడవచ్చిన శిష్యుకోటి నాశీర్వదించి యభీష్టంబు నడుగ వారును. 2878 


ఆ.వె. ఛాత్ర మానసాంబు జాతాప్త ! దీపాంశు 
లైన మీరు మాకు నైన వారు, 
కన్యక యిడినట్టి కలశంబు లెచ్చోట 
నుంచ వలయు నవధరించు డయ్య | 


ఆ.వె. అనంగ భాస్మరుండు వినయంబునకు పొంగి 
నదువుం డయ్య ముందు నగర విభుని 
మండపంబుం జేరి మాట్లాడు కొందము 
కదలు డనుచు తాను కదలె గుడికి. 


తే.గీ. గుడిని జేరిన వైశ్య గురుండు వచించె 
నీశు వాస మీశాన్యంబ యొప్పుడుండుం 
గనుక నమృత కలశమందు గర్భ గుడినిం 
జేర్చి పూజింపుడీ ! మదుల్‌ తీర్చు నమ్మ! 


కం. ఇక పోకల కలశంబును 
నికరంబుగ నున్న గోత్ర నిచయం బందున్‌ 
ప్రకటంబుగ పంచుకొనుండు 
శుకవహ కదనుంచి హితుల శుభములం గనుచున్‌ ! 


ఆ.వె. అంత వారు నటుల నాచరించిన యంత 
రాజభటుండు వచ్చి రాజు రాక 
తెలిపె, నెల్లవారు తేరున కెదురేగి 
స్వాగతములు పలికె సంబరమున ! 


ఉ. రాజును తేరు డిగ్గి తనరారెండు బంధులు బాహులందు వి 
భ్రాజిల హత్తుకొంచు నునుపారిన బంధము నుగ్గగట్టుచున్‌ 
రాజధరాధివాసముం గిరాటుల వెంబడి చేరె నా వణి 
గ్రాజిం గుశాసనస్థుడయి రాజిలె రాజును వోలె తారలన్‌ ! 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


వాం 


2879 


2880 


2881 


2882 


2883 


2884 


585 


ఉ. రాజపురోహితుండు ధనరాడ్డనభాస్మరుంజేరి ముచ్చటల్‌ 
యోజనసేయ, నెల్లరును యోగ్యవచోవిభవమ్ముం దేలగన్‌, 
రాజు వచించె భాస్మరుకరమ్ములు తాకుచు నర్ధరాజ్య ని 
ర్లేజనమిత్తు నొప్పుకొన నెట్టనసమ్మతింజేయు భూసురా ! 2885 


చం. అన గురుశిష్యులిద్దరును నాననముల్‌ కనుగొంచు మౌనభా 
షణములం గన్నుసైగల విచారముసల్పుచు నెట్టకేలకున్‌ 
చనవున భాస్మరుండనెను, సర్వభృతాధృత ! తావకీన వా 
బృనమున జన్మనాందెనెది, మార్గముచూవె ధరిభబ్రికంతకున్‌ ! 2886 


చం. అయినను మా విరూప కమలాక్షుండు కన్యక పేరు మీదుగా 
మెయికొను భవ్యదత్తమగు మేదిని మొత్తము, దాన భోగ వి 
క్రయముల కైన నెల్ల యధికారము లాదట నిత్తువేని, సం 
శయమొక యింతలేదు క్షితిజాని ! నిశాపతి వంశవర్థనా ! 2887 


చం. అన ముఖమెల్ల చంద్ర మయమై, నవ మల్లిక లొత్తిరాల, భూ 
ధనుండు వచించె, నా హృదయధామము నిర్ణరమయ్యె భూసురా ! 
చనవరి సమ్మతింపవలె, సర్వము నిత్తును, మేముసైత మీ 
వణిజునియింట బంటులయి వాసవింగొల్బుచు నుండిపోదుమీ !2888 


వ. అనుచు నమస్కరించిన, భాస్మరాచార్యుండు శిష్యుల మొగంబులం జూచి 
వలదు వలదను వారిదండంబుల కనుగ్రహించుచు రాజును దీవించి. 2889 


తే.గీ. ఒడయలను పేరు రాజుల కుండ నిండు, 
వణిజులను పేర వైశ్యుల వరల నిండు, 
ఇచ్చినది యెట్టు లేలుటో యెజుంగ నిండు, 
ఒదిగి మీ వెంట నంటుగా నెదుగనిండు. 2890 


వ. అనుచు రాజునకు నచ్చంజెప్ప నతండును నర్గరాజ్యంబు దేవికి సమర్పించుట 
కనువుగ నగరేశ్వరాలయంబున కెదురుగ వాసవీమాత కాలయమొండు నిర్మింపుడంచు 
భోజనానంతరంబు చననొక్క సుముహూర్తంబున నా వైశ్య బాలకులును. 2891 


586 శ్రీవాసవీ పురాణము 


ఉ. వానరసేన సంద్రమున వారధింగట్టినయట్టు లందరున్‌ 

పూనిక నాక్కరొక్కరును పుణ్యఫలంబులంబేర్చి కోవెలన్‌ 

బోని గృహంబుంగట్టి పువుబొద్దున విగ్రహముంచ సర్వసం 

స్థాన విభాతమాయె నెడదల్‌వికసించె వియచ్చరాళికిన్‌ | 2892 
ఉ. వార్త నెటింగి భూపతి చివాలున లేచి రథంబు నెక్క నా 

వార్తను విన్న మంత్రి గురు బాంధవు లాప్తులు సేవకాళి వే 


వర్తిలె వెంట నంటి, విశవాస విశేష విలాస మేదియో 
వర్తిలి యుండవచ్చునను వాసన పట్టిన నాసికా ద్యుతిన్‌ ! 2893 


ఆ.వె. రాజు వెనుక నట్లు రాణువెల్లయుం జేరి 


వైశ్యవార్థినున్న వాసవాంబ 

చరణ రజము సోక శిరములం గీలించి 

పాప ముక్తులైరి భవభవముల ! 2894 
వ. రాజును వాసవీదేవి పాదములపై శిరమునుంచి 2895 


స్తోత్రము : భద్రరూపి నమస్తే స్తెతి స్తు భక్తానాం భద్ర రూపిణి ! 
మహాకాళి నమస్తేత స్తు హ్యసురాణాం విమర్దిని ! 
నారాయణి నమసే స్తతి స్తు భక్తవాంఛిత దాయిని ! 
మాయాయైచ నమస్తే స్త స్తు సర్వ మోహ విధాయిని ! 
వాసవ్యైచ నమస్తేత స్తు వసోర్విష్టో స్పహోదరీ ! ! 
దుర్గ్జాయైచ నమసే స్త స్తు సర్వదుఃఖ వినాళిని ! 
విజయాయ నమసే స్తెం స్తు భక్తానాం విజయావహే 
వైష్టవ్యైచ నమస్తే స్తు విష్ణు చక్ర కృతాలయే ! 
చండికాయై నమసే స్తెం స్తు శుంభాసుర నిషూదిని ! 
కృష్ణాయెచ నమస్తే౭_ స్తు కృష్ణస్యచ సహోదరీ ! 
కన్యకాయై నమస్తే£ స్తు కామకోటి స్వరూపిణి ! 
నమస్తే స్తే పరమేశ్వర్యై ప పరా ప్రకృతి రూపిణి ! 
శారదాయై నమస్తేత స్తు బ్రహ్మశక్ష్య నమోనమః !! 2896 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 587 


వాం 


2 


తే.గీ. 


తే.గీ. 


588 


రాజకిశోరమప్పదవిరాజితరాజలలాటరేఖలన్‌ 

రాజు విరూపుజాతకపువాతగనంగ పురోహితోత్తమున్‌ 
భాజనమౌముహూర్తము, శుభప్రదమున్‌, విడధీశుబీజమున్‌ 
యోజనసేయుండన్న నిజయోగవిచారముందెల్ప ధౌమ్యుండున్‌! 2897 


లగ్నమెల్లి యనంగ మన్న మానస కోటి 
పథము లానంద బాప్పములం దడిపి, 
ఇళ్ళు వాకిళ్ళు లోనిళ్ళ మాదిరి శుద్ధ 
మొనరించి సరిక్రొత్త యుడుపులూని, 
పందిళ్ళు ముంగిళ్ళు సందళ్ళు సేయంగ 
ముత్యాల రతనాల ముగ్గు లలంది, 
ప్రతివారు తమయింట పండుగ వలె నిండు 
మనముల రాజ సమ్మాన మునిచి, 


ఎపుడు మా వాసవీమాత యేలికగునొ, 
అపుడు కనిపించితీరు నాయమ్మమజిల 
మజలిపోనీయకూడదీమాటు మనము 
నిలిపి పూజించవలెనంచు నిలిచినారు. 2898 


వాసవిదేవళంపు మొగవాళముంజేరి ముహూర్తవేళ, వి 

శ్వాసులమధ్య రాజకులవర్థనుండంబకు (మొక్కి స్థేయులం 

దాస ఘటించె సత్వరమనాదిపరాకృతి కర్ధరాజ్యమున్‌ 
న్యాసముచేయుండంచు వినయంబునునెయ్యము మేనరాజిలన్‌! 2899 
అచటం జేరిన పౌర జనాశయముల, 

వైశ్య యువకుల నిర్వేద వాస్తవముల 

నడుమ ధౌమ్యుండు రాజేచ్చ నడుపం దొడరా 

భాస్మరుండు మౌనముగ తోడ పదము గలుప |! 2900 


శ్రీవాసవీ పురాణము 


తే.గీ. 


2 


ఆ.వె. 


తే.గీ. 


అగ్ని రగిలించి వేద మంత్రానుసార 

మాజ్య పాయస సమిధాది హవ్యములను 

హవన మొనరించి ఆయాతయామ మంత్ర 

పఠనమందున వాసవీ ప్రవరం జదువ .... 2901 


అంత నర్ప్సా మూర్తి స్వాంత పల్లవ మట్లు 
లోనుంచి పొడగట్టె లోకమాత ! 
శాంత సుందర హాస కాంత కంజభవాండ 
చంద్రికల్‌ నల్టెసల్‌ చౌకలింప, 
వదన మందునం దోచు వాత్సల్య విధురేఖ 
స్థాణులం జేతనత్వంబు నింప, 
కనులందు కారుణ్య కంజాలయము మాన 


వాఘ పుంజహరంబునై చెలంగ, 


సమ్మతించె నర్ధ సామ్రాజ్య మా మీద 

వరము కోరు మిత్తు సరగ ననియె ! 

ఉలికి పడియె రాజు తలమీద వెలిచెట్టు 

పడిన యట్టు, తుదకు పలికెం దేటి ! 2902 


తొలి నా నాయనచేతకే యిటుల చేతుల్నోడ్చి యాచింప, నా 

చెలికాడీ విధి సమ్మతించె, నటులే చేపట్టుటేచాలు నా 

కలుషంబింత శమించినం దొలంగు శోకంబెల్ల, సంతుష్టుడన్‌ | 

మలి నాకేలవరంబు లోకజననీ ! మన్నించుమా దీనునిన్‌ ! 2903 


అంత వాసవీ మాత రాజా! యిదే మ 

మాయకత్వంబు నీలోన మలిన మేమి ? 

దోషి నీ తండ్రి, శిక్షతో ద్యుసదుండయ్యె, 

చూతువా యేమి వానినేం జూపు దనియె. 2904 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 589 


వాం 


ఆ.వె. తండ్రి శుద్ధుం దగుచుం దవిషంబుం గలందంచు 


తే.గీ. 


కం. 


తే.గీ. 


590 


వించు6 జూదం గోర్కె విస్తరిలగ, 
చూపు మంచు మాత శుభ్ర పాదములపైం 
బడంగం జూపె నట్లె పార్థివునకు ! 2905 


చూచుచునుండ సింహధర సుందర రూపము దక్క నెల్ల భూ 
గోచరముల్‌ కనంబడవు, కుక్షమైజఖుంగని యక్ష దేవతా 

ఖేచరముల్‌ కనంబడును, కేవల కాంతిమయాకృతుల్‌ మదిం 

దోచును, నందొకానొకటం దోచెను తండ్రిని బోలి చెంగటన్‌ ! 2906 


నాటి పుత్రకా సేమమే ! నన్నుగూర్చి 

చింత వలదింక, యిచట నిచ్చింత నుంటి, 

నరమరల్లేని లోకంబు నమృతమనుచు 

వెడలె నా యమ్మ పాదముల్‌ వీడ కనుచు. 2907 


ఇంతేనా కనిపెంచిన 

తంతుకు నా మీది ప్రేమ ! తనువు సెడంగన్‌ 

కాంతాసుత బంధుత్వము 

లింతే కద తల్లి యంచు నేలిక పొగులన్‌ ! 2908 


అధిపుం డొందిన యనుభవ మందరకును 

కలిగె, సంతోష మొందిరి కన్నవారి 

ముక్తులుగ చూచి తల్లికి మొక్కినారు, 

రెండు ఫలితంబు లుండునే యొండు క్రియకు ! 2909 


అంతట తల్లి వర్తకుల నందరం గాంచి కుమారులార, మీ 

రింతట నర్ధ రాజ్యమును నేలుకొనుండు మనంబుదీర ! వృ 
త్యంతరమందురా ... రయము నయ్యది పూర్ణ పురోహితోత్తమున్‌ 
పొంతకుంబోయి దానమిడ పొంగును మీకునభీష్ట సిద్దులున్‌ ! 2910 


శ్రీవాసవీ పురాణము 


కం. అని పుర జనులనుం జూచిన 
జనని మనము పులకరింపం జన నియ్యెడనే 
కనిపించెద భక్తిం బిలువ 


ననవరతము వరములిత్తు ననుచు లయించిెన్‌ ! 2911 

వ. అంతట తల్లి యానతిం బాటించి విరూపాక్షుం డాచార్యు ననుజ్ఞం గొని 

ధౌమ్యు చెంతకుం జని వినయంబున కేల్మోడ్చి. 2912 
ఉ. పూర్ణ పురోహితోత్తములు, పుణ్యులు మీరలు గారె పట్టుడీ, 
పూర్ణ మనంబు తోడ నిడు భూరిజ దానము శంక లేక, నీ 


భూర్ణి సహోదరీకృత విభూతి, యధీన మొనర్తు, దీని సం 
కీర్ణముం జేసెదో- లలి వికీర్ణముం జేసెదొ మీ యభీష్టముల్‌ | 2913 


చం. అనవిని విష్ణువర్ధన మహాప్రభు నందను డబ్బురంబునన్‌ 
చనవరి బుద్ధి మాన్యతకు చాగిలి, కోమటి తెల్వియన్న నా 
కనుభవమాయె నిప్పుడు, కృతార్థుండ నైతి విశాధినాథ! శ్వ 
స్తనమున రాజ్యకాంక్ష మిముతాకు నిజంబిది, పోయివచ్చెదన్‌ ! 2914 


వ. అనుచు బ్రయాణమగు రాకుమారుని పరివారంబులతోడ, సకల రాజ 
లాంఛనంబుల తోడ, సంతోషము తోడ వీడ్మొలిపిన విరూపాక్షాదులు భాస్మరాచార్యుల 
తోడ మరలి వాసవీ గృహంబుం జేరి. 2915 


ఇది శ్రీవానవీవురాణమందలి విరూపాక్షునకు రాజనమ్మానమను తొంబది 
తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. 


(నియమనములు= సత్మారములు, పాజము= భోజనము, పల్లన= గుజ్టాలు, ఏనుగులపై 
కూర్చొనుటకేర్పాటు, సుప్రతీకుడు,రాజధరుడు= శివుడు, సోమగర్భుడు= విష్ణువు, శుకవహ= 
వాసవి, ఉగ్గగట్టు= పురిబిగించు, నిర్దేజనము= పాపపరిహారము, సర్వభృత= భూమి, 
ఆదట= (ప్రేమ, చనవరి= మిత్రుడు, సంస్థాన= ఆకృతుల, మొగవాళము= ముంగిలి, 
స్టేయుడు= పురోహితుడు, సరగ= వేగము, వెలిచెట్టు= కల్పవృక్షము, ద్యుసదుడు= దేవత, 
థి ల 

తవిషము= స్వర్గము, కుక్షము= కడుపు, శ్వస్తనము= భవిష్యత్మాలము. ) 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 591 


వాం 


నూరవ అధ్యాయము 


కం. భక్త ప్రియా ! భవానీ! 
రక్తాక్షీ ! భద్రమూర్తి ! రసమయ మూర్తీ ! 
భక్త జన కల్పలతికా ! 
వ్యక్తావ్యక్త స్వరూప ! వజ్రోజ్జ లంభా | 


ఆ.వె. తిరిగి వచ్చి భగవతీ గృహంబునుం జేరి 


చం. 


592 


2 


గురుని దిరిగి రాగ కూరుచుండి, 
రాజ వచన మందు రాగమా ! శాపమా ? 
తెలియకున్న దనినం దెలిపె గురుడు. 2916 


కలియుగ మందు మీదుగల కాలము ధర్మము దప్పు, నంతటన్‌ 
కులములు సంకరంబులగు, కామితముల్‌ పరమోన్నతంబులా, 
పులుగుల రీతి మానవులు పుట్టుచుం జచ్చుచు నాదికాల మం 

దలి నరజాతి జీవనమె దారియగుం దుదకున్‌ జగంబునన్‌ ! 2917 


రక్త సంబంధమ్ము రిక్తమైపోవును 
డబ్బు సంబంధమే ప్రబ్బుకొనును, 
పెళ్ళిపేరంటాలు పిలుపులందయ్యెడి 
డబ్బున్నవారిదే గబ్బితనము, 
పొరుగులస్నేహముల్‌ పొల్లులైపోవును 
డబ్బున్న స్నేహమే దుబ్బుకొనును, 
బిరుదుసత్మారముల్‌ విపణిలో సరుకౌను 
డబ్బున్నచాలు మీ కబ్బగలవు, 


తే.గీ. కులముగోత్రమ్ము వంశంబు కూడుపెట్ట 
వనెడు సూత్రంబుపాటించి ధనముముందు 
దాసులైయన్య ధర్మంబు దరింజనుదురు, 
ధర్మశూద్రత సామాన్య ధర్మమగును. 2918 


ఆ.వె. అనంగ విట్ముమారులడలుచు నుత్తర 
కాలమందు నడపు కార్యమెటుల ? 
దేనికొజకు దేవి దేహంబువిడచెనో 
దాని నిలుపంగలుగుదారి చెపుమ ! 2919 


ఆ.వె. విట్ముమారు లటుల వినతిసేయంగ నొజ్జ 
యిలమిందెలిపె వైశ్యకులమునందు 
మొదటి నుండికలుగు మూలముల్‌ దశలింగ 
విధులనడపుండయ్య వెలయుజాతి ! 2920 


చం. అనవిని వైశ్యపుత్రులవి యందబకుం దెలియంగజెప్పుండీ 
వినియెదమంద రొక్కపరి, వీడిరి పెద్దలు ముక్తికాములై, 
వినిచెద రెవ్వరింక? మిమువేడెద మాశ్రితశిష్యపోషకా ! 
అని వినుతింప నాతండునునట్లె వినుండనిచెప్పె గుర్తులన్‌ ! 2921 


వ. (గంధిశిల గోత్రమువారికి బుషి గౌతముండు, దైవము విజయేశ్వరుండు, 
తపస్థానము సహ్యాద్రి, సంఖ్య కోటి, సరోవరము విజయాంబుధి, దీపములరువది, 
క్షేత్రము జాబిలి, దానము నెయ్యి, వర్ద్యము దేవకాంచనము; 


2.బుధన(బుద్ధికుల-బు. భార్గవుండు, దై. నాగేశ్వరుండు, త.కనకాద్రి, సం. లక్ష్మ 
స.నాళికాంబుధి, దీ. 79, క్షేకేదారము, దా.గోవు, వ. నిమ్మపండు; 


3.వెలిగోళ్ళ- బు. జైమిని, దై.మీనేశ్వరుండు, త.విమలాద్రి, సం. లక్ష్మ 
స.నవనీతము, దీ.21, క్షేవేణీప్రయాగ, దా.వెండి, తెల్లనివస్తము, వ. ఉసిరిక; 


4.కోరట- బు. మతంగుండు, దై. కుమారేశ్వరుండు, త.రత్నగిరి, సం. లక్ష్య 
స.ధరణి, దీ.50, క్షేజాబిలి, దా.ఏనుగు, వ.పిన్న గోరింట; 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 593 


వాం 


5. పెద్దిశిష్ట- బు. ప్రీతిమానసుండు, దై. జయేశ్వరుండు, త.జయవాటి, సం. లక్ష్మ 
స.రాజాంబుధి, దీ.50, క్షేబెదంబవనము, దా.మహిషము, వ.చిజుపెసలు; 

6. పేరిశిష్ట- బు. పరమతత్వుండు, దై. పాణికేశ్వరుండు, త.గంగాతీరము, 

సం.పది కోట్టు, స.పర్వము, దీ.50, క్షేరజితాద్రి, దా. ముత్యములు, వ.మేకపెరుగు; 


7. వినికోలు- బు. విశ్వామిత్రుండు, దై. విశ్వేశ్వరుడు, త. హేమాద్రి, సం 
కోటి, స. వీరము, దీ. 54, క్షేహిమాచలము, దా.రత్నములు, వ. వెలగపండు; 
రి. సూరిశిష్ట- బు. సుతీక్షణుండు, దై. సువర్ణేశ్వరుండు, త.నర్మదాతీరము, 
సం.కోటి, స. శృంగము, దీ.25, క్షేబదరీ, దా.బంగారము, వ. దొండపండు; 
9.కనకపాల- బు. కనకపాలుండు, దై.గౌరీశుండు, త. బదరికాశమము, సం. 
పది లక్షలు, స.గర్ల, దీ.36, క్షే కుమారగిరి, దా.వస్తములు, శ జిల్లేడుపూవు; 


10.ధనగుళ్ళ- బు. సంవర్తకుండు, దై. ధర్మేశ్వరుండు, త.కృష్ణాతీరము, సం. 
పదిలక్షలు, స.ధర్మము, దీ.20, క్షైేరజితాద్రి, దా.ధాన్యము, వ. దానిమ్మపూవు; 


11.సాతాల- బు.సనస్సుజాతుండు, దై. సుమంత్రేశ్వరుండు, త. విజయాద్రి, 
సం. లక్ష్మ స.చంచరీకము, దీ. 25, క్షే బదరికాగిరి, దా.స.సం.లు, వ. జమ్మపత్రి; 


12.తుప్పాల- బు.తుంబురుండు, దై. విమలేశ్వరుండు, త.హిమాచలము, సం. 
లక్ష్మ స. అశ్వత్ధ, దీ.30, క్షేజెదుంబవనము, దా.తులాభారము, వ. పిప్పలి; 


13.పుష్పాల- బు. పేశలుండు, దై. భీమేశ్వరుండు, త. గోదావరీతీరము, సం. లక్ష్మ 
స.భాను, దీ. 16, క్షేకేదారవనము, దా.గోవు, వ.గానుగపిండి, గజపిప్పలి; 


14.వసంత- బు. వరుణుడు, దై.వామనేశ్వరుండు, త.వారణాసి, సం. లక్ష్మ 
స.నిర్గుండి, దీ.14, క్షే భువనేశ్వరము, దా. గుజ్దిము, వ.వంకాయ, పొగడపూలు; 
15. పుచ్చ(పృచ్చక)కుల - బు. కుత్సుండు, దై. విమలేశ్వరుండు, త. పురుషోత్తము, 
సం.వేయి, స. విమలము, దీ. 24, క్షే ఉమ్మడేశ్వరము, దా.మణి, వ. తెల్లానపకాయ; 


16.మాసంత- బు.కపిలుండు, దై.మదనేశ్వరుండు, త.మందాకిని, సం. 
పదిలక్షలు, స.మాళలవీసింధు, దీ. 20, క్షే పెనుగొండ, దా.నల్లావు, వ. మినుములు; 


594 శ్రీవాసవీ పురాణము 


17.విక్రమశిష్ట- బు. సాందీపని, దై. విశ్వేశ్వరుడు, త.గోదావరీతీరము, సం. 
పది లక్షలు, స.విజయ, దీ.56, క్షేబెదంబ, దా.బంగారము, వ.వావిలి; 
18. అయనకుల- బు. ఆపస్థంబుండు, దై. భోగేశ్వరుండు, త. వేదారణ్యము, సం, 
కోటి, స. పున్నాగ, దీ. 50, క్షేకేదారవనము, దా.షోడశ, వ. (ద్వాదళశితప్ప్ర)అవిసికూర; 
19. మండకుల- బు. మందపాలుండు, దై. కోటేశ్వరుండు త.కేదారము, సం.నూరు 
కోట్లు, స.కమలాంబుధి, దీ.50, క్షే జాబిలి, దా.గోవు, వ.మామిడికాయ,; 
20. బలిశిష్ట- బు. భారద్వాజుండు, దై. భార్లవేశ్వరుండు, త.పంపాతీరము, సం. లక్ష్మ 
స.బలసాగరము, దీ. 30, క్షే ఉమ్మడేశ్వరము, దా.వడ్డు, వ.బచ్చలికూర; 
21. పద్మశిష్ట- బు. బృహదశ్వుండు, దై.సరస్వతీశుండు, త. జగన్నాథము, 


సం.పదివేలు, స.సర్వాంబుధి, దీ. 36, క్షేసీతాపురి, దా. అన్నం, వ.తామరలు; 


22. అనంతకుల- బు. బుప్యశ్చంగుండు, దై. అనంతేశుండు, త.మేరువు, సం.కోటి, 
స.అనంతము, దీ. 79, క్షైశ్రావణబెళగొళ, దా. అనంతము, వ. అలచందలు; 


23. వెన్నుకుల- బు. వాలఖీల్యుండు, దై.సోమేశ్వరుండు, త.సరస్వతీతీరము, 
సం.పది కోట్లు, స.ప్రాసాద, దీ.21, క్షేభువనేశ్వరము, దా.బంగారము, వ. వెదురు 
బియ్యము; 

24. కొమరశిష్ట- బు. కూర్చుండు, దె. భృంగీశ్వరుండు, త. వృద్ధ్దాచలము, సం.లక్ష్మ 
స.అపూప, దీ. 60, క్షే హిమాచలము, దా.అన్నము, వ. గోరింటాకు; 


25. మూరుకుల- బు. మార్మండేయుండు, దై. మహేశ్వరుండు, త.వేంకటాద్రి, 
సం.లక్ష్మ స.మాలాంబుధి, దీ. 16, క్షే రజితాద్రి, దా.గుజ్జిము, వ.గారపండు; 


26. ముంజికుల- బు. ముంజవ్రతుండు, దై. మూలేశ్వరుండు, త.పుష్పగిరి, సం. 12 
లక్షలు స. అభినవ, దీ.36, క్షేమాయావని, దా. దుంపలు, బట్టలు, వ.మిరియములు; 


27. అభిముంచ- బు. ఆప్ప్నవానుండు, దై. ఆయుతేశ్వరుండు, త. మేరువు, సం.లక్ష్మ 
స. అమృతాంబుధి, దీ. 16, క్షే పెనుగొండ, దా. రత్నములు, వ. అరటిపండ్లు; 


28. చిన్నిశిష్ట- బు. శాండిల్యుండు, దై. దుర్గేశుండు, త.రజితాద్రి, సం.లక్ష్మ స. ధర్మ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 595 


సాగరము, దీ.79, క్షే జాబాలినగరము, దా.ఏనుగు, వ.చామలు; 

29. వినిశిష్ట- బు. శమీకుండు, దె. వల్లభేశ్వరుండు, త. శేషాద్రి, సం.పదిలక్షలు, 
స.వసంత, దీ.90, క్షే భద్రాద్రి, దా.రత్నములు, వ. తిక్తకాకము(ఉలిమిరి); 

30. శినిశిష్ట- బు. శ్రీధరుండు, దై. శిరీ షేశ్చ్వరుండు, త.కైలాసము, సం.లక్ష్మ స. 
సింధు సాగరము, దీ. 40, క్షే పెనుగొండ, దా.మేక, వ.చిరుసెనగలు; 

31. పైడికుల- బు. పర్వతుండు, దై. పర్వతేశ్వరుండు, త.పంపాతీరము, సం.లక్ష్మ 
స.పుష్పసాగరము, దీ.30, క్షే ఉమ్మడేశ్వరము, దా.పనసపండు, వ. కాకరకాయ; 

32. (భ్రమరకుల- బు. (ప్రమదకుండు, దై. వీరేశ్వరుండు, త.ప్రయాగ, సం. లక్ష్మ 
స.విశ్వాంబుధి, దీ. 80, క్షే రజితా[ద్రి, దా.పీతాంబరము, వ. చిజువడ్డు; 

33. ఘనశీల- బు.అగస్వుండు, దై.గౌాతమేశ్వరుండు, త.కైలాసగిరి, సం.కోటి, 
స. కమల జలధి, దీ.60, క్షేమందరగిరి, దా.తులాభారం, వ.కుంకుళ్ళు; 

34. వేంకోల- బు. వేదనిధి, దై. భీమేశ్వరుండు, త. వేంకటాద్రి, సం.లక్ష్మ స.భీమ 
సాగరము, దీ. 73, క్షే లక్ష్మణరూల, దా.రత్నములు, వ.వంకాయలు; 

85. పృథ్విళిష్ట- బు. భృగువు, దై. పృథ్వీశ్వరుండు, త. రజితాద్రి, సం. లక్ష్మ స. 
పార్థివము, దీ. 23, క్షే బదరికాగిరి, దా. భూమి, వ. నేరేడుపండు; 

36. రెంటకుల- బు. రేభుండు, దై. వసంతేశ్వరుండు, త. దండకాటవి, సం. 
లక్ష్మ స. వనసరోవరం, దీ. 80, క్షే మందరగిరి, దా. కన్య, వ. కెంపు(కురువిందు; 

37. ఉశరీకుల- బు. హరివక్రుండు, దై. భీమేశ్వరుండు, త. సింహాచలము, 
సం.లక్ష్మ స.భ్రమరసాగరము, దీ. కర్‌, క్షే జెదంబ, దా.బంగారము, వ. ఉశిరిక; 

38. సూసాళ్ళ- బు. కౌండిన్యుండు, దై. జగదీశ్వరుండు, త. నర్శదాతీరము, సం. 
లక్ష్మ స. జరూకము, దీ. 50, క్షే కుమారగిరి, దా. బంగారుపాత్ర, వ.పాటలపుష్పము; 

39. చిద్రూపుల- బు. పవిత్రపాణి, దై. చిత్రేశుండు, త. ప్రయాగ, సం. 

వేయికోట్లు, స. చింతామణి, దీ. 50, క్షే మాయావని, దా. గొడుగు, వ. చామంతి, 
చిరికూర; 


596 శ్రీవాసవీ పురాణము 


40. దీక్షాకుల- బు. అక్షయుండు, దై. భాస్మరుండు, త. భాస్మరము, సం. పది 
కోట్లు, స.భాసకము, దీ. 55, క్షే కేదారవనము, దా. బంగారము, వ. ద్రాక్షపండు; 
41. బుధురుకుల- బు. బోధాయనుండు, దై. బ్రహ్మేశ్వరుండు, త. మేరువు, 
సం. వేయికోట్లు, స. కమలాంభోధి, దీ. 50, క్షే అమరావతి, దా.భూమి, వ.శివమల్లై; 
42. యనసకుల- బు. విశావర్యుండు, దై. కోటీశ్వరుండు, త.మలయగిరి, సం. 
లక్ష్మ స. కోటసాగరము, దీ. 13, క్షే గదాధరనగరము, దా.ధనము, వ. గోధుమలు; 
43. కామశిష్ట- బు.కామ్యకుండు, దై. పూర్ణేశ్వరుండు, త.కాళింది, సం. పంచాగ్నుల్లో 
పదికోట్టు, న కామాట్ధీ, దీ. 20, క్షే పెనుగొండ, దా.స్వర్ణము, వ.కంద,కర్పూరములు; 
44. స్యందిక- బు. సత్యవ్రతుండు, దై. వృషభేశ్వరుండు, త. కావేరీతీరము, 
సం.పది లక్షలు, స.పుష్పాంబుధి, దీ.70, క్షే బదరీ, దా. ధాన్యము, వ. నేరేడుపండ్లు; 
45. స్వస్తికుల- బు. మహాసేనుండు, దై. క్షీరేశ్వరుండు, త. మేరుగిరి, సం. 
నూరుకోట్లు, స. క్షీరాంబుధి, దీ. 18, క్షే విదేహ, దా. ఏనుగు, వ. వట్టివేరు; 
46. కదంబకుల- బు. కౌత్సుండు, దై. నందీశ్వరుండు, త. నర్మదాతీరము, 
సం. లక్ష్మ స. నందిసరస్సు, దీ.40, క్షే ఉమ్మడేశ్వరము, దా. కన్య, వ. నల్లకలువ; 
47. అనుమర్శ్షణ- బు. స్టూలశిరుండు, దై. హాలాస్యనాయకుండు, త. మధుర, 
సం.కోటి, స. జీవన్ముక్తి దీ.50, క్షే రామనాథపురి, దా. పగడములు, వ. సృటికము; 
45. యలమంచ- బు. కృష్ణదై పపాయనుండు, దై. వైభవేశ్వరుండు, త, ఏలేశ్వరము, 
సం. కోటి, స. వైభవము, దీ.40, క్షే రజితాద్రి, దా.వృషభము, వ. ఏలకులు; 
49. త్రిమూల- బు. మాధవుండు, దై. మాతృభూతేశుండు, త. అలంపురము, 
సం.పది కోట్టు, స. జంబూ, దీ. 78, క్షే హైందవగిరి, దా. దాసీ, వ. కర్పూరము; 
50. ముష్టుక- బు. ముచికుందుండు, దై. మంద్రేశ్వరుండు, త. దండకాటవి, 
సం.లక్ష్మ స. కపిత, దీ. 50, క్షే జాబాలినగరము, దా.షోడశదానములు, వ. కురువేరు; 
ర్‌1. క్రముకశిష్ట- బు. శరభంగుండు, దై. జమదగ్నీశుండు, త. శ్రీశెలము, 
సం. పదికోట్లు, స. పావనము, దీ.51, క్షే హరిద్వారము, దా. వస్త్రములు, 
వ.దుంపలు, నల్లావుపాలు; 
చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 597 


వాం 


52. చందకుల- బు. ధౌమ్యుండు, దై. చిత్రేశ్వరుండు, త.యమునాతీరము, 
సం.పది లక్షలు, స.చిత్రాబ్ది, dl, క్షే బెదంబ, దా.నువ్వులు,కృష్ణాజినము, 
వ. తెల్లచెబుకు; 

53. తోటక- బు. తుర్యవ్రతుండు, దై. భూతేశుయడు, త. మలయగిరి, సం. 
పదిలక్షలు, స. పుష్పాంబుధి, దీ.36, క్షే మాయావనము, దా. గృహము, 
వ. ఎజ్జతోటకూర; 

54. ప్రొఢయాచ- బు. మౌసలుండు, దై. ప్రొఢేశ్వరుండు, త.తామ్రుపర్టీతీరము, 
సం. పదిలక్షలు, స.ప్ఫధివి, దీ. 18, క్షే త్రిపురాంతకము, దా. గోవు, వ.పొట్లకాయ; 

55. అంగమకుల- బు. హయగ్రీవుండు, దై. జలేశ్వరుండు, త. గోదావరీతీరము, 
సం.లక్ష్మ స.కృష్ణసాగరము, దీ.20, క్షైరజితాద్రి, దా.సదాన్నదానము, వ.ఆనప; 

56. సోమశిష్ట- బు. శక్తి, దై. విశ్వేశుండు, త. గంగాతీరము, సం.లక్ష్మ స. 
వీరాంబుధి, దీ. 17, క్షే పెనుగొండ, దా. అప్పుడేయీనిన ఆవు, వ. నీవారధాన్యము; 

57. పాలకుల- బు. పావనుండు, దై. ప్రోలేశుండు, త. బ్రహ్మాచలము, సం. 
లక్ష్మ స. వల్మీక, దీ. 72, క్షే విదేహ, దా. పండ్లు, వ.మాదీఫలము; 

58. ఇసుమకుల- బు. విష్ణువృద్దుండు, దై. కపిలేశ్వరుండు, త. నర్శదాతీరము, 
సం. కోటి, స. కపిలాంబుధి, దీ. 63, క్షే గజపురము, దా. షోడశ, వ. ఇంగువ; 

59. చక్రమూల- బు. జాతవేదుండు, దై.చక్రేశ్వరుండు, త. (బ్రహ్మావర్తము, సం. 
నూరు కోట్లు, స. చక్రతీర్థం, దీ. 70, క్షే బదరీ, దా. గొడుగు, వ. చక్రవర్తికూర; 

60. వృద్ధికుల- బు. బృహస్పతి, దై. బృహదీశుండు, త. శ్రీముష్టము, సం. 
పదికోట్లు, స. బృహస్సరము, దీ.21, క్షై పాతాళగంగ, దా.కన్య, వ.గజపుష్పు, 
ఫల,వస్తములు; 

61. వస్తుకుల- బు. వళిష్టుండు, డై. రాజదేవుండు, త. పద్మాచలము, సం. 
లక్ష్మ స. పల్లవము దీ. 32, క్షే రజితాద్రి, దా.వజము, వ. వట్టివేరు; 

62. క్రానుక- బు. పుందరీకుండు, దై. కామేశ్వరుండు, త. సరస్వతీతీరము, 
సం. కోటి, స. కామసాగరము, దీ. 60, క్షే బదరీ, దా. ఏనుగు, వ. కానుగ 


598 శ్రీవాసవీ పురాణము 


సంబంధించినవి; 

63. కమల- బు. శుకుండు, దై. మహేశ్వరుండు, త. కమలాలయము, సం. కోటి, 
స.ముక్తిసారము, దీ. 73, క్షే లక్ష్మణరూల, దా.ముక్తాహారము, వ. తెల్లతామరగడ్డ; 

64. కన్యకుల- బు. గార్భుండు, దై. భైరవేశ్వరుండు, త. శ్రీకూర్మము, సం. 
కోటి, స. హస్తి, దీ.53, క్షే యమునోత్రి, దా. ఏనుగు, వ. తెల్లకలువలు, 
నేరేడుపళ్ళు; 

65. ధనద- బు. కృష్ణుండు, దై. కృష్ణేశుండు, త. గంగాతీరము, సం.పదికోట్టు, 
స. కృష్ణసాగరము, దీ. 20, క్షే రజితాద్రి, దా. ధనము, వ. ఉత్తరేణి; 

66. త్రివిక్రమ- బు. త్రిజటుండు, దై. జనార్దనుండు, త. సిద్ధవటము, సం. 
లక్ష్మ స. తుర్యము, దీ. 20, క్షే రజితాద్రి, దా. గుజ్జము, ప్‌; బూడిదగుమ్మడి; 

67. శమనక- బు.కాంచనుండు, దై. చంద్రేశ్వరుండు, త. గంగాయమునలమధ్య, 
సం, రెండుకోట్లు, స.కామధేను, దీ. 88 క్షే ఆనందగిరి, దా.మణులు, వ.మల్లె, 
తోటకూర; 

68. శౌనక- బు. శౌనకుడు, దై. వీరేశ్వరుండు, త. కురుక్షేత్రము, సం. పదిలక్షలు, 
స. ప్రసూనాంబుధి, దీ. 55, క్షే బెదుంబ, దా. ఏనుగు, వ. చేమలు, చేమంతి; 

69. అమలకుల- బు. ఆశ్విలాయనుండు, దై. నర్శదేశ్వరుండు, త. మేరువు, 
సం.లక్ష్మ స. జంబూ, దీ. 70, క్షే బదరి, దా. ఏనుగు, వ. అత్తిపండ్లు; 

70. పరిశిష్ట- బు. విష్వక్సేనుడు, దై. విరూపాక్షుండు, త. వింధ్యాగ్రము, సం. 
కోటి, స. కేతక, దీ. 20, క్షే హిమగిరి, దా. కన్య, వ. మాలతి, వావింటికూర; 

71. తులసీకుల- బు. పూతికర్నుండు, దై. దుర్దేశ్వరుండు, త. శ్రీశైలము, సం.నూరు 
కోట్లు, స. దేవసాగరము, దీ. 87, క్షే యమునోత్రి, దా. షోడశ, వ. తులసి; 

72. భీమశిష్ట- బు. జాబాలి, దై. భీమేశ్వరుండు, త. సింధూతీరము, సం. లక్ష్మ 
స. భీమాట్టి, దీ. 100, క్షే అశోకవనము, దా. రత్నములు, వ.తెల్లపట్టు, పుల్లప్రబ్బలి; 

73. గుండుకుల- బు. శార్‌జరవుండు, దై. కుబ్దేశ్వరుండు, త. బుష్యమూకము, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 599 


వాం 


సం. లక్ష్మ స.కూష్మాండము, దీ. 20, క్షే రజితాద్రి, దా.నెలనెలా గుమ్మడిపండు, 
వ.దంటుకూర, నిమ్మపండు; 


74. అఇక్ష్వాకు- బు. మహాతేజుండు, దై. భోగేశ్వరుండు, త. దండకాటవి, సం. లక్ష్మ 
స.భోగము, దీ. 73, క్షేలక్ష్మణర్లూల, దా. అశ్వము,గజము, వ. చెజకు,దాసానిపూవు; 

75. హస్తిక- బు. శరభంగుండు, దై.రామేశ్వరుండు, త. మలయగిరి, సం. లక్ష్మ 
స. అశ్వత్థ, దీ. 70, క్షే అశోకవనము, దా. తండులములు, వ. బచ్చలి; 

76. శ్రీపుంసిక- బు. పౌలసుండు, దై. వీరేశ్వరుండు, త.పారియాత్రము, సం. లక్ష్మ 
స, పుష్పాట్టి, దీ.70, క్షే బదరీ, దా. బంగారము, వ. పాలపండు; 


77. గణప- బు. కశ్యపుండు, దై. ధనేశ్వరుండు, త. బ్రహ్మాది, సం. పదిలక్షలు, 
స. ధర్మాట్టి, దీ.17, క్షే గంగానగరము, దా. బంగారము, వ. కంద, కరవీర; 

78. ఉద్వాహ, రవిశిష్ట- బు. ప్రభాతుండు, దై. కుసుమేశుండు, త. పినాకినీ 
తీరము, సం. పదికోట్లు, స. పుష్పసాగరము, దీ. 60, క్షే మందరగిరి, దా. 
ముత్యములు, వ. కుంకుమపూవు, కుసుంబవస్తము; 

79. మన్యు, మానాభ- బు. మాండవ్యుండు, దై. దక్షిణేశ్వరుండు, త. శ్రీశైలము, 
సం. నూరుకోట్లు, స దక్షసరోవరము, దీ. 55, క్షే బెదంబవనము, దా. షోడశ 
మహా దానములు, వ. పసుపు బట్టలు; 

80. అనుపాల, అనుపకుల- బు. అంగీరసుడు, దై. సకలేశ్వరుండు, త. కనకాద్రి, 
సం. లక్ష్మ స. సరస్వతీతీర్థము, దీ. 51, క్షే బదరీ, దా. మహిషీ, వ. అనుములు; 

81. ఇంచుకుల, గొంటుకుల- బు. ఇడిమ్మీరుండు, దై. కీర్తీశ్వరుండు, త. ఇంద్ర 
నీలగిరి, సం. కోటి, స. చంద్రసరోవరము, దీ.30, క్షే అమరావతి, దా. గోవు, 
వ.పోకలు, తెల్లకలువలు; 

82. తులశిష్ట, వృకళిష్ట- బు. తుందిలుండు, దై. విజయేశ్వరుండు, త. సింహా 
చలము, సం. కోటి, స. బర్భర, దీ. 79, క్షే నాళిక, దా. గజము, వ. తుమ్మికూర; 

83. శ్రీరంగ, శ్రీలకుల- బు. శ్రీవత్సుండు, దై. శివుండు, త. సింధూతీరము, 
సం. లక్ష్మ స. అర్జునము, దీ.30, క్షే ఉమ్మడేశ్వరము, దా.అశ్వము, వ. చిరుకూర, 
చిట్టాముదము; 


600 శ్రీవాసవీ పురాణము 


84. ఘంటక, ఘనముఖ- బు. కణ్వుండు, దై. గణేశుండు, త. కృష్ణవేణీతీరము, 
సం. కోటి, స. పుష్టి, దీ.20, క్షే బదరీ, దా. బంగారము, వ. దోసపండు; 

85. చేగోళ్ళ, చేరుకోళ్ళ- బు. కందర్పుండు, దై. కామేశ్వరుండు, త. కావేరీతీరము, 
సం.పదికోట్లు, స.కామ, దీ. 50, క్షే జాబిలి, దా.దాసి, వ. శ్రీగంధము, మాదీఫలము; 

86. ఫలక, పట్టణకుల- బు. చండిగుండు, దై. వ్యాసేశ్వరుండు, త. హిమగిరి, 
సం.కోటి, స.నందసారము, దీ. 40, క్షే గజపురము, దా.పండ్లు, వ. పాలపండ్లు; 

87. దేశిష్ట, దైవిశిష్ట- బు.దేవలుండు, దై.ధనదేశుండు, త.గంగాతీరము, సం. 
లక్ష్మ స.ధర్మసాగరము, దీ.40, క్షేరజితాద్రి, దా.ఆవు, వ.దేవదారువు, దాడిమీ 
ఫలములు; 

88. మిధున, మద్దికుల- బు. మైత్రేయుండు, దై. నాగేశ్వరుండు, త. శ్రీశైలము, 
సం. 20వేలు, స. నాగసముద్రము, దీ. 30, క్షే ధర్మపురి, దా. ఏనుగు, వ. కోర 
చాప, జిల్లేడుపూవు, మొగలిబెత్తము, నాగచతుర్ధినాడు తెలకపిండి; 

89. సనకుల, సానకుల- బు. సనకుండు, దై. కర్ణేశుండు, త. వింధ్యాద్రి, సం. 
లక్ష్మ స.రత్నసాగరము, దీ. 94, క్షే గంగాతీరము, దా.భూమి, వ. జాజికాయ; 

90. ఉత శిష్ట, ఉతకాల- బు. నారదుండు, దై. ఉత్తరేశ్వరుండు, త. హేమాద్రి, 
సం.కోటి, స. ఉత్తరసాగరము, దీ. 35, క్షే భద్రాచలము, దా.నీటికుండ, వ. ఉత్తరేణి; 

91. ఉపమన్యు, ఉపనకుల- బు. ఉదంకుండు, దై. కుంభేశ్వరుండు, త.మలయా ది, 
సం.లక్ష్మ స.కోన, దీ.73, క్షే లక్ష్మణరూల, దా.బంగారము, వ.శ్రీగంధము; 

92. కాలకుల, కర్ణాటకుల- జు కాశ్యపుండు, దై. ద్రాక్షేశుండు, త. గంగా 
సంగమము, సం.పది లక్షలు, స.రామాంబుధి, దీ.20, క్షైరజితాద్రి, దా.ఒంటె, 
వ.తెల్లకందులు; 

93. చన్నకుల, జానకుల- బు. జహ్నువు, దై. త్రిపురేశ్వరుండు, త. నర్మదాతీరము, 
సం.కోటి, స.వనమాల, దీ. 13, క్షే విదేహపురము, దా.మదగజము, వ. జామపండు; 


94. దాంతకుల, దెంతకుల- బు. దత్తాత్రేయుడు, దై. ధర్మేశ్వరుండు, త. సరయూ 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 601 


వాం 


తీరము, సం. కోటి, స. ధర్మసరోవరము, దీ.200, క్షే నారాయణపురము, దా.కన్య, 
వ. దాసానిపూవు, అనుములు; 


95. మునికుల, మూలకుల, నాభీల- బు. మౌద్దల్యుండు, దై. మాధవుండు, 
త. మలయపర్వతము, సం. కోటి, స. మలయాంబుధి, దీ. 100, క్షే అమరావతి, 
దా. మహిషీ వ. కస్తూరి, తెల్లవంగ, ములగ; 

96. యవిశిష్ట, అరశిష్ట, అరసకుల- బు. యాజ్ఞవల్యుండు, దె. వృషభేశ్వరుం 
డు, త. సరయూతీరము, సం. లక్ష్మ స. నందము, దీ. 40, క్షే భీమాభిక్యపురము, 
దా.వాహనము, వ. ఎలజ్జితోటకూర కాడలు, కానుగ బెత్తములు; 

97. చంద్రిక, చంద్రమాల, చంద్రశిష్ట- బు. చతుష్కర్జుండు, దై.క్షీరేశుండు, త. 
తోతాద్రి, సం.కోటి, స.పున్నాగ, దీ.39, క్షేపళని, దా. గుట్టము, వ.సంకులు, 
లత్తుక, శ్రీగంధము; 

98. ప్రోలిశిష్ట, ప్రోలికుల, పుంసికుల- బు. పౌండ్రకుండు, దై. ప్రోలేశ్వరుండు, 
త. మధ్యార్దునము, సం. కోటి, స. భువనాద్ది, దీ.40, క్షే యమునోత్రి, దా. 
పల్లకి, వ. జీడిమామిడి, కుంకుమ, జవ్వాది; 

99.చింతకుల, చింతమకుల, చింతశిష్ట- బు. చిత్రకుండు, దై. ప్రణవేశుండు, 
త. సింహాచలము, సం. కోటి, స. చింతామణి, దీ. 382, క్షే రామనాథపురి, దా. 
ధాన్యము, వస్త్రములు, వ. చింతచిగురు, జీడిపప్పు, అల్లము; 

100. వ్రక్మాల, వ్రంగమకుల, వక్రశిష్ట- బు. వాయువ్యుండు, దై. రామేశ్వరుడు, 
త. శ్రీశెలము, సం. పదికోట్లు, స. రాజసాగరము, దీ. 40, క గజపురము, దా. 
షోడశదానములు, వ. ఆవాలు, జీలకట్ట, కడియాలు; 

101. పాంచాళ, పడగశిల, పాణుసకుల, కమఠకుల- బు. పరాశరుడు, దై. 
క్రీరేశ్వరుడు, త. శ్రీశైలశిఖరము, సం. లక్ష్మ స. క్షీరసాగరము, దీ. 20, క్షే పెను 
గొండ, దా. పండ్లు, వ. ఖర్జూరము, గజనిమ్మ, కర్పూరము, మొగలిపూవు; 

102. పునగశిల, గోళీల, ఉత్తమగోశీల, పల్లవగోశీల, పటుగోశీల, సత్యగోశీల, 


602 శ్రీవాసవీ పురాణము 


భీమగోశీల, వృషగోశీల, నందిగోశీల, సూర్యకుల- బు. పులస్తుండు, దై. పృధివీశుడు, 
త.మంధరగిరి, సం. లక్ష్మ స. పుష్పాంబుధి, దీ. 40, క్షే పెనుగొండ, దా. 
నువ్వులు, వ. తెల్లపట్టు, పులిగోరు, జవ్వాది; 


సూర్యకుల(సూర్యశిష్ట) - బు. సూనృతుండు, దె. సువర్ణేశుండు, త. అంతర్వేది, 
సం. పదికోట్లు, స.సువర్ణాంబుధి, దీ.36, క్షే వారణాసి, దా.బంగారము, వ.నల్ల 


చెబుకు, పునగశిలాది తొమ్మిదిగోత్రములవారితో వివాహనిషేధము. 2922 


ఆ.వె. నూటరెండుగోత్ర కూటంపు దశలింగ 
లక్షణంబులివియ శైక్షులార ! 
బెషధంబులందు దోషముల్‌ కావు వ 
ర్యములు తెలిసిమసలుం డర్యులార ! 2923 


కం. కుల గౌరవ మను దీపము 
నిలబెట్టగ జాలు మంత్ర నిధి దొరుకుటచే 
పొలుపున గేల్మొగిచి గురుని 
వెలయించిరి నుతుల నతుల విఘనము తోడన్‌ ! 2924 


ఇది శ్రీవానవీవురాణమునందు దళలింగలక్షణములనెదు నూరవఅధ్వాయము 
రము. 


సంవు 
ణి 


(శైక్షులు= వేదమారంభించిన శిష్యులు, విఘనము= దేవతాతిథుల భుక్తశేషము, భోజనము) 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 603 


వాం 


కర్ర, 


తే.గీ. 


చం. 


604 


నూటయొకటవ అధ్యాయము 


కం. అనఘా ! (త్రిపురాంబా ! మా 
లినీ ! మహా గురుమతీ ! కులీనావ్యక్తా ! 
సనకాది సమారాధ్యా ! 
అనాహతాబ్ద నిలయా ! ధరాన్థావ్యక్తా ! 


అని సాలంకాయనబుషి 

వినిపించిన గాథవినుచు విణ్మునిగణముల్‌ 

తనిసితిమి రాజ్యలోభము 

గణియింపని విడ్విలాస గరిమన్‌ గనుచున్‌ ! 2925 


తండ్రి కులపెద్ద తనమైన తనయుం డిచ్చ 

గించెనో తెల్పుండన నుగ్గడించె వక్త, 

భాస్మరాచార్యుం జేరిన బచ్చులపుడు 

పెద్ద కావలె కులమున దిద్దు దనిరి. 2926 


అతండును నెందుకీ విశయ మాకలనంబున కేమి యున్న దిం 

క? తనయుడే కదా మథివకా డిది ధర్మము ! ఏమయా విరూ 

ప తనయ ! తండ్రి బాధ్యతలు భారములే మగ బిడ్డకెందునన్‌ 2 

గత సమయంబులివ్వి యని గారముంజేసెను తండ్రి పోలికన్‌ ! 2927 


. కుసుమ కుమారుందద్ది విని కోరికలేదు మహాశయా ! మనః 


కుసుమము వాడిపోయినది, కోర్కెల కొమ్ములు రాలిపోయె, న్స్‌ 
విసమునుం జిమ్ము పెత్తనము వెట్టము, దీననె గాదె మా కుటుం 
బ సుషమ మాయమాయె నిక బాధ్యత లేమిటి కంచు వాకొనెన్‌. 2928 


శ్రీవాసవీ పురాణము 


ఆ.వె. 


ఆ.వె. 


స్వాగత. 


ఆ.వె. 


ఇదియ వరుస హితుని నేలిక కమ్మన్న 

నేమి సేయ వలయు, నేమి సెలవు ? 

దేశికోత్తమా నిదేశించుమా యంచు 

విద్దణంబు గురుని వేడె నంత. 2929 


నాడు యుద్ధమందు నారాయణున కెట్టి 

సంకటము ఘటించి, సరిగ నట్టి 

స్థితికి చేరువాయె శిక్షాకరుం డంత 

నిష్ట ఛాత్రు గాంచి యిట్టు లనియె. 2930 


సర్వ దేవతలు చల్లగ జూచున్‌, 

నిర్వికారమున నిస్పృహ లేకన్‌ 

ఖర్వ సంపదల గర్వము లేకన్‌ 

నిర్వహించు మిక నీ కుల భూతిన్‌ ! 2931 


కుల సమూహమెల్ల కొలువు తీరు మటంచు 

కుతుక లెనచి నిన్ను బ్రతిమలాడ 

కాదు కూడదంచు కారిన్యమును బూన 

తగునె కుసుమ శ్రేష్టి తనయ చెపుమ ! 2932 


అంతటి దేవివాసవికి, నాదిపరాత్పర జీవశక్తికిన్‌, 

ధ్వాంతజగత్‌స్థలీ ప్రకటధామగభస్తికి సోదరుండవై 

స్వాంతపరాయణేప్టి ఫలసంతతివై కుసుమాత్మజుండవై 
వింతవిరాగసాగరవివేచనమా ! వరవిట్ములాగ్రణీ ! 29383 


రాజ మనోరథంబున నిరాకరణంబన ధర్మశంకయే 

వ్యాజ మనంగందోచు, నిదియా నినుబట్టి దహించు శంక !వి 
బ్రాజిత నైజ తేజమెటం బాసితివయ్య విరూప లోచనా ! 

వాజ విశేష తేజమున వాజినివోలె పరిక్రమింపుమా ! 2934 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 605 


వాం 


ఆ.వె. 


ఆ.వె. 


కర్ర, 


కం. 


606 


క్లైబ్య మొంది నీదు కర్తవ్యమునుం బాయ 


కన్నతండ్రి యాత్మ కలగునయ్య ! 
పేరు దెచ్చునంచు పెంచిన పుత్రుండు 
వ్యర్థుండైన నెటుల బ్రతుక గలదు ? 2935 


శక్తి బలము, చేవ సాంతమ్ము మరచిన 

హనుమ వయితి వింక, హరుంద వగుచు 

స్థాణు గతిని వీడి చైతన్యమును బూని 

నేత వగుము వైశ్య జాతి కిపుడు. 2936 


అని సముదాయించెడు నొ 

జ్ఞను సంశయమున గనుచు విడగ్రణి యేదో 

వినిపించగ వెనుకాడుచు 

పనుపడు చున్నాడటంచు పటిమన్‌ గురుండున్‌ ! 2937 


ఏమిటి సందియమ్ము ? అది యేమయిన న్వెడుకాడ నేల? నీ 
కామిత మెట్టిదైన వెటకారము సేయంగ దాయనే ? శ్రియః 

కాముండ ఛాత్రులందు, ననుగంతల కెందులకోయి మర్మముల్‌ ! 
ప్రాముండు మాని పల్ముమిక పాటన సేసెదనంచు పల్మగన్‌. 2938 


నాన్నల మించి బిడ్డల మనంబులం దీరుచు దేశికాగ్రణీ ! 

నన్ననజాలు దీవు, గణనాయక పట్టముం గట్టంజాలు దీ 

యున్న జనంబులందు ప్రతి యొక్కండు ప్రాజ్జుందె, జాతిసేవ కే 
బన్నముకైన సిద్ధపడు పారగుండే, తెగుదారియే ననన్‌. 2939 


శిష్యుని మనమున గల కా 

లుష్యము సమయింప జాలు లోక హితోక్తిన్‌ 

కృష్యమొనరించి యాతని 

వృష్యాఢ్యుని జేయ గురుండు వీడని పూన్నిన్‌. 2940 


తే.గీ. 


ఆ.వె. 


కం; 


చం. 


కత, 


పద్మరాగాల గనియ మీ ప్రాపణికుల 

కులము గాజురాళ్ళుండునే ! కోజదడమగు, 

నేమయా నాయకత్వంబు నెవ్వరేని 

కొనెడు తలపున్న లభియించు ననియె గురుండు. 2941 


కొరడు కొబికు జూడ కొబివి దయ్యము వోలె 

పదవి బరువు మీద పడుచునున్న 

గురుని శరణు జొచ్చి బరువెత్త వలదంచు 

కుసుమ సుతు హితాళి కొలిచి నారు. 2942 


అంత విరూపాక్టుని గని 

పంతులు తమ నిర్ణయంబు పలుకుచు ముందా 

పంతము మానుము తదుపరి 

కుంతము చేపట్టు మనియెం గూర్మిం దలిర్చన్‌. 2943 


ఎదురు వచింప లేక గళమెత్తని శిష్యుని నూరడించగన్‌ 

పదవియదేమి పేతగణ పాదపమా భయమొంద ? నీ కుటుం 

బ దశయటన్న పూర్వకృత ప్రాప్తము, పుణ్యగతుల్‌ వరించెగా ! 
ముదముద లేల నియ్యకొన, మొత్తము జాతి వరింప నిన్ననెన్‌. 2944 


ఈ దేహం బీ జీవం 

బీ దివ్య విభూతి యాత్మ యే గురు కరుణన్‌ 

పాదుకొనె నేకముగ నా 

వేదికి దాసోహమనియె విడ్వరుండంతన్‌ ! 2945 


ఆనందంబున చిందులన్‌ మునిగె వైశ్యానీక మాలించి, ప్ర 
ఖ్యానంబున్‌ దిశలెల్ల (మోగ వినిచెన్‌ గ్రైవేయకంబుల్‌ బిగన్‌ 
హ్వానంబుల్‌ నిజబంధు మిత్రులకు ప్రహాదంబునం బంపుచున్‌ 
భూనాథుం బ్రియమారం జీర పుర విప్రన్‌ బంచె నందెల్లరున్‌. 2946 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 607 


వాం 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


2 


608 


భూసురుం డొక్క రథంబున 

భాసుర వేగంబు తోడం బతి నగరికి వేం 

చేసి విశామంత్రణమును 

వే సూడిదల నొసంగి నుడివెన్‌, భూపునకున్‌ ! 2947 


హితుని విరూపాక్షుని విని 

సతతము నతగాని హితము సంకల్పముగా 

(బ్రతికెడి రాజకుమారుడు 

వే తెజగుల విప్రం దన్ని వెడలె నతనితోన్‌. 2948 


రాజుతోడ కదలు రాట్సరివారంబు 

జ్యేష్టశైల సీమం జేరినంత, 

భూమి స్పృక్పయోధి పోటెత్తె పొలిమేర 

స్వాగతంబుం జెప్ప స్వామి తతికి ! 2949 


. ఘన మత్తేభము డిగ్గి, యాస్తరిణి ముంగాలూని, రాబేంద్రుం డా 


పని, వైశ్యాన్వయ భాగ్య దీపకుని, త్రైపుండ్రున్‌, విరూపాక్షునిన్‌ 
తన బాహుద్వయ మందు పత్తికొని ప్రస్తావించె నిష్టంబులన్‌, 
మనుజేంద్రేభము పైన తోనునిచి సమ్మానించె నూరేగుచున్‌ ! 2950 
సూర్య చంద్రుల వలెనున్న శౌర్య ధనులు 
భద్రగజమను పూర్వాద్రి ప్రభలు గొలుప 
పవలు టేలును పరిపరి పరిణమించు 
దృశ్య మాయూరి వీధుల దీప్పింజెలంగ ! 2951 
ఎత్తెన పందిళ్ళ నొత్తైన పల్లవం 
బులం జూచుం, జూడదు పుష్కరీండు, 
ముంగిళ్ళ వ్యాపించు ముత్యాల ముగ్గులం 
గాలూను, నూనదు స్టూలపదము, 
బాల వృద్దుల మధ్య వాలుంగంటుల మధ్య 
తగులును, తగలదు దంతి టేండు, 
ప్రాసాదములు చల్లు ప్రసవ వర్షములందు 
తడుపును, తడియదు దాన వరము, 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


మావటీనికి పురశోభ మత్తు గొలుప 

మంగళ ధ్వనుల్‌ వినిపించు మార్గమందు 

వారణంబేగి గుడి ముందు వచ్చి నిలచి 

ధరణి శయనించె జయజయ ధ్వనుల మధ్య | 2952 


పల్లనంబు డిగ్గి బాల్య మిత్రుని దింపి 
యక్కుం జేర్చికొంచు నవని విభుండు 
కూడదంటిె కొల్వు కూటంబు నికపైన 
స్వజన రాజ్యమేలం జనుమటంచు - 2953 


సఖుని నాంటి వీడి సామ్రాజ్య మేలంగ 

చిత్త మొల్ల నట్టి జియ్య కొడుకు 

గద్దె నెక్కలేదు పెద్ద లెందరు వేడ 

నింత వజకు, సఖుల పొంతు వదియ ! 2954 


మెల్లన నాలయంబున నమేయ గుణాఢ్యులు దేవి సన్నిధిన్‌ 
పిల్లలవోలెం జేరి తెజపింజను మానస కోశమందుం జొ 

ప్పిల్లెడు మౌన యోగములం బేరు ఘటించి ఘనాంధమందు రా 
జిల్లెడు వెల్లుజూచు; బయిం జిమ్మెడు స్వ్రేన కటాక్ష దృష్టులన్‌ ! 2955 
అంతరంగ మందు అమ్మ వాసవిం గాంచి 

మోకటిల్లం బడుచు మొక్కు లిడిరి, 

కనులు తెజంచి యెదుట కన్యకాంబకు పూజ 

సలిపి వైశ్య జగతి జెలంగి రపుడు. 2956 
గురువు లిరువురు శిష్యుల కూర్చి గాంచి 

గుండె లుప్పొాంగ, తలపులు తాండవింప, 

వధువు, పదవులు రెంటి గావంగం జాలు 

భటులు, మును విరూపాక్షుం గావలయు నంచు. 2957 


వ. శీఘ్రంబ కుల వధూ వరణంబుం గావింపుం డనెడు ధౌమ్యు వచనంబులకు 
భాస్మరాచార్యుందును. 2958 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 609 


వాం 


కం. ఉన్నది సిద్ధముగా నొక 
చిన్నది మేనరికమందు, చిత్రముగా నేం 
డున్నది రత్నవతి యనంగం 
బన్నుచు నుపచర్య మేన బావకు నింటన్‌ ! 2959 


కం. మును ముడి వెట్టిన నిరువురు 
కనకపు పీఠంబు నెక్కం గన్నులు చెదరున్‌ 
మనకన, ధౌమ్యుండు నూకొనె, 
మనువున కా వెనుక దిద్దె మంత్రాంగంబున్‌ ! 2960 
తే.గీ. భాస్మరాచార్యు భావంబు పరిఢవిల్ల 
తిరు విరూపాక్ష రత్నవతీ వివాహ 
మేడు దినముల పండుగై యెసకమెసగె 
బంధు మిత్రుల మధ్య, సంభావనముల ! 2961 


వ. అంత ధౌమ్యాది పండితుల యాశీర్వచనంబుల నడుమ 2962 


కం. రాజాధ్యక్షంబందున 
యాజుష మంత్రముల నడుమ నాచార్యోక్తిన్‌ 
రాజాయెను తన జాతికి 
ప్రోంజంగ విట్లూలమున్‌ విరూపాక్షుండున్‌ ! 2963 


ఇది శ్రీవాసవీవురాణమునందు విరూపాక్షపట్టాభి షేకమనెడు నూటయొకటవ 
అధ్యాయము నంపూర్ణము. 


(దిద్దు= నియోగించు, విశయము= సందేహము, ఆకలనము= ఎన్నిక, మణివకాడు= అధికారి, వెట్టము= 
శత్రువు, సుషమ= శోభ, కుతుకలెనచి= గొంతులు కలిపి, ధామ గభస్తి= వెలుతురు కిరణము, పనుపడు= 
ప్రయత్నించు, పటిమ= నేర్చు, అనుగంత= అనుచరుడు, తెగుదారి= సాహసి, కృష్యము= సాగుకువీలైనది, 
వృష్యాఢ్యుడు= బుద్ధి మంతుడు, కోజడము= అపహాస్యము, కొరడు= ఇంద్రధనుస్సు, ప్రఖ్యానము= ప్రకటన, 
ఆస్తరిణి= క్రిందపరిచెడి వస్త్రము, జియ్య= రాజు, పొంతువు= చెలిమి, స్యేనము= అమృతము, ప్రోజు= 
నూలువడుకు) 


610 శ్రీవాసవీ పురాణము 


కత 


తే.గీ. 


కతి, 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


నూట రెండవ అధ్యాయము 


కం. శ్రీచక్రరాజ నిలయా ! 


శ్రీచంద్ర నిభా! స్వధా! వశీకృత విశ్వా ! 


శ్రీచిత్మళా సుకన్యా! 


ప్రాచీ బృహదద్రి నిలయ ! పావన చరితా ! 


మణిగుప్తాదులు బుషిగణ 

మణి సాలంకాయనోక్త మానిత విట్‌ సన్‌ 
మణి గాథన్‌విని తృప్తిగ 

ప్రణతుల నర్పించి, విన్న ఫలమెట్టిదనన్‌. 
ముందు గణపతి యొసంగిన విందుం గుడిచి 
వెనుక కథవిన్న ఫలితంబు విందురనంగ 
శ్రోత లంతట బొజ్జలం జూచుకొంచు 

విందు మావిందు చెవులకు విందటంచు. 


అన సాలంకాయనుందనె 


ననితర సాధ్యంబు ననిమిషాశన తుల్యం 
బనందగు వైశ్యుల విందును 


విని పొందుండు తిన్న తృప్తి, వినిచెద ననుచున్‌. 


వాం 


2964 


2965 


2966 


611 


కం. గణముఖ్య పట్టమునకు, ప చం. పిలిచిన వారలొక్కొకరు పేర్మి గృహంబున కేగుదెంచ, దే 


రిణయమునకుం గలిపి తగు వరిష్టము ఘనమున్‌, హలికడ నొక్కరొక్కరిని హర్మ్యములోనికి స్వాగతించి వా 
వణికము నగు విందు సలుప రల నెణి నర్హ్యపాద్యముల రమ్యపదమ్ముల సేదందీర్చి రా 
కణజములను పగులగొట్టె గణముఖ్యుం డొగిన్‌, బు! కలుముల నూత్నదంపతులు కల్గినమేరకు భక్తిసల్పుచున్‌. 2971 
ఆ.వె. పంచ భక్ష్యములకు పాలు పండ్లును జేర్చి సీ. పొలపంపు నలుగుల తలమున్మలందోగి 
విందు భోజనముల విశుల నెల్ల శుభ్రదేహంబులు శోభలీను 
తనుప వలయునంచు తనవారి నెల్లను విలువైన మిక్కిలి జిలుగైనవస్తముల్‌ 
హెచ్చరించి కదలె నింతి తోడ. 2968 బహువిధమ్ములు గట్టిపటి మంజూపు 
ఉ. ఊరం బ్రజా సమస్తమును, నూరికి వెల్పల బంధువర్గమున్‌ మణిమయ కర్ణభూషణముల నలరారి 
ధారుణి రాజు రాణువలం దక్కుల వారి నివాస భూములన్‌ మేలిమి సొమ్ములన్‌ మేనులూను 
దారను గూడి యొక్కొకరం దమ్ముల మిచ్చుచుం బిల్చె విందుకై, శ్రీగంధపరిమళ సిద్ధపూరుషులైన 
వారల కెట్టి లోపమును వర్తిలకుండ విధించె దాసులన్‌. 2969 వైశ్యులాదిగ నెల్లవారి కెరగి 


తే.గీ. శ్రేస్టిముఖ్యుండు వినమిత శీర్చ్నుండగుచు 
మందిరమ్మున పీఠంబులందగింప 
వరుస నాసీనులంజేయ వాసవసభ 


2 


వేలు నాల్మూరల విసీర్రమెనటి 
౨ణ్రా అ 
ఎనిమిదంతస్తుల మనికి పట్టు, 
మణులు పొదిగినట్టి మంజుల ద్వారముల్‌ 


రత్నఖచితములు రవల మెట్లు, వోలె దీపించె; భోజనకాలమందు. 2972 
పగడంపు స్తంభాల పడసాల నలుసాల ఆ.వె. నూరువేలమంది యూరవ్యులును మించి 
మేల్మట్లముత్యాల మెజపుసిరులు, రాజు రాణువలును రాజినుండ 
రత్నకంబళులతో రహియించు నెలవులు భరతుసేనలకు తపసి భరద్వాజుండు 
తలగడదిండ్లతో తల్పతతులు, విందుచేయునట్టి విధముతోచె ! 29783 
తే.గీ. చిత్తరువులందు సొంపారు భిత్తికలును, తే.గీ. పప్పు కూరలు పచ్చళ్ళు పప్పుచారు 
కమ్మపన్నీట కడిగిన గదులుకలిగి నేయి బూరెలు బొబ్బట్లు పాయసములు 
ధూపములతో విరూపాక్షు దుర్గగ్భహము పాలకాయలు తేనెలు పండ్లు పెరుగు 
వైశ్రవణు సౌధమునకెన వైశ్యజగతి ! 2970 వేడియన్నంబు వడ్డింపు వేయిమంది. 2974 


612 శ్రీవాసవీ పురాణము చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 613 


వాం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం, 


614 


భోక్తలును దీక్షచెడకుండ భోజనముల 
చేసి త్రేన్బుచు బొజ్జలు చేతనిమురు 
కొనుచు నాపోశనములెత్తి కొనుచు లేచి 
అన్నదాతాసుఖీభవ యంచువలుక ! 


ముందు రాజును పరివారములనుజేరి 
ధన్యులము మీ చరణధూళి తగులనొప్పె 
మాకుటీరమ్ము, వేంచేయు మరల మరల 
యంచు కౌగిలిందనియించె నర్య విభుండు ! 


అపరిమితహర్ష సందోహమనంగ నడపె 
దివ్య్వమణిభూషణములు, ప్రతీతవస్త 
సం(గ్రహమ్ములు, మొదవులు, సైంధవములు, 
సింధురమ్ములుతోనంపె సేవకులను. 


పయనమగు రాకుమారుడు పలికె నిటుల 
“రాకకై చూతు పట్టాభిషేక మందు 

నీవు నీవారలందరు రావలయును” 

అటులె వచ్చెదమని శ్రేష్టి యనిచె విభుని. 


అంత నితాంతయోగధనుండా కులసారధి యాత్మబంధులన్‌ 


వింతదుకూల భూషణ గవీగణ వాహనరాజి తోడుతన్‌ 


సంతస మింపుమీర నుపచారముచేసి మృదూక్తులన్‌ సుమా 


2975 


2976 


2977 


2978 


ళాంతమొనర్చి పొత్తుగుడుపంతట సంస్కృతమాయె నవ్విధిన్‌. 2979 


భోజనములైన పిమ్మట 

భాజనముగ సేదందీరి పాణికులెల్లన్‌ 
తేజస్వి భాస్మర గురుని 

యోజనమునకై పొడగన యోజిత మతులై. 


2980 


ఉ. తీలీక నాకుటింటగల దేశికుం జేరిన బచ్చు బాంధవుల్‌ 
తీటుగ నంజలించి తమి దెచ్చిన కానుక లప్పగించి, బా 
జాజులు బోసివోయినవి సార్థకు లేగ ననుజ్ఞ నిండటం 


చేటువ సాగంబోవ కడియెత్తి గమించుండనెన్‌ గురుండునున్‌. 2981 


వ. అంత విరూపాక్షుండును వారిని సమీపించి విగియార కౌగలించి కుశలంబు 
లడిగి ఆచార్యులతో నిట్లనిరి. 


చం. మలహణు వంశదీధితులు మాత విధేయులు, భక్తి సాంద్రతన్‌ 
కులమున రుంరువుట్ట సమకూర్చిరి నైతిక శక్తి మాకు ప్ర 
క్కల నిలుచుండి కీలి మొనగట్టగ, వీరి నితాంత సేవకున్‌ 


ఆ.వె. 


వ. అదివిని భాస్మరాచార్యుండు విరూపాక్షు మోముంజూడ. 


ఆ.వె. 


తే.గీ. 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


2982 


వెలనెటు నిర్ణయించుటలు, వెచ్చముందీరు విధంబుం జెప్పవే. 2983 


శిష్యు విన్నపమున సేవకాభీష్టంబు 
నెజఖుంగం దలచి వారి నెజుంగం విలువ, 
తజుగనట్టి నిధులం దయచేసి నారింక 
నేమి చేయం బిలిచె నెబుంగ మనిరి. 


వారిసేవ మాకు నోరంత ప్రొద్దగు 
నిధులు తలీగి పోవు నేడు గడువ, 
తజుగ నట్టి విధము దారవోసిన గాని 
మనము శాంత పడదు మాన్య చరిత ! 


అనగ నాచార్యుం డదియెంత పని యనుచును 
మాతృ గాథలం బాడుచు మనెద రీరు, 
వంశముల పోషణము చేయు వంతు మీది, 
భావి మైలారులను పేరం బరగుదు రని. 


వాం 


2984 


2985 


2986 


2987 


615 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


616 


అనంగ వారు వీరు నానందముననుండ 
కొలముసామి చిక్కుదొలగెనంచు 
నాత్మబలులు తప్ప అతిసర్దనము లేని 
శాంతమూర్తులను భరింతుమటులె. 


విన్న భటులు నటులె వినుతింతు మాయమ్మ 
ఖడ్గ శరభ దండకముల యందు 
తరతరమ్ములకును తరియింతు మిట్టులే 
యంచు ప్రణతులైరి యంచితముగ. 


వారి నలరంజేసి వారణాసికి వెంట 
వచ్చి గంగనీళ్ళు తెచ్చినట్టి 
కర్మకరుల గంగకావిళ్ళ వాళ్ళంచు 


వారికటులె గారవంబుసలుప. 


అనంగ నెల్లజాతి అస్తు అస్తని పల్కి 
కులముపెద్ద పెద్ద గుణమువొగడ, 
కన్యకాంబచరిత గాన శ్రవణ సిద్ధి 
తెలియం జెప్పె నిటుల దేశికుండు ! 


ధన్యులు మీరు వైశ్యకులధర్మనిబంధులు, నిత్యసత్యస 
మ్మాన్యులు, లోకమాతకొక మానితనామమునిచ్చినట్టి సౌ 
జన్యులు, మీ కులంబు నవజాతసుర[దుమమయ్యె నెట్టులా 
కన్యకగాథవించు భవికమ్మున శోభిలు బిడ్డ బిడ్డలున్‌ | 


అమ్మకథనుచదువ నఘములెల్లయుజారు 
విన్నవారికెల్ల వెరపుతీరు 
స్మరణచేయువారు సత్యంబుతప్పరు 
మననజేసినంత మహిమకలుగు. 


2988 


2989 


2990 


2991 


2992 


2993 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం 


చింతలపూడి వేంకటేశ్వర్లుగుప్త 


పాదసేవనమున పరతత్త్వమొనగూడు 
ప్రార్థనమునదొలగు నర్ధకాంక్ష 
నర్చనమునగలుగు నతిధిసంసేవన 
మమ్మయంచు పిలిచినంత పలుకు. 


దండమిడిన యంత దారిద్యముల్‌ దీరు 
దండకంబు6 జదువ నండ కలుగు 
వందపేర్లు చదువ వర్థిల్లుజ్ఞానంబు 
వేయిపేర్లు చదువ వెతలుతొలుగు. 


ధర్మవర్తనము కథాగానమునుజేయ 
శమము దమము దేవి శరభంజెప్ప 
కామితంబులెల్ల ఖద్దముల్‌ విసరంగ 
తీరు నమ్మమెచ్చు తీరువెనుక. 


మంత్రజపముసలుప మంగళంబులుగల్లు 
సోత్రముల్‌ పఠింప శుభముగల్లు 
నిత్యపూజ సలుప నిఖిలార్థముల్‌గూడు 
వృత్తులందు జయము విస్తరిల్లు. 


అనుచు నొజ్జపలుక నాతిథ్యులెల్లరు 
తృప్తిపదితిమనుచు ధృతినిబూని 
రేయి నిదురవోయి రేపకడనెలేచి 
విందుంగుడిచి చనిరి వీళ్ళుం జేర ! 


అని సాలంకాయన బుషి 
యనఘుల గాథ వినిపించె నానందముతో 
ననఘము నాయుష్మరమును 


మునులగు వైశ్యులకు వదనములు వికసింపన్‌. 


వాం 


2994 


2995 


2996 


2997 


2998 


2999 


617 


చం. బుషిగణ కావ్యయాగమున బుక్షరుండౌ బుషి సూతుండిట్లు ని 
ర్విషయ పరాయణం బమలవి(శ్రుతి వాసవిగా జనించుటల్‌ 
పృషత నిపాతమట్లు శ్రుతిపేయ మొనర్చెను, దివ్యబ్బందముల్‌ 
శుషిరమునుండి పుష్పములు సోనలుగా కురియించ నిచ్చలున్‌ ! 3000 


ఇది శ్రీవానవీవురాణమున థల(ుతియను నూటరెండవ అధ్యాయము 
ము. 


నంవు 
ణా 


(వణికము= రుచ్యము, కణజము= పాతర, విశుడు= మనుజుడు, పొలపము= పరిమళ 
భరితము, పటిమ= నేర్చు, రాజి= వరుస, భాజనము= యోగ్యము, పాణికులు= వర్తకులు, 
నియోజనము= ఆజ్ఞాపనము, ఏజువ= దేశము, ఇష్యుడు= ఆచార్యుడు, స్వానము= ధ్వని, 
మరుమార్తుడు= శివుడు, ఓరంతప్రొద్దు= శాశ్వతము, అతిసర్జనము= హింస, గారము= 
ప్రేమ, కర్మకరులు= సేవకులు, ధర్మనిబంధులు= ధర్మజ్ఞులు, పృషతము= అమృతబిందువు, 
శుషిరము= ఆకాశము) 

ఇది 


శ్రీ చింతలపూడి చెల్లయ్యగుప్త కుమారుడు కోటయ్య శ్రేష్టికి 
ప్రపౌత్రుడును, బొల్లయ్య శ్రేష్టికి పౌత్రుడును, వెంకటసుబ్బయ్యగుప్త - 
వెంకటసుబ్బాయమ్మల (ప్రథమపుత్రుండును, సూర్యకుల గోత్ర 
భవుండును, ఒంగోలుసీమయందలి ఇంకొల్లు మండలంబున 
త్రిలోచనపల్లవ మహారాజ నిర్మితంబగు ఇడుపులపాడు అగ్రహార 
వాస్తవ్యుండును, తెలుగున స్నాతకోత్తర పట్టభద్రుండునునగు 
వేంకటేశ్వర్లుగుప్త ప్రణీతంబయిన శ్రీవాసవీపురాణ మహాకావ్యము 
సంపూర్ణము. 


618 శ్రీవాసవీ పురాణము 


చింతలపూడి వేంకటేశ్వర్లుగు 


A 


0 


వాం 


